శ్రీ దేని భాగవతము (ఆంధ్రము) 


ప్రథమ భాగము 
ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్ధ, అంచమ స్కంధములు 


రచయిత 
అల అ 
విద్వాన్‌ అగస్వరాజు సుబ్బారావు 
11-33-991/6, బాలాజీ వీధి, వెంగళరావునగర్‌, 
కావలి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. 
ఫోన్‌ : 9441767160 


ప్రథమ ముద్రణము : 2011, జూలై 
ప్రతుల సంఖ్య : 1000 
ముద్రణాలయము పేరు : అజగ్రాఫిక్స్‌ 
పంజాబ్‌నేషనల్‌ బ్యాంక్‌ ఎదురుగా, 


స్వాతీ కాంప్లెక్స్‌, ట్రంకురోడ్డు, నెల్లూరు 


ప్రాప్తి స్థానము : అగస్యరాజుసుబ్బారావు, రచయిత 
బాలాజీవీధి, వెంగళరావునగర్‌, 


కావలి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా. 


సర్వహక్కులు రచయితని 


ఈ గ్రంథముద్రణ అనంతరం వచ్చే విమర్శలకు, 
చట్టరీత్యా తీసుకునే చర్యలకు గ్రంథకర్తగా నాదే బాధ్యత 


౧ ఆశాసనము ( 


డాక్టర్‌ చీమకుర్తి వేంకటేశ్వర రావు 
యం.ఎ., పిహెచ్‌.డి 

విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు 

దొద్లకౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా పి.జి. కళాశాల 
ఆస్థాన పండితులు, శ్రీ సత్యానందాశ్రమము 
ఇనమడుగు, నెల్లూరు జిల్లా 


ప్రపంచాన్ని మైమరపింప చేస్తూ హృదయాన్ని పరిశుద్ధం చేసేవి లలితకళలు. 
సుకవితాయద్యస్తిరాజ్యేనకిం అన్న మహాకవి సూక్తి ననుసరించి లలితకళలలో అగ్రస్థానాన్ని 
పొందిన కవిత్వం ఉంటే ఇక రాజ్యసుఖం అక్కర్లేదని తెలుస్తూఉంది. అంటే రాజ్యసుఖంకంటె 
కవితా సుఖం చాల గొప్పదని స్పష్టంఅవుతుంది. 


కేవలం ధనసంపాదనే ధ్యేయంగా వ్యవహరించే ఈ రోజుల్లో కవిత్వాన్ని ఎక్కువగా 
ఆదరించడం లేదు. పఠించడం లేదు. అయినా కొందు మహానుభావులు భగవంతుడిచ్చిన 
ప్రతిభాసంపదను, కష్టించి సంపాదించిన పాండిత్యాన్ని వ్యర్థం కానీయక కొన్ని గ్రంథాలను 
వ్రాస్తూనే ఉన్నారు. గేయకవితాప్రాచుర్యంగల ఈ ఆధునిక కాలంలో గూడా, పద్యకవిత్వానికి 
ఆదరణకరవైనా ఆవాగ్షేవి కొందజిలో ఆవహించి చక్కనిరసరాజములగు కావ్యాలనేకాక 
భక్తి ప్రధానములగు కావ్యాల్నిగూడ వ్రాయిస్తూవుంది. సంగీతము భక్తివినాశో భించదని 
త్యాగరాజు పల్మినట్లుగా సాహిత్యంగూడా భక్తిసమన్వితమైనపుడు చక్కగా శోభిస్తుంది. 
ఆవిధమైన భక్తి సమన్వితగ్రంథ రచయితలలో శ్రీ అగస్యరాజు సుబ్బారావుగారొకరు. 


వీరు చిరకాలమిత్రులు బాల్యంనుండీ తెలుగు భాషాభిమానులు. తెలుగు 
భాషాసాహిత్యాలను క్షుణ్ణంగా చదువుకొన్నారు. తెలుగు భాషాబోధకులుగా పనిచేయడమేగాక 
ఆధ్యాత్మిక సందేశాలనిస్తూ సాంసారికబాధాతప్తచిత్తులైన ప్రజలకు ఆహ్హాదంతోకూడిన 
ఆనందాన్ని అందించి ఆదర్శప్రాయులైనారు. వీరుఎన్నో కృతులను రచించినప్పటికి, పద్యకవితకు 
ఆదరణకరవైందని సంకోచించకుండా, అఖిలలోకారాధ్య, సృష్టిస్థితి లయకారకురాలైన ఆజగన్మాత 
వైభవాన్ని గూర్చి సుమారు 3575 పద్యగద్యాలతో ఒక ఉద్గంథం (బాయబూనడం దుస్పాహసమే 
అవుతుంది. శ్రీ సుబ్బారావుగారు గట్టిపట్టుదలతో, భారమంతా శ్రీదేవిపై వదలి, 
ఆహోరాత్రములు శ్రమించి, విశ్రాంత సమయాన్ని కూడా రచనావ్యాసంగానికే వినియోగిస్తూ, 
దేవీ వైభవాన్ని తెలుగులో రచించడం సంపూర్ణమైన దైవయత్నమేగాని కేవలం పురుష 
ప్రయత్నంకాదు. 


“శ్రీ దేవీభాగవతము' అనే పేరుతో సుబ్బారావుగారు తెలుగులో రచించిన ఈ 
(గ్రంథంలో అయిదు స్మంధములున్నాయి. 


పురాణవివరణ, హయగ్రీవచరితము, మధుకైటభ వృత్తాంతము, శక్తి స్తవము, శుకజనక 
సంవాదము, దేవీస్తోత్రము, వ్యాసజననము, భీష్మ, కర్ణ, పాండవుల జననము, తక్షకకశ్యప 
సంభాషణ, ఉదంకోపాఖ్యనము, దేవీయజ్ఞభేదములు, సుదర్శనోపాఖ్యానము, 
సుదర్శనుడుచెప్పిన దేవీమహిమలు, దేవీనవరాత్రిమహిమ, దేవకీవసుదేవుల జన్మవృత్తాంతము, 
ప్రహ్లాదుని రాజ్యపాలన, దేవీస్తుతులు, కృష్ణజననము, మహిషాసుర మర్దనం ఇత్యాది 
రామాయణ మహాభారత భాగవతాంతర్గత కథలెన్నో ఉన్నాయి. 


ఈ ఉద్దంథరచనలో శ్రీ అగస్యరాజు సుబ్బారావుగారు సంప్రదాయ బద్ధంగా 
ఇష్టదేవతాస్తుతి, సుకవిప్రశంస, మొదలైన వాటితో ప్రారంభించి, సందర్భోచితంగా వర్ణనలు 
చేస్తూ ప్రతిక్షణపరివ్యాప్త అభినయసూచకంగా రచన చేశారు. ప్రతి స్మంధం చివర తన్నుగూర్చి 
పరిచయం చేసుకుంటూ, ఆ స్మంధంలోని ముఖ్య ఘట్టాల్ని తెలియజేస్తూ మహాకవి 
సంప్రదాయాన్ని చక్కగాపాటించారు. తాను దేవీ కరుణా కటాక్షలబ్ధి విభవుందనని, కమలాంబా 
సుబ్బరాయుల ద్వితీయపుత్రుడనని, కౌశికసగోత్రుదనని అగస్యరాజవంశోద్భవుడనని తన్ను 
పరిచయం చేసుకున్నాడు. నిజంగా ఇంతటి ఉద్దంథరచనమానవ ప్రయత్నంతో జరిగేదికాదు. 
దేవీకరుణా కటాక్షలబ్ధి జ్ఞాన ఫలస్వరూప కవితాప్రవాహమే అని తెలుసుకోవాలి. ఈ గ్రంథాన్ని 
చదువుతూ ఉంటే ఒకవిధమైన భక్తి రసం ఉప్పాంగుతూ ఉంటుంది. చక్కని కవితాధారతో, 
సరళసుందరమైన వర్ణనలతో, సందర్భోచితవృత్తరచనావిలాసంతో హృదయంగమమైన 
కథాకధనంతో, సులలితసంస్కృత నమాస పదసంయోజనంతో, సుస్పష్ట భావప్రకటనా సామర్థ్య 
ధీపటిమతో, చక్కని పలుకు బళ్ళు, జాతీయాల సొబగులతో ఆపరాశక్తి అసమాన సౌందర్య 
పరాక్రమ మాహాత్య, దీన జనరక్షా దక్షతలనూ సర్వవ్యాపకత్వాన్ని, వివరిస్తూ వృత్తవైవిధ్యంతో 
అలంకారయుక్తంగా, పరితలకు కరతలామలకంగా ఈ (గంథం శోభిల్లుతూజఉంది. 
సందర్భోచితముగా ధర్మ స్వరూపము, త్రిగుణముల స్వభావములు, మహాపాతకములు 
మొదలైన ఎన్నో విశేషవిషయములను వీరు చక్కగా వివరించారు. శైలి ద్రాక్షా పాకంలోనే 
సాగింది. దీర్భ సమాసాలు లేకుండా అలతి అలతి పదములతో సాగిన ఈ క్రింది పద్యాల్ని 
గమనించండి. 


అతనియాజ్ఞ దాల్చి యక్రూరు డప్పుడ 
గోకులమ్ము వెళ్ళీ కూర్మితోడ 

కంసుడంపినట్టి కార్యమ్ము వివరింప 
రామకృష్ణు లపుడె రథము లెక్కి 4-629 


కాలయవనుని పురికొల్పి కలను సేయ 

పంపెమధురకు చతురంగ బలములొసగి 

యవను డేతెంచువార్త న య్యదువరుండు 
మున్నెపసికట్టి కర్తవ్యమును దలంచి 4-635 


చక్కని పదబంధమునకు, సరళమైన సంస్కృత సమాసములతో అలవోకగా సాగిన ఈ 
పద్యం ఎంతో మధురంగా ఉంది. 


అతసీపుష్పు నిభాభ దేహుడును, పద్మాక్షుండు పీతాంబర 

ద్యుతి సంశోభితు డండజ (ప్రవర విద్యోతాంస భాస్వంతు డు 

న్నత దీర్లోరు చతుర్భుజుండు, విలసన్మాణిక్య భూషాన్వి తుం 

డతి సౌందర్యయుతుం డొకండగపదెన్‌ హర్యాంతరోద్భాసియె! _ 3-55 


ఈ పద్యం చదువుతూ ఉంటే నన్నయగారు తప్పక స్మృతికి వస్తారు. 


హారివిచిత్ర హేమ కవచావృతు డున్నత చాపచారు దీ 

ర్హోరుభుజుండు భాస్వదసితోత్సల వర్గు డుపేంద్ర చాపశం 

పారుచి మేఘమోయనగ పాండవ మధ్యము డొప్పి బద్ధ తూ 

ణీరుడు రంగమధ్యమున నిల్చి జనంబులు తన్నుచూడగన్‌ (భార.ఆది) 


చక్కని పదబంధంతో అలరారుతూ ఉండే ఈ పద్యం వారి సరళమధుర శైలికి ఒక ఉదాహరణ 


ఆయభిమన్యు భార్య కమలానన యుత్తర గర్భ సీమలో 

పాయక వృద్ధిచెందు కురు వంశ వివర్ధను నల్పదేహుంగ్రూ 

రాయత బుద్ధి ద్రోణసుతు డస్త్రమునన్‌ విదళింప నప్పుడా 

తోయజనేత్రి గర్భమును తోయజ నాభుడు చక్కంజేసినన్‌ 2-264 


తోయజ శబ్దంచేత వారిమధ్య గల సన్నిహిత సంబంధాన్ని కవిచక్కగా తెలియజేశాడు. 
పరాశక్తియైన ఆ దేవీవైభవాన్ని అలతి పదములతో కంద పద్యంలలో హృద్యంగా వివరించారు. 


సావిత్రివి గాయత్రివి 

భావింపగ వేదకళవు భగవతివీవే 

నీవేస్వాహా స్వధలును 

నీవే పరదేవివమ్మ నిఖిలారాధ్యా! 3-100 


సకలము నీలో పుట్టును 
ప్రకటంబగు నవియె వివిధ భంగుల నీలో 


నిక విలయాంతంబున తత్‌ 
సకలము నీలోన నడగు సదసద్రూపా! 3-101 


దేవీ స్తోత్రములను మహిమలను వర్ణించడమే కాక పిల్లలలో దేవీ స్వరూపాన్ని ఏవిధంగా 
ఊహించవలెనో, ఎట్లు వారిని పూజించవలెనో, ఏఏఫలితములను పొందదగునో ఈ కవి 
స్పష్టంగా తన కవితా పటిమతో వివరించారు. అంతేగాక ఆయాస్తోత్రములను పేర్కొంటూ 
పరఠితలకు చక్కనివెసులు బాటును కల్పించారు. 


స్ప దారిద్రదుఃఖముల్‌ దలగి దీర్చాయువుల్‌ 

గలుగు కుమారిని కొలిచి నంత 

ధనధాన్య పుత్రపౌత్ర సమృద్ధియు త్రివర్గ 
ఫలము గల్లు త్రిమూర్తి భజన వలన 

విద్యాభివృద్ధియు విభవమ్ములున్‌ గల్లు 
కల్యాణిం బూజించు కారణమున 

కాళికం బూజింపం గలుగును విజయమ్ము 
చండికా పూజ యైశ్వర్యమొసగు 


గీ. శాంభవీ పూజ మోహమున్‌ సలిపి నృపుల 
వశమొనర్చుట కుపయోగపడెడి మందు 
రౌద్ర గతి దుర్గం బూజింప రణమునందు 
శత్రు నాశన మౌను నిస్సంశయముగ 3-817 


సౌమ్యగతి దుర్గం బూజింప సౌఖ్యమబ్బు 

రోహిణీ పూజ లడగించు రోగములను 

వాంఛితార్థ ప్రదాయి సుభద్రయౌను 

అంబ ప్రతిరూపములటంచు నాత్మం దలచి 
కన్నియలం గొల్బు భక్తి సంపన్నులకును. 3-818 


పై పద్యాల సారాంశాన్ని గమనిస్తే ఆ పరాశక్తి అంతటానిండి యున్నదని 
కనిపించేవారిలో కనిపించని ఆ ఆదిశక్తిని చూడడం అలవాటు చేసుకోవాలని తెలుస్తూఉంది. 
అంతేగాక పిల్లలను చూచునపుడు దేవీభావన కలుగుతూ ఉన్నందువల్ల, వారిని చీటికిమాటికి 
కోపించడం, పరుషంగా మాట్లాడ్డం, కఠినంగా దండించడం చేయకుండా, ఆప్యాయత, 
ఆదరణలతో చూడగలరని గూడా ఈ విధమైన పూజలోని రహస్యంగా మనం భావించవచ్చు. 
అన్ని విధములైన రోగములు తొలగి ధనధాన్య సమృద్ధి, విద్యా విజయములు కలిగి ప్రజలు 


iV 


సుఖసంతోషములతో తులతూగెదరని దేవీ మహిమ స్పష్టంఅవుతూ ఉంది. 
శ్రీదేవీ మహిమలేగాక సందర్భోచితంగా ధర్మముయొక్క స్వరూపాన్ని వివరించారు. 


“అలసినవానితో, కడుభయాతురుడై పరువెత్తువానితో 

పలుకుల ముద్దులొల్ము పసిబాలురతో, రణమందు శస్త్రమున్‌ 
దొలగిన వానితో పడతితో కదనంబొనరింపరెందు వి 

జ్ఞులనుచు ధర్మముల్‌ దెలువు జువ్వె సనాతనధర్శశాస్త్రముల్‌ 1-216 


యుద్ధంచేసేటప్పుడుగూడా ఎదుటివాడి పరిస్థితిని అర్ధంచేసుకొని వ్యవహరించాలి. 
అనే విషయం ఈ పద్యంద్వారా అర్ధంఅవుతుంది. 


సందర్భోచితంగా రమ్యంగా రసపోషణ గావించి ఈ కవి మహాకావ్యలక్షణాలను 
తన కావ్యంలో ప్రదర్శించాడు. శృంగారంగూడ భగవదాయత్తమైనపుడు మనోహరంగా 
ఉంటుందనేది ఈ పద్యం ద్వారా వ్యక్తంఅవుతుంది. 


ఆయలివేణి చూపులకు, నాయమ మేని సువర్ణ కాంతికిన్‌ 
ఆయనురాగవల్లరి యొయారపు భంగిమ కామునీంద్రు డ 

త్యాయత మై చలించునటు లంగజుతూపులు గూడ నెక్కుడై 

సాయమొనర్చ స్వేదములు జార, వివర్ధ సరాగ బద్దుడై 1-261 


దేవీ ప్రసాదలబ్ధమైన సరళసుందర కవితాధారతో సాధారణవృత్తాలనే కాక, విశేషవృత్తాలను 
సందర్భోచితంగా ప్రయోగించి, ఛందో వైవిధ్యాన్ని ప్రదర్శించి, పాఠకులకు ఆనందాన్ని 
ఆహ్లాదాన్ని కలిగించారు. అటనట చక్కని అచ్చతెలుగు పదాలను ప్రయోగిస్తూ, జాతీయాలను, 
లోకోక్తులను ప్రకాశింపచేస్తూ ఒక మహాయజ్ఞంలా ఈ గ్రంథాన్ని పూర్తిచేసి శ్రీ సుబ్బారావు 
గారు భక్త లోకానికి ఈ కావ్యాన్ని అందించారు. 

ఆ దేవీ సత్మ లే వీరికి ఇతోధికంగా కలగాలని, ఈ కావ్యం భక్త సమాజంలో 


చిరకాలం విలసిల్లుతూ ఉండాలని, శాశ్వత యశస్సు వారికి లభించాలని మనసారా ఆ 
కాంక్షిస్తూ వారిని ఆశీర్వదిస్తున్నాను. 


ఇట్లు 
భక్తజనవిధేయుడు 
డౌక్టర్‌. చీమకుర్తి వేంకటేశ్వరరావు 


ల వే శుభాక్షతలు ఖ్‌ ర 


చలంచ్యాల వేంకట సుబ్రహ్మణ్యశర్మ 
రాష్ట్రప్రభుత్వమునుండి 

ఉత్తమ ప్రధానోపాధ్యాయుడుగా అవార్డు పొందిన 
రిటైర్డ్‌ హెడ్‌ మాస్టర్‌ 


శ్రీ అగస్త్య రాజు సుబ్బారావుగారు నాకు చిరపరిచితులు. దైవ చింతనలతో నిగర్విగా, 
నిరాడంబరుడుగా జీవితమును గడుపు ఒక మహనీయమూర్తి. తెలుగు భాషా పండితులుగా 
నెల్లూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలందు సమర్థ వంతముగా పనిచేసి, విద్యార్థుల, 
తల్లిదం[డ్రుల, అధికారుల ప్రశంనలను పొందిన ఉత్సమ ఉపాధ్యాయుడు. 
పురాణగ్రంధములలోని సారాంశములను బెపాసనపట్టి, అందలి ఆనేక ఆంశములను సామాన్య 
ప్రజలకు కూడ అర్ధమగురీతులలో వివిధ సందర్భములలో పురాణ ప్రవచనములు గావించి, 
పేరెన్నిక గన్న పౌరాణికుడుగా ప్రఖ్యాతి గాంచినాడు. కవిగా గ్రంథకర్తగా అందరికి సుపరి 
చితుదయిన శ్రీ సుబ్బారావు గారు పిన్ననాటినుండియు ఆధ్యాత్మిక చింతనా తత్పరుడు. 
నిత్యము సత్సంగములను నిర్వహించుచు, ప్రజల మనసులందు ఆధ్యాత్మిక బీజములను 
అంకురింపజేయు మహాను భావుడు. ఒక రకముగా ఇతను దైవాంశ సంభూతుడనియే 
చెప్పవలసి యున్నది. అందువలననే అమ్మలగన్న అమ్మయయిన ఆమూలపుటమ్మ యొక్క 
వైభవంబును విశదముగా వర్ణించు దేవీభాగవతమును పద్యరూపముగా వ్రాయ 
సాహసించినాడు. ఆయమ్మ యొక్క అనుగ్రహము, కృప, ఆశీస్సులు లేనిదే ఇట్టి సంకల్పము 
ఆయనలో కలుగనేరదు. ఆయనకలమునుండి (ప్రవహించిన కవితాధారనుండి 
నిత్యపారాయణయోగ్యమైన దేవీభాగవతము వెలువడి ఉండెడిదిగాదు. ఇది ప్రతి ఇంట 
ఉండదగిన ఉత్తమ (గంథము. నిత్యపారాయణకుయోగ్యమై, పూజామందిరమున ఉండి 
నిత్యపూజకు అర్హమైన పవిత్ర గ్రంథము. ప్రతి గంథాలయమునందు తప్పక ఉండవలసిన 
గ్రంథరాజము. ఇంకనూ ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథములను ప్రజలకు అందించుటకు ఆయన 
ఉపాసనాదైవము ఆయనకు ఆయురారోగ్య, శక్తి యుక్తులను ప్రసాదించగలరని 

నాగాఢవిశ్వాసము. 
ఇట్లు 


య 


కావలి 14-03-2011 చలంచ్యాలవేంకట సుబ్రహ్మణ్యశ 


ల్యాణ్యశల్య 


Vi 


ఓం 


“అరుణశ్రీ” విద్బాన్‌ అల్లంపాటి వేంకటేశ్వరరెడ్డి ఐ.ఏ. 


అల్లంపాటి రామాయణాది గ్రంథకర్త 

విశ్రాంత తెలుగు పండితులు 
పరికోట గ్రామం-కలిగిరిమండలం, 
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. 


శా. శ్రీలంజిందెడు సింహమండల యశ శ్రీచంద్రికామోహము 
గ్థాలంకార కవీంద్ర! శ్రీ మృదు వచో గాంధర్వ సంభాషణా! 
మేలుంగూర్చెడు సత్మ వీంద్రునిగ మిమ్మే దేవి దీవించె నో! 
చాలన్‌ గల్ల అగస్య రాజుకడలిన్‌ జాబిల్లివైయొప్పగన్‌ 


కం. సుబ్బారావు కవీంద్రా! 
కబ్బపు కవితా గతులను కరముగ మెరయన్‌ 
తబ్చిబ్బిందక గ్రంథము 
నిబ్బరముగ నవ్రాసినావు నేర్చరివబ్బా! 


శా. దేవీభాగవతమ్ము తెన్గునిడ యాదేవీ కటాక్షమ్ము, వా 
గ్దేవీ సత్మరుణా సుధారసము దేదీప్యమ్ముగా గల్ద, శ్రీ 
భావప్రస్ఫుట కావ్వసంపద యశోభాగ్యమ్ము వర్ధిల్లి మీ 
పావిత్ర ప్రతి భాంధ్ర సత్మవిత కే భావించి కేల్ళోడ్బెదన్‌ 


మ. కలమున్‌ గైకొని వ్రాయంబూన మిగులన్‌ కావంగ శ్రీవాణి వా 
గృలమున్‌, సత్మవితా ప్రదీప్తమగు శ్రీ పాండిత్య లాలిత్యమున్‌, 
విలస ద్భావ చమత్కతుల్‌ విమలమౌ వేదోక్తులన్‌ గూర్చి స 
ద్వెలుగున్‌ తెల్లునిధానమౌ కవిగ దీవించెన్‌ మిమున్‌ మిత్రమా! 


vii 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


గుణముల మిన్నవన్న! కనుగొల్ముల మంచుల చిన్నెవన్న! రా 
జనముల వన్నెవన్న! శుభ జన్ముల కాశల దీర్తు వన్న! పా 
వనముల కాప్తివన్న! తెలివన్నెల మిన్నుల మిన్మువన్న! జీ 
వనముల దీప్తి వన్న! కవిభాస్మర! మీకునమస్మరించెదన్‌ 


మును “సుందరేశ శతకము” 

వినయంబున కృష్ణునకు “నివేదనొనిడి, యీ 
ఘన “దేవీభాగవతము” 

తెనుగున రచియించి తిప్పు తిరమైయొప్పన్‌ 


తలిదం[డ్రుల్‌ మరిమీదుపెద్ద లరయన్‌ ధన్యాత్ములే సుమ్ము, మీ 
లలనారత్నము, దివ్య సంతతియు, మేలౌ శిష్య బృందమ్ము, మీ 
తొలి జన్మార్థిత పుణ్యమో యన మరెంతో విశ్వకల్యాణియి 
తెలుగున్‌ జేసిన దివ్య భాగవతమే తేజంబుతో వర్ధిలున్‌ 


సీ,వి.యస్‌. శర్మయు ప్రకాశరావు ప్రభృతి 
యున్నత శ్రేణి గురువుల యొద్ద నను 
మీరు తెలుగును బోధించి నారముగద! 
వారి దీవనల్‌ మన భాగ్య భాగ్య మయ్య! 


భాగవతము పోతన రచింపగ; రచింప 
నతుల భక్తి దేవీ భాగవతము మిమ్ము 

శ్రీ అగస్యరాజ! విధి సృజించె నేమొ? 
కాక సాధ్య మగునె యన్య కవుల కివియు 


విభవపు సంస్కృతిం దెల్పుచు 

ప్రభ దేవీ భాగ వతము వ్రాయగ సుకవీ! 
“అభినవ పోతన” బిరుదిడి 

అభినందన తెల్పుచుంటి “అల్లంపాటిన్‌” 


ఇట్లు 
బుధ జన విధేయుడు 
“అరుణశ్రీ” విద్వాన్‌ అల్లంపాటి వేంకటేశ్వరరెడ్డి 


vill 


అబినిందీనీ చందనం MMMM 


నరనకవి, కవిభూషణ, అనుమునిగిరి ఆన్థానకవి, శప్పావధాని 
పణిదపువీర బ్రహ్మం 

విశ్రాంత ఆంధ్రోపాధ్యాయులు 

చాకలకొండ, నెల్లూరు జిల్లా 


1. కం. శ్రీవాణీ విఘ్నేశుల 
దీవెనలన్‌ సుబ్బరావు ధిషణకు పదునై 
దేవీ భాగవతరచన 
యీవిధి వెలుగొంది వెలిగె నీశునికృపచే 


2. శా. దేవీ భాగవతంబు కావ్యరచనన్‌ దేదీప్వమానంబునై 
తావుల్‌ నల్లిశలెల్లం బ్రాకి యశమున్‌ దట్టించియున్‌ క్షేమమున్‌ 
ప్రోవై వంశము వర్ధిలున్‌ జగతి సమ్మోదంబునందన్‌ కడున్‌ 
నీవైశిష్ట మగస్యరాజ శుభముల్‌ నిండార పొంగారుగా 


విబుధాళియు మెచ్చగ వేల్పులహో 
శుభమంచు వచింపగ శోభిలగన్‌ 
అభినందన చందన మందు సఖా; 
విభవంబది మీకిక వెల్లు లిడన్‌ 


4. కం. పలుచందము లందముగా 
అలఘు నలంకారతతియు నార్యులు మెచ్చన్‌ 
వెలయగం జేసెను మిత్రుడు 
కలకాలం బితనికీర్తి ఘనతను గాంచున్‌ 


ర్‌. కం. సుబ్బారావు సఖుండిటు 
లబ్బురముగ కావ్యరచన నలరించెనికన్‌ 
ఇబ్బడి ముబ్బడి రచనల 
కబ్బము లలరించుగాత! ఘనతర కీర్తిన్‌ 


ఎమబుందుబూంటు 


సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయములకు నిలయములైన మన వేద 
వాజ్మయము, పురాణములు, ఉపనిషత్తులు ప్రపంచమానవ జీవిత పథ నిర్దేశ్యములై 
యలరారుచున్నవి. అందునను భారత, భాగవత, రామాయణములు తలమానికములై 
యలరారుచున్నవి. వేద వ్యాస విరచితంబైన శ్రీదేవీ భాగవతమున్ను పంచమవేదమని బుధులచే 
పరిగణింపబడుచున్నది. 


అట్టి పంచమ వేదమనంబడు శ్రీదేవీ భాగవతమును తెలుగులో పద్యకావ్యముగ 
రచించ వలయునను సంకల్పము కలిగి నేను తద్రచన కుపక్ర మించితిని అట్లు నాకు 
సంకల్పము కలుగుటకు నన్ను (ప్రేరేపించిన ఒకముఖ్య సన్నివేశముగలదు. శ్రీ సర్వజిత్తునామ 
సంవత్సరము ఆశ్వయుజ మాసము శుద్ధ పాడ్యమి నుండి విజయ దశమివరకు కావలి 
శ్రీకలుగోళ శాంభవీ దేవాలయమున శ్రీ దేవీ భాగవతము ప్రవచనము చేయ వలసినదిగా 
శ్రీ సి.యస్‌. ప్రకాశరావుగారు నన్ను ప్రోత్సహించిరి. వారి కోర్మెననుసరించి నేను శ్రీదేవీ 
భాగవత ప్రవచనమునకుం గడంగి దానిని 5 స్మృంధములు ప్రవచించితిని. విజయదశమి 
దినమున నాకు అమ్మవారి అనుగ్రహమోయున్నట్లు నామనసులో దీనిని తెలుగులో 
పద్యకావ్యముగా వ్రాయవలయునను సంకల్పము కలిగినది వెంటనే రచన కుపక్రమించితిని 
శ్రీ దేవీ అనుగహమువలన 5 స్కంధములు పూర్తిగా వ్రాయగల్లితిని. సరళమైన భాషలో 
అందరికి అర్థమగు రీతిన వాయ వలయునని పూనుకొని నాప్రయత్నములో కృతకృత్యుడ 
నైతినని భావించు చున్నాను. ఇది ప్రతియొక్కరు నిత్యము పారాయణముచేయుటకు అనుకూల 
ముగనున్నదని వినిన పెద్దలు తమ అభిప్రాయములను వెలిబుచ్చిరి. ప్రస్తుతము రచించిన 
5 స్కంధములు ముద్రించి విడుదలచేయదలచితిని. మిగిలిన ఏడు స్కంధములు గూడ 
రచించ వలయునని నాధృఢ సంకల్పము. అమ్మవారి అనుగ్రహమువలన నదియును 
శీఘ్రకాలమున పూర్తి చేయగలను. 


నాయీరచనకు అనునిత్యము నన్ను ప్రోత్సహించిన శ్రీ సి.వి. యస్‌. శర్మ, శ్రీ సి. 
సుధాకరరావు, శ్రీశరత్‌ బాబు గార్లకు నాకృత జ్ఞతాభివందనములు. 


ఈ [గ్రంథమును ఆమూలాగ్రము పరిశీలించి నాకు తగిన సూచన లిచ్చిన డా॥ శ్రీ 
చీమకుర్తి వేంకటేశ్వరరావు గారికి, నాకృతజ్ఞతాభివందనములు 


ఈ [గ్రంథమును గూర్చి తమ అమూల్యమైన అభిప్రాయములనొసంగిన శ్రీ డా॥ 
చీమకుర్తి వెంకటేశ్వరరావు గారికి, శ్రీ సి.వి.యస్‌. శర్మగారికి శ్రీ అల్లంపాటి వేంకటేశ్వరరెడ్డి 
గారికి, శ్రీ పణిదపు వీరబ్రహ్మంగారికి నాకృతజ్ఞతాభఖివందనములు. దీనిని (శ్రద్ధతో అనుకొనిన 
సమయమునకు అందముగా గ్రంథములను ముద్రించి ఇచ్చిన అబి గ్రాఫిక్స్‌, నెల్లూరు వారికి, 
(గంథము[ద్రణకు తోడ్చడిన టి.టి.డి. వారికి ఇతర దాతలకు నా కృతజ్ఞాతాభివందనములు. 


పాఠకమహాశయులు దీనిని సహృదయతతో పఠించి యిందలి గుణదోషములను 
తెలియ పరచవలసినదిగా కోరుచున్నాను. ఇంకను తగిన సూచనల నొసంగినచో తదుపరి 
రచనకు నాకు సహాయపడిన వారగుదురు. 


ట్రీ ధర కౌశికస గోత్ర వరనందనోద్యాన 
వనకల్పకంబన ప్రగతింగన్న 
రామయాఖ్యునకు తద్రమణికిచ్చమ్మకు 
పుత్రుడై జన్మించె భూరి గుణుడు 
వీర రాఘవశర్మ విబుధ వరేణ్యుండు 
బసవమ్మ యతనికి భార్యయయ్యె 
వారి కుద్భవమందె పావనచరితుండు 
సుబ్బరాయాఖ్యుడు సుగుణవనధి 


గీ. అతని యర్హ్దాంగి కమలమ్మ నుతచరిత్ర 
అట్టి పుణ్యదంపతులకు నాత్మజుడను 
సుబ్బరావాఖ్యుడన్‌ సాధు సూరిజన వి 
ధేయుడ, అగస్య్యరాజవంశాయతాబ్ధి 
విమలతటమున రాజిల్లు ఫేన మేను 


2 


ధరణి నాత్రేయస వరగోత్రసంభవుం 
డార్యనుతుండు కృష్ణయ్యఘనుడు 

ఆతని భార్య వెంకచ్చమ్మ మిక్కిలి 
గుణవతియన కీర్తి గొన్నమహిళ 

ఆదంపతుల గర్భమందు జన్మించిన 
వేంకటనరసయ్య విమల చరితు 


Xi 


డతనికి కామాక్షి యర్థాంగియైయొప్పి 
పతిసేవలందునం బరగుచుండు 


వారి కుదయించె ముద్దుల పట్టి యౌచు 

అమల నెల్లూరు వంశాబ్దీ కమల యనగ 

నెమ్మి ననుగన్న కమలమ్మ సుమ్మియామె 

పుట్టినిలు మెట్టినిలు బెంచు పుణ్యమహిళ 

అవని శఠమర్షణ సగోత్రమందు పమిడి 

పాటి వంశాబ్దీ చంద్రుడు భవ్య చరితు 

డైన లక్షీ నరసయాఖ్యుడతని ధర్మ 

పత్ని రాజ్యలక్ష్మమ్మకు పట్టియైన 

అతివరత్నమ్మ నాకు నర్ద్జాంగి యయ్యె 

అమ్మచరిత్ర వ్రాయుట కహర్షిశముల్‌ నను ప్రోత్సహించి ని 
త్యమ్మును నాప్రయత్నమున కడ్డము చెప్పక వెంటనంటి శ 
బ్దమ్మున కర్థమట్టు తడ బాయక యున్న మదీయపత్ని ర 
త్నమ్మ సుశీల, యామెను సతంబును దేవి యనుగ్రహించుతన్‌! 


ఇట్లు 
రచయిత 


అగస్యరాజు సుబ్బారావు 
విశ్రాంత ఆంద్రోపాధ్యాయుడు 


(ల 


Xii 


నిషయనసూణిక 
ననిన నానా 
కసం రిషయము పుట 
ప్రథమస్మ్కంథధము 
1. ఏల Dn ము DENIER RT dea ర్‌ 
ల వ్యాసుని సంతాన వారధి మ మ ప త వ న 10 
3. హయ[గ్రీవోపాఖ్యానము. TnL 14 
4. మయుకెటిఫ్‌ పర్‌ tT TTT RNIN 24 
ర్‌. కంజజుడొనర్భిన యోగనిద్రాస్తుతి ................. లలల 28 
6. సూతుడు శక్తిని స్తుతించుట ................ లలల లలల లలల లలల 31 
7. శుకమహర్షి, జననముః Ren pe 40 
రి. శుకవ్యాస :సంభా షణము.. వ పి కమం వంటా 45 
9. శుకమహార్శి*మిధిలెకేగుటు.. mR ni ర్‌ర్‌ 
10. శుకాజనక 'సరవాదముః. Ln Ree 61 
11. తారా: శశాంకము SRN 71 
12. ఊర్వశీ పురూరవృత్తాంతము.................. ౭.2౭2౭౭ 79 
18. ఇళయొనర్చిన దేవీ స్తోత్రము .................. లలల లలల 82 
14. ధృతరాష్టాది జన్మ వృత్తాంతము .................. లలల లలల లలల 89 
ద్వితీయ స్కంధము 

1. వ్యాస మహర్షిపుట్టుక ...........2౬ 22200000 102 
2. గంగా శంతనుల చరికత్ర..............౬౬ ౬౬౬౬౬౬౬౬ జలల లల జలజల లలల 109 
3. శంతన మత్స్యగంధుల వృత్తాంతము ................. లలల 119 
4. Sloe BO UN MOM CO 125 
ర్‌. కర్ణుని పుట్టుక ............ లలల... లలల లల లలల లలల లలల లలల లం 127 
6. పోరడవులబరి త Rohe Han 131 
Xxili 


10. 


అ ౦౫ రాలా ల ఫం గ 


రిషయతు పుట 
పరీక్షిత్తు వృత్తాంతము. ఏ5 Mle 147 
ప్రమద్వరా-రురువుల వృత్తాంతము.........౨౨౨౨ లు 150 
కశ్యప తక్షక సంభాషణము ..........౨౨౨౨౨౨౦౦౦ ౦౦వ 156 
ఉదంకోపాఖ్యానము................... లలల 163 
ఆస్తీకవృత్తాంతము లపల పి 170 
తృతీయస్కంధము 
త్రిమూర్తుల గగనయానము - సర్వలోక సందర్భనము.......... 186 
త్రిమూర్తులకు దేవీదర్శనము ...........౨౨౨౨౨౨ లలల లలల లలల 189 
త్రిమూర్తులు దేవిని స్తుతించుట... 194 
దేవియొనర్చిన తత్వోపదేశము ...................౭౭ల లలల లలల లలల 200 
బ్రహ్మవివరించిన గుణ నిరూపణము.................... 222222 207 
త్రిగుణముల సమ్మేళనము...............222222 22 లలలలలలలలలలలలలలలలం 212 
సత్యవతుని చరిత aR te gan 215 
దేవీ యజ్ఞ బరులు ThE లి 225 
వీష్తవొనర్చిన' దేవి యజమ స 234 
సుదర్వనొపాఖ్యానమునమపు మతము 235 
శశికళతో సుదర్శనునకు పరిచయము..............ల. 255 
సుదర్శన - రాజపుత్ర సంవాదము... లలల 270 
శశికళా-మాతా పితృ SOP స ణము 279 
శశికళా-సుదర్శనుల పరిణయము .............. =... 284 
సుదర్శన-యుధాజిత్తుల సంగ్రామము................. 2222ల. 288 
సుబాహుడొనర్చిన దేవీ స్తుతి...................౭౭౭ ౭౭౭౭ల 293 
సుదర్శనుడుచెప్పిన దేవీ మహిమము....................౬2.౬2౬22. 297 
సుదర్శనుడు లీలావతినూబడించుట....................ల లలల 299 
కాశీ అయోధ్యలలో దేవీ మందిర నిర్మాణములు................. 302 


కసం 54 పుట 
20. బేల సరో rT ము 303 
21. కుమార Pe ss LE నమత 305 
22, సర Si tT LOL ము 309 
చతుర్ధస్క్మంధము 

1 కర్మను గూర్చిన వ్యాసుని ప్రబోధము.................౬౬.౬222ల22 315 
2. దేవకీ వసుదేవుల చరిత్రము..................౭౭౭౭౭లలలల లలల లలల 317 
8. జనమేజయుని ధర్మసందేహాలు టట నలల్‌ 822 
4. నరనారాయణుల తపస్సు.............౬ ౬౬2200 జలలలలల జలజల ల లలలలజ 327 
ర్‌. చ్యవన-ప్రహోదుల సంవాదం ............ లలల లలల లలల 337 
6. నరనారాయణులతో ప్రహ్లోదునియుద్ధం............ ౭౭౭2ల 341 
rp శుకుసీకపను MSN 347 
8. మాయాశుక్ర ప్రవేశము ................. అలల. లలల 358 
9. దైత్యులకు శుక్రునిశాపము .........౨౨౨౨౨౨౨౨౨౨౨౨౨౦౦ ౨౨వ వవలలలలవలలలం 363 
10. దెత్వూల ఏర్పాత పము టలు పమ నతష్యలులు 365 
11. ఇంద్రుడొనర్చిన దేవీస్తుతి..................... లలల లలల 371 
12. ప్రహాదుడొనర్చిన దేవీ స్తుతి........... లలల లలల లలల 373 
19. అపరలను నరనారాయణులను (గహించుట...................... 377 
14. మూరిఏముర rn LRT ననన 379 
15. DEBE IRS 382 
16. వ్యాసుడు యోగమాయను ప్రశంసించుట ........౨౨౨౨౨౨౨౨ 386 
17. కంసదౌష్ట్యం I 888 
18. దేవకీ వసుదేవుల సంవాదం.....................ల. జలజల లలల 391 
19. ర BSS ALI RSP 401 
20. కఠసవధ ఫలములు 407 
21. (పద్యుమాపహరణము ses 410 
Ww 


Ope NN రా లా Ww MW 


54యుఘు పుట 
మానవజన్మలో మానుషలక్షణాలు(షటత తప ies 4183 
SR TR ON RO RN 415 
పంచముస్యంభము 
“ఓం” కారంలో మహేశ్వరీతత్వం మన చతస తత 419 
నిజమైన. బంధనము TR NT 420 
మ SAS చాలు 422 
కరద్రున్ని యుద్ధ సన్నాహము అ 429 
ఇంద్ర బృహస్పతి సంవాదము................. లలల లలల లలల 431 
మహిషునితో యుద్ధము - దేవతలయోటమి...................... 435 
దేవతల ప్యూహము............... లలల లలల లలల 442 
దివ్యతేజస్స్వరూపిణి ఆవిర్భావము ....................౬౬22౬22లల 446 
మహిషుని సంభ్రమము - మంత్రి రాయబారము ............... 452 
మహిషుని మం(త్రాంగము.............. ౬౬౬౬౬౬౬౬0 458 
బాష్మల దుర్ముఖ Tne ముప 465 
తామచిక్షుర సంహారము. ee తట పనా 468 
బిడాల-అసిలోమ సంహారము ....................లల లలల 471 
మహాలక్ష్మితో మహిషుని సంభాషణము..................౬౬౬౬౬౬౬౬౪ 474 
మర్తదో దర్‌ Sn EE ee 478 
బ్రహ్మాదులొనర్చిన దేవీస్తుతి ......౨౨౨౨౨౨౨౨౨౨౨౨ లలల 491 
శుతుఘ్బునివాలనః. ee 495 
శుంభనిశుంభుల వృత్తాంతము సుమన 497 
దీప GEE ప 501 
కౌశికి కాళికల యావిర్భావము es 504 
సుగ్రీవ దౌత్యము - కౌశికీ సందేశము ..................౬౭.౬౬22౬ 506 
అంబికాధూమ లోచన సంవాదము.......................౬౬౬2౪ 510 


కసం 54 పుట 
23, చండముండాసురవధ................... ౭. జలజల లలల లలల జలజల 518 
24. కకటితసుళహార వసుక తము తతత లావా 520 
25. సళుఠతథధవధ TTT e tt 527 
26. SOS LEBEN ES 530 
27. సమాధి - సురధుల వృత్తాంతము.............౬2 ౬22౬22౬2౭ 534 
28. పంకజ నాభ పంకజ గర్భుల విభ్రాంతి...............౨౨౨. 539 
29. సుమేధసుడు వివరించిన దేవీ వ్రతము .......................౬ 542 
30. సమాధి - సురథులకు దేవీ దర్శనము...............౬.౬22౬2౬2౬2 ర్‌45 
C= 
05 
2? 
> 
చ్‌ 
xvii 


1 ఉ. 

2 అ.వె 
3. మ. 
4 అ.వె 
5 చం. 
6. మ. 
7 శౌ. 


శ్రీ దేవీ భాగవతము (ఆంధ్రము) 
ఇష్ట దేవతా ప్రార్థనము 


శ్రీరమణీ వరాంకమునం జెన్నుదలిర్చ విలాసకేళి సం 

చారత నొప్పు వేళ నిభ చంద్రుని ప్రార్థనలాలకించి దు 

ర్వార రయమ్మునన్‌ జల చరమ్మును ద్రుంచి గజేంద్రుంగాచు నా 
సారసలోచనుండు హరి సతృప నన్ను ననుగ్రహించుతన్‌ 


. పాలసంద్రమందు పవళించు హరిపాద 


పద్మ భృంగమైన పంక జాక్షి 
కలుములమ్మ హస్త జలజముల్‌ నాపైన 
నుంచి బ్రోచుగాత! నంచితముగ 


హరి నాభీకమలోద్భవున్‌ సకల సృష్ట్యారంభు, వాణీశు, ని 
రరసందోహ నిరంతరార్చితు సదాశాంతస్వరూపున్‌ మదిన్‌ 
స్థిరమౌ భక్తినింగొల్తు మామక వచశ్రీ సిద్ధి కెల్లప్పుడున్‌ 

వర దివ్యార్థములొప్పం జేసి, సుమనోవంద్యమ్ముంజేకూర్చగన్‌ 


. వనజ భవుని రాణి వాణి వీణాపాణి 


జదువులమ్మనెపుడు మదిని నిలిపి 
కొలుతు నాదు కవిత విలసిల్ల సద్భావ 
సంపదలకు భువిని సదనమగుచు 


అడిగిన యంతనే వరములర్ధి జనాళికిం గ్రుమ్మరించు నా 
బడుగుల జంగమయ్య విషభక్షణం జేసిన లోకరక్షకుం 
డెడమొకయింత లేక మది నెప్పుడు నిల్చి మదీయ యత్నమున్‌ 
వడి నెరవేర్చుంగాక సుర వంద్యు డుమాపతి సంతసమ్మునన్‌ 


రవిచంద్రాది ఖగోళముల్‌ మజియు సర్వప్రాణులున్‌ లోకముల్‌ 
జవసత్వమ్ములు గల్లి వర్తిలుటకున్‌ శక్తిన్‌ బ్రసాదించుచున్‌ 

శివ తత్వమ్మున నర్ధమైనిలిచి రాశీభూతచిచ్చక్తియె 
యవలోకామృత వృష్టులన్‌ గుటతియునయ్యంబన్‌ మదిన్‌ గొల్చెదన్‌ 


శ్రీకారం బొనరించుచుంటి జననీ శ్రీచక్ర సంచారిణీ 
నీకై యొక్కటి కావ్యమున్‌ మధురమున్‌ నీ దివ్యగాధా సుధా 


10. 


11. 


12. 


19. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


కం. 


తే.గీ. 


కం. 


కర; 


స్తోకంబున్‌ భవదీయ తత్త్వవిలస[ద్రూపంబు రూపింపగన్‌ 
నాకున్‌ శక్తి నొసంగుమమ్మ! దయతోనన్నున్‌దరింజేర్చుమా! 


భువినెల్ల కార్యములకే 
యవరోధము గలుగకుండ యారంభమునం 
దెవనికి పూజలొనర్తురొ 
సవినయముగ నట్టి విఘ్న సంహరుందలతున్‌ 


పంచమవేదమై పరగు భారతమున్‌ దెనిగించినట్టి యా 
సంచిత పుణ్యకర్ములకు సత్మవి వర్యుల కంజలించి, ప్రా 
పంచిక భోగముల్‌ విడిచి భాగవతమ్మును తెల్టువారికిన్‌ 
బంచిన పోతనార్యునకు భక్తి నమస్కతులందంజే సెదన్‌ 


ఆది కవియెన వాల్మీకి కంజలించి 
బాదరాయణు పరమపావనునిం గొలిచి 
సకల సుకవివరులమది సన్నుతించి 
రచన సాగింతు మోక్షసంప్రాప్తి కొణకు 


నాకీదేహ మొసంగి; కష్టముల నానందమ్మునన్‌సైచి, నన్‌ 
సౌకర్యంబునం బెంచి సంఘమునం బ్రాశస్త్యంబుం గల్లించి స్వ 
ర్లోకంబందు సుఖించు నాపితరులన్‌ రూఢిన్‌సదా కొల్ప్చెదన్‌ 
(బ్రాకామ్యాదులికేలయంచుం గమలాంబా సుబ్బరాయాఖ్యులన్‌ 


గురువుల కెల్లను గురువై 

గురుతరమగు యోగవిద్యం గురు వీరునకున్‌ 
గురువై బోధించినయా 

గురు వంద్యున్‌ గృష్ణుయగొలుతు గురుదైవంబున్‌ 


వ్రాయుటనేనే యైనను 

వ్రాయించుచు చెంతనుండి వదలక మదికిన్‌ 
ధ్యేయంబౌ శ్రీదేవికి 

నాయీకృతినిత్తు నర్చణంబుగ భక్తిన్‌ 


చా రీచీనీ : అగస్త 


శ్రీదేవీ భాగవతము 


వుధిను స్కంధనం 
శ్రీకరి, శాంకరి, భగవతి 
ప్రాకటముగ సహకరించి భవ్యంబగున రి. 
ట్లీకృతికి నెల్ల వేళల 
నాకిడుంగావుత సముచిత నవ్యపదంబుల్‌ 


శౌనకుడాదిగా గలుగు సన్మునివర్యులు నైమిశమ్మునన్‌ 
ధీనిధులై విరించికి విధేయులునై సవనమ్ములెన్నియో 
మానితరీతిం జేయుచును మాన్యుని సూతుని గాంచి ప్రీతిమై 
వీనుల కింపు సేయు మని వేడిరి దివ్య పురాణ గాధలన్‌ 


ఆకలింగొన్నవాడు మధురాన్నములన్‌ బరితృప్తింజెందున 
ట్లాకులమైన మానస మనంత సుఖమ్మును బొందకుండునే 
శ్రీకర శాంభవీ మధుర చిత్ర విచిత్ర మహత్త్వముల్‌వినన్‌ 
ఓకరుణాగ్టమూర్తి! చతురోక్తుల తచ్చరితమ్ముంజెప్పుమా! 


. వ్యసన సంసక్తి కొందరు; వ్యర్థమైన 
ar.) p= 


అర్థవాదంబులను కొంద రవని యందు 
కాలయాపన చేయుటేగాని సుంత 
దైవ తత్వ్వమ్ము నెజుగంగందలపరకట! 


శ్రీదేవీభాగవతము 

భూదేవులు పరమపుణ్య పురుషులు యోగుల్‌ 
మోదమ్ముగ పంచమమగు 

వేదమ్మని సన్నుతింప వింటిమి గానన్‌. 


గీ॥ 


భవదావాగ్ని దురంత కీలలను నార్బంగన్‌ సుధావృష్టు లీ 
యవనిన్‌ గల్లునె? శాంభవీ మధుర దివ్యాఖ్యానముల్‌గాక; సం 
స్తవనీయుండవు, వాక్సుధా మధుర విస్పష్టంపు పౌరాణి కుం 
డవు మాకున్‌ దయతోడ తత్మథల నిష్టం బౌనటుల్‌ చెప్పవే 


11. 


త్రిగుణం బైన ప్రపంచ సౌఖ్యములలో తీవ్రంబుగా మున్లుచున్‌ 
విగతిన్‌ బొందరె మూఢ మానవులు; భావింపంగ నేవేళలన్‌ 


స్యరాజు సుబ్బారా 3 


ఆ.వె. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


త్రిగుణాతీతము జ్ఞాన సాధ్యమగు ముక్తిం బొంద వాంఛింతురే? 
సుగుణోత్తంసమ! మాకు ముక్తి నిధియౌ సుజ్ఞానముంజెప్పవే. 


ఆమాటల్‌ వినిరోమహర్షణ సుతుండానంద సంధానుడై 
శ్రీమంతంబును వేద సమ్మతము రాశీభూత శాస్త్రార్థమున్‌ 
భూమానంద విధాయకంబును మహాపుణ్యావలోకంబునున్‌ 
డ్రేమన్‌ మీకు నెజుంగంజెప్పెదను దేవీ తత్త్వమున్‌ లెస్సగన్‌ 


అని పలికి త్రిగుణ యుతమగు 

ఘన శక్తిన్‌ సకల జగతిం గల్పించుచు, పో 
షణ లయముల గావించెడి 

జననికి తా వందనంబు సలిపెను నాత్మన్‌ 


ఏ తల్లి యాజ్ఞచే నెల్ల లోకంబుల 
సృజియించు చుండు నయ్యజుడునియతి 

నేతల్లి యాజ్ఞచే నిందిరా రమణుండు 
పోషించు చుండునీ భువన తతుల 

నె తల్లి యాజ్ఞచే నీశ్వరుం డనయమ్ము 
విలయమ్ముంగా వించు విశ్వమెల్ల 

నే తల్లి యాజ్ఞచే నెల్ల దిక్సాలాది 
దేవతల్‌ తమ విధుల్‌ దీర్చుచుందు 


రట్టి భువనైక మాతకు నాదిశక్తి 
కథిల భూతాంతరాత్మకు ననవరతము 
నింద్రియ మనఃప్రవృత్తుల నెల్ల నిలిపి 
అంజలించెద బుద్ధి నేకాగ్ర శుద్ధి 


శివుని యాజ్ఞలేక చీమైన కుట్టదు 
అతడు గూడ నంబ యండలేక 
కదల లేడటన్న కనగ సాధ్యం బౌనె 
అంబ తత్వమహిమ హరికి విధికి 


ప్రథమ స్కంధము మాకా 


పురాణ వివరణము గని శౌనకుడిట్లు పలికె 
12. వ. అని ప్రార్థించి శౌనకాది మహామునులంగాంచి వినయమ్మున సూతుగాంచి విజ్ఞతయొప్పన్‌ 
13. మ. పదిపైనెన్మిది వేలు శ్లోకములతో వ్యాసుండుతానీకృతిన్‌ 18. కం. అయ్యా! సూతమహర్షి! 
పదియున్‌రెండును స్మంధముల్‌ గలుగ గీర్వాణమ్మునన్‌ వ్రాసె, న నెయ్యమున పురాణములను నిఖిలంబుగ మా 
య్యది సర్గప్రతి సర్గలాది గల పంచాంగంబులన్‌ గూడి యొ కయ్యె పేర్లను సంఖ్యను 
ప్పిద మయ్యెన్‌ బృథివిన్‌ పురాణవరమై విజ్ఞాన వారాశియె తియ్యమ్ముగం జెప్పుమయ్య తీరగ తృప్తిన్‌ 
14 సీ. సృష్టి కార్యమునకై సృజయించుకొనె నాది 19. కం. కలిదోషంబుల మనముల్‌ 
శక్తి తనకుందానె సగుణయౌచు కలతల్‌చెందంగ మేము కమలజుతోడన్‌ 
తనదైన సాత్విక తత్వ్వమ్ముచే మహా కలిలేని చోటు లెవ్వియొ 
లక్ష్మిగా మారె విలాసముగను తెలియంగన్‌ జెప్పు మనుచు దీనత వేదన్‌ 


తన రజోగుణమునందాల్చె సరస్వతీ 
రూపమ్ము శ్రుతిహిత రుచులుగలుగ 

తన తమో గుణముచే ధరియించె రూపమ్ము 
కాళికాంబగ లయకారిణియన 


20. మ. కరుణన్‌ పద్మభవుండు మానసమునన్‌ గల్పించి చక్రంబొకం 
డురు తేజంబగుదాని నిచ్చియనె “మీరుత్సాహవంతుల్‌, తపో 
వరులున్‌, దీనిని నెట్టు కొంచుంజను, డే ప్రాంతాన తన్నేమి పా 
డరి శైథిల్యము నొందు నా స్థలమె మీకత్యంత సౌఖ్యంబగున్‌” 


గీ॥ శాస్త్ర విదులెల్ల దీనినే సర్గ మనిరి 21. తే.గీ. పరమ పావనమైన యా ప్రాంతమునకు 

అంబ సృజియించె నటుపైన నబ్దనాభు కలి సమీపింప గాలేడు కాన, సత్య 
కమలభవు రుద్రులన్‌తన కార్యమునకు కాలము వరకును నచట గడపు మనుచు 
నిదియె ప్రతిసర్ణయని బుధు లెంతురవని నాజ్ఞనిడి పోయె నబ్దజుం డంత మేము. 

15. తే.గీ. ఇనశళి వరవంశమ్ముల కనక కశ్య 22. తే.గీ. అతనియాజ్ఞాను సారమ్ము ననుసరింప 
పాది దైత్య ప్రభువుల పూర్వాన్నయముల నేమి శైథిల్యమందె యాభూమియందు 
వర్ణనముసేయుటదియెల్ల వంశ మనగ కాన నైమిశ మంచు నీ కాననమ్ము 
గణుతికెక్కెను భువి బుధ గణములందు ఖ్యాతి గడి యించె మునుల కాకరమునగుచు 

16. కం. వినుమా స్వయంభు వాదిగ 23. ఉ. ఇచ్చట మేము యజ్ఞముల నెన్నియొ లోకహితార్థమై సురల్‌ 
మనువుల కాలములు దెలుప మన్వంతరమౌ మెచ్చగ భూతహింసలను మెచ్చక సాత్విక రీతి జేయుచున్‌ 
మనువంశ క్రమముం దెలుప పుచ్చుచు నుండ కాలమును, పూర్వభవంబుల పుణ్యరాళిచే 
ననబడె వంశానుచరిత మనగ బుధులచే వచ్చితిరయ్య! మీరలిటు, వాంఛితముల్‌ నెరవేర్చరేయనన్‌. 

17. కం. అని చెప్పికొంత తడవా 24. కం. సంతోషమ్మున సూతుం 
మునివంద్యుండాగినంత మోదముతోడన్‌ డంతన్‌ బ్రవచింపంగడగి యయ్యా! మీకున్‌ 


శ్రీ దేవీ భాగవతం —- ప్రథమ నృంధము — 


చా రీచీనీ : అగస్త్యరాజ సుబ్బార్పా 5 చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


కర 


చం. 


కరః 


చం. 


శ్రీ దేవీ భాగవతం = 


సాంతమ్ముగం దెల్ప్బెద శ్రీ 
మంతంబగు మహిషదైత్య మర్దనిగాథల్‌ 


అష్టాదశ సంఖ్య కథా 

పుష్టిన్‌ స్థిరముగ పురాణముల నావ్యాసుం 
డిష్టంబౌ కవితాగతి 

స్పష్టంబుగ సకల ధర్మ చయముగగూర్చిన్‌ 


అవియును మత్స్య, మార్మందేయ, భవిష్య, భాగవత, (బ్రహ్మ, (బ్రహ్మాండ, 
(బ్రహ్మవైవర్త, వామన, వాయు, విష్ణు, వరాహ, అగ్ని నారద, పద్మ, 
లింగ, గరుడ, కూర్మ, స్మాంద, పురాణములన పదునెనిమి పేర్లతో 
ప్రసిద్ధి కెక్కె నివిగాక సనత్కుమార, నారసింహ, నారదీయ, శివ, 
దౌర్వాస, కాపిల, మానవ, బెశనస, వారుణ, కాళికా, సాంబ, 

నంది (కృత), సౌర, పారాశర, ఆదిత్య, మాహేశ్వర, భాగవత, 
వాసిష్టంబు లనంబడు పదునెనిమిది ఉపపురాణాలుగా ప్రసిద్ధికెక్కె 


(ప్రతి మన్వంతర మందు ద్వాపరమునన్‌ వ్యాసుండు విష్థ్వంశ న 
ద్భుత విజ్ఞాన పయోధియై జనన మందున్‌; పూర్వకల్పోక్తముల్‌ 
ద్యుతి రాహిత్యములై యనేకములుగా ద్యోతంబు లౌచున్న సం 
స్తు తవేదంబుల నాల్టుగాగ విభజించున్‌ ధర్మరక్షార్థమై 


కలియుగమందు మానవులు కారు సమర్ధులు, మంద బుద్దులై 
యలఘుతరో[గ రోగముల నాయువుంబాయుదు రల్పకాలమం 
దిలపయినంచు నెంచిరచియించు పురాణములెల్ల; వాని నిం 
పొలయగ విన్నచో గనెద రుత్తమ దివ్య పదంబు లెల్లరున్‌ 


అరయగ నేడవ మన్వం 

తరమిది, వైవస్వతాధినాయకయుతమం 
దిరువది యెనిమిదవది యీ 
జరిగెడిదౌద్వాపరంబు సమ్మనులారా! 


విమల తపోధనుండు కృత వేద విభాగుడు దివ్యయోగిహృత్‌ 
గమనుడు మద్దురుండు గుణగణ్యుడు సాత్యవతేయుడైనయీ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 7 


31. 


32. 


38. 


34. 


85. 


కం. 


కం. 


చం. 


తే.గీ. 


ప్రథమ స్కంధము మై! 
ప్రముఖుడె యిర్వదెన్మిదవ వాడయి యిప్పటి ద్వాపరమ్మునన్‌ 
ప్రముదిత మానసుండగుచు భాసిలె వ్యాసుడు విష్ణు నంశతో 


నేటికి నిరువది యేడ్గురు 

దాటిరి వివిధార్థ వేదధర్ములు వ్యాసుల్‌ 
పాటవమున సకలాగమ 

కోటుల విరచించి మించి గురు వర్యులునై 


ఈ వ్యాస విరచితంబిది 
దివ్యంబైయలరుచున్న దేవీ తత్త్వం 
బవ్యవ హితముగ మీకున్‌ 
శ్రావ్యంబుగ విన్నవింతు సన్మునులారా! 


అనవిని యమ్మునీశ్వరు లనంత మనః పరిపూర్ణహర్షులై 

వినయ వివేక వర్తనము వేయి విధమ్ములందొంగలింప తా 

మనిరిటు దివ్యకాంతి సముదంచిత నిర్మలు సూతుంజూచి యో 

ముని వర! తెల్పు మయ్య! యల పూర్వయుగమ్ముల వ్యాస సంగతుల్‌ 


అంత సూతుండు సంతోష మంది యిట్టు 
లనియె వైవస్వతాఖ్య మన్వంతరమున 
బరగు నిర్వదియేద్దుర వ్యాసమునుల 
వరుసందెల్పెద వినుడు స త్వాత్రులార! 


శౌనకాది మహర్షి సత్తములారా! వైవస్వత మన్వంతరంబున మొదటి 
ద్వాపరంబున స్వయంభువు, రెందవద్వాపరంబున ప్రజా పతియు, మూడవ 
ద్వాపరంబున ఉశనసుడు, నాల్గవద్వాపరంబున బృహస్పతి అయిదున సూర్యుడు 
(సవిత) ఆరున మృత్యువు, ఏడున మఘవుడు, ఎనిమిదిన వసిష్టుడు, తొమ్మిదవ 
ద్వాపరంబున సారస్వతుడు, పదిన త్రిధాముడు, పదకొండున త్రివృషుడు, 
పన్నెండున భరద్వాజుడు, పదమూడున నంతరిక్షుడు, పదునాల్లున ధర్ముడు, 
పదునైదున త్రయ్యారుణి, పదునారున ధనంజయుడు, పదునేడున మేధాతిధి, 
పదునెనిమిదినవ్రతి, పందొమ్మిదిన అత్రి! ఇరువది యవద్వాపరమున 
గౌతముడు; ఇరువది యొకటిన ఉత్తముడు, ఇరువదిరెండున వేనుడు, ఇరువది 
మూడున సోముడు, ఇరువది నాల్గున తృణభీందువు, ఇరువది యైదున భార్గవుడు, 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 8 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


కరః 


కం. 


కరః 


శ్రీ దేవీ భాగవతం = 


ఇరువది యారున శక్తి ఇరువది యేడవ ద్వాపరమున జాతుకర్చుడు, వ్యాసులై 
తమ తమ కార్యంబుల నిర్వహించిరి 

ఇప్పటి ఇరువది యొన్మిదవ ద్వాపరంలో కృష్ణద్వైపా యనుడనబడు 
పరాశరాత్మజుడు వ్యాసుండై వేదముల విభజించి నిఖిల పురాణములు 
రచియించె. 


ఇతనికి శుకుడను నొక సుతు 
డతులిత వైరాగ్యవిభవు డఖిలా త్ముండున్‌ 
మతి మంతుడు గల డతనికి 
హితముగనీ భాగవతము నెల్లన్‌ జెప్పెన్‌ 


శుకునికి చెప్పుచుండ పరిశుద్ధ మనంబున వింటినేను తత్‌ 
సకలము వ్యాసమౌని విలసన్ముఖ పద్మవినిర్గతోక్తులన్‌ 
బ్రకటితమైన దెల్ల, వివరమ్ముగ మీకును దానిందెల్పెదన్‌ 
సుకరము ముక్తి దంబునయి శోభిలుగాన వినుండు భక్తితో 


స్తుతియింపందగు స్కంధ పత్రమయి, సంతుష్టాత్మ సౌగంధసం 
గత సద్భావ విశాలమై, బహు విధాఖ్యానోల్లసత్‌ కేసరా 
న్వితమై హృద్యమరందబిందు పరదేవీ తత్వ విజ్ఞానసం 

తతమై భాగవతాఖ్య కల్పక లతాంతం బొప్పు సత్‌ సేవ్యమై 


వేదోక్త క్రియలందలభ్యమగు సంవిత్‌ సౌఖ్యసంధానమౌ 
శ్రీదేవీ వరనామభాగవతమున్‌ శ్రీదమ్మునున్‌, కర్ణముల్‌ 
మోదంబంద వినంగలేని నరు బాముల్‌ వ్యర్థముల్‌గావె దు 
ర్వాదా సక్తమదాంధులై యముని యావా సంబునం ద్రెళ్ళరే, 


అనవిని శౌనకుడిట్లనె 

యనఘా! శుకుడెట్లు పుట్టె నావ్యాసునకున్‌ 
ఘన సంసార విదూరున 

కనితర నియమాన్వితునకు నకలంకునకున్‌ 


ఆగర్భ యోగిపుంగవు 
డాగమ శాస్త్రములనెట్టు లవలీలగ స 


= రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 9 


42. 


48. 


44. 


45. 


46. 


47. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారా 


చం. 


కం॥ 


కం. 


చం. 


చం. 


ద్యోగతి నేర్చె శుకుడు స 
ద్యోగివరా! తెల్పు విపుల యుక్తి దలిర్చన్‌ 


వ్యాసుని సంతాన వాంఛ 


అనియడుగంగ సూతుడిటు లాముని వర్యుల తోడంజెప్పె నో 


యనఘ చరిత్రులార! మును నా మునివంద్యుడు బాదరాయణుం 


డిన సమతేజుడై తపము నెంతయు నిష్ట సరస్వతీ నదీ 


ఘనతట మందు నాశ్రమముంగట్టి యొనర్చుచునుండె నిత్యమున్‌ 


తనయాశమ పరిసరముల 

ననయము కలకలముతోడ నానందమునన్‌ 
వన తృణములతో పిచుకలు 

నెనరున గూళులనుగట్టి నివసించునెడన్‌ 


మదనాను రాగసంగతి 

ముదమొనరిచె వానిజంట ముని వర్యునకున్‌ 
పదిలమ్ముగ నండమ్ముల 

నుదయించిన పక్షిపిల్ల లుల్ల మలరిచెన్‌ 


జిక్కలు రాని పిల్లలకు జేపును మాపును పిచ్చుకల్‌ గడున్‌ 
నిక్కపు రాగ బంధమున నిత్యము నెట్టులొ ఓగిరమ్ములన్‌ 
బుక్కిటంబట్టి తెచ్చి పరి పుష్టిగంబెట్టుచునుండ నంతయున్‌ 
జక్కగంజూచుచున్న మునిసత్తము డాత్మందలంచె నిట్టులన్‌ 


పలుకగలేని పక్షులును పాయని వేడ్మ తదీయ సంతతిన్‌ 
పలుగతులన్‌ శ్రమించి యన పాయముగా పరిపోషణంబులి 
ట్లలయక సల్పుచుండ నిక నన్నిట నుత్తమ జీవనంబులన్‌ 
సలిపెడి మానవుండు తన సంతతిపై నెనరెంతంజూపునో 


వినయ వివేక సంపద భివృద్ధిగలట్టి సులక్షణాంగియౌ 

వనితను బెండ్లియాడి యనవద్య పరస్పర రాగబద్దులై 
మనమలరంగ సత్సుతుల మాన్యులంబొంది తదీయ గాత్రముల్‌ 
గొనకొని ముద్దు లాడగల కూరిమిగల్లుట దెంతసౌఖ్యమో! 


ప్రథమ స్కంధము మై! 


48. 


49. 


50. 


51. 


52. 


53. 


54. 


ర్‌ర్‌. 


చం. 


కం. 


కం, 


కం. 


కం; 


2 


శ్రీ దేవీ భాగవతం = 


కొడుకులు గల్లినన్‌ వయసు గోల్పడువేళల నండనుండి ప్రే 
ముడి తలిదండ్రులన్‌ గనుచు మోదము గూర్చెద రిష్టసేవలన్‌ 
జడ మతులై యొకప్పుడటు సద్విధులన్‌ బచరింపకుండినన్‌ 
పడి శవమైన వేళ చితిపైనయినన్‌ వెలిగింతురగ్నులన్‌ 


సతికిని సంతతికిని భో 

జ్యతతిని గూర్చ నిలువెడలి యాతనబడుచున్‌ 
ధృతిసెడి వచ్చిన మనుజుడు 

సుతులను గనినంతం బొందుం జువ్వెసుఖంబుల్‌ 


ధరణి నపుత్రకునకు గతి 

నరకము పున్నామమని వినంబడు గానన్‌ 
వరగుణుడౌ సుతుం బడయగ 

స్థిరముగ నే నింక తపముంజేయుదు ననుచున్‌ 


మదింజింతించి పరాశరాత్మజుడు నిర్మాత్సర్యుడా మేరువున్‌ 
సదయుండెక్కి తపమ్ము సేయుటకు లక్ష్యంబెవ్వరా విష్ణువో, 
మదనధ్వంసియొ, ధాతయోయనుచు నాత్మన్‌ యోచనల్‌సేయ, నీ 
రద మధ్యంబున నుండి యొక్క మధురారావంబు వీతెంచినన్‌ 


అచ్చెరు వందుచు నాతం 

డిచ్చకమునం జూచి యిద్ది యేమౌ నొక్కో 
హెచ్చుగ డెందము పొంగెను 

మచ్చిక న్‌ వాద్యనాద మాధుర్యమునన్‌ 


అని సంభ్రమంబు మనమున 

జనియింపగ ముని వరుండు శబ్దము వలనున్‌ 
గనుచుండ మేఘ మండల 

మున నొక పురుషుంగనె దివ్య మూర్తిన్‌ మౌనిన్‌ 


అంత 


సకలేంద్రియోద్వేగ సంచార మదగించి 
ముడి వేసె ననంగొప్పుముడి దలిర్ప 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 11 


56. 


57. 


ర్‌రి. 


59. 


60. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారా 


తే.గీ. 


తే.గీ. 


కర 


నిరత మాత్మానంద పరవశుండన నర్ధ 
మీలిత నేత్ర దృగ్గాల మమర 

మాయా ప్రపంచమ్ము మాధవా ధీనమే 
యనిదెల్ప నారాయణాఖ్యలొప్ప 

భవ బంధములంజిక్కు వడిన వారి పరిహ 
సించెడుగతి దరస్మితములమర 


మూడు జగముల వార్తలు ముడిచి మెడను 
విరుల దండగందాల్చిన విధము దోప 
మేఘ మధ్యంబు నుండి తా మెజపువోలె 
మహతి మీటుచు నారద మౌనివచ్చె 


వచ్చిన నారదుం గని యవారిత భక్తి విశేష సంపదన్‌ 
మెచ్చుగ నాతిధేయముల మెల్పున సల్పుచు వాని క్షేమముల్‌ 
ఇచ్చనెటింగి వ్యాసుడొకయించుక మిన్నక యున్న నంత తా 
మచ్చిక నారదుండతని మానస శంక యెటింగి నవ్వుచున్‌ 


“నీ మనంబునగల బాధయేమి” యనిన 
అయ్య పుత్రార్థినగుచు నే నమల మతిని 
తపము సేయంగ లక్ష్యమౌదైవ మెవరొ? 
తెలియం జాలక యుంటిని తెలుపు మనుచు. 


పలుకు వ్యాసునిం జూచి వేల్పుల మునీం(డ్రు 
డిట్టులనియెను నోయయ్య! యిట్టి ప్రశ్న 
ధ్యాన నిర్మగ్ను విష్ణు విధాతయడిగె 

వినయ వినమిత గాత్రుడై ప్రీతి నిట్లు 


సృజియింతున్‌ భవదాజ్ఞ నీ జగములన్‌ శ్రీనాథ! నీ నాభి పం 
కజ సంజాతుడ నేను; నామదికి నిక్కంబున్‌ వచింపంగదే 
త్రిజగన్నాధుడ వేమి కోర్మెగల దేదేవున్‌ మదిన్‌ నిల్పి పం 
కజనాభా! తపమిట్లొ నర్చెదవు నీ కంటెన్‌ ఘనుండెవ్వడో 


కర్తవు నీవే జగతికి 
హర్తవు పోషకుడవీవె యబ్దదళాక్షా! 


ప్రథమ స్కంధము మై! 


61. 


62. 


63. 


64. 


65. 


66. 


67. 


చం. 


కం. 


కం. 


కం. 


ఆ.వె. 


అ.వె. 


శ్రీ దేవీ భాగవతం = 


వర్తింతుము భవదాజ్ఞన్‌ 
కర్తవ్యంబులను నీల కంఠుడు నేనున్‌. 


అనవిని కైటభారి దరహాసము సేయుచు నోయి పుత్రకా! 
వినుము జగంబులన్నిటిని వేయి విధంబుల నీవు, నేను, నా 
త్రినయనుడున్‌ సృజించుచు ప్రదీప్తమొనర్చి లయింపంజేయుచున్‌ 
పనిగొని యుందు మంచు మదిం బాయక నెంచెదరెల్ల వారలున్‌ 


మన మివ్విధుల నొనర్చుట 

కనయము నా యాదిశక్తి యగు కారణ మం 
చను కొన రజ్ఞలు; బుధులున్‌ 
మనములగణియింతురామె మాహాత్మ్యంబుల్‌ 


సగుణాత్మకమగు దేవీ 

త్రిగుణంబుల శక్తులబ్బి తిరముగ మనమీ 
జగముల సృష్టి స్థిత్యం 

తగతుల నిరతము సలుపగ తగుదుము గాదే 


రాజస శక్తితోడ కడురమ్యముగా సృజియింతు వీవు; వి 

భ్రాజిత సాత్వికమ్మున వివర్ధితమేనానరించుచుందు; స్త్‌ 

రేజ భవా! లయమ్మునొనరించు తమమ్మున రుద్రు; డింతయున్‌ 
ఆజగదంబ శక్తి మన యండన నుండు కతంబునన్‌గదా! 


ముదమున మధుకైటభులను 
విదళించితి నంబ శక్తి విభవముననె; నీ 
విదియెల్ల మజచినావో! 

మదితెలియక పోయినావొ మాన్యచరిత్రా! 


గొప్పవాడవంచు చెప్పుదునను గూర్చి 
శిరముం దెగుట నశ్వశిరముందెచ్చి 
అతుకనీవు నేహయగ్రీవుడను నైతి 
నాటి విధము మజఖిచినావె నలువ! 


వేయు మాట లేల వినవయ్య నేనెప్పు 
శక్తి వశుడంగాన సర్వకాల 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 13 


68. 


69. 


70. 


71. 


72. 


78. 


కం. 


కం, 


కర; 


కం. 


కం. 


ప్రథమ స్కంధము మై! 


మాది శక్తిం గూర్చి యాచరించెద తప 
మదియె పరమగతి యటంచు దలచి 


అని తెలిపె పద్మనాభుడు 

ఘనముగ మా తండ్రియైన కమల భవున, క 
య్యనఘుడు నాకున్‌ ముదమున 
వినిపించెను దీని నెల్ల, వివరము గాగన్‌ 


కావున వేద వ్యాసా! 

నీవును నాదేవింగూర్చి నిష్టగ తపమున్‌ 
భావించి చేయు మయ్యా! 

దీవించును నిన్ను నామె, తీరును కోర్మెల్‌ 


అని నారదుండు దెలుపన్‌ 

విని సాత్యవ తేయుడపుడు విమల మతుండై 
యొనరింప బూనెతపమును 

ననయము నాదేవింగూర్చి యలమేరువునన్‌ 


అని సూతుండిటు వ్యాస నారదుల దివ్యంబైన సంభాషణల్‌ 

విని పింపన్‌ విని శౌనకుండమిత సంప్రీతిన్‌ మహోత్సాహుడై 
వినయస్వాంతుడు నౌచు నిట్లనియెనో విద్వన్మణీ! నీవు ప 

ల్మిన యా సంఘటనమ్ము దెల్పుము హయగ్రీవాద్భుతాఖ్యానమున్‌ 


ఏ విధమున శిరము తెగెను 
నావైకుంఠున, కటుపయి నయ్యబ్ద భవుం 
దే విధమున నశ్వశిరము 

భావించి తగిల్చి తెల్పు పావనచరితా! 


హయగ్రీవ చరితము 


అనిశౌనకాది మునులడి 

గిన విని సూతుడు విధూత కిల్చిషుడనియెన్‌ 
వినుము హయగ్రీవ చరిత 

మును వినిపించెద ననంత పుణ్య ఫలదమున్‌ 


= రీచనీ : అగస్తరాజ సుబ్బార్చా 14 


74. 


75. 


76. 


77. 


78. 


79. 


80. 


81. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


తే.గీ. 


చం. 


చం. 


చం. 


వ. 


దేవాధీశుడు పద్మనాభు డురు దై తేయాంతకుందొక్కచో 
నే విఘ్నంబులుంబొందకుండ పది వేలేడుల్‌ మహా యుద్ధమున్‌ 
దేవారాతులతోడ సల్పి యట నిద్రించెన్‌ ప్రగాఢంబుగా 
జ్యావేష్టంబగు వింటి కొప్పుపయి నాశ్వాసంబునుంబొందుచున్‌ 


వింటి కొప్పుకు గడ్డమ్ము నంట నిలిపి 
భారమంతయు దాని పైం బడగ నిల్చి 
గాఢ నిద్రను బొందె నా కంజనాభు 

డకట! చిబికాలమట్టులే యరిగెనంత 


విషయ సుఖమ్ములన్‌ మునిగి వీడక మోహముతోడ సంసృతిన్‌ 
తృషతంజరించు నజ్ఞుని సుదీర్హ తమంబది యే మహాత్ము స 
తృషి జపియింపంబర్విడునొ; తేజముగల్లునొ; నామహాత్ముడే 
యిషుయుత సజ్యచాపమున నిట్టుల నిద్రను బొంద చిత్రమౌ! 


అది యట్లుండె నట దేవతలెల్లరు. 


సవనంబొక్కటింజేయ నెంచి దివిజుల్‌ సంఘమ్ముగా నబ్దజున్‌ 
శివునిన్‌గైకొని యజ్ఞమూర్తియగు లక్ష్మీనాధు నాజ్ఞన్‌ గొనన్‌ 
వివిధంబౌ (శ్రుతి సూక్తమంత్రములతో విస్పష్టమౌ పద్ధతిన్‌ 
స్తవముల్‌ సేయుచు విష్ణు లోకమునకున్‌ దారేగిరుత్సాహులై 


అటంజనిచూడ నాయసుర హంతకు నెందును గానలేక వా 
రటు పయి దివ్యదృష్టింగని రా జగదీశు, ననంతు, నొక్కచో 
పటురణ నైపుణీ విభవ భంజిత దైత్వసహస్రవీరు, ప్ర 
స్ఫుట రణవిక్రియాజనిత పూర్ణ పరిశ్రమ సుప్తదేహునిన్‌ 


కని సుర సంఘముల్‌ భవుని కంజభవున్‌ మునుసేసి యందరున్‌ 
జనిరి మనోజవంబున నిశాచర సంహరు డున్న చోటికిన్‌ 
జనియును నిద్రలేపుటకు జంకుచు శంకరుడుండ; (బ్రహ్మతా 
మనమున చింతసేసె నొక మంచి యుపాయముమెచ్చ సర్వులున్‌ 


ఇట్లు పాయమాలోచించి 


శ్రీ దేవీ భాగవతం = 


15 


82. తే.గీ. వమినొక్కటి సృష్టించి వనజభవుడు 


83. 


84. 


రిర్‌. 


86. 


87. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


వింటి నారిని భక్షించి వెళ్లుమనుచు 

నాజ్ఞ యిచ్చెను, నేచెప్పి నట్లు సేయ 

విల్లు జారును మేల్ళొను వెన్నుడంత 
దేవకార్యమ్ము నెరవేరు దీప్తి తోడ 

ననగ దివిజులు సంతోష మందిరపుడు 
సంది యంబంది యావమి సరసిజాత 
భవునిగని యిట్లు పల్మె సంభ్రమము తోడ 


నిద్రాభంగము, సత్మథా మధుర వాణీ శ్రావ్య భంగమ్ము, సౌ 
భద్రంబైవిలసిల్లు దంపతుల దంపత్‌ సౌఖ్య భంగమ్మునున్‌, 
సద్రాగాంచిత మాతృ పుత్ర విలసత్‌ సంబంధ భంగమ్ము లో 
భద్రాకార! యొనర్చుటెల్ల ఘనపాపంబుల్‌ గదా! తెల్పుమా 


సర్వ పాపమ్ములకు మూల ముర్వియందు 
స్వార్థ మౌంగాన నిటుచేయు మనుటతగునె 
యింత పాపమ్ముంజేసి నేనేమి ఫలముం 

బొంద గల నయ్య! చేప్పుమో పుణ్యచరిత! 


అని యట్లాక్రిమి యడిగిన 

విని చతురానను డిటులనెం ట్రీతిన్‌ యజ్ఞం 

బున నీకును దగు భాగం 

బొన, గూడును నిక మనమున నుడుగుము శంకన్‌ 


హోమ కార్యమ్మువేళల హుత మొనర్చు 
నాహవిస్సులు చెదరియిట్టట్టు చెంతం 
బడిన యవి యెల్ల నీవౌను బాధపడకు; 
నిద్ర లేపుము వెన్నుని నీవువేగ 


అనగ నావమి యజుని యాజ్ఞాను సార 
మరిగి యావింటి నారిని నగ్రమందు 
చటుకు మనికొరుక నపుడు పటురవమున 
నెగసి పడెవిల్లు వజ్రమ్ము పగిదిందోప 


ప్రథమ స్కంధము మె 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 16 


88 


89. 


90. 


91. 


92. 


93. 


94. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం = 


కంపించెన్‌ భువనత్రయంబు; దివిజుల్‌ గాసిల్లి నల్వంకలన్‌ 
గుంపుల్‌ గట్టుచు పర్వులెత్తిరి దిశాకుంభీసమూహమ్ములున్‌ 
సొంపుల్‌దప్పుచు ఘీంకరించె; నుదధుల్‌ చోద్యంబుగా ఘూరిలెన్‌ 
ఫంపంఫం ఫెళుఫెళ్లు ఫెళ్ళనెడి నా బాణాస నోద్యధ్వనిన్‌ 


ఇదియేమీ! యిటులయ్యెనంచు దివిజాధీశుల్‌ శివాబ్దాసనుల్‌ 
మదిలోహెచ్చిన దుఃఖ తాపమున పల్మారుల్‌ భయోద్వేగులై 
వెదుకన్‌గుండల మండితం బయి ప్రభావిస్తారమై యొప్పుశా 
ర్షిదరస్మేరముఖాబ్ది శీర్షమటుచక్షిన్‌ గాన లేకెల్లరున్‌ 


చేష్టలుడిగిరి దేవతల్‌, చివర కెటులొ 
తేరుకొని దేవదేవుని దీనబంధు 
నఖిలహృదయాంతరాత్తుని నాదిపురుషు 
నిట్లువేడిరి దీనులై యెల్లవారు. 


అయ్యా! నీవు సనాతనంబయిన దివ్యాత్మస్వరూపుండ, వే 
యయ్యల్‌ నీకిటు లాపదల్‌ గడగి సేయంజాల; రాద్యంతముల్‌ 
వియ్యంబుల్‌ మరికయ్యముల్‌ గలవె భావింపంగ మీకెప్పు; ది 
కృయ్యా! యెవ్వరు మాకికన్‌ విపదనంతాంభోధిదాటింపగన్‌ 


ఛేదింపవు శస్ర్తంబులు 

బాధింపవు నిన్నునెపుడు పావకకీలల్‌ 
వేధింపవు మారుతములు 

శోధింపగ నాత్మతత్త్వ శుద్దుడవగుటన్‌. 


సాత్విక రాజస తామస 

తత్వములౌ మాయలెల్లం దగిలియు తైగు 
ణ్యత్వమున కతీతుని యీ 

తత్వజ్ఞుని శిరముంద్రుంచ దక్షములానే 


ఇది యెవ్వని పనియోయని 

మదిలో చింతింపందగదు మనకైమనమే 
మదనజనకు శిరము నిటుల 
విదళించితి మయ్య దిక్కు వేరెవరింకన్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 17 


95. చం. 


96. ఉ. 


97. ఆ.వె. 


98. మ. 


99. కం. 


100. ఆ.వె. 


101. ఆ.వె. 


ప్రథమ స్కంధము మాడా 


అనియిటు వేల్పులెల్లరు ననంత విచార వికంపమానులై 
ధనమును గోలుపోయిన విధంబున నుండ వివేక శీలి య 
య్యనఘుడు దేవ వంద్యుడు బృహస్పతి వారల జూచి మీరు మీ 
మనములచింతలన్‌ విడిచి మార్గము యోచనసేయుడింతటన్‌ 


దేవతలైన మీరెయిటు దీనతనుండుట భావ్యమౌనె, థై 
ర్యావహులైయుపాయమును నాత్మ విచారము సేయబూనుడీ 
దైవబలంబుతోడయిన తప్పక మానవ యత్నముల్‌ సదా 
యేవిధినైన సతృలములిచ్చుట సిద్ధమదట్టులుండినన్‌ 


దైవబలము కంటెం దగనన్నివేళల 
పురుష కారముననె జరుగు పనులు 
కాన మీరలిపుడు కర్తవ్యమును గూర్చి 
చింతసేయుడయ్య చింత తీరు 


అనినన్‌ దేవ విభుండు మానసమునం దావేశ ముప్పాంగ; న 
యనఘా! నీకిటు లాడగాందగునె, దైవానుగ్రహంబెప్పుడున్‌ 
ఘనమై యుండునెగాని; పౌరుషము తాంగన్పట్ట దాధిక్యమై 
ఘనులిట్లిందరు దేవతల్‌ గలిగియున్‌ గంజాక్షు రక్షించిరే! 


అని దేవేంద్రుడు పలికిన 

విని కంజజు డిట్టులనియె వేదాంతోక్తిన్‌ 
వినుడుశుభా శుభముల నే 

ర్పున సహియించుటయె మిగుల మోదముగూర్చున్‌ 


దైవ నిర్ణయమ్ము తప్పింప నెవరికి 
సాధ్యమౌను? మునుపు శంకరుండు 
నాదు శిరము ద్రుంచెగాదె, యాతండును 
శాప వశత లింగ రూపుంగొనడె 


ఇన్ని మాటలేల యింధ్రుండ వగునీకు 
కన్నులయ్యెగాదె కాయమెల్ల 
అసురవరుల కోడి యాసనమ్మునువీడి 
ఎన్నిమార్లు పరుగు లెత్త లేదు 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 18 


102. 


109. 


104 


105. 


106. 


107. 


108. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


చం. 


కావున నింకంజేయందగు కార్యముంజెప్పెద నాలకింపుడీ 
భావములన్‌ సనాతనిని పాయక నాపరమాంబికన్‌ మహా 
పావని నాదిశక్తిని శుభంకరి నిర్షుణింగూర్చినిష్టతో 

ధీవరు లార చేయుడు విధేయత దోప తపంబు నిచ్చలున్‌ 


అనియిట్టు లజుడు పలికిన 

విని దివిజులు సమ్మతించి వినయాన్వితులై 
మనమున దేవీ స్తోత్రము 
అనయముంగావించ సాగిరతి నిశ్చలతన్‌ 


నలువ నాలుగు ముఖములన్‌ గొలువు దీరి 
యున్న వేదమ్ములవినాల్లు నుత్సహించి 
యాలపించెను సుమధురమైనయట్టి 
మాతృసూక్తమ్ములెల్ల సంభావితముగ 


దేవీస్తుతి 


విశ్వోత్పత్తికి తత్‌ స్థితి 

నశ్వరములకీవె కారణమ్మగుదమ్మా! 
శశ్వత్‌ శుభదవు నిర్గుణ 

వీశ్వరి వాధారమీవె యాజగములకున్‌ 


తెలివియు కలిమియు బలిమియు 

వెలుగును శాంతియును శ్రద్ధ వివిధంబులుగా 
గల మావైభవములు మీ 

కళలేగద విశ్వజనని! కారుణ్య నిధీ! 


సావిత్రివి గాయత్రివి 

శ్రీవాణివి నీవయమ్మ! (శితహిత వరదా! 
మా వివిధ బంధనములన్‌ 

నీవే మాయింపగలవు నిర్మల చరితా! 


అగణిత సర్వకార్యముల కాదిమ కారణమీవెయయ్యు; స 


త్రిగుణములన్‌ జగంబులను ద్రిప్పుచు కారణమింతలేని య 


శ్రీ దేవీ భాగవతం = 


109. 


110. 


111. 


112. 


118. 


114. 


115. 


కం. 


ఆ.వె. 


చం. 


కం. 


ట్లగపడు నీ మహత్వ ముల నల్పమతిన్‌ తెలియంగ బూనువా 
డెగయు పయోధిందెద్దుంగొని యీదం దలంచిన వాని చందమౌ 


చీమ చిటుక్కు మన్న నది సిద్ధము నీ చెవింజేరు, నైన నీ 
వేమి యెజుంగ నట్లునికి కేమికతంబు; వికుంఠుడీ పరం 
ధాముడు నీకు భక్తుడిటు దైన్యముగాపడి యుండ లోకముల్‌ 
తామస మగ్నమయ్యె వరదా! పరమేశ్వరి! చూడుమింతయున్‌ 


దివిజులు చేసిన పాపము 

లవియెల్లను పంక జాక్షు నంటు కొనియెనో? 
ప్రవిమల సుధాబ్ది సుతపై 

నవిధేయతమోపి యిట్టు లలిగితివేమో! 


భక్తులు నీకు దేవతలు పాయక యెప్పుడు నీదు నాజ్ఞ లా 
సక్తి నొనర్హు రెల్లెడల, శౌరిని జీవితుంచేయుమంచు వె 
దోక్తులు కీర్తనల్‌ సలుప నుత్సవమంది (త్రిలోకమాత ది 
వ్యోక్తుల తోడ నిట్లు దివిజోత్తములంగని పల్మెనాదృతిన్‌ 


విష్ణు మూర్తి శిరము విదళింపబడుటకు 
కారణంబొకండు కలదు వినుడు 
కారణమ్ములేక కార్యమేదైనను 

జరుగ దెపుడు మూడు జగములందు. 


ఒకనా డబ్టి సుతాననాంబుజము, తేజోద్దీప్తముంగాంచి యా 
యకలం కాత్ముడు పద్మనాభుడు పరీహాసంబుగావింప, తా 
వికలత్వంబును జెంది యిట్లు మది భావించెన్‌ మహాలక్ష్మి, న 
డకటా! యీతడు నన్నుంజూచి యిటులన్‌ హాసింపగానేలొకో 


వికృతముగాంగనంబడెనొ వెన్నున కిప్పుడు నాముఖంబు; వే 
రొకవనితన్‌ సపత్నిని యనూహ్యముగా గొని వచ్చెనేమొ మె 
చ్చకనను; కానిచోనిటు లసంగత హాస్యము సేయనేల దీ 
నికిక కతంబు లేదనుచు నిండిన దుఃఖ పరీత కోపయి. 


నీ శిరము తెగును గాక! ని 
యాశశిముఖి శాపమిచ్చె నబ్బాక్టునకున్‌ 


ప్రథమ స్కంధము వడాల 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 20 


116. 


117. 


118. 


119. 


120. 


121. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


తే.గీ. 


కం. 


కం; 


కం. 


తే.గీ. 


హా! శంక యెొంతవారిని 
నాశనమొనరించు గాదె నరులన్‌ సురలన్‌ 


తనకు వైధవ్యమగునని తలప దాయె 
భర్భసౌఖ్యము తొలగునన్‌ భయమువీడె 
సవతిపోరున కవి రావు సాటి యనుచు 
తమము నిండగ శాపమ్ముందానొసంగె 
క్షణిక కోపమ్ము తగదెంత సాధ్వులకును. 


శరవేగమ్మున నెగురుచు 

శిరమిప్పుడు పడియె లవణసింధువు నందున్‌ 
సురకార్యార్థమె యిట్టుల 

జరిగెను; బ్రతికింతు నిపుడె శౌరిననంతున్‌ 


సురసత్తములౌ మీరలు 

జరుపన్‌ దలపెట్టి నట్టి సత్మార్యంబున్‌ 
జరుగును; నీవిఘ్నమునకు 

మరియొక కారణము గలదు మక్కువ వినుడీ 


రక్కసుడు హయగ్రీవుం 

డొక్కడు “హీం”కార జపము నొనరించెను మున్‌ 
పెక్కేండ్లు ఘోరతరముగ 

నక్కజమును బొంది నేను నాతని కపుడున్‌ 


తామస శక్తి రూపమున దర్శన మిచ్చుచు సింహవాహనై, 
యేమి వరమ్ముకావలయు నేర్పడందెల్పుమటన్న నాతడున్‌ 
ప్రేమదలిర్ప బాపష్పజల బిందుయుతంబుగ భక్తియుక్తుడై 
నామహిమల్‌ స్తుతించుచు ఘనంబుగంగోరె వరంబు నిట్టులన్‌ 


మరణ మెన్నండు లేనట్టి వరము నాకు 
నిమ్ము; దేవదానవవీరు లెపుడు నన్ను 
నాజి గెలువంగం జాలని యట్లు సేయు 
మమ్మ! జగదంబ! ప్రణతి శతమ్ములమ్మ! 


శ్రీ దేవీ భాగవతం = 


21 


122. చం. 


123. మ. 


124. మ. 


125. తే.గీ. 


126. కం. 


127. ఉ. 


128. ఉ. 


-— రీచ్‌ : అగస్త 


అనియడుగంగ నేనును హయాననుం జూచి జగంబులందు పు 
ట్టినయది గిట్టకుండుట ఘటింపదు; మృత్యువదెంత వారికై 
నను సహజమ్ము కావున మనంబున నిట్టయసంభవంపు కో 
ర్కెను విడి కోరుమింకొకటి కీర్తులు దిక్కుల వెల్లునట్టుగన్‌ 


అననాతండిటు పల్మె నట్లయిన నన్నశ్వాననుండే వధిం 

పను సాధ్యంబగునట్లు, తక్కుంగల యొవ్వారైనంజంపంగ జా 
లని యట్లిమ్ము వరమ్మునా నతని యుల్లంబందు నానందమున్‌ 
గనునట్లిచ్చితి నే వరంబు నటు లౌగాకంచు; తానంతటన్‌ 


వరగర్వంబున నేగి వేదవిదులన్‌ భాస్వత్తపోదీక్షులన్‌ 

సురలన్‌ దారుణ హింసలన్‌ నిరతమున్‌ '్రుక్కించు చున్నాడు; వా 
ని రణంబందు జయింపనేరరెవరున్‌ నిక్కంబు; శీఘ్రంబుగా 
తురగంపుంశిర మొండు తెండు; కడు చాతుర్యమ్మునన్‌ త్వష్టయున్‌ 


దాని నతికించు వెన్నుని మెనికిపుడు 
దేవదేవు డంతట హయగ్రీవుడనగ 
బరగి రక్నసు హతమార్చు; పరమశాంతి 
యగును జగతికి, దేవ కార్యమునుదీరు 


అని జగదీశ్వరి పల్మగ 

విని దేవతలెల్ల రపుడు వినయాన్వితులై 
చని చెంత నశ్వమొక్కటిం 

గని తెచ్చిరి దానిశిరము ఖండించి వెసన్‌. 


దేవత లెల్ల వేడిరి విధేయతతో నల దేవశిల్పి నో 

దేవర! యశ్వశీర్షమును దెచ్చితి మా జగదంబ పంపునన్‌ 
నీవును దీని మొండెమున నిల్పి రయమ్మున విష్ణునిన్‌ పున 
ద్దీవితుం జేయుమయ్య! యనంజేసె నతండును నట్ల నేర్చునన్‌ 


అంతట దేవదేవుడు హయాననుడై యుదయించె దీప్త లా 
శాంతములన్‌ వెలుంగ; సురలాత్మల సంతసమంది; రాపయిన్‌ 
గొంత సనంగ కాలమటు గూల్చి హయానను డాహయాననున్‌ 
శాంతమునొందె లోకములు సర్వము రక్క్మసుడుక్కడంగుటన్‌ 


ప్రథమ స్కంధము మై! 


స్యరాజు సుచ్చార్యా 22 


129. 


130. 


131. 


132. 


189. 


184 


185. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


తే.గీ. 


తే.గీ. 


చం. 


కం. 


తే.గీ. 


కం. 


ఈహయగ్రీవు చరితమ్ము నెల్లవారు 

టేపు మాపును చదివిన పాపచయము 
తొలంగి సురలోక సుఖముల వెలయగలరు 
వినిన వారికినైన తద్విధమెగల్లు 


అని సూతుండిటు లశ్వశీర్ను చరితంబత్యంత హృద్యంబుగా 
వినిపింపన్‌ విని శౌనకాది మునులో విద్వన్మణీ! యీకథల్‌ 
వినగా నింకను కోరికల్‌ గలిగెడిన్‌ విన్పింపు మా వీనులున్‌ 
తనివిన్‌ జెందగ మీకథామృత రసా ధారాభిషేకంబునన్‌ 


పూర్వ పుణ్యమ్ము వలన మీ పొందు గలిగె 
అమృత సమము సత్పురుష సమాగమమ్ము 
జగతి మూర్భులతోడి సంసర్దమెపుడు 

విషము కంటెను మిన్నయి వెజపుంగొలుపు 


అనఘులు మిమ్ముబోంట్లు సకలార్థవిదుల్‌ వివరించు ధర్మముల్‌ 


వినగల వారె ధన్యులు; వివేకమె మానవ జన్మకున్‌ వరం, 


బనిశము, సత్మథల్‌ వినక హాయనముల్‌ వృధసేసి యంగనా 


ధన విషయానురక్తులగు తామసు లాపశుతుల్యులేగదా! 


శ్రవణము జిజ్ఞాసువులకు 

నవిరళమౌ జ్ఞానమొసగి యఘములంబాపున్‌ 
భువి సత్వ రజస్తమములం 

(ది విధములుగ (శవణగతుల తెలిపిరి విబుధుల్‌ 


సకల వేదార్థశ్రవణమ్ము సాత్వికమ్ము; 
రాగసంబంధ సాహితీ శ్రవణ మదియె 
రాజసంబయ్యె; యుద్ధవార్తలు కుజనుల 
చరితలు వినుట యది తామసంబు నయ్యె 


త్రివిధములగు నాశవణము 

లవియును నుత్తమము మధ్య మాధమములనన్‌ 
త్రివిధములై యొక్కొక్కటి 

ప్రవిభక్తము చేయబడియె బ్రహ్మజ్జులచే 


శ్రీ దేవీ భాగవతం = 


23 


136. తే.గీ. 


137. తే.గీ. 


138. తే.గీ. 


139. ఉ. 


140. కం. 


141. కం. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


ముత్తి కొజికైన శ్రవణమ్మె యుత్తమమ్ము 
స్వర్గ సుఖదమ్ము మధ్యమ (శవణమగును 
సకల భోగమ్ములకునైన (శవణ మధమ 
మనగ త్రివిధమై సాత్వికంబది తలిర్చు 


అగ్నిసాక్షిగంగొన్నయర్ద్ధాంగి తోడ 

నుత్తముల వలపు వినుట యుత్తమంబు; 
మధ్యమమగు వేశ్యల సంగమముల వినుట; 
అధమ మక్రమ సంబంధ విధము వినుట; 
శ్రవణ గతులొప్పు నివ్విధి రాజసమున. 


ధర్మ సంస్థాపనార్థమ్ము, ధరణి జరుగు 
యుద్ధవార్తలు వినుటది యుత్తమంబు 
ద్వేష భావమ్ముతోడ విద్విషులంజంపు 
వార్తలను విన్న మధ్యమ పద్ధతియగు 
కారణమ్మింత లేక యకారణముగ 
సేయు యుద్ధంపు వార్తలు చెవినిం బెట్ట 
నధమమౌశ్రవణ మనెదరార్యులెపుడు 
తామసంవిట్లు త్రివిధమై తనరుచుండు. 


కావున నోమహర్ని! బహుకాలము మాకిటు ముక్తి దమ్ములౌ 


పావన సత్పురాణము లపారముగా వినిపింపుమయ్య; వా 
గ్దేవి వసించు మీరసనందేలు సుధామయ సత్రసంగముల్‌ 
గావె! నిరంతరమ్మఖీల కల్మషభేదన గాంగ తోయముల్‌ 


బుధవినుతుడు విమల తపో 
నిధియౌవ్యాసుండు తెల్పె నీకె ట్లట్లే 

మధుకైటభ వృత్తాంతము 

మధురముగా తెలుపు మయ్య మధువాగ్భూషా! 


మధుకైటభ వధ 


అని శౌనకు దడిగిన నా 
మునివర్యుడు సూతుడమిత మోదము తోడన్‌ 


ప్రథమ స్కంధము మై! 


24 


142. మ. 


143. ఉ. 


144 కం. 


145. కం. 


146. మ. 


147. చం. 


148. కం. 


శ్రీ దేవీ భాగవతం = 


వినిచె నిటుల మధుకైటభు 
లనియెడి రక్క్మసుల చరితమతి మధురముగన్‌ 


జగతిన్‌ మున్ను మహాజలప్రళయమై సర్వంబు నేకార్ణవం 

బుగ నుండన్‌; హరి యొక్కడే మిగిలె నంభోమధ్యమందిద్ధ ప 
న్నగ పర్యంకము నందు యోగమున నానందించుచున్‌ దివ్య దీ 
ప్త గభస్తిన్‌బలె; నట్టులే సనగ నంతన్‌ కొంత కాలానకున్‌ 


అమ్మహితాత్ము కర్ణయుగ ళాంతర నిర్గత కల్మషమ్ము గో 
ళమ్ములవోలె వెల్వడ జలంబుల; నమ్మల మందు నుగ్రదే 
హమ్ములతోడ నిర్వురు మహాబలవంతులు పుట్టీ వారుని 
త్యమ్ము విహారముల్‌ సలిపిరంబుధిలో మధుకైట భాఖ్యలన్‌ 


ముదమున మధుకైటభు ల 
ట్లుదకములన్‌ దిరుగు చుండ నొక సందేహం 
బుదయించె వారిమనముల 
నెదియాధారము జలముల కిచ్చట యనుచున్‌ 


ఆధారము లేనియెడల 
నాధేయంబుండదందు రార్యులు జగతిన్‌ 
బోధపడదు మనజన్మల 
కాధారంబైనహేతు వరయగ నిచటన్‌ 


అనివారిర్వురు పెద్దయున్‌ దడవు నట్లాలోచనల్‌సల్సి తీ 
రని సందేహముతోడ నుండ నట నీరంబందు; తాకెటభుం 
డనియెన్‌ దీనికి కారణంబొకటి లేదన్యంబు; ముల్లోకముల్‌ 
తన శక్తిన్‌ నడిపించు దేవియనియే తథ్యంబుగా నెంచెదన్‌ 


అనియనుచుండ నాకసము నందొక రావము శ్రావ్యమౌచు వి 
న్చిన వినివారు దాని నతి నిష్ట జపించిరి యంతలోన, త 

ళ్కున మెరసెన్‌ నభంబున వెలుంగుచుకాంతులు; నంత పూర్వపున్‌ 
ధ్వని యొక దివ్య మంత్రమె నిబద్దిగనంచు దలంచిరాత్మలన్‌ 


ఆ వాగీజంబును శ్రీ 
దేవీ మంత్రంబెయనుచు దీక్షందమలో 


= రీచనీ : అగస్త్యరాజ సుబ్బార్పా 25 


149. 


150. 


151. 


152. 


159. 


154. 


155. 


కం. 


చం. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


ప్రథమ స్కంధము మె 


భావించి జితేంద్రియులై 
కావించిరి వేయి యేండ్లు కఠిన తపంబుల్‌ 


ఘోర తరంబుగం జేసెడి 

వారల తపమునకుమెచ్చి ప్రత్యక్షంబై 
కోరుడు వరముల ననుచున్‌ 
సారసముఖియంబ పలికె సతృప తోదన్‌. 


అనినన్‌ వారలు మానసమ్మున నమందానందమున్‌ జెంది, యో 
జననీ! మమ్ముజయింపవేరెవరికిన్‌ సాధ్యంబుగాకుండ స్వే 
చ్చను మేమున్‌ మరణించునట్టులుగ నే సందేహమున్‌ లేక నీ 
వనుకంపన్‌ వరమిమ్ము వేడెదము దీవ్యత్‌ పూర్ణచంద్రాననా! 


అనిన తథాస్తటంచు జగదాదిమ శక్తి యదృశ్యమయ్యె; వా 
రనయము తద్వరమ్మున నహంకరణోద్దిత మందబుద్దులై 
వనధిం జరించు చుండ నలువన్‌ గని రొక్కదినమ్ము పంకజా 
సనుని నిమీలితాక్షు, విలసద్దన దివ్యతపోవిరాజితున్‌ 


కని కమల భవుని మదమున 

నని యొనరుచు మనుచు పలికి రసురులు, తమతో 
నని యొనరుప తగనిపుడని 

యనెదవొ; సరసిజము విడిచి యరుగు మెచటికేన్‌. 


బలము గలిగిన వానికే భావ్యమగును 
నుచిత సింహాసనం బెక్కనో విధాత! 
వీరులుండంగందగు పద్యవేది పైన 
భీరుడవు నీవునెక్కంగంగోరందగునె 


అని మధు కైటభులనగా 

మనమున చింతించి నలువ మజుమాటాదన్‌ 
గననేజక కర్తవ్యం 

బును దెలియక కొంత తడవు మూర్చిలి నట్రై 


తేరుకొని; యిప్పుడేనున్‌ 
వీరల శక్తులు చరితలు వీరత్వంబుల్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 26 


156. కం. 


157. అ.వె. 


15రి. చం. 


159. శా. 


160. మ. 


161. కం. 


162. కం. 


శ్రీ దేవీ భాగవతం = 


నేరక దండోపాయము 
సారించుట తగదటంచు సాలోచనుడై 


సామోపాయంబున నే 

నేమేమో పొగడి వీరి నెట్టులనైనన్‌ 

(ప్రేముడి వశమొనరుతమన 

నీముదుసలి పిరికి యంచు నెంతురొయేమో! 


ఇంత దనుక వచ్చి యిపుడు దానమ్మున 
వీరి నడప నాకు వీలు గాదు 

దైవ నిర్ణయమ్ము తప్పదెటైనను 
భేదమొకటె తగును వీరి కిపుడు 


అనియొక నిశ్చయమ్ము మన మందు గుదిర్చి సరోజనాభునిన్‌, 
ఘనబల శోఖితున్‌, విమత గర్వవిభంజను, నాదిశేషశా 

యిని, నిరతమ్ము యోగమున నిమ్ముగ నిద్రను జెందియున్న వె 
న్నునింగని దక్షు డీతడెననున్‌ దగంబోవనటంచునెంచుచున్‌ 


భద్రాకారుని పాపనాశనుని సద్భక్తావనున్‌ విష్ణునిన్‌ 

నిద్రన్‌ లేపగ నిశ్చయించుకొని యా నీరేజ గర్భుండు తా 
ఛిద్ర వ్యాకుల మానసంబొకట నిశ్చింతంబుగా నిల్పి యా 
చిద్రూపున్‌ స్తుతియించె నిట్లు మధురశ్రీ రమ్యవాక్యంబులన్‌ 


హరి! దీనావన! వామనా! సకల భూతాత్మస్వరూపా! ననున్‌ 
కరుణన్‌ జూడుము సర్వలోకవినుతా! కారుణ్యమూర్తీ! శుభం 
కర! దుర్చుద్దులు రాక్షసాధములు నన్‌ గయ్యంబునం దిర్వురున్‌ 
పరిమార్పం గమకించు చుండిరరుగో పాటించి రక్షింపవే! 


జగముల ననవరతము కను 

యుగ సంజ్ఞల టబ్రోచెడి పురుషోత్తమ! నా యీ 
యగచాట్లు గనగ నేరవా 

నిగమ వినుత! తగునె యిట్లు నిద్రన్‌బొందన్‌ 


తల్లియు తండ్రియు నీవే 
ముల్లోకము లందు నాకు భువనైకవిభో! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 27 


169. 


164 


165. 


166. 


167. 


168. 


చం. 


కం. 


కం: 


కర 


ప్రథమ స్కంధము జాలు 


కల్లలనుచు మదినెంచకు 
తెల్లంబిది నిదురలెమ్ము త్రిగుణాతీతా! 


అనియిటు లెంతయున్‌ దడవు హాటక గర్భుడు పద్మనాభునిన్‌ 
వినయముతో స్తుతించినను వీడక నిద్దురంగూరి యుండుటన్‌ 
గని యిపుడేది మార్గ మదె కర్మశదేహులు వచ్చుచున్నవా 
రనితరసాధ్యులంచు కడు నార్తి విరించి తలంచె నిట్టులన్‌ 


విశ్వాత్ముండును విశ్వరూపుడును నౌ విష్ణుండె నేడిట్లు తా 
వశ్యుండయ్యెను యోగనిద్రకనినన్‌ భావింప నానిద్రయే 
విశ్వంబందధికాధికంబనుచు సంవిత్‌ పూర్ణసంపన్నుడై 
విశ్వాసంబున యోగ నిద్రనిటు తావేడెన్‌ మదిన్‌ నిల్పుచున్‌. 


కంజజుడొనర్చిన యోగనిద్రాస్తుతి 


దేవీ! నీవె సమస్తలోకముల కాదిన్‌ కారణంబంచు నే 
నీవేళన్‌ (గహియింపంగల్లితిని తల్లీ! వేదముల్‌ స్తోత్రముల్‌ 
గావించెంగద నీదు వైభవములం; గల్యాణ సంధాయినీ! 
భావింపందరమే త్వదీయమహిమల్‌ స్వల్పజ్ఞు లాద్యంతముల్‌ 


జగతికి కర్తవు నీవే! 

సగుణవు నిర్దుణవు నీవె చైతన్యంబై 
యగణిత రూపంబులలో 
నగపడుదువు నీవె నిర్మలాత్మస్థితిలోన్‌ 


నామము రూపము లెజుగని 

నీ మాయలు తెలియలేక నిరతము నానా 
నామమ్ముల రూపమ్ముల 

తామేకల్పించి నిన్ను తలతురు మౌనుల్‌ 


బుద్ధివి సంధ్యాదేవివి 

(్రద్ధయు సంపదయు నీవె సకల జగములం 
దిద్ధమతివి ధృతివి యశ 

శృుద్ధచరిత వీవె యగుదు శుభవరదాయీ! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 28 


169. 


1/0. 


171. 


172. 


1/9. 


174. 


175. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


కం. 


కం. 


కం. 


కం. 


2 


అమ్మా! నీదగు నామధేయమును స్వాహాశబ్ద చిహ్నంబుగన్‌ 
సమ్మానించుచుం జెప్పుచున్‌ మునివరుల్‌ జన్నమ్ములన్‌ జేయగా 
సుమ్మీ; చెందును గాదె దేవతలకున్‌ జోద్యంబుగా యజ్ఞ భా 
గమ్ముల్‌; లేని యెడన్‌ హవిస్సులవి చక్కం జెందునే వారికిన్‌ 


అదె మధుకైటభు లిటు దు 

ర్మదమున నరుదెంచిరమ్మ రణమున నన్నున్‌ 
విదళింప; విష్ణు మూర్తికి 

నిదియెల్లను తెలియ దంచు నే తలతు మదిన్‌ 


నీకున్‌ వశుడై యీతడు 

సేకొనియెన్‌ గాఢనిద్ర శీఘ్రంబుగ నీ 

వీ కమలేశుని విడువుము 

కాకున్నను చంపు మీవ ఖలుల నసురులన్‌ 


కమలయు నీవశమౌటన్‌ 
కమలాక్షుని నిద్రలేపంగలదే చెపుమా! 
కమలేశుడె యిటులయ్యెన్‌ 
కమలానన! నీదు శక్తిం గనగ తరంబే 


ఆదియుగంబునన్‌ మొదట నంబుజ నాభుని సృష్టింజేసి యా 
వేదమయున్‌ జగమ్ములను విజ్ఞతంబ్రోచుచు నుండు మంచు నీ 
వే దయతోడ నాజ్ఞయిడి యిప్పుడు నిద్రను గూర్చినావు, ల్స్‌ 
వేదెపుడెట్లు సేయ మదినెంతువా యద్దియెజుంగ శక్యమే! 


నిను నాజ్ఞాపింపగ నే 

ఘనుడీ ముజ్జగములందుంగన్పడడొండున్‌ 
అనయము స్వతంత్రురాలవు 

కన నీవేయగుదు కార్యకారణ శక్తుల్‌ 


ఇటు నన్ను సృజియించి యీనీచ రాక్షస 
ద్వయముచే చంపింపందలచి నావా? 

నను నవజ్ఞసలుప పనిబూనితివిగాని 
యీరక్కసుల సృజియింపనేల 


శ్రీ దేవీ భాగవతం = 


29 


176. కం. 


177. తే.గీ. 


178. వ. 


179. శా. 


180. ఉ. 


= రీచ్‌ : అగస్త 


ప్రథమ స్కంధము మై! 
నీ యద్భుతంబైన నిఖీల చేష్టితములు 
మహిమలు తెలియంగ మాతరంబ 
ఇపుడు నీయెదుటనే యీరాక్షసాధముల్‌ 
నను జంప మౌనమ్ము జనునె పూన 
అట్లు జరిగిన యపకీర్తి యౌను నీకె 
కాన వీరల ఖండించి కావుమమ్మ 
లేక విష్ణుని నిద్దుర లేపు మిపుడ 
వీరింబరిమార్చు నాతడు వేగిరమున 


ఏదైనను నీదయ యిక 

మీదన్‌ నన్నెట్లు సేయ మేలగునోయం 
చాదేవిన్‌ భక్తి నజుడు 

సాదరమున వేడ; నామె సత్మృపతోడన్‌ 


ఉరగశయనుని విడిచె న య్యోగ నిద్ర; 
కదలికలు గల్గె నాతని కాయమందు 
పద్మగర్భుడు సంతోష భరితుడయ్యె 

నాల్గు ముఖముల చిజునవ్వు నాట్యమాడ 


ఇట్లు నిఖిల పురాణ ప్రవచన దక్షుండైన సూతుండు మధుకైటభ వృత్తాంత 
మును కొనసాగించుచుండ శౌనకాది మహర్షులలో నొకరి కొక సందేహంబు 
రాగా సూతుని నాతండిట్లభ్యర్థించె 


అయ్యా! నాకొక సందియ మ్మొదవె నీయంభోజ గర్భాండమం 
దయ్యబ్లోదరు, డబ్బగర్భుడు, శివుండన్‌ మువ్వరే నిత్యమౌ 
నయ్యల్‌; వీరలె సృష్టియున్‌ స్థితియు సంహారంబులన్‌ జేయుచున్‌ 
నెయ్యంబొప్ప త్రిమూర్తులైరనుచు మున్వింటిన్‌ బ్రసిద్ధంబుగా 


అందును విష్ణుమూర్తి మహితాత్ముడు దక్షుడు, దివ్యతేజుడం 
చందరుంజెప్ప వింటిని; మహామహిమాన్వితుడాతడే యిటుల్‌ 
బందిగ యోగ మాయకిట పట్టు వడన్‌ బహుచిత్రమయ్యె, న్స 
చందమునన్‌ శవమ్మువలె శౌరి యిటుండ కతంబుందెల్పుమా! 


స్మ్యరాజు సుబ్చార్వా 30 


181. ఉ. 


182. కం. 


183. చం. 


184. ఉ. 


185. శా. 


186. తే.గీ. 


187. కం. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


అంతటి విష్ణుమూర్తి నిటులాత్మవశంబొనరించినట్టి య 
త్యంత సమర్ధశక్తియు ననంతయు నైనపరాత్పరాంబ; యే 
చెంతన నెట్లు పుట్టె, యెటు సేకొనెనింతటి దివ్యశక్తి, యీ 
వింత యెజుంగందెల్పుమని వేడె వినమ్రత తోడ సూతునిన్‌ 


అని యమ్ముని యడుగగ తా 

మనమున నొకకొంత తడవు మౌనయుతుండై 
వినిపించె సమాధానము 

ననఘుడు సూతుండు శౌనకాదులకిటులన్‌ 


నూతుడు శక్తిని స్తుతించుట 


మునివరులార! నాకుంగడు మోదము గల్లెను, మీదు సందియం 
బును సరిదీర్చ నెవ్వరును మూడు జగంబులంజాలరంచు నే 
ననియెద; నారదుండు కపిలాది మహర్షులు నైన నిద్ది యి 
ట్లనుచు తిరంబుగన్‌ దెలియ రైనను నొక్కటి యాలకింపుడీ; 


కొందరు విష్ణుమూర్తి నిక గొందరు శంకరు, గొందరర్శునిన్‌ 
గొందరు దేవనాధు మథికొందరు వారుణు నగ్నింగొందరున్‌ 
అందరిలో వెలుంగు విభు డంబుజనాభుడె యంచుమౌను, లి 
ట్లందరు నన్నిరీతుల ననంతు భజింతు రనంత రూపులన్‌ 


ప్రత్యక్షం బనుమానమున్‌ మజియు శబ్దం బౌపమానంబులున్‌ 
అత్యంతానుభవమ్ము లాపయిన నర్ధాపత్తి దృష్టాంతముల్‌ 
ప్రత్యేకంబుగ నీప్రమాణములతో ప్రాజ్జుల్‌ విశేషజ్జులై 
సత్యంబున్‌ దెలియంగ వేరుగతులన్‌ చర్చింతురాద్యంతమున్‌ 


ఈ (ప్రమాణంబులకు నెల్ల నెంతమాత్ర 
మంద దాపరబ్రహ్మమంచార్యులనిరి 
బుద్ధిపరిధికి నావలంబొల్చునట్టి 
సూక్ష్మమిట్లని బుద్ధితోంజూడందరమె 


సృజన స్థితి లయ శక్తులు 
నజ హరిహరులకును, దహనమగ్శ్నిి కినునకున్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


31 


188. తే.గీ. 


189. చం. 


190. మ. 


191. ఉ. 


192. తే.గీ. 


193. కం. 


194. కం. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారా 


త్రిజగత్రకాశ శక్తియు 
నిజగుణములు తొలగెనేని నిర్వీర్యులునౌ 


శక్తిలేకున్న శివుడైన శవమెయౌను 

అబి గర్భాండమున చిన్నయణువుమొదలు 
పర్వతమ్ముల వరకును పరమమైన 

శక్తి మయమని తెలియుటే సమ్మతమ్ము 


సగుణము నిర్గుణంబనుచు శక్తియు రెండు విధమ్ములందు నా 
సగుణముంగోరికల్‌ గలిగి సన్మతి రాగులు పూజసేతు, ర 
య్యగణిత నిర్దణమ్మును విరాగులుపాసన సేతు, రాదివా 
క్యగతి సకాములున్‌, విగత కాము లనంగ నుపాసకుల్‌ధరన్‌ 


పురుషార్థంబు లొసంగు నట్టిదియు సంపూర్ణమ్ముగా కోరికల్‌ 
స్టిరమున్‌ దీర్చ సమర్థమైన పరశక్తిన్‌ గానగా జాలరీ 

ధర మూఢుల్‌ కలియందు కొంద, రటు శాస్త్ర గ్రంథయుక్తంబుగా 
పరమున్‌ గొందరెజింగి మోసములతో బాధింతు రన్యప్రజన్‌ 


మువ్వురు మూర్తులెల్లపుడు మోదముతో జపియించు శక్తి యీ 
యవ్వయె; యజ్ఞయాగముల నామెకటాక్షముం గోరియేగదా 
యెవ్వరునైనంజేతు; రిదియెల్లను శాస్త్ర సుసమ్మతమ్మటం 
చవ్వనజాసనుండు తెలియన్‌ వివరించెను దేవమౌనికిన్‌ 


అతడు దెల్బెను వ్యాసున కమలమతికి 
నతడు వివరించె మాకును నాదిశక్తి 
మహిమలెల్లను; మీ యభిమతము కతన 
తెలియంజెప్పెద వినుడు నే తెలిసినంత 


అనియిట్లు సూతుండు శౌనకాదిమహా మునులంగాంచి; ఓ 
మునివరులారా! మీ సందియంబులెల్ల తీరెను గదా! అని 
మజియు నిట్లు చెప్పందొడంగె 


వనజభవు స్తవమునకున్‌ 
మనమున పరితోషమంది మాధవుదేహం 


ప్రథమ స్కంధము డాలు 


32 


195. 


196. 


197. 


198. 


199. 


200. 


201. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


తే.గీ. 


కం. 


చం. 


కం. 


కర, 


కం. 


బునువిడిచి వెలుపల గగన 
మున నిలిచెన్‌ యోగనిద్ర మురహరుడంతన్‌ 


ఆవులించుచు లేచి యయ్యసురవైరి 

మేఘ గంభీర రవమున మిన్నులదర 
పలికె; దవ్వుల భయము విభ్రాంతి గలుగ 
తనను వీక్షించు నలువను గనుచునిటుల 


సరసిజభవ నీవిట్టుల 

పరమ తపో దీక్షవీడి వచ్చితివేలా! 
అరయగ నీ ముఖపద్మము 

కరము విచారసరణింగన కతమెయ్యెదియో! 


అనియడుగన్‌ విరించి యిటు లంబుజనాభుని తోడంబల్మె నో 
యనఘ! భవత్‌ శ్రుతిద్వయ గుహాంతర నిర్గత దుర్మలమ్మునన్‌ 
ఘన బలశాలు లిర్వురతి గర్వయుతుల్‌ ప్రభవించి నన్నుంజం 
పను సమకట్టి వచ్చిరదె భక్తశరణ్య! సురారి భంజనా! 


అనియొనరింపుము మాతో 

నని వారలు వెంటనంటి యరుదేరగ నే 
మనమున భయమున్‌ జెందుచుం 
జనుదెంచితి మీదు దివ్య సన్నిధి కనఘా! 


శరణము నీవే నాకిక 

పరులెవ్వరు లేరు వారి వారింపంగన్‌ 
కరుణించిబ్రోవు మయ్యా! 

పరమాత్మా! యసురవరుల భంజించి కృపన్‌ 


అనివేడన్‌ పురుషోత్తముండు గృపతో నబ్దాసనుంజూచి నీ 
మనమందెంతయుంజింత వీడు మిక నేమర్దింతు నవ్వారలన్‌ 
వినుమీ వారికి నాయువుల్‌ గడచె నీవేళన్‌; మదోన్మత్తులై 
చనుదేరంగ మదీయ ముష్టి హతులన్‌ సంహారమున్‌ జేసెదన్‌ 


అనిహరి యిట్లనుచుండగం 
జనుదెంచిరి సంద్రమెల్ల చటులతరంగ 


శ్రీ దేవీ భాగవతం = 


33 


202. 


209. 


204. 


205. 


206. 


207. 


208. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


తే.గీ. 


కం. 


కర్మ 


చం. 


కం. 


ధ్వని యెసగ కలయందిరుగుచు 
ఘన రుషముల బోలియపుడు కైటభ మధువుల్‌ 


వచ్చి నలువను జూచుచు పలికిరిట్లు 

పాణి వచ్చితె యివ్విధి పందవోలె 
యుద్ధమొనరింప రమ్ము నిన్నుక్కడంతు 
మిపుడె యూ యురగ శయను నెదుటమేము 


అటుపై యీఫణిశాయిని 
పటుతర విక్రమము దోప పరిమార్తుము; “మా 
కిట నడ్డం బెవరసొయు 
త్మటమున చరియింతు మింక కడలిన్‌ బలిమిన్‌ 


అని పలికిరయ్యవసరంబున 


మదమున కన్నులు గానక 

వదరెడి యారక్క్మసులను వరగర్వితులన్‌ 
గదనము తనతోంజీయగ 

ముదమున రండనుచు విష్ణుమూర్తి పలుకగన్‌ 


దిక్కులు పిక్కటిల్ల మదితీవ్ర తరాగ్రహ జాత రావముల్‌ 
పెక్కులు సేసి యయ్యసురవీరులు వెన్నునిందాకి, రందు నా 


క్నొక్కడె యుద్ధమున్‌ సలుపు టొప్పిద మంచుందలంచి ముందు తా 


నెక్కొని దూకెనమ్మధువు నీరజనాభుని తోడంబోరగన్‌ 


మధువటు కొంతకాలము రమాపతితోడ జలంబులందుంబ 
ల్విధముల మల్లయుద్ధమతి భీకరమై యొనరించి డస్సినన్‌ 
మధు సహజాతుడప్పుడసమాన పరాక్రముడైన కైటభుం 
డధరము పంట నొక్కి కమలాధిపుందాకె నుదగ్ర రోషుడై 


కైటభుడలసిన మధువును 

కైటభుడును మధువలయగ కదనమిరువురున్‌ 
పాటించి చేయ వారల 

పాటవమొకయించు కైనంబాడజకుందెన్‌ 


ప్రథమ స్కంధము మై! 


209. 


210. 


211. 


212. 


2139. 


214. 


215. 


= రీచన్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


ఉ. 


కం. 


కం. 


చం. 


చం. 


పంచసహగస్రవర్షములు పాయకనిట్టుల పద్మనాభుడొ 

క్కించుక యంతరం బెజుగ కిర్వురతోడను బోరిపోరి తా 
కొంచెముడస్సి దేహమునకున్‌ శ్రమయౌట యెటింగి “నాబలం 
బించుక తగ్గంగారణ మదేమొకా” యంచుందలంచెనాత్మలోన్‌ 


ఈ మధుకైటభు లేమియు 

తామలసిన జాడలేదు తజుగవు శక్తుల్‌ 
నామదికి శ్రమముందోచుట 
కేమాయాజాలమౌనొ యెజుగగ నైతిన్‌ 


అని శౌరి యివ్విధంబున 

మనమునం జింతించుచుండ మధుకైటభులున్‌ 
గని యలసె యీతడించుక 

ననుకొని జయగర్వమొదవ నానందమునన్‌ 


హరినిగాంచి 


అలసిన యట్లు గన్సడెదవంబుజనాభ యిదేమిటయ్య! నీ 

వలయుట? రాక్షసాంతకుడ వంచు జగమ్ముల పేరుంబొంది యి 
ట్లలయుట నీకు భావ్యమె? యటైనను నోటమి నొప్పుకొంచు నౌ 
దలనిటునొగ్గి దాస్యమును దాల్పుము; లేక రణంబు సేయుమా! 


అని 


ప్రళయ మహా్ధి ఘోషసమ వాక్కులంబల్మెడి వారి పల్కు లా 
దళిత సురారి వీనులకు దారుణ శూలములట్లుదాక తా 
గళమున కోపమాపుకొని కన్నుల శాంతమునిండ సత్పదా 
వళుల వచించె నిట్లు సురవైరులతో కడు సామ్యపద్దతిన్‌ 


న్యాయంబౌనెసురారులార! యిటులాద్యంతమ్మునన్యోన్యసా 
హాయంబేర్పడ మీరలిర్వు రనిసేయన్‌ సుంతకష్టంబు మీ 
కేయంశంబున లేక పోయె; మతి నేనిట్లొక్కడన్‌ యుద్ధమున్‌ 
జేయంగా నిరతంబు నాతనువు డస్సెన్‌ సుంత యోచింపుడీ. 


శ్రీ దేవీ భాగవతం = 


35 


216. 


217. 


218. 


219. 


220. 


221. 


222, 


చం. 


కం. 


చం. 


కం. 


తే.గీ. 


కం. 


అలసిన వానితో కడుభయాతురుడై పరువెత్తువానితో, 

పలుకుల ముద్దులొల్ము పసిబాలురతో, రణమందు శస్రముల్‌ 
దొలగిన వానితో, పడతితో, కదనంబొనరింప రెందు వి 
జ్ఞులనుచు ధర్మముల్‌ దెలుపుంజువ్వె సనాతన ధర్మ శాస్రముల్‌ 


మీరును వీరులు గావున 
మీరందగునె, ధర్మగతుల మేరలనిశమున్‌, 
మీ రణ సంరంభములిక 
వారింపుడు, నేశమంబుంబాయుదొకింతన్‌ 


అనిహరి పల్మ నొప్పుకొనిరామధుకైటభు; లంత వెన్నుడున్‌ 
జని యొక కొంత దవ్వసుర జన్మములన్‌ చరితంబులెల్లందా 
మనము నెటింగి “వీరు వరమత్తులు దేవియొసంగె వీరికి 
ట్లనితరలభ్యమైన వర మన్యులచే మరణించకుండగన్‌ 


కావున వీరలంజంపుట 

కే వీరుడు జాలడిప్పు, డిన్నిదినంబుల్‌ 
నే వీరలతోం బోరుట 

భావింపన్‌ వ్యర్థమయ్యెం బరిభవమయ్యెన్‌ 


కావున సర్వసౌఖ్యశుభకామదయౌ పరదేవతన్‌ గృపన్‌ 
గావుమటంచు వేడెదనికన్‌ మది నేనని యెంచి తానిజ 
గగ్రీవమునెత్తి చూడనటంగేవల శక్తియు యోగనిద్రయున్‌ 
శ్రీవరు గన్నుదోయికిం బ్రసిద్ధిగం గన్పడె నాకసమ్మునన్‌ 


కని నమన్మారమున్‌ జేసి కమలనాభు 
డంబనిట్లని స్తుతియించె నార్తి తోడ 
నీదు రూపము సగుణమోనిర్లుణంబొ 
యెజుగ భవదీయచరితంబు లింతయేని. 


చలనం బొకింత లేకయు 

తలపులు నశియించి గాఢ తమముగలుగుటన్‌ 
తెలియుదు నయ్యను భవమే 

తెలియను నేనింక నీదు దివ్యచరిత్రల్‌ 


ప్రథమ స్కంధము మాకా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 36 


228. 


224. 


225. 


226. 


227. 


228. 


229. 


చం. 


కం. 


కం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం = 


తెలిసెను నీప్రభావము మదిన్‌; సకలేంద్రియ చేతనత్వమున్‌ 
దొలగి సుషుప్తి నున్నననుందోయజ గర్భుడు లేపుచుండినన్‌ 
మెలకువ లేకపోయె, నెలమిన్‌ నను వీడిన యంతనీవు, నే 

నులియుచు నిద్రలేచితిని యుద్ధము వీరలతోడంజేసితిన్‌ 


నీవు వరంబొసంగ మదినిండిన గర్వముతో సురారులి 
ట్లీవనజాతగర్భు వధి యింపందలంచిన యంతనీతడున్‌ 
గావుమటన్న నేను బహుకాలము యుద్ధము జేసియెంతయున్‌ 
జేవదొలంగి యుండితి నజేయులు వీరని యెంచితిన్‌ మదిన్‌ 


ఇదియెల్ల నీవెటింగియు 
మదినిట్టులందాల్పం దగునె మౌనము తల్లీ! 
మదయుక్తులు వీరలు మము 

విదళింతురు మౌనమీవు వీడక యున్నన్‌ 


దీనత తోననిట్లు పరిదేవనముల్‌ హరిసల్పియంత, న 
మ్రాననుడై నిలంబడగ నా పరదేవి ప్రసన్న చిత్తయె 
మౌనమువీడి విష్ణుంగని మంద మనోహర హాస యుక్త చం 
'ద్రాననయై మరంద మధురాన్విత వాక్కులంబల్మెనిట్టులన్‌ 


వీరిని ధర్మ మార్గమున వేయి యుగంబులకైనం జంపగా 
నేరము మాయం జేసికడు నేర్చునం జంపుట యుక్తమౌను, నే 
నారసి వక్రవీక్షణ సుమాస్రములన్‌ గడు మోహమందగా 
వీరలం జేసెదన్‌ భయమువీడి రణంబున కుద్య మింపుమా! 


ఆమాటలు వినినంతనె 

యామాధవు డమితమైన యానందమునన్‌ 

తా మధుకైటభులను సం 

(గ్రామము సేయంగంబిలువ రయమున వారున్‌ 


హరినటంగాంచి “యోదనుజ హంతక! నీకు భయంబదేల సం 
గరమున గెల్పునోటములు గావు తిరంబులు; వీరుడే నిరం 
తరము జయింప; డర్భకుడుందానొక వేళ జయించుగాన, నె 
వ్వరి కెటు నిర్ణయించె విధి వారికి నట్లగు చింతయేటికిన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 37 


230. 


281. 


282. 


299. 


284. 


235. 


236. 


కం. 


చం. 


తే.గీ. 


చం. 


రక్కసుల పెక్కుమందిని 

నుక్కడగించితివి పూర్వ యుగములయందున్‌ 
నిక్కము దనుజాంతకుడని 

చక్కని బిరుదమ్ము నీకు సమకూరె హరీ! 


అటుల మహోద్ధతిన్‌బలుకు నయ్యసురేంద్రులంగాంచి వెన్నుడున్‌ 
బటుతర కోపవేగమున బాహువనేెత్తి బిగించి వ్రేళులన్‌; 
దిటవుగ నిచ్చె నిర్వురకు తీవ్ర తరంబగు ముష్టి ఘాతముల్‌ 
అటమటం జెంద కయ్యసురులంతట నా తని (గుద్ది రిర్వురున్‌ 


అటులన్యోన్యము ముష్టి ఘాతముల పోరాటమ్ములన్‌సల్చ, ను 
దృటవేగస్థిత పాదఘట్టనల సంద్రం బల్లకల్లోలమై 

పటు ఘోషంబొనరింప వారిచరముల్‌ బర్వెత్తెనిట్టట్టు; సం 
కటమున్‌ జెంది జనార్దనుండు గనియెన్‌ గామాక్షినూర్ధ్వంబునన్‌ 


వెన్నుని యాయవస్థంగని వేగ దయాపరిపూర్ణ చిత్తయె 
కన్నులంగెంపు నిండ మధుకైటభులన్‌ సుమ బాణ తుల్యమౌ 
తిన్నని చూపులన్‌ వలపు దెల్పెడియట్టులం జూచి దేవి తా 
మిన్నున నుండి నవ్వె శుతిమించి సురారులు మోహమందగన్‌ 


కామము ప్రేమమున్‌ గలుగు కంజదళాక్షి విలోకనాస్తముల్‌ 
కాముని తూపులట్లు మధుకైటభులన్‌ సరిదాక వారలున్‌ 
కామవికార చిత్తములం గన్నుల అిప్పలు వాల్చ కట్టులే 
యామెను చూచు చుండ హరి యాత్మనెజింగె తదీయభావముల్‌ 


ఎతీగి చిజునవ్వు చిందించి యిదియె సమయ 
మనుచు నసురులంజూచి తా ననియెనిట్లు 
వీరవరులార! మిముబోటి ధీరమతుల 

నెందు మును జూడ; సంతస మందెమనము. 


వరమొకటిత్తు మీకిపుడు వాంఛిత మెద్దియొ తెల్పుమంచు, నా 
హరియడుగన్‌, సురారులపుడాత్మల యందభిమాన జన్యులై 
స్మరశర తాపవేగమున శాంకరిరూపము నట్టె చూచుచున్‌ 
స్థిరముగ నిల్చి పల్మిరిటు శ్రీపతి తోడ నలక్ష్య చిత్తులై 


ప్రథమ స్కంధము మా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 38 


2837. 


2838. 


2839. 


240. 


241. 


242, 


243. 


ఉ. 


కం. 


తే.గీ. 


కం. 


నీవు వరమ్ములీయంగొను నీచులమంచుం దలంచితే, రణం 
బీవొనరింప మాకెదిరి యెంతయు సంతసమయ్యెంగాన, మే 
మే వరమీయనెంచితిమి యెయ్యది కావలె కోరు కొమ్మనన్‌ 
శ్రీవరుడంతంగోరె తనచే మరణింపుడటంచు వారలన్‌ 


అనియడుగ వారలప్పుడు 
మనమున తబ్బిబ్బు వడుచు మాధవు చేతన్‌ 
మనమే వంచింపం బడితి 
మనుచున్‌ దుఃఖమ్ముంజెందిరటు కొంతవడిన్‌ 


తేటుకొనియంత మనములన్‌ స్థిరముం జేసి 
అంబువులు లేనిచోటు లేదంచుం దెలిసి 

ఒక యుపాయమ్ము యోచించి యురగశయను 
తోడ నిట్లని పలికిరా దురిత మతులు 


ఇంతయుంజింత లేదు, మరణించుట కేమును సిద్ధ, మైనచో 
నింతకు ముందు నీవు వరమిచ్చెద నంటివి మాకుం, గాన దై 
త్యాంతక! సత్యమూర్తి! యిట నంబువులేమియు లేనిచోట, న 
త్యంత విశాలమౌ స్థలమునందు, వధింపు, మనంగ నంతటన్‌ 


వారల యమాయకతకును 

నీరజ నాభుండు నవ్వి నిఖిల దనుజ సం 
హారక మౌ చక్రంబును 

నోరిమి మదిందలచి పెంచె నూరువులం గడున్‌ 


అవ్విధిం బెంచి యూరువుల నయ్యసురాంతకు డాసురారులన్‌ 
నెవ్వగ నున్న వారింగని నిర్ణల మీ స్థలమంచుం బల్మవా 
రవ్విధిం గాంచి యచ్చెరువు నందుచు నైజ శరీరముల్‌ గడున్‌ 
దవ్వగు నట్లు పెంచి రతి దర్పితులై బహు యోజనాయతిన్‌ 


అంతన్‌ వెన్నుడు తానిజోరువుల నత్యంతమ్ముగాంబెంచి శ్రీ 

మంతంబై వెలుగొందు చక్రమున నున్మత్తోగ్ర దార్టాంగులన్‌ 

జెంతన్‌ నిల్పుచు తత్‌ సురారులను ద్రుంచెన్‌ శీర్షముల్‌ మొండెముల్‌ 
వింతల్‌ గొల్పుచుం ద్రెళ్ళ యూరువులపై వేర్వేర శీఘ్రంబుగన్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 39 


244. 6. 


245. మ. 


246. కం. 


2417. 6. 


248. కం. 


249. చం. 


250. తే.గీ. 


వారి కళేబరమ్ముల నవారితరీతి ద్రవించి మేది య 

వ్వారిధి యెల్ల నిండ; నటుపైనది మేదిని యయ్యె; కాన నె 
వ్వారికి నైన మృత్తికను భక్షణ సేయుట కూడదందు రా 
భూరిమహర్షు లయ్యదియె భూమియు, పృథ్వియునంచునొప్పెడిన్‌ 


అరిషడ్వర్గములందుంగామమది యత్యంతంబు దుష్టంబగున్‌ 
బరమర్చుల్‌ సురలున్‌ (ద్రిమూర్తులును తన్మాయా వికారమ్ములం 
దరిదిన్‌ జిక్కిరనంగ నన్యులకు సాధ్యంబౌనె తప్పింపగా 
ధరణిన్‌ గామమె యెల్ల కష్టములకున్‌ దార్మాణ మంచెంచుడీ 


అనిసూతుం డిట్లని తా 

వినిపించెన్‌ కైటభ మధు వృత్తాంతంబున్‌ 
వినినన్‌ వినిపించిన యే 

ఘనుడైనను బొందు ముక్తిం గడు శీఘ్రముగన్‌ 


శుకమహర్షి జననం 


అంతట శౌనకాది మును లాత్మల సంతసమంది, సూతున 

త్యంత వినమతన్‌ గనుచు, నయ్యరా!, యింతకు మున్నునీవు మా 
కెంతయుం ట్రీతి, వ్యాసుడపు డిష్ట సుతున్‌ బడయన్‌ దపం బవి 
శ్రాంతముగా నొనర్చెనని, చక్కగంజెప్పుచు నాపి యంతటన్‌ 


మధుకైటభ వృత్తాంతము 
మధురముగాంజెప్పితీవు మనము లలరగన్‌ 
సుధలను బిందెడు పలుకుల 

వ్యధలు దొలగంజెప్పు మింక వ్యాసునిచరితల్‌ 


అనియడుగంగ సూతుడిటు లాదరమొప్పగం జెప్పె; దేవతా 
మునియిడినట్టి మంత్రమును పూర్ణ మనమ్మున నేక దీక్షతో 
నానరిచె తా జపమ్ముం, గడు నుజ్జ్వల తేజు, సుపుత్రుగోరి, య 
య్యనఘుడు వ్యాసమౌని జగదంబను మానసమందు నిల్పుచున్‌ 


పంచభూతాల తేజంపు సంచయమును 
పుత్ర రూపమ్మునన్‌ దాను బొందంగోరి 


ప్రథమ స్కంధము మాడా 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 40 


మేరు శిఖరాగ్రమున “కర్ణికార” వనము 
నందు సాగించెం దపమును వ్యాసమౌని 


శ్రీ దేవీ భాగవతం = 


తరుణీ రూపమునన్‌ వెలుంగు నరణిన్‌ దథ్యంబుగాంబొందకే; 
సరిపో పొందెదమన్ననో మరల సంసారాంబుధిన్‌ ్రెళ్లనే! 


ప్రథమ స్కంధము డాలు 


251. తే.గీ. బ్రహ్మవేత్తలు దేవతల్‌ పరమ బుషులు 258. కం. అనుకూల వతియు, దక్షయు 
సంచరించెడి నిర్మల స్థలము నందు వనజాక్షియు నయ్యు పత్ని ప్రతిబంధమెయౌ 
ప్రకృతి శోభల వెలిగించు రమ్య భూమిం తనయులం గనుటయె తప్పన్‌, 
దపసు సాగెను విఘ్నముల్‌ దరియంబోక గననౌనే ముక్తి మార్గ గమ్యంబులిలన్‌ 
252. శా. అత్యుగ్రంబుగ సాగు వ్యాసముని దివ్యంబౌ తపస్తేజముల్‌ 259. కం. అనయము శివుడైనను తాం 
ప్రత్యబ్దమ్ము వివర్ధమై జగములన్‌ వ్యాపింప దేవాధిపుం దనుమధ్యల బంధములను దప్పింపగ లే 
డత్యంతంబు భయంబుంజెంది తగు విఘ్నాయత్తుడై యుండ, తా డన; నరులము మనమెక్కడ 
సత్యంబున్‌ గ్రహియించి శంకరుడు ప్రస్తావించె నీరీతిగన్‌ యని మనమునందలచి మౌని యతిదైన్యమునన్‌ 
253. చం. తపసుల పట్ల మత్సరము ధర్మము కాదు మహేంద్ర! నన్ను త 260. చం. అరణి మధించుచున్‌ మునియనంత విచారము తోడనుండ; న 
ద్విపుల వివేకు లెల్లపుడు వేద్మం దలంతు; రనంత శక్తితో ప్సరస “ఘృతాచి” తామెజపు చాడ్పున నాకసమందుందళ్ళునన్‌ 
నెపుడును గూడి యుందెడి మహేశ్వరుడంచు; ననుగ్రహించి సత్‌ సుర విభుడంపెనో యనగ చూడ్ముల సొంపలరన్‌ విలాసమై 
కృపంగనుమంచు; బుద్దులను కేవల తత్వమునందు నిల్చుచున్‌ సరగున యాశ్రమోపరి దిశన్‌ గనిపించె నొయార మేర్చడన్‌. 
254. కం. శతవర్షమ్ములు నిండెను 261. ఉ. _ఆయలివేణి చూపులకు, నాయమ మేని సువర్ణకాంతికిన్‌, 
సుతు బడయన్‌, తపముంజేయు చుందెన్‌ స్థిరుడై ఆయనురాగ వల్లరి యొయారపు భంగిమ, కామునీంద్రుడ 
ఇతనికి శుభలక్షణు డౌ త్యాయతమై చలించునటు లంగజు తూపులు గూడనెక్కుడై 
సుతునీయగం బోవుచుంటి సురలోక విభూ! సాయమొనర్చ; స్వేదములు జార, వివర్థిత రాగ బద్దుడై 
255. చం. అనిళశివుడట్లుం దెల్ప నమరాధిపుడంతట శంక వీడి తాం 262. చం. మనమున నెంచెనిట్లు “బహుమాత్రము సంకటమయ్యె నిప్పు డీ 
జనియె; మహేశుడున్‌ జని ప్రసన్న ముఖుండయి బాదరాయణున్‌ వనజ ముఖిన్‌ గనన్‌ మదన భావము నిండెను; దీనిం బొందితే 
గని; “బుషి సత్తమా! ముదముగల్లెం ద్వదీయ తపః ప్రవృత్తికిన్‌ ననయము నాతపమ్ముంజెడు; నాశ్రమ ధర్మము బుగ్గియౌను; స 
తనయుడు మౌనిసత్తముడు దాంతుడు శాంతుడు గల్లు లొమ్మనెన్‌ న్మునులపహాస్యముల్‌ సలుప మోమెటులెత్తుదు నంచు నెంచుచున్‌ 
256. చం. వరము నొసంగి భక్తజనవంద్యుడద్భశ్యుడుగాగ, మౌనియున్‌ 263. ఉ. ఐనను పుత్ర వాంఛయధి కాధిక మయ్యె; గృహస్థధర్మమెం 
కరము ముదంబుం బొంది బహుకాలతప(శృమ దేహుడయ్యుందా తైనను మేలు; తత్సుఖవిహారము ముందొక నింద యెంత; వి 
సరగున యాశ్రమమ్ముంజని స(త్మియలన్‌ బొనరింప మెల్లగా జ్ఞానులు పుత్రవంతులకు స్వర్గ సుఖమ్ములు, మోక్షధామమున్‌ 
నరణి మధించి కాష్ట్రమున నగ్నిరగుల్పందొడంగె నిష్టతో మానకంగల్లు నందు; రనుమాన మికేటికి దీనింబొందెదన్‌ 
257. మ. అరణిన్‌ మంథముతో మధించి నపుడే యగుల్‌ జనించున్‌; సుతుం 264. ఉ. _పొందితింబో మనోరథము పూర్ణముగా నెరవేరదేమొయన్‌ 
డరయన్‌ నాకెటులుద్భవించు నిపుడత్యంతాను కూలంబునై సందియ మొండు గల్లు, మును జవ్వని యూర్వసి యా పురూరవున్‌, 
= రచన : అగస్త్యరాజి సుబ్బారావు 41 = రీచన్‌ : అగస్త్యరాజు సుబ్బార్యా 42 


265. కం. 


266. తే.గీ. 


267. ఉ. 


268. ఉ. 


269. తే.గీ. 


2170. ఉ. 


271. ఆ.వె. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


డెందము మెచ్చంబ్రేమలు నటించి యనంత సుఖమ్ములన్‌ గడున్‌ 
బొందియు మోసగించి విడి పోయిన యట్టుల యీమెపోవునో! 


ఇవ్విధింబరి పరి విధముల 

నవ్వనజాక్షిని తలచుచు వ్యాకులమతుడై 
యెవ్విధినైనను దీనికి 

దవ్వుల నుండుటయె మేటి ధర్మంబనుచున్‌ 


తలచి యమ్మాని యరణిని ద్రచ్చుచుండె, 
నతడు శపియించు నేమొయంచాత్మం దలచి 
అప్సరస యును దరిం జేరదయ్యె భీతి 
అంత శుకరూపమును దాల్చి యాఘృతాచి 


ముద్దులు గుల్కు పల్ములును ముచ్చటంగొల్చెడి మేని చాయయున్‌ 
దిద్దిన యెజ్జి రంగువలె తీర్చిన ముక్కును గల్లి యాశుకం 

బద్దిర! యిట్టు నట్టు తిరుగాడుచు నుండగం జూచి మౌనికిన్‌ 
సుద్దులు దప్పె బుద్ధి; స్మరసూన శరాహతి సంచలించుచున్‌ 


ఐనను ధైర్యమున్‌ సడలకయ్యరణిన్‌ మథియించుచుండెనే 

గాని; శరీరభాగములు గంపము నొందుచు నుండె తీవ్రమై 
మానసమున్‌ గలంగగ నమాంతము గుండెలుగుంగ యంతటన్‌ 
మౌనికి వీర్యమున్‌ స్థలనమైయరణిన్‌ బడె; నైన నిల్పకన్‌ 


అరణి మధియించుచుండె సంయమి వరేణ్యు 
డంతనుదయించె నటనుండి యద్భుతముగ 
మూడు మూర్తుల వ్యాసుని బోలు సుతుడు 
అగ్నితేజమ్ము ముఖమున నవఘళింప 


అచ్చెరు వంది వ్యాసుడపు డాత్మనెతీంగె వరమ్మునీశ్వరుం 
డిచ్చిన సంగతిన్స్‌ తనయుడిప్పుడు గల్లుట తత్రభావమే 
యచ్చుగ నంచుమెచ్చి; యపుడాత్మజు గాంగ జలంబులందు, తా 
నిచ్చను స్నానమారిచి మునీంద్రుడు సల్పెను జాతకర్మలన్‌ 


ఆకసమున నుండి యమరులు సుమవృష్టిం 
గురియం జేసిరపుడు కూర్మితోడ 


శ్రీ దేవీ భాగవతం = 


272. 


2782. 


274. 


275. 


276. 


277. 


278. 


కర 


కం. 


కం. 


కం. 


చం. 


చం. 


కం. 


దేవదుందుభులును తీవ్రంబుగా మోగె 
అప్సరసలు నాట్యమాడిరపుడు 


ఆ తండ్రిని కొడుకును నపు 

డాతుంబుర నారదాది యమర ముని వరుల్‌ 
ప్రీతిన్‌ స్తుతియించిరి సం 

గీతములన్‌ పాడు కొంచు; గీష్పతి మెచ్చెన్‌ 


దండము కమండలమ్మును 

నిండగు కృష్ణాజినమ్ము నింగి వెడలి భూ 
మండలమున శుకునికొబికు 
నండజములయట్లువాలె నమరులు పంపన్‌ 


శుకరూపి నప్పరన్‌గనం 

బ్రకటితమై వీర్య మరణిం బడిన కతమునన్‌ 
సకలాగమ విదుడగు న 

య్యకలంకుడు పుట్టి “శుకివరాఖ్యన్‌ బొందెన్‌ 


అనుదిన వివర్ధ మానుం 

డనుపమ తేజుండు నైనయతనికి వ్యాసుం 
డొనరిచి యుపనయనంబును 

పనిచెన్‌ గీప్పతినింజేరి పడయన్‌ విద్యల్‌ 


అతివినయాన్వితుండయి బృహస్పతి చెంతన బ్రహ్మచర్యస 
ద్వతమును బూని వేదముల ధర్మచయమ్ముల శాస్తసంగతిన్‌ 
సతతము నేర్చి యాశుకుడు; సన్మతి దక్షిణలిచ్చి యంతందా 
నతులిత భక్తి తోడ గురునాజ్ఞను గైకొని చేరె నింటికిన్‌ 


కొడుకును జూచి వ్యాసుడతి కూరిమితో నెదురేగి మూర్ధమున్‌ 
గడువడి మూరు కొంచు తన కౌగిటంజేర్చి ప్రమోద బాప్పముల్‌ 
ఎడనెడంజాలువార మది నెంచె నొకానొక మౌని కన్యకన్‌ 
దడయకం దెచ్చి పెండిలి ముదమ్మునం జేయుదు నంచు నయ్యెడన్‌ 


అనిమది ననుకొని వ్యాసుడు 
తనయునింగని పల్మెనిట్లు ధార్మికదృష్టిన్‌ 


ప్రథమ స్కంధము మై! 


= రీచనీ ; అగస్తరాజ సుబ్బార్చ్పా 44 


279. 


280. 


281. 


282. 


288. 


284. 


చం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం = 


వినయ వివేకాన్వితు, ముని 
జన మాన్యుని భూత మయుని సద్యోగి వరున్‌ 


శుక వ్యాస సంభాషణము 


తనరన్‌ సంతసమయ్యె నామదికి పుత్రా నీవు శీఘ్రంబుగా 
ఘనవిద్యల్‌ గ్రహియించి మౌనిజన సంఘంబందు విన్నాణివై 
యనయంబున్‌ యశమందుటన్‌; ఇక వివాహంబై గృహస్థాశ్రమం 
బును గైకొమ్ము, సురావలిన్‌ పితరులన్‌ బూజింపు మత్యంతమున్‌ 


ముదమున సత్సుతున్‌ బడసి ముద్దుల పౌత్రునిం జూచుభాగ్యమున్‌ 
మది కొదవంగంజేయు; మది నాకు పిత్యాణ విముక్తి హేతువౌ 
సదమల తేజ! ధారుణి ప్రశస్తము “పుత్రులు గల్ల సద్దతుల్‌ 
గదియునటన్న పల్కు), లటుగాన నవశ్యముంబెండ్రియాడుమా! 


తనయా! నిన్‌బడయంగం జేసితిని నే దాంతుండనై సత్తపం 

బును నూటేండ్లు; శివుండు మెచ్చి నిను సత్పుత్రున్‌ బ్రసాదించె; నే 
ధనమున్‌ దెచ్చెదనేమహీశుకడనో; తన్వంగియౌ కన్యకన్‌ 
గనితెత్తున్‌ దగం బెండ్రియాడి సుఖముల్‌ గైకొమ్ము క్రొంగ్రొత్తలన్‌ 


ఆమాటలు వినినంతనె 
యామాన్యుడు శుకుడు తండ్రి నడిగెను, మదిలో 
నామాయా సంసారం 
బామయ మయమంచుందలచి యడకువ తోడన్‌ 


జనకా! ప్రాజ్ఞులరైన మీరలిటు సంసారంపు సౌఖ్యంబులే 
ఘనమంచున్‌ వినిపించుటొప్పగునె? లోకంబందు భోగంబులె 
ల్లను రోగమ్ముల కాలయమ్ములు గదా! లౌల్యంబులీ సౌఖ్యముల్‌, 
జనునే వీనికినై యహర్షిశము లశ్రాంతంపు టారాటముల్‌ 


నీమది కిష్టమౌనటుల నేను వివాహముంజేసికొన్నచో, 

నా మదిరాక్షికిన్‌ వశుడనౌదు; సుఖమ్ములం బొందునే ధరన్‌ 
కామవశుండు; జవ్వనుల కౌగిళులెన్నగ పూల తీవెలే? 
ఓమహితాత్మ! అయ్యవి దృఢోగ్ర తరంబగు నుక్కుసంకెలల్‌ 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్చార్యా 45 


285. 


286. 


287. 


288. 


289. 


290. 


291. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారా 


తే.గీ. దారుయంత్రమ్మునన్‌ ద్రెళ్లి దడియువాడు 
ఇనుపసంకెలలన్‌ జిక్కి యేడ్చువాడు, 
విడువంబడునెప్పుడైనను; విడువంబడడు 
సంసృతిన్‌ జిక్మెనేని సంస్మారియెన 


మ. మలమూత్రావిల దేహ భావనరతిం బ్రాజ్ఞుల్‌ ప్రవర్తింతురే? 
తలపన్‌ జాలను నే నయోనిజుడనై తద్యోని సంబంధ సం 
చలితోత్తుంగ తరంగ తుల్య బహు సంసారంపు సౌఖ్యంబులన్‌ 
కలలోం దోచిన రీతిం దోచి చను జాగ్రత్‌కాలమందన్నియున్‌ 


కం. మరుజన్మంబొకటున్నను 
వరియించెదనపుడు గూడ పావనమగుచున్‌ 
వరలెడు నయోని జత్వము 
స్మరియింపను సారహీన సంసారంబున్‌ 


ఉ. _వేదములన్‌ బరఠించితిని విస్సృత కర్మవిధి ప్రబోధముల్‌; 
పాదులు హింసకయ్యవియు, భౌతిక నాకసుఖానుచింతనా 
వేదనలన్‌ నిరంతరము వెజ్టులంజేయుచు జన్మమృత్యుశో 
కాదుల కాలయమ్ములయి యంతముంజూపవు ముక్తిగమ్యమున్‌ 


ఉ. మద్దురు వైన గీష్పతియు మగ్చుడె సంసరణాంబుధిన్‌; అవి 
ద్యోద్దమ చేతసుందెటుల నుద్ధరణంబొనరించునన్ను తా 
సద్దతిం జూపదక్షుడె నిజంబు, విడంబన మౌనుగాక; రో 
గోద్దతినున్న వైద్యుడెటు లూరట నిచ్చు మరొక్క రోగికిన్‌ 


కం. కాననొక నమస్మారం 
బేనతని కొనర్చి వచ్చి యిటుంజేరితి, నా 
మానసముననెపుడు భయం 
బౌ, నదె సంసార సర్ప మనినంజనకా! 


ఉ. అంతము లేదు దీనికి, నహర్పతి వోలె నహర్షిశంబులున్‌ 
సుంతయు శాంతి లేక మనుజుండు పరిభ్రమణంబొనర్చు న 
త్యంతము పుత్ర దార ధన యౌవన పూర్ణ విశాల సంసృతిన్‌, 
వింతగ పేడయందె కడుంబ్రీతిగ దిర్వెడు పుర్వు కైవడిన్‌ 


ప్రథమ స్కంధము డాలు 


46 


292. ఉ. 


293. తే.గీ. 


294. కం. 


295. ఉ. 


296. ఉ. 


297. తే.గీ. 


298. కం. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


వేదములున్‌ బురాణములు వేడుక శాస్త్రములెల్ల నేర్చి వా 
గ్వాదములందు గెల్బినను పండితుడౌనె? అతండెవండు దుః 
ఖోదయ కారణంబగు మహోగ్ర భవాట్టిందరించి భేద మిం 
దేదియు గాన కాత్మమయమేయని వర్తిల పండితుండగున్‌ 


అవని “గృహ్హాతియితి గృహ” మనిరి బుధులు 
జనులచేపట్టి బంధించుం గనక గృహము 
కాననది యొప్పె బంధనాగారమనగ 

అందు సుఖమేది తండ్రి! నాకౌనుభయము 


శుకుడిట్లు పల్మ వ్యాసుం 

డకలంక మనస్ముడనియె నాత్మజుతోడన్‌ 
ప్రకటించి ధర్మ సూక్ష్మము 

లొక కొన్నిటిందెల్పంబూని యుజ్జ్వలమతుడై 


కాదు గృహంబు బంధనము కాదది కారణమున్‌ గుమార! యీ 
మేదిని బంధనమ్ములకు మేళ్ళకుంగీళ్ళకు వేదనాలికిన్‌ 

మోద విభూతికిన్‌ మనసెపో తగు కారణ; మెల్లబంధముల్‌ 
పోందొలగింప నయ్యదియె పో గృహమేధికి హేతు విద్ధరన్‌ 


న్యాయముగా ధనార్జనము, నధ్యయనమ్మును, సత్యవాక్యమున్‌, 
బాయనియాతిథేయములు, భాసిల వర్తిలు గేస్తుకైన శీ 
ఘ్రాయిత మౌను మోక్షమనయంబును; తక్కిన యాశ్రమంబులన్‌ 
బోయెడి వారి కాశ్రయము పొల్పుగ నీగృహమేధియే యగున్‌ 


మెట్టు మెట్టును నెక్కిన గట్టుంజేరు 

నెగిరి గంతిన నేమౌనా యెటిగికొమ్ము 
(బ్రహ్మచర్యాది యాశ్రమ పారగుండె 
తగును సన్యాసి యౌెటకు ధరణియందు 


తనమనసు నింద్రియములున్‌ 

మనుజుని మత్తిలగంజేసి, మాదకములయ, 
ట్లనయం బవివా హితునిన్‌, 
కనుకట్టానరించి మిగులంగాసింబెట్టున్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


47 


299. సీ. 


300. కం. 


301. ఉ. 


302. ఆ.వె. 


303. కం. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారా 


గాధిరాట్‌ సూనుండు కఠిన తప మొనర్చి 
తుదకుమేనక యొడిన్‌ దూలలేదె? 
పడవ నడపు సత్యవతింగాంచి నా తండ్రి 
యినతేజుడయ్యు కామించలేదె? 
నిజతనయంగని మున్నజుడు స్మరశర సం 
హతి నొచ్చి సంగమం బడుగలేదె? 
గురుపత్నియని యైన కొంకక చంద్రుండు 
తారతోంజేరి తైతకృయనడె? 
ఎంతవారికినైనను నింద్రియములు 
ఎప్పుడో యొకప్పుడటుల యెగసిపడును 
కాన ననుకూల వతియైన కన్యంజూచి 
పెండ్ల్రియాడుము సలుపుము వేద విధులు. 


విపులంబుగ తానిట్టులం 

కృపతో వ్యాసుండు పల్మంగించిత్తును తా 
నపకర్షుడుగాక శుకుం 

డపనయదోషుండు పలికె వ్యాసునకిటులన్‌ 


లక్షలు వేలు చెప్పినను లక్ష్యముమారదు నాకు తండ్రి! యీ 
యక్షయ దుఃఖ సంచయ భవాంబుధింద్రెళ్ళను; నిత్యబంధనం 
బీ క్షితి నంతకంటె మటియెద్ది; ధనార్దనకై స్వపక్షులే 

కక్షలు గట్టీ హింసలకు కాళులంద్రవ్వదు రెంత వింతయో! 


ధనమదేల యన్న ధనహీనుడౌగేస్తు 
చిల్లి గవ్వకైన చెల్లలేడు 

ధనము గల్లెనేని దాని సంరక్షణ 
సేయ నెన్నిపాట్లు చెందవలెనొ 


అరయగ జన్మము దుఃఖము 

జరయును రుజయులును దుఃఖ సంబంధములే 
మరణంబది యొక దుఃఖము 

సరి దుఃఖములేని దెచట సంసారమునన్‌ 


ప్రథమ స్కంధము మై! 


48 


304. 


305. 


306. 


307. 


308. 


309. 


310. 


— రీచీకీ : అగ 


చం. 


కం. 


కం. 


కం. 


అనయము వేదశాస్తముల నధ్యయనంబొనరించు పండితుల్‌ 
ఘనయశులయ్యు సత్సుతులం, గాంతలం బ్రోవ ధనమ్ములేమిచే 
ధనికులపంచంజేరి కడుదైన్యముతో చెయిచాపి వారలన్‌ 
అణకువ సంస్తుతింతు రనఘా! యది చావునకంటె హీనమౌ 


ధనికుల కడ ధనములకై 

యనయము యాచించు కంటె యడవులలోనన్‌ 
దిన దినము పండ్లు నీళ్ళును 

గొనిబ్రతుకుట మేలుగాదె కోరికలుడుగన్‌ 


త్రివిధములగు కర్మములన్‌ 
నవయింపగం జేయగల సనాతన యోగం 
బవధారణం జేసి తెలుపు 

మవగత మౌనట్లు నాకు నమల చరిత్రా! 


ఇటు వైరాగ్యముతోడంబల్కు సుతుందానీక్షించి వ్యాసుండు ప్ర 
స్ఫుట దీనాననుడై చలించి కనులన్‌ పూర్ణాశ్రుధారల్‌ జొటల్‌ 
జొటలైపారగ మీదికార్యమెటులంచున్‌ చూచుచుండన్‌, శుకుం 
డటువీక్షించె మునీశ్వరున్‌ జనకు దుఃఖాంభోధి నిర్మగ్నునిన్‌ 


కనియాశ్చర్యమునంది, వేదముల విఖ్యాతిన్‌ విభాగించి, వి 
ష్జుని యంశోదృవుడయ్యు, మాయకిటు వశ్యుండయ్యె నీవ్యాసుడే 


యనినన్‌, జెప్ప తరంబె యింక ఘనమాయా శక్తి సామర్థ్యముల్‌, 


గన నద్దాని జయింప నేరికగు శక్యంబెల్ల లోకంబులన్‌ 


అని నిశ్చయించి శుకుడున్‌ 

మనమున నొకకొంతవడిని మాయాశక్తిన్‌ 
వినయమ్మున ధ్యానించుచు 

తనతండ్రిన్‌ దుఃఖమగ్నుం దాం గని పలికెన్‌ 


అయ్యా! సాత్యవతేయ! యెల్లరకు వేదాంతార్థ విజ్ఞానముల్‌, 
నెయ్యంబొప్పగం జెప్పదక్షుడవు; కన్నీరిట్లు గార్చంగ, నా 
కయ్యెన్‌ జోద్యము; నీకు నేసుతుడనే యౌదున్‌ నిజంబిప్పు కా 
నయ్యి పూర్వపు జన్మలందు; నికపైనౌ జన్మలందేరికో! 


శ్రీ దేవీ భాగవతం = 


స్త్యరాజ సుబ్బార్పా 


49 


311. ఉ. 


312. పీ 


313. కం. 


314. మ. 


315. చం. 


= రీచీకీ : అగ 


ప్రథమ స్కంధము మాకా 
భ్రాంతిందొలంగి నీహృదయ పద్మమునన్‌ వసియింపం జేయుమ 
(శాంతము ధైర్యలక్ష్మిని; విషాదము మానసమందు వీడినీ 

వెంతయు బుద్ది మేల్కొలుపు, మియ్యది యెల్లను మోహమంచు ని 

శ్చింతగ నాత్మలోందెలియంజేరవు దుఃఖము త్త ల 


ఆకలి దీరంగ నన్నమ్ము వలయును 
అంబువుల్‌ వలయు దాహమ్ముందీర్చ 
ఘ్రాణ సౌఖ్యమునకు గంధమ్మువలయును 
కామసౌఖ్యమునకు లేమవలయు 
అందమ్ము వలయును నక్షులు ముదమంద 
సంగీతమునగల్లు (శవణ సుఖము 
దానగుణము గల్ల ధన్యమౌహస్తముల్‌ 
హరికీర్తనల నాల్మ కౌనుసుఖము 
ఇన్నిసుఖములు గల్లు నిన్నింటిచేత 
అన్నియును పుత్రువలననె యౌనటంచు 
తలచు టదియెల్లభ్రమయౌను తాపసేంద్ర! 
నన్ను నాదారిం జననిమ్ము కన్నతండ్రి! 


అనిశుకుడు పల్మ వ్యాసుడు 

గని తనయుని పల్మెనిట్లు కల్మషదూరున్‌ 
ఘనవైరాగ్యవిభూషణు 

ననయము బ్రహ్మాత్మభావనాచల ధీరున్‌ 


అరణీగర్భజ! యట్టులైన వినుమయ్యా! నీవుశద్ధామతిన్‌ 

వెరవై ధర్మయుతమ్మునై దనరి దేవీదివ్య తత్వార్థసు 

స్థిరమౌ భాగవతమ్ము వ్రాసితిని నే శ్రీమంతమైయొప్పగన్‌; 

నిరతంబున్‌ పఠియింపుదాని సదసన్నిత్యార్థ సంవేద్యమున్‌ 

మటియు నీదేవీభాగవతావిర్భావంబెట్లనినన్‌ బూర్వమొక ప్రళయాంతమున 
ముసిముసి నవ్వులన్‌వెలుగు మోమున వెన్నుడు మల్టి యాకుపై 
మసలుచు శైశవ స్థితిని; మానసమందుం దలంచె “నన్నిటుల్‌ 
పసితనమొప్పునట్లు వటపత్రమునన్‌ శయనింపంజేసెనే 

యసదృశ శక్తి యేఫలము నాత్మందలంచియొ, యెవ్విధాననో” 


స్ఫరాజ సుబ్బారా 50 


316. కం. 


317. మ. 


818. తే.గీ. 


319. సీ. 


320. ఉ. 


శ్రీ దేవీ భాగవతం = 


అనియిట్లనుకొను చుండగ 

వినువీధిని దివ్యవాణి వినిపించెనిటుల్‌ 
“కనంబడునదెల్ల సన, 

వినంబడదు సనాతనమ్ము వేరొకటెందున్‌” 


అనినన్‌ వెన్నుడు నక్కజంపడుచు నాహా యిట్టి పల్ముల్‌ మునున్‌ 
వినినట్లున్నవి! పల్మిరెవ్వరిటులన్‌? విఖ్యాతిమై యొప్పెడున్‌ 
గనతానింతియొ, పూరుషుండొ, నుభయుల్‌ గారో, యటంచట్టులే 
మననంబున్‌మదిం జేయుచుండ తనకుంటబ్రత్యక్షమై ముందటన్‌ 


శ్రీమహాలక్ష్మి శాంత సుస్మిత ముఖాబ్ది 
శంఖ చక్రగదా పంకజముల నాల్లు 
చేతుల ధరించి భూషణ శ్రీలు వెలుగ 
చిన్నివెన్నుని కనులకుంజేసె విందు 


రతి, భూతి, బుద్ధియు, మతి, కీర్తి, స్పృతియును 
ధృతియు, శ్రద్ధయు, మేధ, గతియు, స్వధయు 

స్వాహా, క్షుధా, నిద్ర, క్షమయు, దయయు, తుష్టి 
పుష్టియు, లజ్జయున్‌, పొసగ జ్బంభ 

యున్‌, తంద్రయు ననగ నొప్పెడి శక్తులు 
నాయుధములం దాల్చి యందమైన 

భూషణమ్ముల కాంతి పుంజముల్‌ దనరంగ 
ముత్యాల దండలు ముద్దులొల్మ 

అచ్చ మౌ శ్రీమహాలక్ష్మి యంశతోడ 

ఆమె చుట్టును నిల్చిరి యద్భుతముగ 

వారి శోభల గాంచి యవారితముగ 

చిన్నికన్నయ్య యచ్చిర్వు జెందెనపుడు 


ఎవ్వరు వీరలందరును? నెక్కడనుండిటు వచ్చి? రేనుని 
ట్లివ్వనధిన్‌ చరించుటకు నెద్ది కతం బొక మల్టియాకుపై? 
నెవ్వరు సృష్టింజేసి ననునిక్కడనుంచిరి? యీమె తల్లియా! 
యివ్విధి దర్శనంబిడె నదేలొకొ? యంచుందలంచి నెమ్మదిన్‌ 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 51 


321. 


322. 


328. 


324. 


325. 


326. 


327. 


ఉ. 


ఉ. 


చం. 


చం. 


కం. 


కం. 


ప్రథమ స్కంధము డాలు 
ఏమని మాటలాడగల నీయమతోనని విష్ణు మూర్తి తా 

నేమియుం బల్మకుండె; గమనించిన దేవియు మందహాసముల్‌ 

మోమున నంకురింప నవఫుల్ల దళాయత లోచనాబ్దయై 

తామరసాక్షు బాలుంగని తానిటుంబల్మెను మెల్లమెల్లగన్‌ 


అచ్చెరు వందనేల వనజాక్ష! ప్రతి ప్రకయాంతమందు ని 
ట్లచ్చుగ సాగుచుండు నివి యద్భుత మౌపరశక్తిలీల లౌ 
మెచ్చుగ నిర్గుణంబును నమేయమునౌ జగదంబ యాజ్ఞలన్‌ 
నిచ్చలు నాచరింతు మిటు నీవును మేము గుణాకృతిన్‌, గడున్‌ 


తెలియుము నీవు నన్ను భవదీయ యురస్థలి నెల్ల వేళలన్‌ 
నిలిచివసించు లక్ష్మినని; నీదగు సాత్వికశక్తినంచు; నా 
నలువ జనించు నీ విమల నాభిసరోజము నుండి యంత; ని 
శృలమతి రాజసంబయిన శక్తిని బొందును సత్తపంబుచే 


అలసత లేక యాతడుననంతము లౌభువనాళినెల్ల ని 
శృలమతి సృష్టిసేయ, నవి చక్కగ పోషణసేయుదీవు; నా 
నలువయు కోపగించిన ఘనంబగురౌద్రముతోడ రు[ద్రుడున్‌ 
వెలువడు ఫాలభాగమున వీడని తామస శక్తి తోడుతన్‌ 


ఆతడు లయమొనరించును 

నాతత భువనాళినెల్ల నంతమునందున్‌, 
ప్రీతిగ నీ వక్షమ్మున 

చేతమలర నేవసింతు చేకొనుమనఘా! 


అనినన్‌ బల్మెను శౌరియిట్లు “మును సూక్ష్మార్థంబునన్‌ స్పష్టమై 
వినిపించెన్‌ బర తత్వమున్‌, శివము, సంవేద్యంబు నౌశబ్దమున్‌ 
వినగానయ్యది గుహ్యమంచెటిగి సంప్రీతిన్‌ స్మరింతున్‌ మదిన్‌ 
వనజాక్తీ! యెవరట్లు పల్మిరొ కడున్‌ భావించి చెప్పంగదే!” 


అనిహరి ప్రశ్నింపగ తా 

ననియె మహాలక్ష్మి మంద హాస వదనయి 
విను, మాదిపరాశక్తియె 

వినిపించెను నీకు గుహ్యవేదార్థంబున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 52 


328. 


329. 


330. 


331 


332. 


338. 


— రీచీకీ : అగ 


శా. 


తే.గీ. 


కం, 


తే.గీ. 


కం. 


తే.గీ. 


దేవీభాగవతార్థ మయ్యదియె తాందెల్పెన్‌ మహాదేవి; తత్‌ 


భావంబేయగు (బ్రహ్మవిద్యయు, మహా వాక్యంబు, సూక్ష్మంబునున్‌, 


దావిన్పించెను సర్వలోక హిత సంధానార్థమైనీకు; నీ 
వావాక్యంబుల నిత్యమున్‌జపము సేయన్‌ లోకకల్యాణమౌ 


అట్టు లామహాలక్ష్మి తాననగ, విష్ణు 
డాత్మ జపియించుచుండె నయ్యక్షరముల 
కాలమటు కొంత సనగ నక్క్మమల నేత్రు 
నాభికమలంబునందుండి నలువపుట్టె 


మధుకైటభుల భయంబున 

విధియును కంపించి విష్ణు వేడగ నతడున్‌ 
వధియించి వారి నిరువుర 

వ్యధలు దొలగ తిరిగి జపము నారంభించెన్‌ 


బ్రహ్మయది గాంచి సందేహపడుచు ననియె 
అయ్య నీకంటె లేరెవ్వరధికులనుచు 
మదిందలంతును, మలినీవు మనసునందు 
జపముసేయుచునుందువే స్వామింగూర్చి? 
తీర్చుమోత్రండిం నాదు సందేహమిదియె 


అనియడుగ; ముగురుమూర్తుల 
కనయము నవ్వలది యౌచు నారాధ్యంబై 
తనరెడు నిర్దణతత్వము 

ననవరతము నేజపింతు నాజగదంబన్‌ 


ఆమె శ్లోకార్థమున జెప్పె నద్భుతముగ 
నదిమహావాక్యమంచు నేమదిం దలంతు 
నీవు నద్దానింజపియించు నిష్టతోడ 

పరగు నదియె దేవీ భాగవతము పేర 
ద్వాపరమ్మున నది గ్రంథరూపమునను 
విపుల మౌనంచు బ్రహ్మతో విష్ణువనియె 
అజుడదియుంజెప్పెసురముని, కతడు నాకుం 


శ్రీ దేవీ భాగవతం = 


స్త్యరాజ సుబ్బార్పా 


53 


334. 


335. 


336. 


337. 


338. 


339. 


340. 


= రీచీకీ : అగ 


కర 


చం. 


ఉ. 


కం. 


తెలుప వ్రాసితి నేనతి దివ్యమైన 
గంథమైయొప్ప ద్వాదశ స్మంధములుగ 


కావున పుత్రకా! పరమగమ్యము, ధర్యము, తత్వశాస్త్రమున్‌ 
పావనమున్‌ శుభావహము భాగవతమ్మిది దీని నెప్పుడున్‌ 

నీవును సూతుడున్‌ గలిసి నెయ్యమునన్‌ బఠియింపుమంచు స 
ద్భావముతో సుపుత్రునకు వ్యాసమునీం ద్రుడొసంగెందత్కృతిన్‌ 


అంతటనేను, నాశుకమహర్షియు, వ్యాసుడొసంగినట్టియ 
త్యంత పవిత్ర సత్కృతి ననారతమున్‌ బరియించి నార, మం, 
చెంతయు సంతసంబున వచించెను సూతుడు శౌనకాది ధీ 
మంతులకెల్ల పుల్మలతి మాత్ర మెసంగగ వారి మేనులన్‌ 


అరవిందామృత నిర్ణ రుల్‌ గురియ నాఖ్యానించు నాసూతునిన్‌ 
వరమౌనీంద్రులు శౌనకాదులు కడున్‌ బ్రార్ధించి రీరీతిగన్‌ 
“పరమర్నీ! దయతోడ నిక్కథలు స సెప్పంగావలెన్‌ పెక్కులున్‌ 
కరమున్‌ ' దృప్తినొసంగవయ్య వినగా కౌతూహలంబయ్యెడున్‌ 


అనివారలడుగ సూతుడు 

వినిపించెను మీది కథను వివరముగనిటుల్‌ 
మునివరుల కెల్ల దేహము 

లనయము పులకింప, వెడల హర్నాశువులున్‌ 


మునివరులార! భాగవతమున్‌ బఠియించియు నా శుకుండు తా 
మనమున శాంతింబొందడు; క్రమంబున భావవిహీనమౌవిలో 
కనముల నెల్ల దిక్కులను గాంచుచు భోజన విశ్రమాదులం 
దనయము వాంఛలన్‌ విడె, జనాంతిక వాస విరక్తచిత్తుడై 


వీడని బెంగతో నిటుల వెళ్టియుం బోలెం జరించు నాశుకున్‌ 

జూడగం దండ్రి యెంతయును శోకిలి చెంతకుం జేరి పుత్రకా! 
పాడియెయిట్టులుండ మదింబాయని వేదనంగూడి; నేను ము 

న్నాడిన మాటలన్‌ దనివి నందనిచో వినుమొక్కమార్దమున్‌ 


చనుమయ్య! మిథిల కచ్చట 
జనకమహారాజు గలడు సద్యోగివరుం 


ప్రథమ స్కంధము డాలు 


స్మ్యరాజు సుబ్చార్యా 54 


341. 


342. 


343. 


344. 


345. 


346. 


కం; 


కరః 


శ్రీ దేవీ భాగవతం -- 
డనఘుడు జీవన్ముక్తుం 
డనిశము బ్రహ్మాత్మభావనారూఢుడిలన్‌ 


ఆతడు నీదు సందియములన్నియుం దీర్చ సమర్థుడంచుం బే 
మాతి శయంబునన్‌ బలుకు వ్యాసునిం జూచి శుకుండు తండ్రి! నీ 
వాతనిం బబస్తు తించినదియంతయు సత్యముగాదటంచు నా 
చేతము సంశయంపడెడు; చెల్లునెయాతనిపట్ల నిన్నియున్‌? 


సంసారాంబుధిలో మునింగె; ధరణీ సామ్రాజ్య సౌఖ్యంబు లా 
శంసించెన్‌బ్రభువ్వైయతం డిటుల నిస్సంగుండనన్‌ జెల్లునే, 
శంసింపందగు నట్టులైన సరసిన్‌ జన్మించి నీరమ్ముతో 
సంసక్తంబొకయింతలేని వికచాబ్దంబట్లతండుండినన్‌ 


ఆతడు రాజ్యపాలుడయి యందర నెట్టుల నొక్కదృష్టితో 
భాతిగం జూడగల్లె; సుఖబంధములెట్టులవీడె; నింద్రియ 
ద్యోతక తీవ్రవేగమెటుద్రుంచె; విరుద్ధ వివాద భావసం 
జాతుల పాలితప్రజల సాధ్యమె చూడ సమత్వబుద్ధితో 


ఆతనిం జూడగా మదికి నౌను కుతూహల; మేను నెప్పుడున్‌ 
జేతమునన్‌ దలంచెదం బ్రసిద్లిగ ముక్తుని లక్షణంబు లే 
రీతియొ చూతమంచుమది; బ్రీతి యొకింతయులేక సంసృతిన్‌ 
ఖ్యాతింజరించునట్టె! యత;డాౌనె సుసాధ్యము చూచి వచ్చెదన్‌ 


శుకమహర్షి మిథిలకేగుట 


అనిపలికి శుకుడు తండ్రికి 

వినయమున నమస్కరించి వేడె మిథిలకున్‌ 
జన ననుమతి నిమ్మంచున్‌ 
గనివచ్చెదంజనకు ముక్తకల్మషు ననుచున్‌ 


తనపాదంబుల పైబడి 

యనుమతి నిమ్మంచువేడు నాత్మజుం బ్రీతిన్‌ 
గనుగొనుచు నెత్తి వ్యాసుం 

డినతేజుడు కౌంగిలించి యిట్లనిపలికెన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 55 


347. 


348. 


349. 


350. 


351. 


352. 


358. 


కం. 


కం. 


చం. 


కం. 


తే.గీ. 


ప్రథమ స్కంధము మాడా 
తనయా! నీకు శుభంబులయ్యెడును; మోదంబందితిన్‌ పోయిర 

మ్మనుచున్‌ బల్మి మరొక్కమాట వినుమయ్యా! నీదు సందేహముల్‌ 
జనకోర్వీపతి చెంతం దీర్చుకొని నిస్సందేహచిత్తుండవై 

మన యీ యాశ్రమ భూమికిన్‌ దిరిగి రమ్మా! నీకు దీర్జాయువా! 


నాపంచ ప్రాణంబులు 

నీపైననె నిల్చి యిచట నిలిచితినయ్యా! 
ప్రాపై యుండుము నాకెపు 

డోపుత్రా! నీవులేక యుండనునేనున్‌ 


కావున నీ విచ్చోటికి 

రావలయును; తిరిగి వచ్చి ప్రత్యహముకడున్‌ 
గావింపుము స్వాధ్యాయం 

బేవంకకు! జనకుమయ్య యిద్ధచరిత్రా! 


జనకుని యాజ్ఞనిట్లుం గొని సాగె శుకుండు ధనుర్విముక్త బా 
ణనిభుడనంగవేగమున, నవ్యములై కనిపించు దేశముల్‌, 
వనముల, నాశమంబులను, వాహినులన్‌, గడుపుణ్యభూములన్‌, 
గనుచును మేరువున్‌, హిమనగంబును దాటుచు నచ్చటచ్చటన్‌ 


తపసుల యోగివరేణ్యుల 

విపులములౌ ధర్మశాస్త్ర విదులన్‌ గనుచున్‌ 
తపసి నడచి మూడేండ్లకు 

నృపు జనకుని రాజ్యమునకు నెయ్యమునంజనెన్‌ 


ధనసంపన్నులు, సత్యసంధులును నిత్యంబున్‌ సదాచారులౌ 
జనులన్‌ గాంచుచు నా విదేహ నగరిన్‌ సంచారముల్‌ సల్పున 
మ్ముని మాన్యున్‌గని ద్వారపాలుడతనింబోనీక రోధించుచున్‌ 
జనరాదిచ్చటి కీవెవండ? వెది దేశంబంచుంబుశ్నించినన్‌ 


అట్లు ప్రశ్నింప నిశ్చేష్టుడాచు శుకుడు 
నిలిచి వికటాట్టహాసమ్ము సలుపు చుండె 
ఉలుకు పలుకును లేకయ ట్లూరకుండ 
ద్వారపాలున కదియు నర్ధమ్ముగాక 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 56 


354. 


355. 


356. 


357. 


8556. 


359. 


360. 


ఆ.వె. 


ఆ.వె. 


శ్రీ దేవీ భాగవతం = 


ఓయీ విప్రుడ! మాటలాడవిటులయ్యో! మూగవా తెల్పుమా! 
నీయీవాలకమున్‌ గనంగ మదికిన్వేదాంత విజ్ఞానమే 
ధ్యేయంబై చరియించు (బ్రాహ్మణుడనన్‌ దీపింతు, వీరాజ్యమం 
దేయర్థంబుందలంచి వచ్చితివి? పేరేమీ? యెలతింగింపవే 


అని దౌవారికుడట్లు పల్క శుకుడయ్యా! నాకు నీమాటలన్‌ 
బనులెల్లన్‌ నెరవేరె, నేనిటకు మీపట్నంబు, మీరాజునున్‌, 

గనగా వచ్చితి; వ్యర్థమయ్యెం గద నాకష్టంబు; లిచ్చోటికిన్‌ 
జనరాదంచిటు నీవుంబల్మం; గడుమోసంబయ్యెనింకేటికిన్‌ 


ధనమందాశగలట్టి వారు నృపులన్‌ దర్శింపగా నెప్పుడున్‌ 
వినయంబొప్పగ వచ్చుచుందురటు; నేవేడన్‌ ధనంబేమియున్‌ 
అనయంబున్‌ మదినాశలేని మనుజుండత్యంత సంతోషియౌ 
ననియున్‌ దల్పక, పూర్వకర్మ ఫలమిటై వచ్చితిచ్చోటికిన్‌ 


మిథిల మిథిల యంచు మిన్నంట నెగురుచు 
వచ్చి తయ్య! తండ్రి పంపనిటకు 

ఒక్క తీర్థమేది? యొనర వేదంబేది? 

రాజు ముక్తుడన్న రవమెగాని 


తనలో తానిటు లాశుకుండనుకొనన్‌ దౌవారికుండంత నా 

తని మాటల్‌విని యీతడెవ్వరొ మహాత్మజ్ఞాని యౌభూసురుం 
డనుచున్‌ నమ్మి కరంబులన్‌ మొగిచి యయ్యా! నాదు దోషంబులన్‌ 
మనమందెంచక లోని కేగుము క్షమింపన్‌ వేడెదన్‌ సత్మృపన్‌ 


ముక్త సంగులైన మునుల కెల్లెడలను 
క్షమముగాదె బలము విమల చరిత! 
ఇచ్చవచ్చి నట్టు లెచ్చోటికైనను 
వెళ్ళుమనఘ! యనుచు విన్నవింప 


ఆమాటల్‌ విని యాశుకుండతనితో నయ్యా! నినున్‌ దప్పటం 
చేమందున్‌ బ్రభు నాజ్ఞసేయుటదిగాదే యుక్తమెవ్వారికేన్‌ 
భూమీశుండును దోషియంచు పలుకన్‌బోనెప్పుడున్‌, వచ్చువా 
రే మాయావులొ, చోరులో, యొజిగివర్తింపన్‌ దగున్‌ నిత్యమున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 57 


361. కం. 


362. చం. 


363. చం. 


364. చం. 


365. ఆ.వె. 


366.ద్విపద. 


367. కం. 


ప్రథమ స్కంధము డాలు 
అననా దౌవారికుడా 

మునివర్యునింజూచి వినయ ముకుళితకరుడై 

యనఘా! విజ్ఞానాంబుధి 

వని నినునెటిగితి, దయగను మజ్జుడనన్నున్‌ 


అరయ సుఖంబు, దుఃఖము, శుభాశుభముల్‌, రిపు లాప్తు లాదిగా 
తిరమయి యున్న శబ్దములందెల్పుము భావము లర్థముల్‌, మదిం 
దొరలుచు సందియమ్ములివి నొంచెడు వీడక యెల్లవేళలన్‌, 

పరమ దయారచిత్తమున, ప్రాకృతుడన్‌ నను నుద్ధరింపుమా! 


అనియడుగన్‌ దయార్ద హృదయంబున నాశుకుడిట్లనెన్‌, ధరన్‌ 
మనుజులు రెండు రీతు లణుమాత్రము రాగములేని వారలున్‌ 
అనయము రాగబద్దులన, నందు విరాగులు మువ్విధంబులై 
విననగు వారి వారి నిజవృత్తి విభేదములెంచి చూడగన్‌ 


స్థిరములు నస్థిరంబులని చిత్తమునన్‌ సకలం బెటింగి త 
త్సరముంగనన్‌ విరాగులయి భాసిలు వారొక కొందటైన, నే 
మరయని యజ్ఞలున్‌ భువిని నైరి విరాగులుకొంద; తింక న 
స్థిరమతులై విరాగులనంజెల్లిరి కొందు డోలికల్‌బలెన్‌ 


రాగులిలను రెండు రకములై యుందురు 
చతురులంచు మూర్థజనులటంచు 
చతురతయును బుద్ధి జన్యం బటంచును 
శాస్త్ర జన్యమనుచు సాగుచుండు 


అనియిట్టు లేమేమొ వినిపించు శుకునిం 
గనుచుం టబ్రతీహారి యనియు తానిట్లు 
ఘనతాపసేంద్రం నీ వనిన పల్ములకు 
మనమున నర్థంబుంగనలేక యుంటి 
వినిపింపు మింకను విశదమౌరీతి 

నని వేడ నాశుకుండనియె తానిట్లు 


సంసార సాగరంబున 
సంసక్తుండగుచు నెవడు చరియించునొ వి 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 58 


368. చం. 


369. కం. 


8/0. ఆ.వె. 


8/1. శా. 


372. మ. 


3/3. ఉ. 


చా రీచీనీ : అగస్త 


ద్వాంసుండైనను వానికి 
నంసస్థములౌను సుఖము లతి దుఃఖమ్ముల్‌ 


సతియును పుత్రులెల్లరుం బ్రశంసల ముంచెద రాఢ్యుడైనచో 
నతిసుఖసంగమం బదియెయౌను; మజొక్కట సర్వసంపదల్‌ 
గతిసెడి యార్దనల్‌ దజుగ కాసునకున్‌ సరిగాడు; పుత్రులున్‌ 
సతియును లెక్కసేయ, రది చావునుమించిన దుఃఖమౌగదా! 


సుఖమున శాంతినిం బొందును 

సుఖహీను దశాంతిం బొందుం సుమ్మీ, యివడా 
సుఖమునకు సహకరించునొ 

సఖుడతడగు లేకయున్న శత్రుండునగున్‌ 


చతురుడైన రాగి సంసార సుఖముకై 
మోహమందడెపుడు; మూర్చుడైన 

రాగి మోహ మంది భోగమ్ములనుం బొంద 
నాశం జెంది చెంది యటమటించు 


ఏకాంతస్థిత సౌఖ్య సంయుతులునై యెల్లప్పు డాత్మాను చిం 
తాకౌతూహలులై విరాగులటు వేదాంతార్థ చర్చారతిన్‌ 
సాకల్యంపు సుఖంబులందెద; రికన్‌ సంసారముల్‌ చింతలౌ 
నా కామాదులె శత్రువుల్‌, తమకు నిత్యానందముల్‌ మిత్రులౌ 


అనియిట్లాడెడి యాశుకున్‌ బరమ దివ్యజ్ఞానిగా నెంచి యా 

తని నంతఃపుర కక్ష్యలో నునిచె నాదౌవారికుం; డంత నా 

ముని వర్యుండతి సుందరంబగు పురంబున్‌ వింతగా జూచుచున్‌ 
జనియెన్‌ మెల్లగ రాజమందిరము నాశ్వాసమ్మునుంబొందుచున్‌ 


అంతట మంత్రివర్యులొక రచ్చటకున్‌ జనుదెంచి సాదరం 
బెంతయు నొప్ప నంజలి ఘటించి శుకున్‌ వెనువెంటం గొంచు నా 
పొంతనె సుందరం బయిన పుష్పవనాంతర మందిరమ్మునన్‌ 
సంతసమందునట్లతిథి సత్రియలన్‌ దగంజేసి నిల్పుచున్‌ 


కామ కళాప్రవీణలగు కాంతలంగొందణ నృత్త వాద్య గా 
నామృత ధారలన్‌ దనివి నందగం జేయుడు మీరలీశుకున్‌; 


శ్రీ దేవీ భాగవతం = 


59 


స్యరాజు సుచ్చార్యా 


375. 


376. 


377. 


378. 


379. 


380. 


381. 


చా రీచనీ 


కం. 


చం. 


కం. 


కం. 


కం. 


మ. 


: అగస్త 


ప్రేమం దలిర్చ బోజ్యముల వేడుకతోనిడుడంచు నిల్పి, తా 
నాముని యొద్ద నాజ్ఞంగొని యచ్చటు వీడి యమాత్యుడేగినన్‌ 


ఆ వారాంగనలంతట 
భావంబుల భక్తి నింపి పరిచర్యలతో 
నా వైయాసిని శ్రద్ధగ 
సేవించిరి నృత్యగీత శిష్టాన్నములన్‌ 


యువకుని సుందరాంగు మృదులోక్తుల ముద్దులు గుల్కు నాతనిన్‌ 
బ్రవిమల తాపసిన్‌ గన మనంబుల మన్మథ శాతపుష్ప బా 

ణ విసరముల్‌ దృఢంబులయి నాటగ, రాగవిమోహితాత్మలై 
దవిలిరిగాని వారవనితల్‌; శుకుడేమి చలింప డింతయున్‌ 


కొందజు వార కాంతలటు కూరిమిమీఅ జితేంద్రియాత్ముడీ 
సుందరు డంచు భక్తిపరి శుద్ధలునై పరిచర్యలన్‌ సదా 
నందమునన్‌ జరింప; యెలనాగలు కొందటు కామ చేష్టలన్‌ 
జెంది వికారులై శుకుని చెంగట లాస్యము లాడి రెంతయున్‌ 


సంతోషింపడు; విసువున 

సంతాపము జెందం బోడు; సమమౌద్శష్టిన్‌ 
కాంతల దల్లుల వలెందా 

స్వాంతమ్మున నెంచె శుకుడు స్వాత్మ రతుండై 


రవి యస్తమించు వేళకు 

ప్రవిమలుడై శుకుడు సంధ్య వారిచి యొకకొం 
తవడికి ధ్యానం బొనరిచి 

పవళించెన్‌ బ్రహ్మఘటిక పర్యంతంబున్‌ 


వేకువ నాల్దవ జామున 
ప్రాకటమౌవేళలేచి వారిచి ధ్యానం 
బేకాంతంబుగం జేయుచు 

చీకాకులు లేకయుండె చిత్తమునందున్‌ 


ఒనరన్‌ మంత్రి పురోహితుల్‌ గొలువ నాయుర్వీశుడావ్యాస స 
నని పుత్రున్‌ దరిసింపవచ్చి; భవనంబున్‌ జొచ్చి; యాతిథ్యముల్‌ 


ప్రథమ స్కంధము డాలు 


స్మ్యరాజు సుబ్చార్వా 


382. 


388. 


384. 


885. 


386. 


387. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


కం. 


చం. 


కం. 


చం. 


వినయంబొప్ప నొనర్చి; ధేనువును సంప్రీతిన్‌ సవత్సంబుగా 
నొనరించెన్‌ దగ దాన మాశుకున కత్యుత్సాహ సంసక్తుడై 


కుశలంబేగద వ్యాస మౌనికిని మీకున్‌ దాపసేంద్రా! యహ 
ర్నిశముల్‌ రాగ విరక్తులైన తమరీరీతిన్‌ ననున్‌ జూడ నీ 

దిశకున్‌ వచ్చుటం జేసి నామనముం జెందెన్‌ సంతసంబెంతయున్‌ 
వశముల్‌ గావె సమస్తముల్‌ దమకు; నేవైనంబు మీరాకకున్‌ 


శుకజనక సంవాదము 


అని యుర్వీపతి పల్మినంత శుకుడయ్యా! రాజ చంద్రా! ననున్‌ 
ముని వంద్యుండగు మద్దురుండు “వనితన్‌ బూర్డేందు బింబాననన్‌ 
గుణసంపన్నను బెండ్లియాడి సుఖముల్‌ గొమ్మంచులొ బల్మంగ నే 
నను మోదింపక పోతి బంధన మదే యంచాత్మలోనెంచుచున్‌ 


అది బంధన మనినేనును, 

అది కాదని తండ్రి, యిట్టులనుకొను చుండన్‌ 
మదిలో మీప్రస్తావన 

మెదలగ నిటకంపెనన్ను మిథిలాధీశా! 


జనకుడు రాజ్యపాలనముం జక్నగ చేయుచు రాజ్యసౌఖ్యబం 
ధనములం జిక్కడింతయు, నతండనబోలును ముక్తుడిద్ధరన్‌ 
వినయముం దోప నీవటకు వెళ్ళుము; సందియముల్‌ దొలంగజే 
యు నతడటంచు తండ్రియన నోరిమితో నిటునేను వచ్చితిన్‌ 


కావున నా సందియముల 

నీవే తీర్చంగ వలయు నిర్మల చరితా! 
భావింతు ముక్తిం బొందగ, 

నేవిధమున నదియు సాధ్యమెటిగింపున్భపా! 


అతులిత దీక్షతో వనములందుం దపమ్ములు, వేదపాఠముల్‌ 
వ్రతములు యజ్ఞయాగములు పావన తీరములందు (గుంకులున్‌ 
సతతము ముక్తి నీయగల సాధన లివ్యియొ? లేక జ్ఞానమో? 
మతిందల పోసి తెల్పుమొక మార్గము నాకు విదేహభూపతీ! 


శ్రీ దేవీ భాగవతం = 


888. కం. 


389. ఉ. 


390. కం. 


391. సీ. 


392. ఉ. 


అనియడుగ శుకున కిట్లనె 

జనక మహీపాలు డమిత సంతోషమునన్‌ 
విను ముక్తిని గోరెడు నా 

మనుజుని కర్తవ్య మెల్ల మనవి యొనర్తున్‌ 


వేదము లభ్యసింపవలె విప్రుడు తానుపవీతుడై గురున్‌ 
వేదవిదున్‌ భజించి; విరివిన్‌ గురుదక్షిణ నిచ్చి యింటికిన్‌ 
మోదముతోడవచ్చి యొక ముగ్ధను సద్గుణ మాన్యం బెండ్లియె 
వేద విధుల్‌ నిరంతరము వీడక యుండ వలెన్‌ గృహస్సుడై 


అతిథుల నభ్యాగతులన్‌ 

సతతము పూజింపవలయు; సరసాన్నములన్‌ 
వితతముగందృప్తు లౌనటు 

చతుర మతిన్‌ సలుపవలయు సంతర్పణలన్‌ 


అగ్ని కార్యమ్ముల నాటంకములు లేక 
యాచరింపవలయు ననుదినమ్ము 
సత్యవాబ్నియమమ్ము నిత్యమ్ము సలుపుచు 
వాక్ళుద్ధింబొందంగ వలయునెపుడు 
బాహ్య శౌచమ్ము నభ్యంతర శుచియును 
గలిగి వర్తింపంగ వలయు నిరత, 
మాశ యొక్కుడు లేక యన్యుల నొప్పింప 
కనయమ్ము శాంతుడై యలర వలయు 


సుతుల పౌత్రుల గుణశీల యుతులం బడసి 
పిదప వనమునకేగి తాసుదతింగూడి 
తపమొనర్చగ వలయును దాంతుడౌచు; 
నంత భార్యను కొడుకున కప్పగించి 


శాంతము తో భువిన్‌ సకల సంపదలందు విరక్తచిత్తుడై 
చింత యొకింతయేనియును చిత్తమునందలపోయ కాత్మయం 
దెంతయు సన్యసించిన యహీన విరాగి యె మోక్ష మార్గమున్‌ 
స్వాంతమునందలంపం గడు నర్హుడగున్‌ శుక యోగిసత్తమా! 


ప్రథమ స్కంధము డాలు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 62 


393. కం. 


394. తే.గీ. 


395. చం. 


396. చం. 


397. కం. 


398. చం. 


399. ఆ.వె. 


శ్రీ దేవీ భాగవతం = 


నలువది యెనిమిది సంఖ్యం 

బలికెను సంస్కారములను మనుజులకిలపై 
తొలిపలు, కందు గృహస్టుకు 

నలువది చెప్పంగం బడియె నయమున మౌసనీ! 


శమ దమాదు లెనిమిది సంస్కారములను 
పలికె వేదమ్ము సన్యాస వరుల కొఅకు 
ఆశ్రమము నుండి మజియొక యాశ్రమమును 
స్వీకరింపంగ వలెనని శిష్ణు లనిరి 


అని జనకుండు పల్మ శుకు డాతనిం జూచి నరేంద్ర చంద్రమా! 
ఘనమగు జ్ఞాన సంపద వికాసము చెంది తురీయ భావమం 
దనయము సుస్థిరుండయిన యట్టి విరాగికి నేల యింకయా 
మునుంగల యాశ్రమంబులవిమూడు.6 గ్రమంబున స్వీకరింపగన్‌ 


అనినన్‌ దా జనకుండు పల్మె మునివర్యా! యింద్రియానీకముల్‌ 

మనయాజ్ఞన్‌ విననేరవయ్య! బల సంపన్నమ్ములై నిత్యమున్‌ 

ఘన మాయన్‌ మునుగంగం జేయు; పరిపక్వస్థాయి లేనట్టి, యా 
మనుజున్‌ బట్టి వికారముల్‌ సలుపుచుం బాధించి యాడించుబో 


భోజన శయన సుఖేచ్చలు 

భాబిత పుత్రేచ్చయనగ బహు విధగతులన్‌ 
యోజించుచుండ యతులకు 

నోజన్‌ చిర శాంతి యెట్టు లొనంగూడునికన్‌ 


క్రమమున నింద్రియాదుల వికారములెల్ల నడంప బూనుటే 
సముచితమైన మార్గమది సంయమి వర్య! యదెట్టులన్న వృ 
క్షము పయి కొక్కట న్నెగుర సాధ్యమె? యట్లొనరింప కూలడే? 
సమముగ క్రింది నుండి తరు శాఖను జేరుట భద్రమౌగదా! 


సన్యసించి మరల సంసారమున ముని 

(భ్రష్టు డైనయోగి పరమగతిని 

బొంద సాధ్యమౌనె - పూర్వాశమములందు 
వాసనల నడంచి వరల కున్న 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 63 


400. 


401. 


402. 


4039. 


404. 


405. 


406. 


చం. 


కం. 


కం. 


కం. 


ప్రథమ స్కంధము మాడా 
సంసారంబున నుండియున్‌ సుమతియై శాంతుండు దాంతుండునై 

హింసా మార్గము వీడి ద్వంద్వముల యందెల్లన్‌ సమత్వంబునన్‌ 
హంసజ్ఞానయుతంబుగా వెలుగు కర్మాచారు డౌగేస్తుడున్‌ 

సంసారాబ్దీం దరించి తాంబడయు శశ్వన్మోక్షసా మ్రాజ్యమున్‌ 


ఓవిప్రోత్తమ! రాజ్యభోగములతో నొప్పారునన్‌ జూడు మా! 
భావంబందతి సంగమంబు విడి సద్వాసంగచింతారతిన్‌ 
జీవింతున్‌ సతతమ్ము కర్మవశమై సిద్ధించులాభమ్ముతో; 
జీవన్ముక్తుడనై మెలంగెదను వాసిన్‌ నిత్యసంతోషినై 


అతిగుహ్యంబగు దానింజెప్పెదను నీవత్యంత శ్రద్దా గతిన్‌ 
యతివర్యా! వినుమీ జగంబులను ప్రత్యక్షంబు నౌదానినే 
చతురత్వంబునంబట్ట సాధ్య; మిక నేచందాన బట్టంగనౌ 

నతి సూక్ష్మంబును నిర్గుణంబునగు నయ్యాత్మన్‌ నిరాకారమున్‌ 


మనుజుడు (భ్రాంతియుక్తుడయి మాటికి మాటికి పుణ్యతీర్థముల్‌ 
సనిచని స్నానమాడుటలు సర్వము వ్యర్థములౌను మానసం 
బున మలినంబునంతయును పూర్ణముగా దొలగింపకున్న కా 
యను గల చేదుదీయక ప్రయస్తమునౌ ననుపానముంబలెన్‌ 


తన బంధమునకు ముక్తికి 

మనసే గద కారణమ్ము మనుజునకెపుడున్‌ 
గన నింద్రియ జీవాత్మలు 

తనువును కారణములనుటం దగదు మహాత్మా! 


పరిశుద్దాత్మకు బంధన 

మరయంగాలేదు, నిత్యమదిముక్తంబే, 
సరియై మనసున శాంతం, 
బిరవుగనెలకొనినందొలగు నిల బంధనముల్‌ 


జీవాత్మయు పరమాత్మయు 
భావింపగనొక్నటయ్య! బ్రహ్మంబదియే; 
యీవిధము తెలియకాత్మన్‌ 
భావింతురవిద్య వలన పలురీతులుగన్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 64 


407. 


408. 


409. 


410. 


411. 


412. 


41392. 


చం. 


తే.గీ. 


చం. 


కం. 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


వెరవున విద్యయున్‌ మరి యవిద్యయు బుద్ధి నెతింగి, విద్యతో 
నరసియవిద్యం డ్రోలి పరమాత్మ నెజుంగుదు రెల్ల విజ్ఞులున్‌; 
బరగ నవిద్యలేక యిటు (బ్రహ్మసుఖం బనుభూతియౌను; సు 
స్థిర మగుఛాయంట్రీతి నెటు చెందును నాతప బాధలేనిచో 


ఇంద్రియార్ధములందెప్పు డింద్రియములు 
గుణములవియెల్ల గుణములంగూడిసతము 
వర్తిలుచునుండు దోషమావంతయైన 
నాత్మకరయంగలేదందు రార్యులెపుడు 


అతులిత ధర్మ సూక్ష్మముల నాగమముల్‌ నిగమాదులెల్ల వి 
సృతముగందెల్చె; మానవులు చేకొని తన్నియమాను సారులై 
సతతము సంచరించుటయె సమ్మత; మయ్యది ధర్మరక్షణ 
'క్రతువననొప్పు లేనియెడ గాసిలుధర్మము, సంకరమ్మునౌ 


అనిజనకు డిట్లు చెప్పగ 

వినుచుండిన శుకుడు వేద విధ్యుక్తములన్‌ 
మనమున మెచ్చక సందియ 

మును వెలిబుచ్చెను విదేహ భూపతికిటులన్‌ 


వేదనియుక్త ధర్మముల వింటిని సాంతముగాగ; హింసకున్‌ 
పాదులు కొన్ని; తత్రియలు పాయక ముక్తిని గూర్చనేర్చునే; 
మాదకమైన మద్యమును మాంసములున్‌ గల కర్మలెన్నియో 
వేదములన్‌ వినంబడును వీడని హింసకు తావలంబులై 


శశబిందుండను రాజు యజ్ఞముల విస్తారంబుగాం జేసి మున్‌ 
బశుసందోహములన్‌ వధింప నటు పైనన్‌ వాని చర్మంబులున్‌ 
భృశమై వింధ్యనగాకృతిన్‌ బొలిచె;ంబృ్బథ్విన్‌ రక్తమున్‌ మేదయున్‌ 
విశదంబై ప్రవహించె నొక్కనదియై బీభత్సమున్‌గొల్పుచున్‌ 


అదియు చర్మణ్వతియనంగ నవనియందు 
పిలువంబడెనంచు పూర్వము వినగలేదె 
హింసకున్‌ దావలంబైన యిట్టిక్రతువు 
లాచరించియు స్వర్షమ్ము నతడుం బొందె 
నతని కీర్తియు నిలిచె శాశ్వతముగాగ. 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 65 


414. 


415. 


416. 


417. 


418. 


419. 


420. 


కం. 


చం. 


కం. 


తరల 


చం. 


ప్రథమ స్మంధము యాడు 


కావున నిట్టిహింసలకు కారణమౌ మన వేదధర్మముల్‌ 

గావవి నాకునిష్టములు; కామితముల్‌ నెబివేజ సౌఖ్యముల్‌ 
వావిరింబొందు; లేనియెడ వంతలంగుందు గృహస్థుడట్టిచో 
జీవుడు ముక్తింబొందు ననంజెల్లునె ద్వంద్వములన్‌ మునింగియున్‌ 


ఇదియున్‌ సందేహము నా 

మదిలో మిగిలినది జనక మనుజాధీశా! 
ముదమునందీర్పుము దీనిని 

సదయుడవై నాకు మిగుల సంతసమొదవన్‌ 


అనవుడు నా విదేహపతి యాశుకునింగని యిట్లు పల్మె నో 
మునివర! యజ్ఞకార్యములంబొల్చెడి హింస యహింసయౌను, తా 
ననయము రాగమున్‌ మజియహంకరణంబును వీడిసల్పుటన్‌; 
మనమున రాగబద్ధుడయి మానకసల్పెడి హింస హింసయౌ; 


మమకార మహంకారము 

తమ మనములవీడి ముక్తి ధామము చేరన్‌ 
గమకించు వారి కృతములు 

క్రమమున నవియెల్ల నకృత కార్యములెయగున్‌ 


జనక భూవిభుడిట్లు పల్మగ సంతసంబునందాశుకుం 
దనియె భూపతింజూచి యిట్టుల నయ్యరో! మనుజుండిలన్‌ 
మొనసి మాయకుం జిక్కియెట్టుల ముక్తింబొందు విరాగియై 
మనసు నందలి మోహమెట్టుల మాయమౌనెజిగింపవే 


నిరతము శాస్త్ర చర్చల ననిత్యము నిత్యమెణింగి పల్మరుల్‌ 
స్థిరముగంబల్మినంత తగ సిద్ధిని బొందునె యాచరింపకే 
నరుడిల? దీపశబ్దమును నాల్మను బల్మిన మాటి మాటికిన్‌ 
సరగునంజీకటుల్‌ సనునె చక్కగందావెలిగింపకుండినన్‌ 


పరనిందాపరిహాసముల్‌, నిరతమున్‌ బాపంపు దుష్కృత్యముల్‌, 
పరవిత్తాపాహరంబుంగూడవనుచున్‌ బల్ముంగదా శాస్త్రముల్‌; 
తరమౌనే గృహమేధికైననవి నిత్యంబున్‌ దొలంగింప నో 
నరవర్యా! యవనీశులైన తమకెన్నన్‌సాధ్యమెట్లౌ నికన్‌? 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 66 


శ్రీ దేవీ భాగవతం — 
421. మ. సుమమాలన్‌ విషసర్పమున్‌ గనకమున్‌ స్థూలోచ్చయంబున్‌ సమా 428. తే.గీ. పరుష వాక్యమ్ములిట్టులం బలుకుచున్న 


ప్రథమ స్కంధము మై! 


నముగన్‌ జూచుచుం బ్రాణి కోటికి ననూనంబౌ హితంబెప్పుడున్‌ 
సమదృష్టిన్‌ సలుపంగంజాలు నతడే సత్సాత్రుడౌముక్తికిన్‌ 
సమదృష్టిన్‌దగ రాజ్యమేలుటది దుస్సాధ్యంబగున్‌ టేనికిన్‌ 


శుకునింగనుగొని యాగ్రహింపక విదేహ 
పతియు శాంత చిత్తమ్ముతోంబలికెనిటుల 
ఉలికి పడరు జితేంద్రియు లుర్వినెపుడు 


422. కం. చోరుల జారుల సాధుల భూసురవర్య! నీవిపుడు పొల్పునంబల్మిన పల్ములన్నియున్‌ 
సారసమతులైన మంత్రిసత్తములను, సే వాసిగనౌ నిజంబు; లవి వంశచరిత్ర లటుండనిమ్ము; నే 
వారతినుండెడి బంటుల గాసిల బోను; నీవునటుం గానలకేగి సమస్తబంధముల్‌ 
నారయ సమదృష్టింజూడ నౌనే నీకున్‌ ద్రోసి తపంబొనర్హు, మదిరోయుదు సంసృతినంటి వైనచో 

423. కం. నరవర! మూర్తుని విద్యా కనిపెంచిన తండ్రిని విడి 
ధరుడన; యంధుని రవియన, ధరణి దరిద్రున్‌ తనయులు భార్యయును మిగులందగులములనుచున్‌ 
స్థిరముగ లక్ష్మీధరుడన, వనములకేగెద నంటివి 
నరయగ నిన్నున్‌ విదేహుడన నొకటియగున్‌ కనందగులములేని భూమి కలదే చెపుమా! 

424. చం. 'నిమియను చక్రవర్తి ధరణిన్‌ భవదీయ వరాన్వయంబునన్‌ ప్రాణులు లేని చోటు భువిపైంగలదేయెటనైనంజెప్పుమా! 
(బ్రముఖుడు, రాజ్యమేలుచు నవశ్యము యజ్ఞముసేయంబూని, తా కానలకేగినన్‌ వనమృగంబులతోం గడుబంధమేర్చడున్‌ 
విమల తపోధనున్‌ సకలవేది వసిష్ణునివేడెం దద్విధిన్‌ గాన నసంగుడైయునికి కాదు సుసాధ్య మదెంతవానికిన్‌ 
(గమమున నిర్వహింపు మనుకంప నటంచు వినమ్ర శీర్చుడై మానస మందుంజింతయును మానదు దేహముగల్లునంతకున్‌ 

425. చం. అనిన మహర్షియిట్టులనె “నయ్యమరాధిపుడొక్క యజ్ఞమున్‌ కాయలు పండ్లు దుంపలును గావలె గాదె శరీర యాత్రకున్‌ 
గొనకొనిసేయ నెంచె, నటకున్‌ జని కార్యము నిర్వహించి, నే బాయక వానికై పడెడి పాట్లును చింతకు కారణమ్ములై 
జననుత! వత్తు శీఘ్రముగ, సన్మతి నీవిట వస్తు సంచయం ధ్యేయము నడ్డగించుగద ధీయుత! కానలలోననైన నీ 
బును సమకూర్చుకొ”,మ్మనుచుంబోయె దివస్పతిచెంతకంతటన్‌ కేయది శాంతి చెప్పుము మహీసురవర్య! గృహంబువీడియున్‌ 

426. చం. నిమియు మహర్షిమాట విననేరక వేరొక యాజకోత్తమున్‌ దండము,ంగృష్టాజినము, క 
విమల తపస్వింగైకొని యవిఘ్నముగా జరిపించెయజ్ఞ మం మండలమును భద్రపరుప మదిలోనెపుడున్‌ 
త ముని వసిష్టు డచ్చటకు తా నరుదెంచి శపించె “నీ శరీ మెండుగ నాలోచించును 
రము పతనంబుంజెందునని ప్రబ్బిన కోపమునన్‌ ధరాధిపున్‌ దండి జటాధారియైన తపసియు నడవిన్‌ 

427. చం. నిమియును తాశపించె గురునిన్‌ “భవదీయ శరీరమట్టులే నిరతము రాజ్యపాలనము నేనొనరింతునుగాని నామనం 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


సమయును పొమ్మ”టంచు; నిటు సైపక వారు పరస్పరమ్ము శా 
పములను బొంది రంత తమ వంశము వారు విదేహులంచు నా 
మములధరించి రంతియె క్రమంబున; కారు విదేహులచ్చమున్‌ 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారా 


బరయగ నిర్వికల్చమున హాయినింబొందు నదెట్టులన్న నే 
నిరవుగ నాత్మతత్వమున నెప్పుడు బంధములేకయుందు, న 
స్థిరములు కష్ట సౌఖ్యము లిసీయను జ్ఞానము నాశయించుచున్‌ 


4835. 


436. 


437. 


4838. 


439. 


440. 


441. 


442. 


= రీచన్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


తర. 


తే.గీ. 


చం. 


చం. 


కం. 


కం. 


మత్త. 


నిరతమున్‌ మది నేను బద్దుడ నేను బద్దుడ నంచునున్‌ 
బరగంబత్నియు పుత్రులున్‌ గడు బంధనమ్ములు వొమ్మటం 
చరసి శోకిలు చుందు వెప్పుడు నాత్మకున్నవె బంధముల్‌ 
ధరణి నే సుఖినంచు నిత్యముందల్ప దుఃఖములేదికన్‌ 


బంధమది యౌను దేహ సంబంధముననె 
దేహమే నాది కాదను ధీరమతికి 
బంధమిక యేది గృహముల వనములందు 
నెచట కాపురమున్నను నిద్ధచరిత! 


అనిజనకుండు పల్క శుకుడాత్మంగడుంగడుందృప్తుడై విదే 
హనృప వరేణ్యు వీడ్కొని నిజాశ్రమ భూమికింజేరె; సంతసం 
బుననెదురేగి వ్యాసుడును బుక్రునింజూచి కవుంగిలించి తా 
ననయము మూర్శొనెన్‌ శిరము నత్యధికంబనురాగ మేర్చడన్‌ 


జనకుని కర్మయోగమును చక్కగ తాను గ్రహించి వ్యాసనం 
దనుడటు కొంతకాలము ముదంబున నాశమమందె యుండి తా 
వినయ సుశీలవర్తనను 'పీవరి యన్‌ముగుదన్‌ వివాహమై 
కనియెను నల్వురన్‌ సుతుల కట్టకడన్‌ సుత నొక్క సుందరిన్‌ 


కృష్ణు గౌరప్రభ, భూరి, దేవశ్రుతులను నలువురు కొడుకులును 
కీరియనుపేర నొక కుమార్తెయు నాశుకునకు గలిగిరంత 


కూతును విభాజుండను 

నాతని కొడుకునకు “నణుహు”డనువానికి సం 
ప్రీతిగ నిచ్చి వివాహము 

నాతండొనరించె వేద్మ నార్యులు మెచ్చన్‌ 


వారల కుదయించెను నొక 
ధీరుడు సద్దుణుడు సూర్య తేజుడు సుతుడై 
యారసి ప్రజలన్‌ గాచుచు 
ధారుణి బాలించె “బ్రహ్మదత్త” వరాఖ్యన్‌ 


ఆ శుకుండును నంత నారదు నానతిన్‌ గొని ముక్తికై 
తాశరీరముపైన భ్రాంతియుం దండ్రిపై ననురాగ మే 


శ్రీ దేవీ భాగవతం = 


69 


4432. 


444. 


445. 


446. 


447. 


448. 


449. ఆ.వె. 


చం. 


చం. 


చం. 


కం. 


కం. 


కోశమందును లేక భార్యను కూర్మి పుత్రులవీడి గౌ 
రీశు శెలముంజేరి చేసె నహీనమౌ తపమచ్చటన్‌ 


అతండటుల్‌ దపంబు సేసి యాపయిన్‌ శరీరమున్‌ 
నితాంతయోగ శక్తి తోడ నింగినంటనిల్పుచున్‌ 
బతంగునిన్‌ బలెన్‌ వెలింగి వాసి సిద్ధింబొందె; ప 
ర్వతంబు పైబడెన్‌ తదీయ భవ్య దేహమంతటన్‌ 


తనయుడు సిద్ధింబొంద పరితాపముంజింది పరాశరాత్మజుం 
డనిల జవంబునంజని హిమాచల శృంగముం జేరియచ్చటన్‌ 
గనియె, నిజాత్మజుండఖిల కల్మష దూరుడు నిత్యమున్‌ దపం 
బొనరిచి ముక్తుడై తను వియోగముంబొందిన పావనస్థలిన్‌ 


సుతుని వియోగ తాపమున శోకిలి బిట్టుగ నార్చుచుండ, నా 
యతివరు నార్తనాదము లనంతముగా గిరి గహ్వరంబులన్‌ 

సతముంటబ్రతిధ్వనించె వరుసన్‌ బహుకాలము; నంతశంకరుం 
డతనిని దుఃఖ మగ్నుందరియన్‌ జని యిట్టులంబల్మె నాద్భతిన్‌ 


వివిధ పురాణ ధర్మవిధి వేత్తవు, వేదవిభాగనైపుణీ 

ప్రవరుడ, విట్లు శోకిలుట భావ్యమె; యోగివరుండు నీసుతుం 
డవికల చిత్తు, దాత డకృతాత్ములుంబొందగరాని సద్దతిన్‌ 
బ్రవిమల తేజుడై పడసె; భాసిలంజేసె భవద్యశంబిలన్‌ 


నీ పుత్రుని నీడ యెపుడు 

నీ పొంతనె తిరుగుచుండు నిరతము దానిన్‌ 
తాపస వర! చూచుచు దుః 

ఖోపశమముంబొందు మిట్టు లొసంగితి వరమున్‌ 


అనిపలికి శివుడు మాయమ 

యినయంతట సుతుని నీడ యిమ్ముగంజెంతన్‌ 
గనిపింపం దృప్తిం జెందుచుం 

జనియెన్‌ వ్యాసుండు దుఃఖశమితాత్ముండై 


అనుచు సూతు డిట్టు లద్భుతంబుగ శుక 
యోగి చరిత మెల్ల నుల మలరం 


ప్రథమ స్కంధము మై! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 70 


శ్రీ దేవీ భాగవతం = 


ప్రథమ స్కంధము మాకా 


బలుక శౌనకాది పరమర్చులాతనిం 456. శా. అమ్మా! నీయెడబాటు సైపక గురుండత్యంత దుఃఖమ్ముతో 
గనుచు నడిగిరిట్లు వినయమెసగ నెమ్మేనున్‌ గృశియింప శోకిలుచు నిన్నే గోరుచున్నాడు; నిన్‌ 
450. చం. మునివర! పూర్వమూర్వశియు మోసముంజేసి పురూరవున్‌ మహా MEDD 
ప జ న జుమ్మీరానికం బొమ్మటంచుం బలికెన్‌ జోద్యంబుగాందారయున్‌ 
ణ ౦చెముంజెప్పి ్య! తత్మ 
వినగ కుతూహలంబగును విసతరీతిగ దానిం జెప్పి మా 457. ఉ. అంతట శిష్యుడయ్యతివ యాడినమాటల నట్లె చెప్పున 
కనయము సంతసంబు హృదయంబులనింపుము సజ్జనాగ్రణీ; త్యంతముంగ్రుద్దుడై యట బృహస్పతి వేగమె యేగుదెంచి, యా 
చెంతన నున్న పత్నింగని చింతిలి మాటలు రాకయుండ, తా 
తారాశశాంకము నంత యెణింగి చంద్రుడపహాస్యము సేయుచు తన్నుం జూచినన్‌ 
451. చం. అనియడుగంగ సూతుడిటు లాదరమొప్ప వచించెందత్మథన్‌ 458. చం. అతులిత కోపుడైయతని నట్టులె చూచుచు నోరి ద్రోహి! నీ 
మునివరులార! మున్ను నవపుల్లదళాంబుజనేత్రం బూర్ల చం వితరుల భార్యలన్‌ గలియ నెంచుట ధర్మమె! యొజ్జ నైన నా 
ద్ర నిభవరాస్య రూపవతిం 'దారిను దేవగురుండు నిండు జ సతినిటు నీకడన్‌ నిలిపి సంగమ సౌఖ్యము లొందు నీవు దు 
వ్వనిని వివాహమాడి మదింబాయని కూర్మింజరించుచుండగన్‌. ర్లతులను జెందకుందువె? నిరంతర దుష్ఫృత పాప సంహతిన్‌ 
452. ఉ. _చందురు డొక్క యజ్ఞమును సల్పుచునుండ నెటింగి యొక్కనా 459. తే.గీ. మద్య పానమ్ము, బ్రాహ్మణ మారణమ్ము, 
డిందునిభాస్య 'తారి చనియెన్‌ సవనంబును జూడనెంచి; యా స్వర్ణ మపహరించుట, గురుపత్ని తోడ 
సుందరి మేని కాంతులును, జూడ్ములు మారుని తూపులై కడున్‌ సంగ మించుట, వీరల సాహచర్య 
దందడివెట్టుచుండ “శశి” తామునిగెన్‌ ప్రణయాబట్టి, నంతటన్‌ ములు మహాపాతకములని తెలిసికొనుము 
453. కం. తారయు శశధరు రూపము 460. ఉ. కావున పాతకమ్మొడిని గట్టిన దుష్టుడవీవు, నీకు నీ 
సారెకుందిలకించి మదన శర పీడితయై దేవతలుండుచోట నిక దీర్హపుంగాలము నుండనౌనె, యే 
కోరక భర్తను గృహమును, త్రోవననైనంబొమ్ము, నిను దోషునిగాంబదునాల్లు లోకముల్‌ 
గోరుచు చందురుని పొందుంగొన్నాళ్ళుండెన్‌ భావములందెజుంగునటుంబల్మెదందారను వీడకుండినన్‌ 
454. మ. అటులన్యోన్యము వారలిర్వురును కామాసక్తి నత్యంతమున్‌ 461. మ. _ కడుంగోపమ్మున దేవపూజ్యుడిటుంబల్మన్‌ జంద్రుడావంతయున్‌ 
దిటవౌ మన్మథ కేళులన్‌ మునుగుచున్‌ దేలంగంగాలంబటన్‌ దడబాటొందక చిద్విలాసమున నా తారాపతిన్‌ జూచుచున్‌ 
బటువేగంబుగ సాగి పోయె; నిట గీర్వాణార్యుడున్‌ దుఃఖలం నిడుపున్‌ గోపము బ్రాహ్మణోత్తములకున్‌ నింద్యంబుగాదే! మదిన్‌ 
పటుడై శోకిలు చుండె నిత్యమును తా భార్యావియోగమ్మునన్‌ విడుమీ కోపము నాలకింపుమిక నావిజ్ఞాపనంబుల్‌ బుధా! 
455. మ. మదింజింతించుచు నొక్కనాడు సుర సంభావ్యుండు శిష్యాళిలో 462. సీ. అక్రోధనుండైన యవనీ సురుండదెప్ట 
పదిలుండౌనొక ఛాత్రునిన్‌ బిలిచి యేవైనంబనేన్‌ నాకు స పూజనీయుండండ్రు బుధవరేణ్య! 
మ్ముదమౌరీతిగం దార నివ్లుగొనిరా పొమ్మంచు బల్మంగ, పో తార తానై వచ్చె కోరి నాచెంతకు 
యెదనంచున్‌ జని తారనున్‌ మజియు నయ్యిందున్‌ గనెన్‌ దానటన్‌ దోషిని నేంగాను దురితదూర! 
చా రీచీక్‌ : అగస్త్యరాజు సుచ్చారా్రు 71 చా రీచీనీ : అగస్త్యరాజు సుచ్చార్యా 72 


469. 


464. 


465. 


466. 


467. 


= రీచన్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


కం. 


కం. 


సుఖియింపంగోరి యిచ్చోటకుందావచ్చె 
మదినెంచుమిది నీవు మాన్యచరిత! 
కొంత కాలంబిందు కూర్మితో వసియించి 
వచ్చు మీయింటికి వాగ్విభూష! 
బ్రాహ్మణుని పాపమెల్లను బాయు వేద 
విహితమైన పశ్చాత్తాప విధుల వలన, 
పరపురుష సంగమంబున పడతికైన 
పాప మది తొలగు రజోనిపాతమునను 


అని మీరేగద! ధర్మము 

మును వివరించితిరి యింక మోహంబేలా! 
చనుమీ మీగ్భహమునకిక 

దనుజారి వినుత! నిరుపమ ధర్మచరిత్రా! 


అని చంద్రుడు పలుకగ తా 
మనమున నూహించ నట్టి మాటల కపుడ 
య్యనఘుడు గీప్పతి శోకిలి 
వెనుదిరిగి గృహమ్ముం జేరె విధి వంచితుడై 


అవ్విధింగొన్నినాళ్లతడు వ్యాకుల మానసుడై గృహంబునన్‌ 
నెవ్వగంగూరి డెందమున నిల్మడ దోపక యున్న నొక్కనా 
డవ్వన జాక్షికై మరల నచ్చటకున్‌ జన ద్వార పాలకుల్‌ 
దవ్వుల నిల్పి, రంతట నతండును (గోధ నిదాఘ తప్పుడె 


కనులన్‌ నిప్పులు రాలం దీక్టమగు దృగ్జాలంబులున్‌ జ్వాలలై 
తననిట్టూరుపు గాడ్పులన్‌ దెసల విస్తారంబుగాం బర్వ, చ 
య్యనభ్రూయుగ్మము గ్రిందు మీదగుచు నాట్యంబాడంబ్రావృట్‌ఘనా 
ఘన గంభీర రవంబుల ట్లతడు హుంకారమ్ములన్‌ జేయుచున్‌ 


మతిహీనుండవు పాప సంచయుడ వేమర్యాదలున్‌ లేవు నీ 
వతి కామాంధుడవై గురుండనగు నా యర్ధాంగినిన్‌ దల్లిగా 
స్తుతియింపన్‌ దగు దాని నీ గృహము నందన్‌ నిల్పి యీరీతిగా 
రతులన్‌ సల్పుదె శాపమిత్తు నిటురారా! రమ్మువేగమ్ముగన్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


73 


468. 


469. తే.గీ. 


470. 


471. 


472. 


4782. 


474. 


శా. 


కం. 


చం. 


చం. 


చం. 


ఉ. 


అని బృహస్పతి గద్దించిపలుక 


ఆ మాటల్‌ విని చంద్రు డాగ్రహముతో నచ్చోటికేతెంచి, “నీ 
వేమేమో పలుమాట లాడెదవు, నీకీ రూపలావణ్యతోం 
బ్రేమోన్మాద మదేల? వేరొక కురూపిన్‌ జూచిపెండ్లాడుమా! 
కామోత్మంఠత లేని నీకునిక సఖ్యంబేల యిక్కాంతతోన్‌ 


సుందరాంగులు గోరుదు రెందునేని 
సుందరుండైన పూరుషుపొందునెపుడు 
గోరరెన్నడు నిట్టి వికారరూపు 

ననుచు కామశాస్త్రముందెల్పు వినుము మూర! 


కావున నే నీమెను నీ 

కేవిధమున నీయ నింక నెలిగింపుము నీ 
కేవారొ దిక్కు వారికి; 

నీ విచ్చెడి శాపమునకు నేవెజవంజుమీ! 


అని పరుషంపుంబల్ములిటు లాడ నవాక్క్మయి తద్దురుండు తా 
జనియెను బ్రేటువడ్డ యొక సర్పము భంగి మహేంద్రుచెంత, కం 
త నమరనాధు డాతని విధంబది యొల్ల [గ్రహించి నముడై 
ఘనముగ నాతిథేయముల గౌరవమొప్పనొసంగి యిట్లనెన్‌ 


గురువర! సేమమౌనె? మదింగోరిక లేమియు మీకు లేవుగా? 
పరమ తపోధనుల్‌ తమరు, పాయక మీకను సన్నలందు నీ 
సురలును నేంజరింతుము త్రిశుద్దిగ; మీ మొగమేల యిప్పుడి 
ట్లెరియుచు నుండె, నిట్లునికి కెద్ది కతంబొ యెజుంగందెల్బుమా! 


హరిహయు డిట్లు వల్మగ బృహస్పతి తాననె నోసురాధిపా! 
తరుణిని నాదుభార్యను మదంబునంజంద్రుడు స్వీకరించి సు 
స్థిరముగంగామ సౌఖ్యములందేలుచు నన్నవమాన యుక్తమౌ 
పరుషపు మాటలాడెనిక “పల్నిని నీ కిడ నేను పొమ్మ”నెన్‌ 


కావున నీకునైన సహకార మొనర్పుము; దిక్కు నాకికన్‌ 
నీవె సురేంద్ర! దుఃఖమును నే నవమానము సైపయజాల నన్‌ 


ప్రథమ స్కంధము మై! 


= రీచనీ ; అగస్తరాజ సుబ్బార్చ్పా 74 


4175. 


4176. 


4177. 


4178. 


479. 


480. 


481. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


కం. 


కం. 


చం. 


గావు మటంచు దీన పరికంపిత చిత్తముతోడ వేడ, నా 
దేవ విభుండు పల్మె గురు దేవుని తో నిటు నమశీర్చుడై 


గురువర్యా! కడుధర్మ వేత్తలగు మీకున్‌ దుఃఖిలన్‌ బాడియే 
సుర నాధుండను మీకు శిష్యుడను దాసుండన్‌ ననున్‌ నమ్ముమీ! 
పరగన్‌ దూతను బంపి నేనిపుడె మీ పత్నిన్‌ మిమున్‌ గూర్చెదన్‌ 
సరిగాకున్న ససైన్యమేగి శశిపై సాగించెదన్‌ యుద్ధమున్‌ 


అనిపల్మి యాక్షణంబున 
వినయాన్వితుడైన యొక్క విజ్ఞునిదూతన్‌ 
బనిచెను చంద్రుని చెంతకుం 
బనియెల్లను జెప్పి గురువు పరితోషింపన్‌ 


ఆతడు శీఘ్రమే చని శశాంకునింజూచి మహేంద్రుడంపె నన్‌ 
దూతగ చంద్ర! నీమదికి దోచ నతండిటు పల్ముమోయనెన్‌ 
నీతియు ధర్మమున్‌ నియమ నిష్ట లెజుంగుదు వీవు; లోక వి 
ఖ్యాతుడు నీదు తండ్రియగు నత్రిమహర్షి వివేక సంపదన్‌ 


కావున నీకు నింద్యమగు కార్యము లిట్లానరింపనౌనె? నీ 
వేవిధి నీదు పత్నికయి యెప్పుడు రక్షణంగూర్చనెంతువో 
ఆవిధి గాదె యెల్లరును నాత్మందలంపుము, శాస్త్రమందు సం 
భావిత “మాత్మవత్‌ సకల ప్రాణు”లటన్న బుషిప్రబోధముల్‌ 


ఇరువది యెనిమిది మందిని? 

కటబివున్‌ దీరంగ దక్షకన్యలంబెండై 
సరసములాడుట చాలదె 

గురుపత్నిన్‌ గోరందగునె కుజనునింబోలెన్‌ 


రంభాయూర్వశి మేనకాది రమణీ రత్నంబు లీస్వర్ణమం 
దంభోజాననలుండం జేకొనక, పూజ్యార్దన్‌ గురుక్షేత్రమున్‌ 
దంభాధిక్యతందెచ్చి యేలుటిది యేధర్మంబొ యూహింపుమా 
యంభోజాసన తేజుడౌ గురున కిమ్మా! యింక తారన్‌ శశీ! 


విపుల వివేక ధర్మనయ విజ్ఞుడ, వీవిటు లాచరించినన్‌ 
గృపణతం; దక్కువారలు నికృష్ణులునై చెడిపోరె, కాననీ 


శ్రీ దేవీ భాగవతం = 


75 


482. 


489. 


484. 


485. 


486. 


487. 


488. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారా 


కం. 


కరు 


తే.గీ. 


మ. 


విపుడె బృహస్పతిన్‌ గలసి యిమ్ముగందారనొసంగకున్న స్వ 
ర్లపురమునన్‌ రణంబెయగుం గాజియలౌను దివౌకసాలికిన్‌ 


ఈ మాటలు వినినంతనె 

సోముడు కోపించి యిట్లు సురనాధునకున్‌ 
నామాటగం జెప్పుమనుచు 
మోమోటములేక దూతం బొడగని పలికెన్‌ 


సురనాధా! విను నీవు నీ గురుడు నున్‌ జూడంగ మేధావులే! 
పరగన్‌ బుద్దిని నిర్వు రొక్కటనుచున్‌ భావించెదన్‌; లోకమం 
దరయన్‌ బెక్కురు సెప్పనేర్తురిటు లెన్నైనన్‌ ఘనాపాఠులై 
గరిమన్‌ జెప్పిన దానింజేయగల విఖ్యాతుండు దుర్లభ్యుడౌ 


అరయన్‌ ధార్మిక శాస్తమున్నయది బార్హస్పత్య; మద్దాని నో 
సురనాధా! పఠియింపుమయ్య! కలదే సుంతైన నా తప్పు, నన్‌ 
గరమున్‌ గోరినదీలలామ, కనుకన్‌ గామించితిన్‌ నేను, దు 
ష్మరమెద్దీ? బలమున్నవారి కెపుడున్‌ స్వాధీనమౌ సర్వమున్‌ 


బలహీనున కెయ్యదియును 

కలనైన స్వకీయ మౌనె? కానేరదు బో 
తలపుల స్వీయలు పరకీ 

యలునని గిరిగీయుటలవి యజ్ఞులచేస్టల్‌ 


తార నాపట్ల ననురక్తిం దగిలియుండు 
గురువుపట్ల విరక్తయై కోరదతని 

నెట్లు విడచెద ననురక్త నింద్రనేను? 
విడువ, నీయిచ్చం జేయుమేవిధమునైన 


అనియాచంద్రుడువల్మ దూత చని తానట్లే సురాధీశుతో 
ననగా నింద్రుడుం గ్రుద్దుడై సకల సైన్యాధ్యక్షులన్‌ బిల్చి మీ 


రనయంబున్‌ రణయత్నమున్‌ సలుపుమం చాదేశమున్‌జేయ, నా 


దనుజాచార్యుడెతింగి గీప్పతిపయిన్‌ దా ద్వేషమున్‌ బూనుచున్‌ 


వడిగా చంద్రుని యొద్దకేగి పలికెన్‌ వాత్సల్యమున్‌ జూపుచున్‌ 
విడువన్‌ బోకుము తార, నెట్లయిన నా విద్యన్‌ బ్రదర్శించి నేం 


ప్రథమ స్కంధము డాలు 


76 


489. ఉ. 


490. 


491. 6. 


492. 6. 


493. మ. 


494. కం. 


495. ఉ. 


శ్రీ దేవీ భాగవతం = 


గడు సాహాయ్యమొనర్తు నీకనియె; సంగ్రామంబు ప్రారంభమై 
కడకున్‌ మారెను దేవ దానవ మహోగంబైన పోరాటమై 


భీకరమై రణంబటుల పెక్కుదినంబులు సాగ లోకముల్‌ 
వ్యాకుల మౌచు భీతిలె; దివంబునంగల్లిన యట్టి దుస్ధితిన్‌ 
దా కమలాసనుండుంగని తద్దయు శాంతిల జేయనెంచుచున్‌ 
నాకముంజేరె వాయుగమనంబున హంసవరాధిరోహుడై 


శంకరుడును దావచ్చిను 

పొంకముగా నందినెక్కి బోరన నటకున్‌ 
సంకుల సమరమ్మును ని 

శృంకన్‌ దొలగించి శాంతి సమకూర్చుటకై 


వచ్చిన యావిరించి శశివంకకుంజేరి యిదేమిటయ్య! యా 
పొచ్చెపుంగార్యమున్‌ దవిలి పూనుట, నీకిది ధర్మమౌనె, నే 
మెచ్చను దీని; గీర్పతికి మెచ్చగునట్టుల, దేవదానవుల్‌ 

రచ్చలు వీడ, వీడు మనురాగము, వీడుము తారనింతటన్‌ 


వీడక పోతివేని యిది వెన్నునకున్‌ వివరించి చెప్పెదన్‌ 
బూడిదంజేసి నిన్‌ యమునిప్రోలున కంపునతండు పొమ్మటం 
చాడుచు, శుక్రుంజూచి కడునాగహమంది యిదేమిటయ్య యా 
కూడని దుష్ట కార్యమునకున్‌ సమకట్టుట నీకుం బాడియే 


అని గద్దించి విరించి పల్మ విని శుక్రాచార్యుడున్‌ వేగమే 

చని చంద్రుంగని యోశశీ! వినుము విశ్వాసంబునన్‌ నాదు మా 
టను, నీతండ్రియుం జెప్పెనిట్టులె యికన్‌ డంబమ్ముంబోనాడి తా 
రను సేమమ్ముగ నాబ్బహస్పతినింజేరన్‌ బంపుటే యుక్తమౌ 


అనిశుక్రుడు పలుకగ తా 

వినిచంద్రుడు సమ్మతించి వేగమె తారన్‌ 
గొనివచ్చి గర్భవతినిన్‌ 

వినయమ్మున నప్పగించె విబుధగురునకున్‌ 


అంత సురాసురుల్‌ దమ గృహంబులకేగిరి, బ్రహ్మదేవుడున్‌ 
స్వాంతమునన్‌ బ్రశాంతుడయి సత్యపదంబునుజేరె; శంకరుం 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బారా 77 


496. 


497. 


498. 


499. 


500. 


501. 


502. 


తే.గీ. 


చం. 


కర 


కం. 


ప్రథమ స్కంధము మాకా 


డెంతయు మోదమంది చనియెన్‌ రజతాద్రికి మానసంబునన్‌ 
సంతసమంది తారంగొని చయ్యన గీష్పతియేగె నింటికిన్‌ 


కాలముంగొంత సాగె నట గర్భమువర్ధిలి, నిండగా నెలల్‌ 
వేలుపు టొజ్జయింతి ప్రసవించెను తామగబిడ్డ, నాశళిన్‌ 

బోలెడు సుందరున్‌; ముదముంబొంది గురుండును జాతకర్మలన్‌ 
జాలనొనర్చి సుంతయును శంకమదిన్‌ దలపోయ కంతటన్‌ 


చందురు డింతయున్‌ దెలిసి చయ్యన గీష్పతి చెంతకేగి యీ 
సుందరుడెట్లు నీకగును సూను; డితండగు నాకు తారకున్‌ 
నందనుడయ్య! నీకు తగునా! జరిపింపగ జాతకర్మ; లిం 
పొందగం దండ్రియే జరుపుటొప్పను శాస్త్రపుంబల్మెబుంగవే, 


కాన నేనితనికి జాత కర్మసేయం 

దగుదు, నీవెట్టు లర్జుడ వగుదు చెపుమ! 
అనుచు చంద్రుండువల్మ తానమర గురుడు 
నాజ్యమున్‌ బోయందరికొను నగ్నింబోలె 


కనలుచుం జంద్రుం జూచి పలుకన్‌ దొడగెన్‌ గురుదేవు డిట్టు, లో 
వినయ విదూర! నీకొడుకు వీడెటులయ్యెను, (బ్రల్లదమ్ములన్‌ 
విని సహియింపంజాలమది; వీని మొగమ్మును జూడు మచ్చుగన్‌ 
ననుందల పించుచుండె; నిక నాలుక చీరెద మారువల్మినన్‌ 


ఇట్టుల వారిర్వురకును 

గట్టిగ వాదంబు పెరుగ గాలియువానై, 
దట్టించి మోహరించిరి 

దిట్టమ్ముగ మరలదనుజ దివిజ గణంబుల్‌ 


శాంతిని గూర్చగన్‌ మరల సారసగర్భుడువచ్చి యిర్వురన్‌ 
పంతము వీడంజేసి గురుపల్నినింబిల్చి నిజమ్ముంజెప్పు, 5 
వింతయెజుంగు దీబుడుత డెవ్వనికిన్‌ జనియించె నన్న నా 
యింతియు సిగ్గునన్‌ బలికె నిందునకేనని వంచి శీర్షమున్‌ 


ఆమాటను వినినంతనె 
సోముడు సంతోషపడుచు సుతు.గైకొని తా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 78 


508. శా. 


504 కం. 


505. 
తోదకము 


506. మ. 


507. చం. 


508. మ. 


శ్రీ దేవీ భాగవతం = 


గీమునకు నేగి బుధుడను 
నామంబును ముద్దులొలుక నందనునకిడెన్‌ 


సూతుండిట్టుల శౌనకాది పరమర్చుల్‌ మానసంబందు సం 
ప్రీతిన్‌ జెందగ నాబుధోదయముంజెప్పెన్‌, వార లాపిమ్మటన్‌ 
ఖ్యాతిన్‌ గొన్న పురూర వాఖ్యనృపుంగల్యాణంపు గాధల్‌ సుధా 
పాతంబై చెలువొందంజెప్పు మనుచున్‌ బ్రార్ధింప నమ్మౌనియున్‌ 


ఊర్వశీపురూరవ వృత్తాంతము 


మునివరులారా! వినుడీ! 

మును నా“బుధు”నకు “నిళూ యను ముగుదకుంబుట్టైన్‌ 
ఘనయశుడు పురూరవుడను 

జనవినుతుడు యజ్ఞదాన సద్విధియుతుడై 


ఆతని గాధను నద్భుతరీతిం 

బ్రీతి యొనర్పగ మీకిపుడేనున్‌ 
భాతిగంజెప్పెదం బాయని కూర్శిన్‌ 
చేతము లెల్లను చెందు ముదమ్ముల్‌ 


చొరవన్‌ మున్ను నృపాలు డొక్కడు భువిన్‌ సుద్యుమ్న నామంబునన్‌ 
పరిపాలించుచు నొక్కనాడు తనయశ్వంబెక్కి సైన్యంబుతో 

నరిగెన్‌ దుర్గమమౌ వనంబులకు వేటాడంగ; శౌర్యోన్నత 

స్థిరుడై పెక్కు మృగంబులన్‌ బొలియంజేసెన్‌ బెద్దయున్‌ బ్రొద్దటన్‌ 


అలసి యతండు కొంత వడి కచ్చట మేరు గిరి ప్రదేశమం 
దలరులతా నివర్తిత మహాద్రుమ చారుతరప్రదేశమున్‌, 
ఫలభరితానతద్రుమ విభాసితమున్‌, నవఫుల్ల సారసో 

తల కలహంస సారసయుత హహ్రదమున్‌ గనె రమ్యదేశమున్‌ 


అది యుద్యాన వనమ్ము, తీర్చి నటులత్యంతప్రశాంతమ్మునై 
హృదయాహ్లోద మొనర్చుచుండగ ధరాధీశుండు సైన్యమ్ముతో 
ముదమున్‌ జెందుచు లోనికేగ నదియేమోగాని యాశ్చర్యమై 
ముదితల్‌గా పరిణామ మొందిరట సంపూర్ణమ్ముగా నెల్లరున్‌ 


= రీచనీ : అగస్త్యరా గ సుచ్చారా రు 79 


509. 


510. 


511. 


512. 


513. 


514. 


515. 


ఉ. 


కం: 


కం. 


చం. 


ప్రథమ స్కంధము మై 
సిగ్గును దుఃఖమున్‌ గలుగం; జేయునదేమియులేక యాత, “డె 

ట్లొగ్గుదు నింటికేగ, నిక నుర్వర నెట్టుల యేలువాడ, యి 

ట్లెగ్గానరించినట్టి నరులెవ్వరు, నేనిపుడేమిసేతునం 

చగ్గలమైన సందియము లయ్యెడ మానసమున్‌ గలంచగన్‌” 


అని యిట్లు పలుకు సూతుం 

గని శౌనకు డిట్టులనియె కారణమేమీ! 
మునివర! వారట్లగుటకు 
వనమాహాత్య్యమొ ధరాధిపతి దోషంబో? 


వివరించి చెప్పు మయ్యా! 

యవిరళమై మాకు సంభ్ర మాశ్చర్యములౌ 
ప్రవిమల ఘన తాపసవర! 
యవనీశుండేమి చేసె నాపైన నికన్‌ 


అనినన్‌ సూతుడు సెప్పెనిట్లు మునివర్యా! మున్ను ముక్కంటి యీ 
వనమందొక్కట నిర్ణనస్థలమునన్‌ బ్రాలేయ పృథ్వీధరేం 

ద్రుని కన్యామణితో రతిక్రియల సంతోషాత్ముడైెయుండ, నా 
సనకాదుల్‌ సనుదెంచి రచ్చటకుందేజంబుల్‌ దిశల్‌ నిండగన్‌. 


వచ్చిన వారు వచ్చినటు వైళమయేగిరి తత్రదేశమున్‌ 

జొచ్చుట పాడి గాదిపుడు సువ్వె యటంచు మునీంద్రు,లంతందా 
హెచ్చిన సిగ్గు, కోపము, నహీనపు దుఃఖము డెందమున్‌గడున్‌ 
వ్రచ్చగ పార్వతీసతి పరాజ్ఞుఖయై నిలుచుండియుండగన్‌ 


శివుడది గాంచి పార్వతిని శీర్షము దువ్వుచు బుజ్జగించుచున్‌ 
వివిధ మృదూక్తులన్‌ బలికెంబ్రీతిగ, నైనను నాగిరీంద్రు పు 

త్రి వినక యున్న నాతడతి తీక్ట గళంబున “నివ్వనంబునం 
దెవడికం జొచ్చునో పురుషు డింతిగ మారు నతండు” బొమ్మనెన్‌ 


ఇంతిగా మారి సుద్యుమ్నుడంత నచటు 
విడిచి వెలుపల వసియించె నడవిలోన 
రాజ్యమున కేగ మనసు నిరాకరింప 
తిరుగుచుండెను 'నిళు నామధేయయగుచు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 80 


516. చం. 


517. ఉ. 


518. ఉ. 


519. కం. 


520. ఉ. 


521. మ. 


522. శా. 


చా రీచీనీ : అగస్త 


తన పరివార మెల్లరు ముదంబున నెచ్చెలికత్తెలై “యిళన్‌” 
వినయముతోడ నిత్యమును వీడక సేవలం దన్సుచుండ, న 
వ్వనజదళాక్షియచ్చట నివాసముంజేసె; యటుండ నొక్కనా 
డనఘుడు చంద్ర సూనుడు బుధాఖ్యుడు వచ్చెను వేటలాడుచున్‌ 


వచ్చిన యా బుధుండు నవ పద్మదళాయత లోచనన్‌ గనెన్‌ 
నెచ్చెలులున్‌ సుడిన్‌గొనుచు నిల్వ నొయారపు సొంపులొల్క తా 
నచ్చరయాౌనా, లేక దివిజాంగనయో, మటినాగకన్యయో, 
యచ్చుగనంచు నొప్పెడులతాంగిని నోయిళి నవ్వనంబునన్‌ 


చూచి విమోహి తాత్ముడయి సుందరితోననె నాదు చిత్తమున్‌ 
దోచితివీవు నన్ను పరితోషమునన్‌ వరియింపుమన్న సం 

కోచముంజెంద కామెయును గోరికతో వరియించె నంతటన్‌ 
యోచనం జేసి రిర్వురును నొప్పుగం బెండిలియాడ నచ్చటన్‌ 


ఇరువురు గాంధర్వ విధిని 

పరిణయమైరంత వారి ప్రణయఫలంబై 
మురిపెములొలికెడి పుత్రుం 

డురు గుణవంతుండు గలిగె నొప్పుగ నచటన్‌ 


ఆతనికిన్‌ బురూరవు డటంచు సువర్ణవరాభిధానమున్‌ 

బ్రీతి నొసంగి ముద్దుమురిపెంబులందేలుచునుండ; నొక్కనా 
డాతత మైన దుఃఖమున నా 'యిళి పూర్వపు రూపమున్‌ గడున్‌ 
జేతము నందలంచి యిక జీవితమంతయు నిట్లెయౌనొాకో! 


అని దుఃఖించుచుం దావసిష్టుందన, వంశాచార్యునిన్‌, నెమ్మనం 
బున బ్రార్థింపగ, నాతడున్‌ గడువడిన్‌ బూర్వంపురూపమ్ము మా 
రిన సుద్యుమ్నుని, యిప్పుడీయిళను, జేరెన్‌, శిష్యవాత్సల్యుడై 
కనియెన్‌ తత్పరితాప హేతువు నటన్‌ గారుణ్యచిత్తంబుతో 


ఆసుద్యుమ్నుని దుస్థితిన్‌ దొలగం జేయన్‌జిత్త మేకాగ్రమై 
భాసిల్లంగ వసిష్టు డప్పు శివునిన్‌ బ్రార్థింపం బ్రత్యక్షమై 
యాసర్వజ్ఞుడు చంద్రశేఖరుడు దివ్యంబైన తేజంబుతో 
వాసిన్‌ దా నపుడిచ్చినట్టి తన శాపంబున్‌ దలంచెన్‌ మదిన్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


81 


స్మరాజ సుబ్బారా 


523. ఆ.వె. తలచి యిట్టులనియెం దా వసిష్టునితోడ 


524. ఉ. 


525. కం. 


526. శా. 


527. చం. 


528. తే.గీ. 


529. శా. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


ఈ వనంబు పురుషు డెవడు సొచ్చు 
నాత డింతిరూపు డౌనటంచును మున్ను 
శాపమిడితి నదియె జరిగెనేడు. 


ఐనను నొప్పిదం బయిన యట్టులంజెప్పెద నెట్టులన్న నా 
డేనును బల్మి నట్టి పలుకెంతయు భంగము గాక యుండున 

ట్లీ నర నాధుడింక నిటులే యొక మాసము నాతి రూపమున్‌ 
బూనుచు నొక్మమాస మటు పూరుషు రూపముదాల్చుచుండెడున్‌ 


అని పలికి శంకరుండటు 

కనుమరుగైపోయె నంతంగాయము నందున్‌ 
గనుపింపం బురుష రూపము 

కని రాజ్యము సేరె రాచకార్యము సేయన్‌ 


ప్రీరూపమ్మున నున్న మాసమున నేరిన్‌ జూడ కంతఃపుర 
ప్రీరాజిన్‌ దరిం జేరియుండు, నికవాసిన్‌ పూరుషుండైన యా 
వారంబుల్‌ దగరాజ్యమేలుచు నిటుల్‌ వాటించెం గొన్నాళ్ళు; నా 
పై రాజ్యమ్మున పుక్రు నిల్పి చనియెన్‌ భాస్వత్తపో నిష్టుడై 


వనముల కేగి దేవమునివర్యు డొసంగిన యా నవాక్షరిన్‌ 
మనమున నిల్పి తీవతరమౌ తపమున్‌ గడు నిష్టం జేయ, న 
య్యనఘుని దీక్షకున్‌ ముదమునంది భవానియు సింహవాహయె 
ఘనసగుణాకృతిన్‌ భయద కమశరీరము తోడంగన్పడెన్‌ 


వారుణీ పాన సన్మత్త వక్రయౌచు 

వచ్చి నిలుచున్న దేవిని భక్తిం జూచి 
యువిద యాకృతినున్న సుద్యుమ్నుడపుడు 
ప్రస్తుతించెను భక్తి ప్రపత్తి నిట్లు 


ఇళయొనర్సిన దేవిస్తుతి 


నీ రూపమ్మిది దివ్యమమ్మ జననీ! నీ వెల్ల లోకాలకున్‌ 
కారుణ్యాలయవై హితమ్ములను విఖ్యాతిన్‌ దగన్‌ గూర్తు, వి 


ప్రథమ స్కంధము డాలు 


82 


580. 


531 


532. 


538. 


534. 


5835. 


కర్ర 


చం. 


చం. 


2 


శ్రీ దేవీ భాగవతం = 


నీరేజ ప్రభవాండముల్‌ నిరతమున్‌ నీయాజ్ఞచే వర్తిలున్‌ 
నీరేజాక్షి! త్వదం[ఘి పంకజములెంతేం గామదంబుల్‌ గదా! 


సురలున్‌ దిక్సతులున్‌ ద్రిమూర్తులు, మహర్షుల్‌ మౌను లెల్లప్పుడున్‌ 
పరిపూర్ణంబుగ నిన్నెబుంగక మహా భ్రాంతిన్‌ జరింపంగ యీ 
నరులింకెంతటివారు నిన్నుం దెలియన్‌ నవ్యాబ్ద పత్రేక్షణా! 

పరగన్‌ సర్వము సృష్టి వైభవము నీభాగ్యంబెగా శర్మదా! 


వెన్ను డెజఖుంగు సత్వగుణ విగ్రహమై యలరారు లక్ష్మిగా 
పన్నుగ వాణియం చెజుగు పద్మభవుండు రజోగుణాకృతిన్‌ 
జెన్నుగ తాను శాంకరిగం జేకొను నీశుడు తామసాకృతిన్‌ 
నిన్ను నెజఖుంగ రెవ్వరును నిర్గుణ తత్త్వమునన్‌ శుభంకరీ! 


కరుణాలయవు నమేయవు 
కరుణన్‌ నను సేవకుడను, గడుమందమతిన్‌ 
స్థిరముగ ననుగ్రహింపన్‌ 
సరగున దయసేయు టెంత సత్‌ భాగ్యంబో! 


నిరతము లక్ష్మితోం గలసి నీరజనాభుడు నీ పదాబ్దముల్‌ 
కరము భజింప, త్వత్‌ పదయుగం బొకయింతయు మేనసోకినన్‌ 
బొరింబొరింబుల్మరించు విరంబూయు నశోకము భంగినన్నచోం 
దరమె నుతింప నీమహిమ ధాతకు నీశునకైన శాంకరీ! 


పరమ మునుల్‌ నిరంతరము భక్తిభజింపగనొప్పు నీవిభుం 
డరమరలేక కామవిరహాతురుడై భవదీయ పాద పం 
కరుహములన్‌ భజింప ననుకర్షముం బొందక “నీవు, నీవిటం 
చిరవుగ నేక వాచ్యమున నెప్పుడుబిల్తువు సాధికారతన్‌ 


మేఘ మధ్యంబందు మెజపు చందంబున 
విష్ణుని వక్షంబు వీడవెపుడు 
పర్యంకమది నీకు బద్మనాభుని యురం 
బతడె వాహన మాయె నౌర; యెపుడు 
కోపించి యతనినిం గూడక నీవున్న 
శౌరి నెవ్వరునేని సరకుగొనరు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 83 


536. ఉ. 


537. వ. 


588. కం. 


539. కం. 


540. చం. 


541. శా. 


శక్తి హీనుని గతి సకల లోకంబుల 
నిట్టులేయగు మది నెంచిచూడ 

లక్ష్మిలేనట్టి పురుషుని లక్ష్యపెట్ట 

రవని భార్యలు బంధువు లాత్మజులును 

(బ్రహ్మవిష్ణు మహేశులం బరగ నీవె 

పురుషులను జేసి యాడించు పుణ్యసతివి. 


అంతము లేని నిన్ను కడునల్బుడ నేను నుతింప నౌదునే 
యింతివొ, పూరుషుండవా, మజెట్టులొ నే నెజుగంగలేను, నీ 
చెంతనె నిత్యమున్‌ నిలిచి చేతమునీకిక నప్పగించి నే 
నెంతయుం గోరెదన్‌ శరణ మీశ్వరిం నన్‌గ్భపం జూడు మమ్మరో! 


అని స్తుతియించిన 


సుద్యుమ్నుని యీస్తోత్రం 
బాద్యంతమువిన్నయంబ యతనికి నొసగెన్‌ 
సద్యోగుల కందని యన 
వద్యం బగు దివ్యపదము వాత్సల్యమునన్‌ 


అని చెప్పి సూతుడంతన్‌ 

ముని వర్యుల జూచి పలికె మోదముతోడన్‌ 
వినుడింక పురూరవ భూ 

పుని చరితము దెలిపెద నని పొలుపొంద నిటుల్‌ 


తన జనకుండటుల్‌ పరమ ధామముం జేర పురూరవుండు, ధ 
ర్మ నయ విధిజ్ఞు డంగజ సమాన మనోజ్ఞుడు, ధారుణీప్రజన్‌ 
దనయులరీతిం గాచుచు నధర్ములపాలిట రుద్రమూర్తియై 
ఘనముగ రాజ్యమేలె గుణగణ్యు డనంతపరాక్రమంబునన్‌ 


ఉత్సాహ ప్రభు మంత్ర శక్తి యుతుడై యొప్పారి యజ్ఞంబులన్‌ 
సత్సంకల్పముతో నొనర్చుచు సదా సద్విప్రసంఘంబు ల 
త్యుత్సాహంబులుబొంద దక్షిణల వేయున్‌ రీతులన్‌ దన్సుచున్‌ 
స త్సామర్థ్యముగల్లి యేలె భువి శశ్వత్‌ఖ్యాతి శోభిల్లగన్‌ 


ప్రథమ స్కంధము డాలు 


చా రీచీనీ : అగస్త్యరాజు సుచ్చార్యా 84 


542. 


543. 


544. 


545. 


546. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


బై 


శ్రీ దేవీ భాగవతం = 


సామము భేదము దానము 

లీమూడును చాలకున్న నిక దండంబున్‌ 
భూమీశు డా(శ్రయించుచు 

భూమిన్‌ బాలించె నడంచి భువిశాత్రవులన్‌ 


ఆతని రూప వైభవము లాతని శౌర్య పరాక్రమంబు లా 
భూతల నాధు సద్గుణ విభూతియు,6 గీర్తియు నచ్చటచ్చటన్‌ 
ఖ్యాతిగ నెల్ల వారు పలుకన్‌ విని యూర్వళి కాత్మయందు సం 
ప్రీతి జనించె నాతనివరింపం బురూరవు గౌరవాస్పదున్‌ 


అజునిశాపమ్మువలన మున్నవనియందు 
వాసముంజేయు నూర్వశిన్‌ వల్లభుండు 
నామె లావణ్యసంపద కాత్మమెచ్చి 

తాను వరియించె నిరువురు దగ్గరైరి 


ముచ్చటల్‌ దీర నిరువురు ముచ్చటించు 

కొనిరి యూర్వశి యంత నాకువలయేశుం 
గనుచుం బల్మెను నియమముల్‌ గలవు మూడు 
వాని కొడబడుదేని నే వలతుననుచు 


భుజియింప నితరముల్‌ భూపాల! యొల్లప్లు 
భుజియింతు నాజ్యమే భోజ్యముగను 
సంభోగములు సల్పు సమయమ్ము లందప్ప 
కన్పింపవలదు నగ్నముగ నెపుడు 
ఉరణముల్‌ రెండు నాయొద్ద నున్నవి వాని 
రక్షింప వలయు సురక్తితముగ 
'పైమూడు నియమముల్‌ పాటించి నన్నెప్డు 
మన్నించవలయు సన్మతి దలిర్చ 


కాక వీనికి భంగమ్ము కలిగెనేని 

వెళ్ళి పోయెద నేను నిన్‌ విడిచివేగ 
ననుచు నూర్వశి పల్మ తా నవనిపతియు 
సమ్మతించెను; సాగె సంసారమంత. 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 85 


547. ఉ. 


548. సీ. 


549. శా. 


550. ఉ. 


551. ఉ. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


అంత పురూరవుండు తన యజ్ఞవిధుల్‌ పరిపాలనాక్రియల్‌ 
స్వాంతమునం దలంపక నహర్ష్నిశముల్‌ దివిజాంగనారతిన్‌ 
భ్రాంతినింజెందుచున్‌ సతత భావజకేళులం దేలుచుండె వ 
స్వంతర సంగతుల్‌ వదలి యక్కట! కాముని చేష్టలిట్టులౌ! 


అధర సుధలుం [దావ నారాటపడుం గాని 
మధుఫలరసముల మాటమటబచె 
మదిరాక్షి కుచకుంభ మర్దనమ్ములెగాని 
శత్రుమర్దనములు సలుపమజచె 
కామాక్షి తోనాడు కామకేళులె గాని 
చదరంగములనాడు జాదమజచె 
అతివతో మంతనం బాడం గోరునె గాని 
మంత్రులతో నాడు మాటమజచె 


ఇట్లు పెక్కేండ్లు కాపుర మ్మింతిం గూడి 
క్షణములట్టుల సాగించె సంతసమున 
రాజ్యసుఖముల వీడి భూరమణుడకట! 
కామవశునకు నింకనే కార్యముండు 


కాలంబిట్టుల సాగుచుండె నట నాకంబందు దేవేంద్రుడున్‌ 
వాలుంగంటిని యూర్వశిన్‌ గనని యీస్వర్ణం బభోగ్యంబుగా 
నాలోకించుచు నామెందెచ్చుటకుం జయ్యన్‌బిల్చె గంధర్వులన్‌ 
బోలన్‌ జూచి సమర్జులన్‌ బహువిధంబుల్‌ సేయు మాయావులన్‌ 


వచ్చిన వారలన్‌ గనుచు వాసవుడిట్లనె, మీరు భూమికిన్‌ 
జొచ్చి పురూరవుండెపుడు సుందరి నూర్వశింగూడియుండునో 
నచ్చిక నట్టివేళ యురణంబులంజేకొని వత్తురేని తా 

నచ్చుగ వానిందెచ్చుటకునై యరుదెంచును నగ్నదేహుడై 


ఆ సమయంబునందు దివిజాంగన యూర్వశి చూచి యాతనిన్‌ 
బాసి, రయంబునన్‌ దివికి వచ్చును, పొండని, వాసపుండు వి 
శ్వాసము తోడ నాజ్ఞనిడ, వారలు వేంజని భూమినాధు నా 

వాసమునన్‌ నిశీథమునం బట్టిరి యా యురణంబులన్‌ వడిన్‌ 


ప్రథమ స్కంధము మై! 


86 


552. 


553. 


554 


555. 


556. 


55. 


5556. 


ఉ. 


కం. 


కం. 


కం. 


చం. 


ఆ.వె. 


శ్రీ దేవీ భాగవతం = 


పట్టు కొనంగ నప్పుడవి బావురు మంచు భయమ్ముం జెంది బల్‌ 
గట్టిగ నార్చె యూర్వశియుంగారణ మెద్దియొ కానలేక తా 
నుట్టిపడంగలేచి భయమొందుచు నా పథి వీశునెంతయున్‌ 
గట్టిగ దట్టి లేపి యటుం గాంచు మటంచును దీనచిత్తయె 


అయ్యో! నాయురణంబులు 

కుయ్యిడునటు చూడు మెవరొ గొని పోయెద రో 
యయ్యా! వేగమె తెమ్మా! 

యెయ్యెడలను బిడ్డలట్టు లెంతును వానిన్‌ 


అనుచున్‌ వేడగ, నాపురూరవుడు నగ్నాకారుడై వేగమే 
జనియెన్‌ వానినిందెత్తు నంచు వెలికిన్‌; శంపాలతల్‌దళ్ళునన్‌ 
వినువీథిన్‌ మెజయంగం జేసి రిదియే వేళంచు గంధర్వులున్‌; 
గనె నంతన్‌ ధరణీశు నగ్నముగ నక్కాంతిన్‌ సరోజాక్షియున్‌ 


అంతట గంధర్వులు నా 

చెంతన తగరులను విడిచి చేరిరి నాకం 
బింతియు నరిగెను సమయం 

బెంతయు భంగమ్ముగాగ నింద్రునిపురికిన్‌ 


ఉరణమ్ములం గైకొని యా 

ధరణీశుడు వచ్చి శయన తల్పము చెంతన్‌ 
దరుణిన్‌గానక మదిలో 

కరము విచారించి వెదుకం గన్పడదయ్యెన్‌ 


అతిశయమైన దుఃఖమున నావిభు డూర్వశికై యహర్షిశల్‌ 
వెతకందొడంగె తీర్థములు, విస్టతమౌనగరంబులున్‌ మహా 

ద్భుత మహిమాన్వితంబులగు భూములు పర్వతముల్‌ వనంబులున్‌ 
ధృతిసెడి వెల్టీవాని పగిదిన్‌ గడు కామవిమోహితాత్ముడై 


వెతకి వెతకి విసిగి వేసారి యా కురు 
క్షేత్రమందు తాను చివరకెటులొ 

యువిద నూర్వశింగని యుర్వీశుడెంతయు 
సంతసించి పల్మె నింతితోడ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 87 


5539. 


560. 


561. 


562. 


563. 


564. 


565. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


కం; 


కం. 


చం. 


తే.గీ. 


దోసమదేమి చేసితిని తొయ్యలి! నీయెడనేను చెప్పుమా 
మోసముంజేసి పోయితివి; మోహమువీడక నిన్నుంజూడ నా 
యాసముం జెందుచున్‌ దిరిగి యాసలు మానితి; దేహమెల్లయున్‌ 
గాసిలె; యింకనే నతివం గాంతునొ లేదొ యటంచు నెంచుచున్‌ 


ఇచ్చటకువచ్చి నిన్నున్‌ 

ముచ్చటం దీరంగం గంటి ముదితరా నీవిం 
కెచ్చటి కేగక యెపుడున్‌ 

మచ్చికతో నుండుమిందె మరువక నన్నున్‌ 


లేదా ప్రాణము విడిచెద 

నీదయ నాపైన నింక నిలుపకయున్నన్‌ 
నాదేహం బటుమీదన్‌ 

మేదినింబడి కాక గృధ్ర మృష్టాన్నంబౌ 


అని విలపించుచుండ దివిజాంగన యాతనిం గాంచి పల్మెనో 
జనపతి! నీకు సుంతయును జ్ఞానములేదని తోచుచుండె; నీ 
వనయము నన్నుబోంట్లం గని యారటమందుట చోద్యమయ్యె, స్వై 
రిణుల మిటారపున్‌ వలపు రీతులు సత్యములంచు నెంచితే? 


కావున నింటికేగి కులకాంతను పెండిలియాడి రాజ్యమున్‌ 
భూవర! యేలుకొమ్మికను, పొందుము సౌఖ్యము లెల్లవేళలన్‌ 
నీవిక నాపయిన్‌ మదిని నిల్చిన మోహము వీడు మంచు త 
త్వావహమైన పల్ములటు లంగనపల్మి నిజేచ్చ నేగినన్‌ 


ఐనను నాత డంగనకు నై విలపించుచుం బెద్దకాలమున్‌ 
దీనత నుండె నించుకయుం దృప్తి యెబుంగక; కాన నెంత వా 
రైనను కాంతకున్‌ వశులెయౌట నిజంబని శౌనకాది స 

న్మాని వరేణ్యులెల్లరకు మాన్యుడు సూతుడు సెప్పెనీ కథన్‌ 


వేదములయందు నీకథ విసతముగ 
చెప్పం బడియె సంగ్రహముగం జెప్పితేను 
ననుచు సూతుడనగ శౌన కాదులపుడు 
హర్షమెసగగ నతనితో ననిరి యిట్లు 


ప్రథమ స్కంధము మాడా 


88 


శ్రీ దేవీ భాగవతం —- ప్రథమ నృంధము — 


566. చం. నిఖిల పురాణ శాస్త్రముల నేర్పునం జెప్పగ నిన్ను మించి యీ చనిదాశరాజు చెంతకు 
యఖిల జగంబులన్‌ గలరె యన్యులు సూతమహర్చివర్య! నీ విని పించెను తనవిధంబు వేడుకతోడన్‌ 


ముఖమున నింకయున్‌ వినగ బుద్ధిం దలంతుము చెప్పుమయ్య! య 


య్యఖిల పురాణకర్తయగు వ్యాసుని యాపయి వృత్తమింపుగన్‌ Sn 


నాతిథ్యము స్వీకరించి యాతండంతన్‌ 
ధృతరాష్టాది జన్మవృత్తాంతము బ్రీతిన్‌ సరస్వతీతట 
శీతల వృక్షములచెంతం జెన్నుదలిర్చన్‌ 
567. కం. అని మౌనులడుగ సూతుడు 


వినిపించెను నిటు మున్ను వేదవ్యాసుం 574. తే.గీ. ఆశ్రమముంగట్టి యచ్చట ననవరతము 
డనఘుం డాత్మజుం దలచుచు తపము సేయంగం బూనె నా తాపసేంద్రు 
మనమున; యాశ్రమముం జేరె మందగమనుడై డంత సత్యవతీ సతి కచట నిరువు 


రాత్మజులు పుట్టిరనివిని యాత్మనలరె 
568. కం. ఆయన శిష్యులు వైశం 


పాయనుడును దేవలుండు నసిత సుమంతుల్‌ 5/75. ఉ.  అంతకుముందుం గల్డె దివిజాపగయందు కుమారుదొక్క డా 
ధీయుతుడు జెమినియు నా శంతన ధారుణీంద్రునకు శాంతుడు, దాంతుడు సజ్జనుండు, ధీ 
మ్నాయ పురాణములం దెలుప నరుగుటకతనన్‌ మంతుడు భీష్ము డార్యజనమాన్యుడు; నేడిటుగల్లి రిర్వు రీ 


కాంతకు దాశరాజు ప్రియ కన్యకు పుత్రులు సద్దుణాంచితుల్‌ 
569. ఉ. ఒంటరి జీవితమ్మునకు నోపక నాతడు దుఃఖమగ్నుడై 


కంటికి నిద్రరాక బహుకష్టముం జెందుచుం గొంతకాల మ 576. వ. ఆశంతనుండంత 
ట్లింటనె యుండ,6 దల్లి గనిపించె మనంబున దళ్ళుమంచు; నా 


577. కం. ఒనరగ విచిత్ర వీర్యుం 
వెంటనలేచి సత్యవతిం బ్రీతిం గనుంగొన నుత్సహించుచున్‌ 


దని చిత్రాంగదుడని తన యాత్మజులకుంతా 
570. చం. చని యటంగాంచె నంత విలస న్నవపుల్ల సరోజ భృంగ; దు నెనరున నామంబులనిడి 
రన ఘన పాపపంకిల నిరాసక తుంగ తరంగ; విష్ణుపా దినములు సాగించుచుండె దివ్యవిభవుడై 
దనలిన సంభవోత్మర సుధాజలసంగ, శుభాంగ, గంగ, నా 


578. కం. ముగ్గురు కొడుకులం జూచుచు 
మునివినుతుండు వ్యాసుడు ప్రమోద దళన్నవ పద్మనేత్రుడై ఖై 


నగ్గలమగు సంతసమున నాశంతనుడే 
571. ఉ. _ అక్కడం దల్లిం గానక యనంత విచారమునంది యాతడా యెగ్గులు గానక నేలుచు 
చక్కిన నున్న వారిని విచారణసేయగ; దాశరాజు తా వగ్గె దేహమ్మువీడి స్వర్గము జేరెన్‌ 
మక్కువ శంతనాఖ్యునకు మాన్యున కాకురువంశమౌలికిన్‌ 


579. ఉ. గ్రసుతుండు భీష్నుడపు డాతనికిందగ నుత్తర క్రియల్‌ 
చక్కగ కూతు నిచ్చి కడు సంతసమొప్పగం జేసె పెండిలిన్‌ అగ్రసుతుండు భీష్ముడపు డాతనికిం త్తర క 


నిగ్రహచిత్తుడై సలిపి నెమ్మిని సత్యవతీ కుమారులం 
572. కం. అని వారలెల్ల పలుకగ దగ్రజు రాజుగానిలిపె నన్నిటందాను సమర్థుడయ్యు న 
విని సాత్యవతేయుడపుడు వినయాన్వితుడై త్యుగ్రమునైన నాటి సమయోచిత మౌఫ్రతినన్‌ దలంచుచున్‌ 


= రీచనీ : అగస్త్యరాజ సుబ్బార్పా 89 = రీచనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 90 


శ్రీ దేవీ భాగవతం = 


580. కం. తనపట్టిన యావ్రతమును 
వెను దీయక భీష్ముడిట్లు వేడ్మనొనర్చన్‌ 
నెనరున దేవవ్రతుడని 
వినుతించిరి విబుధులెల్ల వేడుక నతనిన్‌ 


581. శా. ఆచిత్రాంగదుడంతం దానొక దినం బత్యంత సాంద్రాటవిన్‌ 
నీచోచ్చంబగు పర్వతస్థలములన్‌ దిర్గాడుచున్‌ శాత నా 
రాచశ్రేణులం బూని క్రూరమృగ విస్రంభంబు గావించుచున్‌ 
జూచెన్‌ దివ్య విమాన యాను నొకనిన్‌ జోద్యంబుగానచ్చటన్‌ 


582. తే.గీ. అతడుం జిత్రాంగ దాఖ్యంజెన్నలరు వీర 
వరుడు గంధర్వు; డీతని పౌరవాన్వ 
యుడగు చిత్రాంగదుం బరాక్రమోన్నతుం గని 
వ్యోమ యానంబుం దిగివచ్చి నుత్సహించి 


583 వ.  కురుక్షేత్రమనుపేరంబరగు నాయరణ్యంబున నంత 


584 చం. ఇరువురు వీరులచ్చట నహీన పరాక్రములై రణంబొన 
ర్చిరి వరుసన్‌ [ద్రివర్షములు సింహములట్టులం బేర్చి యంతగం 
ధరువుని చేతిలో మడిసెం దాంగురువంశ విభుండు; దుఃఖసం 
భరితమనస్ములైరపుడు భ్రాతృ్భయుగంబును మాతృదేవియున్‌ 


585. కం. గాంగేయు డపుడు వానికి 
సాంగమ్ముగం గర్మవిధుల జరిపించి యశ 
స్సంగుడు విచిత్రవీర్యుని 
అంగజ నిభు; రాజ్యమునకు నధిపతింజేసెన్‌ 


586. ఉ. _ పేరుకుం దమ్ముడే నృపతి; పెట్టని కోటగ నిల్చి ధారుణీ 
భారము నెల్ల మోయుచు నవారిత బాహుపరాక్రమంబునన్‌ 
వీరుల శత్రురాజులం దపింపగం జేయుచు భీష్ముడుండ, నా 
కౌరవ వంశభూవిభుడు కాలిడె మెల్లగ యౌవనంబునన్‌ 


587. చం. అతనికి బెండ్లి సేయవలెనంచుం దలంచుచు జాహ్నవీ సుతుం 
డతివకునై ప్రయత్న పరుడయ్యెను; నంతట వారణాసిభూ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 91 


ప్రథమ స్కంధము డాలు 


పతి ప్రకటించె కూతుల వివాహముసేయ స్వయంవరమ్ము రా 
జిత ధరణీశులెల్లరటం జేరిరి; చేరెను భీష్ముడున్‌ వడిన్‌ 


588. కం. అంబయు నంబాలికయును 
నంబికయన నొప్పువారి నందరుం గనుచున్‌ 
సంబరమున నను నన్నే 
అంబుజముఖు లిపుడు వలతురని తమలోనన్‌ 


589. చం. అనుకొను చుండ భూమిపతులట్టుల; దేవనదీ సుతుండు చ 
య్యన గ్రహియించి కన్నియల; నడ్డము వచ్చిన ధారుణీశులన్‌ 
ఘన భుజ విక్రమంబున కకావికలౌనటు లుక్కడంచి, య 
య్యనఘుడు వారలన్‌ రథమునందిడి తెచ్చె ననంతవేగుడై 


590. కం. తమ్ముడు విచిత్రవీర్యున 
కిమ్మగువల నిచ్చి పెండ్లి నేనొనరింతున్‌ 
సమ్మత మున నని భీష్ముం 
డమ్మకు వివరించి యామె యాజ్ఞన్‌ గొనియెన్‌ 


591. ఉ. అంతట విప్రలన్‌ బిలిచి యాతడు మంచి ముహూర్త మొక్కటిన్‌ 
సంతస మొప్ప నిర్ణయము సల్పుడు మీరలటంచుం దెల్పి, సా 
మంతుల మంత్రి పుంగవుల మాన్యులం బెద్దలనెల్లం బిల్చి ధీ 
మంతుడు భీష్ముడెల్లరకు మన్ననం జెప్పెను యోగ్యమౌపనుల్‌ 


592. చం. అపుడొకనాడు భీష్ముకడ 'కంబ విచారముతోడవచ్చి, స 
తృప వినుమయ్య! నే మునుమదిన్‌ వరియించితి నల్ల శాల్వ భూ 
మిపతినిం, గాన నాతడె సుమీ యికనాకు మగండు; నామనం 
బెపుడునుంగోరదన్యుల మహీపతులన్‌ భరతాన్వయాగ్రణీ! 


593. మ. అని వేడన్‌ దివిజాపగా సుతుడు తానయ్యింతి సంప్రార్థనన్‌ 
విని ధర్మజ్ఞుల మంత్రి వర్యులను తల్లిన్‌ గూడి చర్చించి యా 
మెను పొమ్మంచు ననుజ్ఞయిచ్చెం, గడు సంప్రీతిన్‌ వడిన్‌ శాల్వునిన్‌ 
గనం దానంబయునేగె నంత మది నుత్మంఠాతిరేకమ్మునన్‌ 


594. చం. చని యటంగాంచి యత్తరుణి శాల్వమహీపతికిట్లు వల్మె నో 
జననుత; పెండ్రియాడుదము సన్మతితో, మన ప్రేమ వృత్తమున్‌ 
చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 92 


శ్రీ దేవీ భాగవతం = 


విని ననుంబంపె భీష్ముడిటు విజ్ఞతయొప్ప నటంచుం దెల్పం దా 
వినియును శాల్వుడామె యెడం బ్రేమ యొకింతయుం జూపకిట్లనెన్‌ 


ప్రథమ స్కంధము డాలు 
మృతిం జెందెను కురుకుల పతి; 


స్థితి మించిన రతి సుఖంబు చేటొనరించున్‌ 


595. ఉ. అందరిముందు నిన్నటుల నాతడు భీష్ముడు చేయిపట్టి తా 602. చం. విలవిలలాడి సత్యవతి విసృత పుత్ర వియోగ వేదనన్‌ 
స్యందనమందు నిల్పుకొని చయ్యన నేగుచునుండ నేమదిన్‌ కులమిక నంతరించుగద! క్రూరత నవ్విధి యిట్లొనర్చునే! 
గొందల మంది యట్టె కనుగొంటిని; కావున నీకు నాతనిన్‌ తిలజల తర్పణంబుల పితాణముC దీర్చెడి వారలేరి? యీ 
జెందుట పాడి; నేను నినుం జేకొన నంచు నిరాకరించినన్‌ యలికుల వేణులౌ స్నుషల కప్పుడె చెల్లెనె యైదువన్నెలున్‌ 

596. మ. కనులన్‌ గాలువలౌచు బాష్పకణ సంఘాతమ్ము పాలిండ్లపై 603. చం. అని విలపించి సత్యవతి యయ్యెడ నొక్క దినంబునందు భీ 
వెనువెంటన్‌ ్రవియింప గద్గద గళావిర్భూత ఖిన్నోక్తులన్‌ ష్ముని తనచెంతకున్‌ బిలిచి శోకము (మింగుచు నిట్లుంబల్మె నో 
దన దౌర్భాగ్యము నాడుకొంచు నడుగుల్‌ దట్టాడం జిట్టాడుచున్‌ యనఘుడ! నీవు శంతనుని యగ్రసుతుండవు ధర్శవేత్తవున్‌ 
జనియెన్‌ భీష్ముని పాలికంబ తన కృచ్ల్చంబున్‌ నివేదింపగన్‌ ఘనుడవు ధర్మమార్గమునం గాశ్యపినేలుము రాజువైయికన్‌ 

597. తే.గీ. వచ్చి భీష్మునిం జూచి యవ్వనజనేత్ర 604. ఉ. తమ్ముని భార్యలిర్వురను దద్దయు వేడుకం బెండ్లియాడి వం 
జరిగి నదియెల్ల వివరించి సాంతముగను శమ్మును నిల్బుమయ్య! యిది శాస్తములంగల ధర్మమౌను; రా 
నీవె పెండ్లాడవలయు నన్నెట్టు లైన జ్యమ్మున రాజులేనియెడ సాగవు ధర్మము, లెల్ల పౌరులున్‌ 
కానిచో నాకు మరణంబె కార్యమింక ద్రిమ్మరుచుందు రిచ్చమెయిం దేజముం దప్పును రాజ్యలక్ష్మికిన్‌ 

598. మ. అనినన్‌ భీష్ముడు నవ్వియిట్లనియె నో యంబా! ననున్‌గోరగాం 605. చం. అనవిని భీష్ముడడ్డముగనప్పుడ శీర్షముంద్రిప్పి తల్లికిన్‌ 
జనునే నాటిప్రతిజ్ఞయున్‌ గలుగ, నాజన్మంబు నే బ్రహ్మచ వినయమెసంగం బల్మెనిటు వేయును ధర్మము లీవు చెప్పినన్‌ 
ర్య నిరాయాస హితవ్రతుండ; పురుషుండన్యుండు నీ మానసం దనయుడం దండ్రికై మును ముదంబునం జేసితి నెల్లవారలున్‌ 
బును దోచెంగద! యెట్టులే పరిణయంబున్‌ జేతు నీకిచ్చటన్‌ వినగం బ్రతిజ్ఞు నిప్పుడికవీడం ద్రిమూర్తులు వచ్చిచెప్పినన్‌ 

599. తే.గీ. కాన పుట్టింటి కేగుము కలతమాని 606. తే.గీ. అవని నేలంగ నింకనే నాశంజెంద 
యనిన నవమాన భరమున నంబ యపుడు బ్రహ్మచర్యంబుం బాటింతుం బాటవమున 
విపినముల కేగె తపము గావింపనెంచి కాన దానికి భంగమ్ము కలుగ నీయ 
మ స నూఢ కమ్మ! చెప్పెద ధర్మమొండాలకింపు 

600. కం. అంతట విచిత్ర వీర్యుడు మనుచు భీష్మండు తల్లితో ననియె నిట్లు 
సంతసమునబెండ్లి యాడి సరసిజముఖులౌ 607. తే.గీ. ప్రవిమలాచారు డనుపమ బ్రహ్మతేజు 
కోంతలసీరుబర, ఇకో డైన బ్రాహ్మణునొక్కని నాదరమునం 
కాంతుడు మరుకేళులందె కాలముం బుచ్చెన్‌ బిలిచి కోడలి నతనితో కలియం బంపు 

601. కం. రతికేకులందె నిత్యం తనయు డుదయింప నతడు క్షేత్రజుడనంగ 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


బతిసాఖ్యముం జెంది రాజయక్ష్మముతోడన్‌ (క్షయ) 


93 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


నొప్పు, నతనికి రాజ్యమ్ము నప్పగింపు 


94 


608. మ. 


609. చం. 


610. తే.గీ. 


611. కం. 


612. చం. 


613. ఉ. 


614. తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


మమ్మ! వంశమ్ము నిలబడు నతని వలన 
నతని యాజ్ఞలనేనును ననుసరింతు 


అనినన్‌ సమ్మతమంది సత్యవతి తానాత్మన్‌ దలంచెన్‌ మునున్‌ 
దనకున్‌ సన్మునియౌ పరాశరునకున్‌ ధర్మజ్ఞడై యుద్భవిం 
చిన పుత్రున్‌ ముని మాన్యు వేదవిదు రాశీభూతవిజ్ఞాన రూ 
పుని విష్ట్రంశభవున్‌ పురాణకవియౌ పుణ్యాత్ము నావ్యాసునిన్‌ 


తలచిన యంతనే యజిన దండకమండల హస్తుడౌచు, తా 
నిలిచెను తల్లి ముంగల ననింద్యుడు వ్యాసుడు నమ్రశీర్చుడై 
వలగొని; యంతసత్యవతి ప్రబ్బిన వేడుక పుత్ర గాత్రమున్‌ 
పలుగతులన్‌ స్పృశించె కరపద్మములన్‌ బరితోష బాష్పయై 


అనల తేజుని మునివరున్‌ వ్యాసుC గాంచి 
ఆపగా నందనుడు గౌర వాదరముల 
నతని బూజించి కుశలసంగతుల నడిగె 
నంతతల్లియుమెల్లగ ననియెనిట్లు 


తనయా! నాకోడంద్రకు 

తనయులు గల్లకయె స్వర్గ ధామమునకు నా 
తనయులు జనిరిక వంశము 

కొనసాగ దటంచు మదిని కొజత గలిగెడున్‌ 


స్థిరముగ సంతతిన్‌ గలుగం జేయుము తమ్ముని భార్యలందు నో 
పరమదయా సముద్ర! యిది భావ్యమునీకని తల్లి పల్మగా 
కరమనురాగ చిత్తమున కౌరవవంశ వివర్ధన (కియా 

పరుడయి తల్లిమాటలకు వల్లెయనెన్‌ మునిచంద్రుడంతటన్‌ 


ఆ తరళాయతాక్షియగు నంబిక యొక్కదినంబునన్‌ బుతు 
స్నాతయునౌట, సత్యవతి చక్కగ నామె నలంకరించి సం 
ప్రీతిగ కార్యమెల్ల వివరించి మునీంద్రు పరాశరాత్మజున్‌ 
చేతము సమ్మతింపం బనిచెన్‌ వర పౌత్ర ఫలాను రక్తయై 


అతని యాకారమును గాంచి యంబికయును 
కనులు మూసెను సంగమకాలమందు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 95 


615. తే.గీ. 


616. 


617. ఆ.వె. 


618. చం. 


619. మ. 


620. కం. 


621. కం. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


అంధుడుదయించు నీయమ కనుచు వ్యాసు 
డనియె, సత్యవతియును శోకార్తయయ్యె 


అంతగర్భమ్ము ధరియించెనంబికయును 
నెలలు నిండగ వ్యాసుండు పలికినట్లె 
(గుడ్డి వానినిం గనియె నా కువలయాక్షి 
దైవయోగమ్ముం దప్పింపం దరమెయెందు 


అతి దుఃఖమ్మున నంత సత్యవతి యా యంబాలికన్‌ బంచెనా 
యతివర్యున్‌ గలియంగ, నామెయును నావ్యాసున్‌ జటాధారునిన్‌ 
మతిమంతున్‌గని వెల్లం బాజుటయు నమ్మానీశ్వరుండిట్లనెన్‌ 
సుతు డీయింతికిం బాండు రోగి కలుగున్‌ శుద్ధాంతరంగుండునై 


అతడు చెప్పినట్లె యంబాలికకుం గూడ 
కలిగె సుతుడు పాండు కాయుడగుచు 
నిద్దరుండి రాజ్యమేల ననర్హులై 

రనుచు సత్యవతియు నాత్మం దలచి 


మరియొక మారు సత్యవతి మానసమందుం దలంచి, వ్యాసు స 
త్వరమునం బిల్వ నాతడును వచ్చిన జూచి కుమార! నీవు నా 
దరమున చిన్నకోడలికి తప్పక మంచి కుమారు డింకొకం 
డిరవుగం గల్లునట్టులుగ నిద్ధ చరిత్ర! యనుగ్రహింపుమా! 


అనినన్‌ వ్యాసుడు సమ్మతిన్‌ దెలిపి యయ్యంబాలికాంతః పురం 
బునకున్‌ బోయెను; నామె కాతడన నా మోదంబులేకుండుటన్‌ 
తనదాసిన్‌ బనిచెన్‌ మునీంద్రుకదకున్‌; దద్దాసియున్‌ వేద్మతో 
వినయంబొప్ప సపర్యలన్‌ సలిపె నావిజ్ఞాన వారాశికిన్‌ 


వ్యాసుడు సమ్ముద మందుచు 

నీ సతికిన్‌ బుట్టు గొప్ప నీతిజ్ఞాడటం 

చా సత్యవతికి జెప్పెన్‌ 

వాసిన్‌ ధర్మాంశ దాసి పడసెను విదురున్‌ 


అంబిక ధృతరాషుని తా 
నంబాలిక పాండురాజు నంతట విజ్ఞా 


ప్రథమ స్కంధము డాలు 


96 


శ్రీ దేవీ భాగవతం = 


నాంబుధి యౌ విదురునియ 
య్యంబాలిక దాసియుం గని రాత్మజుల మహిన్‌ 


622. కం. ధృతరాష్టాదుల జననము 
మతిమంతుడు సూతుడిట్లు మౌనులకెల్లన్‌ 
వితతముగం జెప్ప వారలు 
నతి సంతసమంది యిట్టు లడిగిరి వేడ్మన్‌ 


623. తర. సకల సంపద లెల్లవారికి సన్మతిన్‌ సమకూర్చుచున్‌ 
ప్రకటమై పతివక్షమందు నివాసమేర్చడ నిల్పియున్‌ 
వికల మానసులైన భక్తుల వేయురీతులం బ్రోచు నిన్‌ 
ముకుళహస్తుడనై భజించెద మోదమంద సుధాబ్టిజా! 


624 వ. ఇది శ్రీదేవీ కరుణాకటాక్షలబ్ధి విభవుండును కమలాంబా సుబ్బరాయుల ద్వితీయ 
పుత్రుండును కౌశిక సగోత్రుండును అగస్యరాజ వంశోద్భవుండును నగు 
సుబ్బారావు కవి (ప్రణీతంబగు శ్రీదేవీ భాగవతమను మహాపురాణము నందు 
పురాణ వివరణంబును, వ్యాసుని సంతాన వాంఛ, హయగ్రీవోపాఖ్యానము, 
మధుకైటభ వధ, కంజజుడొనర్చిన యోగనిద్రాస్తుతియును, సూతుడు శక్తిని 
స్తుతించుట, శుక మహర్షి జననము, శుకవ్యాస సంభాషణము, శుకమహర్షి 
మిధిలకేగుట, శుకజనక సంవాదంబును, తారాశశాంకంబును, ఊర్వశీపురూరవ 
వృత్తాంతంబును, ఇళయొనర్చిన దేవీ స్తోత్రము, ధృతరాష్టాది జననంబును 
ననుకథలు గల ప్రథమస్మంథము. 


స్వస్తి 


చా రీచనీ : అగస్త రాజ సుబ్బార్పా 97 


1 కం. 
2 ఉ. 
35. ఉ. 
4 చం. 
5 కం. 
6 శా. 
7. కం. 


శ్రీ దేవీ భాగవతము 
ద్వితీయ స్కంధనం 


శ్రీ కంఠార్థ శరీరము 

శ్రీ కరముగ నాక్రమించి స్థిరముగ నెపుడున్‌ 
లోకంబులెల్లం బ్రోచెడి 

శ్రీకామద నన్నుంబ్రోచు శ్రీమంతముగన్‌. 


మంజుల వాగ్విలాస! ముని మాన్య! బుధోత్తమ! మామనంబులున్‌ 
రంజిలం జెప్పితయ్య ! ధృతరాష్రుడు నాతని తమ్ము లెట్టు లా 
కంజ దళాయ తాక్షులకుంగల్లిరా యవ్విధ మద్భుతంబుగా 

నంజన వేసి చూపినటు లైనను సంశయ మొండుగల్లెడున్‌ 


వ్యాసుని తల్లి సత్యవతి యంటివి, యామెకు నాతడెవ్విధిన్‌ 
వాసిగం బుత్రుడయ్యె, మణి పార్థివచంద్రుడు శంతనుండు తా 
నాసతి నెట్లుం జేకొనియె నాత్మజులిర్వుర నెట్లుం బొందె, నా 
యాసమటంచు నెంచకివి యన్నియు మాకు నెజుంగం దెల్పుమా 


అనియడుగంగ సూతుడపుడాత్మ ననంత ముదంబుం బొంది నె 
మనమున నాది శక్తి నొక మారు దలంచి దయార్ర్ట చిత్తుడై 
మునివరులార! మీరు కడు పుణ్యచరిత్రులు మీకుం జెప్పగా 
ననయము సంతసింతు, వినరయ్య! యిటుంగగం దెల్బుదంతయున్‌ 


ఏదో యొక నెపమున నా 

శ్రీదేవిన్‌ మదిని దలప సిరులొనగూడున్‌ 
మోదమ్మున వాక్‌ శక్తియు 

బోదిగ సర్వార్థములను బొందు నరు డిలన్‌ 


ధర్మాత్ముండును, సత్యసంగతుడు, ప్రత్యర్థి క్షితీ శాటవీ 
నిర్మూలోగ్ర కుఠారుడున్‌, విబుధ సన్మిత్రాభి వంద్యుండు, స 
త్మర్మాధిక్యుడు చేది భూమిపతి ప్రఖ్యాతంబుగా రాజ్యమున్‌ 
నైర్మల్య స్థితి నేలు చుండె “వసు” వానందంబుం బొందన్‌ ప్రజల్‌ 


ఆతడు తప మొనరించెను 
బ్రీతిన్‌ యమ నియమ విధుల ంబెక్కేండ్లంతన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 98 


10. కం. 


11. ఉ. 


12. మ. 


19. 


14. మ. 


చా రీచీనీ : అగస్త 


జేతమ్మున నలరి మఘువు 
డాతత మహిమంబు వ్యోమయానం బొసగెన్‌ 


. ఆ విమాన మెక్కి యత దూర్ధ్వలోకాల 


సంచరింప నుపరిచర వసువన 
నొప్పె; నింద్రుడతని కొయ్యన మిత్రుడై 
యుంట, దివ్య భోగయుతుడు నయ్యె 


సుర గరుడోరగ కిన్నర 

నరకాంతలు సాటిరారు నలినాక్షి కటం 
చరుదుగ నెల్లరుం బొగడగ 

గిరిపుత్రిక భార్యయయ్యె గిరిక యతనికిన్‌ 


వారికి నేవురు పుత్రులు 
ధీరులు జన్మించి రమిత తేజోయుతులై 
భూరమణుడు వేర్వేరుగ 
వారికి రాజ్యమ్ములిచ్చె ప్రాభవమొప్పన్‌ 


ఆ తరళాక్షియౌ గిరిక హాసవిలాస ముఖాబ్దయున్‌ బుతు 
స్నాతయు నొక్కనాడు నిజ నాధునిం గాంచి మదీయ వాంఛితం 
బీతటి దీర్పు మంచుంగడు నింపును సొంపును గుల్మ వేడినన్‌ 
భూతల నాధు డయ్యతివ పోడిమి కంతయు మోద మందుచున్‌ 


మదనక్రీడకు నై ప్రయత్న మొనరింపన్‌ బోవు నా భూపతిన్‌ 
ముదమొప్పన్‌ గని తండ్రి యిట్లనె వనంబున్‌ జొచ్చి నీవిష్ణు నా 
మదికిన్‌ సంతస మౌనటుల్‌ మృగములం బంధించి తెమ్మోసుతా! 
పదిలంబై పితృ కార్యమున్‌ సలుపుదున్‌ వానిన్‌ నియోగించుచున్‌ 


అనిపలికిన 


వసురా జంతటం దండ్రిమాట వినుటే భావ్యంబుగా నెంచి, వా 
యుసమంబైన రయంబునన్‌ వెడలి యయ్యోషా వపు స్స్పంగమం 
బు సతంబున్‌ మదిలోం దలంచుచు వనంబున్‌ జొచ్చె వేటాడగన్‌ 
వెస నంతన్‌ స్థలియించె భూమి పతికిన్‌ వీర్యంబవశ్యంబుగా 


శ్రీ దేవీ భాగవతం 


99 


స్యరాజు సుచ్చార్యా 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


తే.గీ. 


తే.గీ. 


కం. 


చం. 


ఆత దంతట నొక మల్టియాకునందు 
వీర్యమున్‌ బట్టి గట్టిగా బిగియం గట్టి 
తాను పెంచెడి శ్యేనమున్‌ దరికి బిల్చి 
విషయ మంతయు వివరించి వేగిరమున 


నిముసమైనను నెచ్చోట నిలువకుండ 

దీనిం గొనిపోయి గిరికకుం దెలియం జెప్పి 
యిచ్చిరమ్మంచుం బంపె భూమీశుడంత, 
నదియు నట్టులె చనుచుండ నాకసమున 


ఎదురైవచ్చిన శ్యేన మింకొకటి తానీ పొట్లమున్‌ గాంచి య 
య్యది మాంసంబని యెంచి చంచువులతోనద్దాని లాగన్‌ వడిన్‌ 
విదలింపంబడి పత్ర మంతటం బదెన్‌ వీర్యంబుతోదన్‌ గడున్‌ 
పదిలంబై యమునా నదీ పరమ భవ్యంబైన తోయంబులన్‌ 


సరిగా నంతకు పూర్వమే యొకడు భాస్వత్తేజు డౌబ్రాహ్మణుం 
డిరవారం దగ సంధ్య వార్చుటకునై యేతెంచి యర్ధ్యంబిడన్‌ 
కరముల్‌ మోడ్చి నిమీలి తాక్షుడయి మోకాల్బంటి యౌ నీటిలో 
తిరమైయుండగ నొక్కయింతి యట కేతెంచెన్‌ జల క్రీడకై 


అచ్చరయైన యయ్యతివ యధ్రిక నాంబడు; నీటియందు ని 
ర్మచ్చరుడైన విప్రుంగని మౌనముగాం జని వానిపాదముల్‌ 
చెచ్చెరం బట్టి లాగుచు హసించిన, విస్మయ సంభ్రమమ్ములున్‌ 
హెచ్చగ నప్పులన్‌ గనె మహీసురు డా జలజాయలేక్షణన్‌ 


కని కోపించుచు విప్రుడు 

వనితా! నీ విట్లుసేయ పద్ధతియౌనే 

చనుమిక మీనంబ వగుచు 

ననయము జలముల వసింపు మని శాపమిదెన్‌ 


భయమున నంత నద్రికయు బ్రాహ్మణునింగని యోమహాత్మ! నే 


ద్వితీయ స్కంధము చా 


నియమముందప్పి మీ యెడల నింద్యముగా చరియించి తయ్య! నన్‌ 
దయంగను మయ్య! శాపమును దాల్చి జలంబుల మీనునై యెటుల్‌ 


నియతి చరింతు నింక కరుణించి వచింపుము ముక్తి యెన్నడో 


100 


22, 


28. 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


శ్రీ దేవీ భాగవతం = 


అనిన నాతడు శాంతించి యామెం జూచి 
కాలమొక కొంతయట్టుల గడచినంత 
మనుజశిశువుల కవలలం గనెదవీవు 

అంత శాపమ్ముం దొలగు పొమ్మంచుం బలికె 


శాపవశంబునన్‌ వనిత చయ్యన మీనము రూపు దాల్చి, ది 

వ్యాపగ నట్టు నిట్టుం దిరుగాడుచు నీటనుం దేలుచున్న యా 
భూపతి వీర్యమొక్కటన పుక్కిటం బట్టుక మింగివైచి తా 

నాపయిం దాల్చి గర్భమును, నంతం (గమంబున నిండె మాసముల్‌ 


అంతట మత్స్యకారు డొక డానదియందు వలన్‌ బిగించి యా 
చెంతనె యుండ శాపమున చేపగ మారి చరించుచున్న నా 
యింతియుం జిక్కె జాలమున; హెచ్చిన వేగముతోడ నాతడున్‌ 
సంతస మంది దానిం గొని చక్కగ నింటికి నేగి యాపయిన్‌ 


వంట చేయుటకై సిద్ధ పడుమటంచు 
భార్యకున్‌ జెప్పి మీనమున్‌ బట్టియతడు 
చీల్చ నంతట నిరువురు చిన్న పిల్ల 
లాండబీడ్డ్ణయు మగబిడ్డ లందు నుండ 


అద్రికయు తన నిజరూపంబు ధరించి స్వర్ణంబున కరిగె నంత 


అచ్చెరు వంది జాలరియు నాకవలన్‌ గొని రాజునొద్దకున్‌ 
జెచ్చెరం బోయి యంతయును జెప్పి యొసంగిన; దాశరాజు తా 
మెచ్చుచు వారి నిర్వురను మెల్పున గైకొని నిత్యమున్‌ గడున్‌ 
మచ్చిక 6 బెంచుచుండె నణుమాత్రము తక్కువలేక ప్రేముడిన్‌ 


కాళి, మత్వ్యోదరియు, మత్స్యగంధి యనగ 
నామముల నొప్పె కూతురౌ నలిన నేత్ర 
మత్స్యరాజను పేరును మానితముగ 
కొడుకునకిడి పెంచె మిగుల కూర్మితోడ 


ఇరువురను కన్న బిడ్డల 
సరణిన్‌ గని దాశరాజు సతతము వారిన్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 101 


80. 


31. 


32. 


398. 


34. 


85. 


ద్వితీయ స్కంధము చా 
పరిపోషణ మొనరింపగ 
తరుణ వయో విభవులైరి తనుకాంతులతో 


ఉ. చందురుం బోలు మోము; గడు సన్నని కౌనును వల్దచన్నులున్‌ 
మంద మరాళయానమును, మాటల మార్దవ మొప్పుచుండ నా 
యందముం జూచు వారి వివశాత్ములం జేయగం దాను నెంతయున్‌ 
పొందిక మత్స్య గంధి యటం బొరల్చెను యౌవన మంకురింపగన్‌ 

తే.గీ. మత్స్య కారుల వంశపుం బ్రభువు దాశ 
రాజు నిత్యమున్‌ బాంథుల నోజ తోడ 
యమున దాటించు పడవ నాయత్తపరచి 
యదియె వృత్తిగం జేపట్టి ముదము తోడ 

తే.గీ. మత్స్యగంధియు తండ్రి పాల్మాలినపుడు 
తాను పడవను నడపుచుం దగినయట్లు 
సాయపడుచుండుం దండ్రికి సంతసమున 
సద్దుణంబుల రాశి యూ చానయనగ 

వ్యాసమహర్షి పుట్టుక 

మ. ఒక మధ్యందిన వేళ నాయతివ తానుత్సాహముప్పాంగగన్‌ 
ప్రకటంబైన నదీ తటంబున భుజింపన్‌ గోరు చున్నట్టి య 
య్యకలంకుండగు దాశరాజు కొజకై యన్నంబు వడ్డించుచున్‌ 
చికురంబుల్‌ సవరించు కొంచుం దనరెన్‌ శీతాంశురేఖాద్యుతిన్‌ 

ఉ. ఆ సమయంబునన్‌ మునివరా(గణి యైన పరాశరుండు సం 
భాసిత దివ్యతేజుడు తపః పరిశుష్క శరీరుడున్‌ జటా 
భాసుర శీర్ను డీభువిని పావన తీర్ధములెల్లం జూచుచున్‌ 
వాసిగ వచ్చె నయ్యమున వైళమ దాట దలంచి వేడుకన్‌. 

తే.గీ. వచ్చి దాశరాజునుం జూచి పల్మెనిట్లు 
వేగమే నేను నది దాటి వెళ్ళవలయు 
నవసరంబైన కార్యార్థ మరుగు చుంటి 
అవలి యొద్దుకుం జేర్చు కాదనక నన్ను 

= రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 102 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


= రీచన్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


చం. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


అనియడుగన్‌ భుజించు సమయంబున లేచుట పాడిగాదు కా 
వున మునివంద్యు నీపరమ పూజ్యుని నావలి యొద్దుం జేర్చి ర 
మృ్మనుచును దాశరాజు తనయన్‌ గని పల్మగ నామెయున్‌ ముదం 
బునం గొని పోయె నమ్మునిని పొల్పుగ నవ్వలి గట్టుం జేర్చగన్‌ 


పడవ గెడవేసి చక్కగా నడపు చుండె 
తరుణి నవ యౌవనాంగి యత్తమ్మి కంటి 
వాలుచూపులు మదనుని వాడి తూపు 
లట్లు మునివరు నెడద వ్రయ్యంగం దాక. 


ఒడలు పులకించె తొందర పడియె మనసు 
మెల్ల మెల్లగం జేరి యా మెలత కడకు 
నామె దక్షిణ హస్తాబ్ద మట్టె పట్టె 

తనదు దక్షిణ హస్త పద్మమ్ముతోడ 


ఆమెయు నా పరాశరుని యధ్యవసాయ మెటింగి నవ్వుచున్‌ 
స్వామి! యిదేమిటయ్య! మిము వంటి మహాత్ముల కిట్టి కార్యముల్‌ 
'సేమముం గూర్చునే ముని వసిష్టుని వంశము మీది; మీకు నీ 
కామ వికారముల్‌ దగునె! కన్యను నన్నిటుం గోర ధర్మమే! 


చదివితి వన్ని శాస్త్రములు సాత్వికమైన తపం బొనర్చి తీ, 
వదియునుం గాక భూసురుడ వార్యనుతుండ వనార్యకృత్యముల్‌ 
మదిం దల పోయగాం దగునె మాన్య చరిత్ర! పవిత్రమైన మీ 
హృదయము మెచ్చగాం దగిన హెచ్చు గుణంబులవేవి నాయెడన్‌ 


మత్స్యగంధిని నేను నామాట వినుము 
తగదు మీ కిట్లు కోరుట తాప సేంద్ర! 
అనుచు పల్మిన వినిపించు కొనకయతడు 
చేయివదలక యింకను చేరువయ్యె 


కరమును బట్టి యాతడటు గ్రన్న సమీపముం జేరుచుండ, నా 
సరసిజ నేత్రి భీతిలె; నిజంబుగ నావయుం దల్ల క్రిందులై 
దొరలు నితండు నీటయని దోపగ నాతనిం జూచి సుంత సు 
స్థిరముగ నుండు మల్లదె నదీతట మచ్చట కేగునంతకున్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


103 


42. 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


తే.గీ. 


చం. 


చం. 


చం. 


కం. 


అని మత్స్య గంధి పలుకగ 

ముని వరుడును సంతసించి ముదిత మనంబున్‌ 
తనకను కూలంబని నె 

మృనమునం దలచుచు విడిచె కమలదళనేత్రన్‌ 


పడవ దరిం జేరి నంతనే తడయ కతడు 
మరల గట్టిగం బట్టె నమ్మగువ కరము 

భీత హరిణమ్ము భంగి తా బెగడువడుచు 
నతనిం గని యిట్లు పలికె నయ్యలరుం బోడి 


తగునె మునీంద్ర! మీరలిటు ధర్మముం దప్పుట, కామసంగతుల్‌ 
దగును సమాన రూపులకు; తాపస వర్యులు మీరు విప్రలున్‌ 
జగతిం బ్రసిద్దు లిట్టు లొక జాలరి కూతును మత్స్య గంధియౌ 
మగువను కోరుటెల్ల నవ మానమటంచుం దలంపరేలొకో! 


అని యనినంతనే మునియు నామె శరీరము నందు నింపుగన్‌ 
దన దగు దివ్య శక్తి మృగనాభి పరీమళ మంకురింపగా 
నొనరిచెె యోజనమ్ము వర కొప్పుగ గంధమువిస్తరించుటన్‌ 
వనితయు నంత భాసిలె ధ్రువంబుగ యోజనగంధి నా ధరన్‌ 


మదనుడు తొందరింప ముని మాన్యుడు డగ్గణి మేను మేనితో 
గదియగం జేయ నామెయును కన్నుల సిగ్గుల మొగ్గలల్లుచున్‌ 
నదికటువైపుం జూచి వదనం బొకయించుక యెత్తి మెల్లగన్‌ 
మృదుమధురోక్తులన్‌ బలికె మెల్పున నమ్మునిం! జూచి యిట్టులన్‌ 


దినకరు డస్తమింపడు, నదీతట మందదె తల్లి దండ్రులున్‌ 
గనెదరు, లోక మెల్లయును గన్పడు చున్నది, సుంత యాగుమో 
మునివర! మానవాళికిని మున్నువిధించిరి రాత్రి వేళలం 

జను రతియంచు, పక్షి పశుజాతులకెల్ల పగళ్ళుం గావునన్‌ 


అనియామె పలికినంతనె 

విను వీధిన మంచుతెరల వెసంగల్పించెన్‌ 
మునివరు, డంతట నెల్లెడ 

నొనరగ చీకట్లు ముసరె నొగి నద్భుతమై 


ద్వితీయ స్కంధము చా 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 104 


50. 


51. 


52. 


58. 


54. 


ర్‌ర్‌. 


56. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


శ్రీ దేవీ భాగవతం 


తే.గీ. ఇంక నాలస్యమెందుకే యిందు వదన 
నీవు కోరిన యట్టుల నింగియెల్ల 
మంచుం గల్పించితిని రాత్రియంచుం దోప 
ననుచు ముని పల్మ నామెయు ననియనిట్లు 


చం. మునివర! నేను కన్నియను ముద్దును ముచ్చటం దీరినంతనే 
చనెదరు మీరు తాపసులు సజ్జన మాన్యులు, నాదు దేహమం 
దనయము వచ్చు మార్పుల ననంతరమేమని చెప్పు కొందు నా 
జనకునకున్‌ మదంబకును సన్మతి యోచనం జేయుడింతయున్‌ 


మ. అనినన్‌ దాపసవర్యుడిట్లనియె నోయబ్దాననా! భీతిలం 
బనిలే దింతయు నీకు గన్నె తీకమున్‌ భంగమ్ము గాకుండ, మ 
న్నన నిన్నాల్లరుం జూచునట్లు మన వైనం బన్యు లెవ్వారలున్‌ 
గన లేనట్లు వరంబొసంగితిని యింకన్‌ గోరు మెద్దానినేన్‌ 


కం. ఇచ్చెదనని ముని పల్మగ 
నచ్చిక నీయట్టి సుతుని నాకిమ్మిక నీ 
విచ్చిన శరీర సౌరభ 
మచ్చుగ చిజికాల ముండు నటు వరమిమ్మా! 


చం. అనిన “తథాస్తి టంచు ముని యామెను జూచి సుతుండుం గల్లు నీ 
కనితర బుద్ధిశాలి వినయాన్వితు డంబుజ నాభు నంశతో, 
మనమున శంకవీడు మిక; మన్మథ బాణ పరంపరల్‌ మదిన్‌ 
ఘనముగ నాటు చున్నయవి కాదన బోకుము నాదుకోరికన్‌ 


ఉ. చూచితి నప్పరాంగనల సోయగముల్‌ పలుమారు లైనచో 
నే చలియింప నెన్నడును; నిన్నిటుం జూచిన యంత చిత్రమై 
తోచుచు నామనంబు మరు తూపులచే పరితాప మొందె; న 
న్నోచపలాక్షి! నీదు మధురోక్తులతో మురిపింపం జేయవే, 


తే.గీ. దైవ వినియోగ మిదిగానం దపసినైన 
నాకు మోహమ్ము గల్లెనో నలిన నేత్రి! 
యిద్ది దురతిక్రమము సంశయింపందగదు 
శంక వీడుము నామాట సత్యమింక 


105 


ర5్‌/. 


ర్‌రి. 


59. 


60. 


61. 


62. 


63. 


కం. 


చం. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


చం. 


ద్వితీయ స్కంధము చా 
వేదమ్ముల విభజించును 

మోదమ్మున బహుపురాణముల రచియించున్‌ 

వేదవ్యాసుండనగా 

సాదరమున నీ సుతుండు సద్యశమందున్‌ 


అనియిటు లా పరాశర మహాముని యయ్యమ కోర్మెలెల్ల కా 

దనక యొసంగ; నామెయు ననంత ముదంబును బొంది యానతా 
ననశశి బింబమందు చిరునవ్వుల మొగ్గలు చిందులాడ న 

మ్ముని వరు కౌగిటన్‌ గదిసె పొందిక నంగజకేళి కొప్పుచున్‌ 


ముసరిన మంచు చీకటులం బొల్పగు నిర్మల సైకత స్టలిన్‌ 
గుసగుస లాడు కొంచు మునికుంజర యోజన గంధు లిర్వుర 
య్యసమ శరాను రాగ వివశాత్మయుతుల్‌ రతి కేలి సల్పుచున్‌ 
మసలిరి సాధులోక బుధ మాన్యుని జన్మకు హేతుభూతులై 


అంత కొంత వడికి నా పరాశరముని 
పరవశాత్మయైన పడతి జూచి 

వీడు కోలు సలిపి వెళ్ళీన యంతనే 
యుద్భవించె పుత్రుడువిద కపుడు 


మూడు మూర్తుల తండ్రిని బోలి సుతుడు 
పెరిగి పుట్టిన యంతనే పెద్దయయ్యె 
విష్ణునంశమ్ముతోడ సద్వినుతుడగుచు 
అసితవర్ణమ్ము గల్లి తాపసుని భాతి 


అంతట నాసుతుండు వినయమ్మునం దల్లికి మొక్కియిట్లనెన్‌ 
చింతిల కమ్మ నే తపము సేయగ వెళ్ళుచునుంటి; సీవీ 
యంతట యింటికేగు, మెపుడైనను నన్‌ స్మరియించితేని స్స్‌ 
చెంతన వ్రాలుదున్‌ శుభము సేకుజుగావుత! మంచుం బల్ముచున్‌ 


వికసిత మాన సాబ్బుడయి వేగమె తల్లిని వీడుకొంచు తా 
చకచక వెళ్ళి పుత్రుడును; చయ్యన మంచు తెరల్‌ దొలంగుటన్‌ 
బ్రకటితమయ్యె వెల్లులు; సరాసరి యోజనగంధి తండ్రిచెం 
తకుంజనె నావనెక్కివెస; దైవనియోగము లెంత చిత్రముల్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 106 


64. 


65. 


66. 


67. 


68. 


69. 


70. 


కం॥ 


కం॥ 


కం॥ 


వ॥ 


ఉ!॥ 


శ్రీ దేవీ భాగవతం = 


ద్వీపంబున బుట్టుటచే 
ద్వైపాయనుడనియుం గృష్టవర్గుడు గానన్‌ 
ద్వాపర యుగమున గృష్ట 

ద్వైపాయను డనగనొప్పె ధర్మనిరతుడై 


తిరిగెన్‌ దాపస చిత్తవృత్తుడగుచున్‌ దీర్ధంబులున్‌ క్షేత్రముల్‌; 
స్థిర సత్వంబున సత్తపం బొనరిచెన్‌ జిన్మూర్తి యై పాదపో 
త్మర దుర్గాటవులందు నిశ్చలమతిన్‌; ధర్మజ్ఞుడై విసృత 
స్ఫురణన్‌ వెల్లెడి వేదసంహితలం బొల్పొందించె వేర్వేరుగన్‌ 


వేదములను విభజించుట 

వేద వ్యాసుండనంగ విఖ్యాతుండై 

మేదిని చిరయశముం బడసె 

భూ దేవులు దివిజ వరులు వొగడ నెగడుచున్‌. 


అటుపై పెక్కు పురాణముల్‌ సకల ధర్మార్థ ప్రదీప్తంబులన్‌ 
పటుచాతుర్య కవిత్వ వైఖరులతో వ్రాసెన్‌ జగత్‌ శ్రేయముల్‌; 
స్ఫుటమై భారత సంహితన్‌ భువిపయిన్‌ బొల్పొందగాం గూర్చి, ది 
క్రటముల్‌ నిండగం జేసె సద్యశము విద్వన్ముఖ్య సంభావ్యమై 


తన శిష్యు లైదుగురకున్‌ 

తనయుండౌశుక మునికిని తగ నేర్చించెన్‌ 
ముని వర్యుం డా వ్యాసుడు 

తన చే విరచింపం బడిన తత్తత్‌ కథలన్‌. 


అంతట వ్యాస శిష్యులగు సుమంత, జైమిని, పైల, వైశంపాయన, 
అసిత, దేవలులు లోకమందీ ధర్మమ్ములనెల్ల ప్రచారముగావించిరని 
చెప్పి సూతుండు శౌనకాది మహర్షుల జూచి మరియు తానిట్లనియె. 


యోజన గంధి పుట్టుకయు, నొ ప్పుగ వ్వాస సముద్భవంబు న 
వ్యాజ గతిన్‌ గరమ్ము హృదయంబుల కెక్కగం జెప్పినాడ; స్తీ 
యోజన గంధియే పిదప నుర్విని సత్యవతీ వరాఖ్య వి 
భ్రాజితయై వెలింగెం గురు వంశముం జొచ్చి జగత సిద్ధిగన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 107 


71. 


72. 


78. 


74. 


75. 


76. 


77. 


Gl 


కం॥ 


కం॥ 


Gil 


చం॥ 


Gi 


కం॥ 


ద్వితీయ స్కంధము చా 
వీరల పుట్టుకల్‌ మరియు వీరి చరిత్రలు విన్నయంత దు 

ర్వారము లౌచు సంశయ పరం పరలెల్ల మనంబులందు సం 

చారము సేయు మీకు, నది సత్యమెయైన; మహాత్ములైన య 

వ్వారలం గూర్చి తర్మములం బాసి గుణంబులం జేకొనన్‌వలెన్‌ 


కారణ జన్ములు వారలు 

నేరములని యెంచందగదు నియతాత్ములకున్‌ 
వీరల చర్యల నిల సా 

ధారణ ధర్మములతోడం దగ దుపమింపన్‌. 


ఈ యాఖ్యానము నెవ్వరు 

పాయక చదివినను వినిన వారలకెల్లన్‌ 
పేయంబులు శ్రేయంబులు 

శ్రీయుతముగ గల్లు ధరణి చిర కాలంబున్‌ 


సూతుని మాటలన్‌ వినిన సూరివరేణ్యులు శౌనకాదులున్‌ 
చేతములుల్ల సిల్ల ప్రవచించెడి యా మునివర్యుం జూచి యో 
శీతకరాభ తేజ! కురుసింహుడు శంతనుడెట్లు తాను సం 
ప్రీతివహించి సత్యవతిం బెండిలి యాడెను మత్స్యకన్యకన్‌ 


అదియును గాక భీష్ముడన నాతని కగ్రసుతుండు మున్ను స్వ 

ర్లదికి జనించె నంచు నొక నాడెపుడో యెణిగించి యుంటి, వ 
య్యది యటులుండ భూపతిగ నగ్రసుతుండగు తాను గాక స 
మ్ముదమున మత్స్య గంధి ప్రియ పుత్రుల రాజుల జేసె. నేలొకో? 


సాత్యవ తేయు లిర్వురును స్వర్ణముం జేరినమీద తత్పతుల్‌ 
సత్యవతీసుతాగ్రజుని సంగమమున్‌గొని పుత్రసంతతిన్‌ 
ప్రత్యయమున్‌ దలంపకయె వక్రగతిన్‌ బడయంగనేల? సాం 
గత్యమునెట్లు సల్పె పరకాంతలతో ముదమార మౌనియున్‌? 


అని శౌనకాదులడుగన్‌ 

ముని వర్యుడు మోదమంది ముని పుంగవులన్‌ 
గనియిట్లు పలికె వారల 

మనములం గల సందియముల మాయింప నొగిన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 108 


78. 


79. 


80. 


81. 


82. 


883. 


84. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


చం॥ 


కం॥ 


తే.గీ. 


గంగా శంతనుల చరిత్ర 


ధర నిక్ష్వాకు వరాన్వయంబున మహా ధర్మాత్ముడున్‌ నిత్య స 
చ్చరితుండైన “మహాభిషుండు” మును నిష్టన్‌ వాజపేయంబులన్‌ 
జరిపించెన్‌ శత సంఖ్య, నంతట సహస్రం బశ్వమే ధంబులన్‌ 
వరుసన్‌ సల్పి సురేంద్రు మెప్పు వడసెన్‌ బ్రత్యర్థి రుద్రుండనన్‌ 


అమరేంద్రుండొసగెన్‌ మహాభిషున కత్యంతాత్మ సంతుష్టుడై 
సుమనోలోకనివాస మంత; నతడున్‌ శోభిలై నాకమ్మునం 


దమరానీకముం గూడి దివ్యమగు సౌఖ్యంబుల్‌ గడున్‌ బొందుచున్‌ 


గమనీయంబుగ వత్సరంబులిటు సాగన్‌ గొంత కాలానకున్‌ 


కమల భవున్‌ గనంగ మది కాంక్ష జనింప మహాభిషుండు తా 
నమరులం గూడి యొక్క దినమందు దివంబున నుండి సత్యలో 
కమునకు నేగె, నంత సురగంగయు నచ్చటి కేగు దెంచె నా 


సమయమునందె తామరస సంభవుం గొల్వ మదిం దలంచుచున్‌ 


సురకరువలి తాకుటచే 

సురనది కపు డంశుకమ్ము చ్యుతమై నంతన్‌ 
సురలెల్ల చూడ నొల్లక 

పరువడి తమ ముఖము లెల్ల ప్రక్కకు ద్రిప్పన్‌ 


సంకోచింపక నామహాభిషుడు తత్‌ సౌందర్యమున్‌ గాంచుచున్‌ 
పొంకంబైన తదీయ దేహరుచికిన్‌ మోహాత్ముడైయుండ నా 
పంకేజాక్షియు నద్ధరాధిపుని రూపంబున్‌ మదిన్‌ మెచ్చి ని 
శృంకన్‌ జూచుచునుండె మన్మథ శరా సారంబు వేధించగన్‌ 


అటులన్యోన్యము6 జూచుకొంచు నిజదేహాధ్యానముల్‌ వీడి;వి 
స్ఫుట రాగోదయ భావముల్‌ దనర నచ్చో నిల్చి యున్నంత ను 
త్శకు కోపంబునం జూచి యబ్దభవుడంతన్‌ వారి నుర్వీస్థలిన్‌ 
పటిమన్‌ మానవులై జనించుడని శాపం బిచ్చె నుద్వేగుడై 


ఆ మహాభిషుండంతట నవనియందు 
పూరు వంశమ్మునం బుట్టి పొందె యశము 


శ్రీ దేవీ భాగవతం = 


109 


రిర్‌. 


86. 


87. 


రివ. 


89. 


90. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


తే.గీ. 


మ॥ 


కం॥ 


శా 


Gl 


గంగయును నంత మానవాకార మొప్ప 
ధరణి వసియింప మనమున దలచుచుండె 


వసువు లెనిమిది మంది యాకసమునందు 
అంగనలం గూడి స్వేచ్చా విహారములను 
సల్బు చుండగ నొక నాడు సన్ము నీంద్రు 
డగు వసిష్ట మహాముని యాశ్రమమున 
కరిగిరెల్లరు మునియు లేడచట నపుడు 


వారలలో ప్రభాసుడను వాని సతీమణి యాశ్రమంబునం 
జేరువ నొక్క ధేనువును చెన్ను దలిర్చెడు దానిం జాచి వి 
స్పారిత చిత్తయౌచు తన భర్తకుం జూపుచు ధేను వద్ది యె 
వ్వారిదొ? తెల్బుమయ్య! కడు బంధురమై మదికింపునింపెడున్‌ 


అనినన్‌ జూచి ప్రభాసు డిట్లనియె దివ్యంబైన యా ధేను వ 

య్యనఘాత్ముండు వసిష్ట మౌనిదగు భవ్యంబైన తత్‌ క్రీరముల్‌ 
తనియన్‌ ద్రావిన వారి కాయువులు నిత్యంబైన తారుణ్యమున్‌ 
ఘనమౌ బుద్దియుం గల్లునంచు పలుకన్‌ గంజాక్షి తానిట్లనెన్‌ 


నా కిష్ట సఖీ యుశీనర 

భూకాంతుని పుత్రిగలదు భూరిజరా రో 
గాకులయి మృత్యువుతో 

నేకీ భావంబు జెంద నెన్నుచు దినముల్‌ 


దీనిన్‌ వత్సముతోడ గైకొని కడున్‌ దీనస్థితిన్‌ మృత్యు విం 
కేనాడోయని చూచు నా చెలికి నేనియ్యంగ నెంతున్‌ మదిన్‌ 
గానన్‌ మీరలు దీనిం బట్టుకొని వేగన్‌ రమ్మటంచున్‌ బతిన్‌ 
దా నంభోరుహనేత్రి వేడ నతడంతన్‌ దతయత్నంబునన్‌ 


తక్కిన వారికెల్లరకుం దద్విధమున్‌ దెలియంగం జెప్ప వా 
రుక్మివ మంచు నెంచక మదో ద్ధరులై వడిం బట్టి ధేనువున్‌ 
చక్కగ వత్సమున్‌ గొనుచు చయ్యన వెళ్ళిరి, మౌనివర్యుడా 
ప్రక్కన పూలు పండ్లు గొని వచ్చుటకై జనియుండె నయ్యెడన్‌ 


ద్వితీయ స్కంధము చా 


110 


91. 


92. 


93. 


94. 


95. 


96. 


97. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


Gi 


Gil 


తే.గీ. 


చం॥ 


చం॥ 


అంతట కొంతసేపటికి నమ్ముని వచ్చి నిజాశ్రమంబునం 
దెంతయు ముద్దు ముచ్చటల నింపొనరించెడి కామధేనువున్‌ 
గంతులువేయు వత్సమును గానక కొండలుకోనలున్‌ గుహల్‌ 
సుంత విరామమేమియును చూడక తా వెదకెన్‌ వసిష్టుడున్‌. 


వెదకియుం గానలేక కడువేసరి యాశ్రమ భూమిం జేరి తా 
కదలక ధ్యాన మగ్నుడయి కాంచెను గోవును దానివత్సమున్‌ 
బెదరక తస్మరించుకొని వెళ్ళెడి దేవగణంబులన్‌ ముదం 
బొదవగ వారి వెంట జనుచుండెడి పత్నుల యోగద్భష్టిచే 


కాంచి వసిష్టుడంత తమకంబున వారల నెల్లం బృథ్వి జ 

న్మించు డటంచు శాప మిడియెన్‌; విషయమ్ము నెటింగి వారలున్‌ 
మించిన భీతిచే వడకు మేనులతో నతశీర్షులౌచు నా 

సంచిత పుణ్యకర్ముడగు సన్ముని చెంతకు జేరి (యొక్కుచున్‌ 


మాతప్పున్‌ క్షమియింపుమయ్య భువి జన్మంబంది కష్టమ్ములం 
బ్రీతిన్‌ బొందగం జాలమయ్య యవధిన్‌ మీరల్‌ బ్రసాదింపుడీ 
నీతిన్‌ దప్పి చరింపమింకనని మౌనిన్‌ వేడగా నాతడున్‌ 

చేతో మోదము జెంది శాపమునకున్‌ జెప్పెన్‌ విముక్తిన్‌ దయన్‌ 


శాపవశమున భూమిపై జన్మమెత్తి 
వత్సరమ్మున కొక్కరు వరుస మీరు 

ముక్తిం బొందెద, రీ కార్యమునకు ముఖ్య 
కారకుడు ప్రభాసుడు చిరకాల మవని 

యందె యశమువడసి యంతం బొందు ముక్తి 


అనియిటు వారికెల్లరకు నమ్ముని వర్యుడు శాప మోక్షమున్‌ 
వినిచిన నొక్కవత్సరము పృథ్వి జనించి వసించు టెట్టులో 
యనుచు దలంచుచున్‌ వసువు లయ్యెనమండుగు రపు దీనులై 
వెనుకకు నేగు చుండ వినువీధిన గంగను గాంచి ముందటన్‌ 


చనియట వారలెల్లరును జాహ్నవి చెంతకు నేగి మొక్కుచున్‌ 
మునివరు శాపముందెలిపి మోదముతో నమృతాశనంబునన్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


111 


98. ఉ. 


99. కం. 


100. కం. 


101. మ. 


102. ఉం. 


103. తే.గీ. 


104. ఉ. 


దినములు పుచ్చు మేమెటుల దీనులమై పృథివీతలంబునన్‌ 
మనగలమమ్మ సౌఖ్యములె మానవజన్మలు కష్ట మూలముల్‌ 


నీవు విధాత శాపమున నేల పయిన్‌ నివసింప నెంచుచున్‌ 

బోవుట మే మెజుంగుదుము పున్నెము గట్టుము, మాకు మోక్షమున్‌ 
నీవె యొసంగ వేడెదము నెట్టన నొక్కొక యేడు మేము మీ 

పావన గర్భమందు భువిపై జనియింతుము మమ్ము నంతటన్‌ 


పుట్టిన వారిని పుట్టిన 

యట్టుల నీజలములందు నను కంపమెయిన్‌ 
నెట్టుము పాపంబని యే 

పట్టున తలపంగవలదు పంకజనేత్రా! 


అనివేడిన గంగమ్మయు 

తన మనమున సంతసించి తత్‌ ప్రార్థనముల్‌ 
దనరగ నెర వేర్చెదనని 

యనినన్‌ వసుగణము దివికి నరిగె ముదమునన్‌ 


పురు వంశోధృవు డౌ ప్రతీపుడు ధరన్‌ బుత్రార్థియె జాహ్నవీ 
వరతీరమ్మునం గూరుచుండి ద్యుమణిన్‌ బ్రార్థించుచుండంగ సుం 
దర రూపమ్మున నొక్కయింతి యటకున్‌ ధైర్యమ్ముగా వచ్చి యా 
నరపాలోత్తము దక్షిశోరువున విన్నాణంబుగా గూర్చొనెన్‌ 


అంతట నాప్రతీపన్ఫపు డచ్చెరువందుచు సుందరాంగి యౌ 
యింతిని గాంచి నీ వెవతె విట్టుల నా తొడపైన స్వేచ్చమై 
సుంతయు తారతమ్యమును జూడక కూర్చొన నేమి కారణం 
బింతటి సాహసమ్ము తగునే నిను బోంట్ల కటంచుం బల్మినన్‌ 


దివిజ గంగను నేను నిన్‌ బ్రవిమలాత్మ! 
వలచి వచ్చితి కాదనవలదు నన్ను 
స్వీకరింపు మటంచు సుస్మిత ముఖాబ్ది 
యౌచు నయ్యింతిపలుక నయ్యవని విభుడు. 


అచ్చెరువంది యిట్లనియె నన్నర పాలుడు మచ్చి కంటితో 
పొచ్చెపు పల్కు లేమిటికి పొల్తిరా! యిట్లన నీకుం జెల్లు నే 


ద్వితీయ స్కంధము చా 


= రీచనీ ; అగస్తరాజ సుబ్బార్చా 112 


105. చం. 


106. కం. 


107. ఉ. 


108. కం. 


109. ఉ. 


110. కం. 


111. కం. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


యచ్చుగ దక్షిణోరుతల మందున నెక్కితిగాన నీవునా 
కచ్చము కూతువో మరియు నాత్మజు భార్యవా యౌదుగావునన్‌ 


ఒనరగ నాకు నొక్క సుతుడుద్భవమందిన వానికిన్‌ దగన్‌ 
వనరుహనేత్రి! భార్యవయి వంశము వర్ధిలం జేయుమమ్మ, నీ 
వొనరిచినట్టి పూర్వ సుకృతోన్నతినైనను నాకుం గల్లు బో 
తనయుడు సద్దుణాంచితుడు తప్పదు శంక యొకింత లేదికన్‌ 


అనిపల్మ సుందరాంగియుం 

జనియెను నిజవాసమునకు సమ్మతి తోడన్‌ 
జనపాలు డా (ప్రతీపుడు 

తనతపమును మాని రాజధానికి చేరెన్‌. 


అంతట కొంతకాలమున కాతని కొక్క సుతుండుపుట్టగా 
శంతను డన్నపేరునిడి చక్కగ ముద్దులు మూటంగట్టు నా 
కంతు సమానదేహు నయగారము మీరగం బెంచు చుండ, తా 
నంతకు నంతకున్‌ బెరిగి యౌవనమున్‌ ధరియించి నంతటన్‌. 


ఒక్క దినమ్మునన్‌ గొడుకు నొయ్యనం జెంతకుం జేర బిల్చి తా 
నక్కునం జేర్చి నేనిక మహాటవికిన్‌ జని తాపస క్రియన్‌ 

జిక్కిన కాలమున్‌ గడప చేతమునందు దలంతుం గాన నీ 
విక్కడ రాజ్యభారము వహింపు మికన్‌ జనరంజకమ్ముగా 


అనిపల్మి ప్రతీపుడు తా 

మును గంగా తీరమందు మోదముతోడన్‌ 
గని నట్టి యువతి సంగతి 

వినిపించుచు నిట్టులనియె వేడ్క సుతునితో 


తనయా! నీవెపుడైన వేటకొజకై తత్రాంతమున్‌ జొచ్చినన్‌ 
గనిపించున్‌ యువతీలలామ, నిను తా కామించినన్‌ నీవు కా 
దనబోకయ్య! వివాహమాడు మది నాకత్యంత సంతోషమౌ 

మన వంశమ్మును కీర్తిం బొందునని సంభావ్యంబుగా పల్ముచున్‌ 


అంతట నాతడు రాజ్యము 
శంతనునకు నప్పగించి శమితాత్ముండై 


శ్రీ దేవీ భాగవతం 


113 


112. 


118. 


114. 


115. 


116. 


117. 


118. తే.గీ. 


= రీచ్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


చం. 


చం. 


కాంతారమ్ములకుం జని 
సంతసమున తపమొనర్చి సద్దతిం బొందెన్‌ 


అంతట శంతనుండు వినయాన్వితుడై తన పూర్వవంశ భూ 

కాంతులం బోలె ధర్మముగం గాశ్యపినేలుచు సద్యశమ్ము నా 
శాంతములందునిల్ప; దివిజావళి మెచ్చగ యజ్ఞ యాగముల్‌ 
సంతస మొప్పం జేయుచు విశంకట శౌర్య జితాన్య భూపుడై 


అతడొక నాడు వేటకొజకై విపినమ్ములకేగి జాహ్నవీ 

వితత తటంబునందు కడు వేడ్క విహారముసల్పుచుండ త 
త్పితరుడు చెప్పినట్లు యువతీ మణి నొక్కతె సుందరాంగింజా 
రుతర సువర్ణగాకత్రిని సరోరుహ నేత్రను గాంచె నయ్యెడన్‌ 


కాంచి తదీయ దివ్య తనుకాంతుల కద్భుత మంది కన్నులన్‌ 
కాంచనగర్భు డిచ్చుటకుం గల్లె ఫలంబఖిలంబటంచు తా 
నించుక యైన కన్నులటు లిట్టులం ద్రిప్పక చూచుచుండె రో 
మాంచ శరీరుడై నిలిచి మారుని తూపులు సందడింపగన్‌. 


ఆ లలితాంగి శంతన ధరాధిపు చూడ్ములలోని భావముం 
బోలనెలతింగి యీతడగుబో మును తన్ను సరోజ గర్భు శు 
రోలగమందు మన్మథ శరోరుతరాహతింగామపూర్ణ ద్భ 
గ్లాలము లొప్పం గాంచిన ప్రశస్త చరిత్రుడె నిశ్చయంబుగన్‌ 


అనితలపోసి యాతని మహాభిషుగా మదిలోననెంచి య 
వ్వనితయు నా నృపున్‌ మదన భావమునన్‌ గనుచుండ నప్పుడ 
య్యనఘుడు శంతనుండు మధురామృత పూరిత వాక్య పద్ధతిన్‌ 
వనజదళేక్షణన్‌ గనుచు పల్మెనిటుల్‌ గడురాగ బద్దుడై 


సుందరి! నీ వెవర్తుకవు? చూడగ నాక వధూలలామ వో? 
పొందుగ మానవాంగనవా? భోగి వరాన్వయ కన్యవౌదువో? 
ఎందుల కిట్టు లొంటరిగ నిచ్చట యీ సురనిమ్నగా తటం 
బందు చరించు చుంటివి సితాబ్దముఖీ! తెలియంగం జెప్పవే. 


ఎవతె వైనను నాకేమి యిందు వదన 
నీదు లావణ్య గరిమంబు నిట్టలముగం 


ద్వితీయ స్కంధము చా 


114 


119. మ. 


120. ఉ. 


121. చ. 


122. చ. 


128. ఉ. 


124. ఆ.వె. 


125. ఉ. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


దోచె నామనంబు నిక దోబూచులేల 
పెండ్లి యాడుము నన్ను సంప్రీతి తోడ 


అనినన్‌ గంగయు తా మనంబున నితం డానాటి నా రూపమున్‌ 
గనజాలందని యెంచి చిర్నగవు సింగారమ్ము తళ్ళొత్తగా 
మనుజాధీశుని గాంచి యిట్టులనియెం బాటించి భవ్యాత్మ! నిన్‌ 
జనమాన్యున్‌ పతిగా వరించుటకునై శంకింపగా నేటికిన్‌ 


ఐనను నాదు విన్నపము నాత్మందలంపు మొకం డదెట్లనన్‌ 
నేనొనరించు కార్యమది నీమది కొప్పిన నొప్ప కున్న స 
మ్మానముతోడం జూడవలె మాన్యచరిత్ర! యొకప్పుడేని నా 
పూనిక నీవు కాదనిన పోయెద నిన్విడనాడి స్వేచ్చమై. 


అని నియమంబుం జేసె దివిజాపగ యష్టవసు ప్రయోజనం 

బును మది నెంచి; శంతన నృపుం డనుమోదముం దెల్సి, యంతటన్‌ 
వనితను వెంటం బెట్టుకొని పాయని వేడుక రాజధానికిన్‌ 

జని కడు వైభవంబలర శాగ్తవిధిన్‌ గొనె ధర్మపత్నిగన్‌ 


శచియు పురందరుండనగ, సాగరకన్యయు విష్ణువన్న య, 
ట్లుచిత గతిన్‌ దినంబులను నొప్పుగ నిత్య వసంత శోభలన్‌ 
ప్రచుర పరస్పరోద్దత సరాగములన్‌ వడిం బుచ్చుచుండి రా 
ఖచర నదీలలామయును కౌరవ వంశ వివర్ధ మానుడున్‌ 


ఇమ్ముగం గొంతకాలమున కిందునిభాస్య ధరించె గర్భమున్‌ 
సమ్ముద మందె శంతనుడు; చంద్ర వరాన్వయ దీపకుండు గం 
గమ్మకు పుట్టు నంచు పురమంతయు శోభిలె సంతసమ్మునన్‌; 
సమ్మతి రాణి వాసమున సాగె నిరంతర పర్వ భోజ్యముల్‌ 


అంత నెలలు నిండ నాయమ్మ కప్పుడు 
పుట్టె పండు వంటి పుత్రుడొకడు 
పుట్టనంత యింతి పుత్రుని గైకొని 
గంగలోన వైచె కరుణ మాలి 


అడ్డము జెప్పడయ్యె పతియామెకు; చెప్పిన వెళ్లునంచు తా 
గుడ్డియుం బోలె చూచుచు నిరుద్ధ మనః పరితాపుడయ్యె; నీ 


శ్రీ దేవీ భాగవతం = 


115 


126. 


127. 


128. 


129. 


130. 


131. 


1832. 


కం. 


చం. 


అ.వె. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ద్వితీయ స్కంధము చా 
యెడ్డియ కృత్యమున్‌ గనిన యెల్లరు విస్మయ మంది రాపురిన్‌ 
బిడ్డలం జంపు తల్లులిటు పృథ్వి నెబుంగ మటంచు నెంచుచున్‌ 


ప్రతియేట నిట్లై యొక్కొక 

సుతునిన్‌ గని విడచుచుండె చోద్యముగ నదిన్‌ 
మతితప్పి సంచరించెడి 

సతి గని శంతనుడు మిగుల సాలోచనుడై 


కొడుకుల నేద్దురన్‌ మిగుల క్రూరముగా నదిలోనవైచె; వం 
గడమిక యెట్లునిల్చు కలకాలము మౌనము దాల్చియున్న నే 
తడయక నింక నడ్డుపడెదన్‌ నను వీడిన వీడుగాక యం 
చెడదం దలంచె రోయుచు మహీపతి తత్సతి దుష్టచేష్టలన్‌ 


అంతంగొన్ని నాళ్ళ కష్టమ గర్భమ్ముం 
దాల్చి నెలలు నిండ తనయు నొకని 
ముద్దులొల్మం బదసి మునుపటి వలె యింతి 
సాగె నదికి సుతుని చంకం గొనుచు 


అదిగని శంతనుండతి రయంబున నడ్డము వచ్చినిల్పి నీ 
కిదితగునే కుమారులను నేద్దురం జంపితి వాసురీమతిన్‌ 
వదలుము వీనినైన నిక వంశమునిల్పుము; నాడు నీకు స 
మృ్మదమున నిచ్చినట్టి యొక మాటకు నిల్చితి నింతకాలమున్‌ 


ఇంక సహింపం జాల కరుణింపుము వేడెద, వీనినైన వం 
శాంకురమున్‌ దయాగమతివై బ్రతికింపుము పుత్రహీను డో 
పంకజనేత్రి! దుర్గతులం బాయకం ద్రెళ్ళునటంచుం దెల్పు ని 
శృంకగ సర్వ శాస్త్రములు; సతృప సద్దతి నాకొసంగవే 


అనికడు దీనచిత్తమున నాతడు వేడిన యామెనవ్వుచున్‌ 

“మును వసువుల్‌ వసిష్టుని యమోఘపుశాపము చేతం బృథ్విపై 
జననమునందగా వలసి సతృప మాకిల తల్లి వై మమున్‌ 
గనిన మరుక్షణంబుననె గంగం బడన్‌ విడుమంచు వేడినన్‌ 


వారి ప్రార్థ నలాలించి వసుధయందు 
నిన్నుభర్తగం బొంది నే కన్నసుతుల 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 116 


189. 


184 


185. 


186. 


137. 


138. 


చం. 


చం. 


తే.గీ. 


బై 


శ్రీ దేవీ భాగవతం = 


నేడ్గురన్‌ గంగ కర్పించి తిటుల; నితని 
నెన్మిదవవాని విడువ నే నిద్ధచరిత! 


పుడమి చిజింబితండు పరిపూర్ణతరాయువుం బొంది కీర్తులం 
బడయును గాన నీ తనిని భావజ రూపునిం బెంచి విద్యలన్‌ 
బడయగం జేసి నీకు పిదపన్‌ ప్రియ మారగ నప్పగింతు; నేం 
దడయక మున్ను కోరిన విధంబున నిన్విడనాడి వెళ్ళెదన్‌ 


స్మరణకు రాదు నీకు, నొక మాట వచించెద విన్ము మున్ను నే 
సరసిజ గర్భునొద్ద పరిచర్యలు సేయుచునుండ గాలికిన్‌ 
సరగున నంశుకమ్ము దిగ జారగ కామ వికార దృష్టితో 
నరమరలేక చూచిన మహాభిషభూపతి వీ వెటుంగుమా! 


అజుని శాపాన నిట్టు లీ యవని యందు 
జన్మమెత్తిన వాడవో సచ్చరిత్ర; 

అష్టమ వసువితండు వీరాగ్ర గణ్యు 
డౌను దుఃఖమ్ము వీడు మో యవని నాధ! 


అనినన్‌ సంతసమంది శంతనుడు భార్యన్‌ బుక్రునిన్‌ వీడి దై 

వ నియోగంబిది తప్పదంచు మదిలో భావించుచున్‌ రాజ్యపా 
లనయందున్‌ గడు శ్రద్ధం బూనె, బహుకాలంబిట్లు సాగించుచున్‌ 
జనియెన్‌ దానొకనాడు వేట కొజకై సాంద్రాటవీ భూమికిన్‌ 


చని యా ఘోర తరాటవిన్‌ మృగములన్‌ శౌర్యోన్నతిన్‌ జంపుచున్‌ 
దిన మధ్యంబగు వేళకున్‌ ద్రిపథగా తీరంబునన్‌ జేరి యా 
మనుజాధీశుడు గాంచె నొక్క యువకున్‌ మార్తాండ తేజోనిభున్‌ 
ఘన బాణాసనహస్తు శాతశర సంఘాత ప్రయోగోద్యతున్‌ 


మునుతాను గంగను మోహించి తనవెంట 
నిడికొని యేగిన కడు పవిత్ర 

భూమి యిదియటంచు బుద్ది నెజఖుంగడు 
జరిగిన విషయముల్‌ జ్ఞప్తిలేవు 

మన్న్మథా కారుడై మానవ వీరుల 
కాదిత్యులకు నైన నలవి కాని 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 117 


బాణ ప్రయోగ సత్పాటవంబునం గడు 
మిన్నయి వెలుగొందు చున్నవాడు 


గీ. _ ఎవ్వడీత డటంచు తదేక దీక్ష 
చూచి నిశ్చేష్టుడై మది చోద్యమంది 
యతని దరిం జేరి మెల్లగ నడిగె నిట్లు 
పైమ మీజంగ శంతన భూమి ధవుడు 


139. ఉ. ఎవ్వరి వాడ వీవు దివిజేంద్రుని మించిన లాఘవమ్ముతో 
నివ్విధి బాణముల్‌ వరుస నేయుచు నుంటివి, రూప సంపదన్‌ 
పువ్విలు కాని చందమునం బొల్బుచునుంటివి చెపుమయ్య! స 


కివ్విలు విద్య నేర్పిన యహీన పరాక్రముడెవ్వరిద్ధరన్‌. 


140. కం. అని యాతడడుగు చున్నను 
వినియును విననట్టుంజూచి విశిఖమ్ముల స 
ట్టును నిట్టును వేయుచు తాం 


జనియెను నబ్బాలకుండు సంభ్రమ మొదవన్‌ 


141. ఉ. అంతట శంతనుండు హృదయమ్మున నయ్యతిలోక శూరు వృ 
తాంత మెటుంగ నెంచుచు నిజాంగన యౌ సురగంగ నాత్మలో 
చింతన సేయ నాక్షణమె స్నిగ్ధ మనోహర దివ్య గాత్రయై 


చెంతన నిల్చి నవ్వనిత చిర్నగ వాల్మెడు ముద్దు మోమునన్‌ 


142. తే.గీ. వచ్చి యయ్యమ సుమధుర వాగ్విలాస 
మమర నిట్లని పల్మె నయ్యవని పతిని 
గాంచి రాజేంద్ర! యితడు నీకన్న కొడుకు 
సకల విద్యల నేర్చె ధీ శాలి యనగ. 


143. చం. మునివరుడౌ వసిష్ణుకడ మోదముతో నిగ మాగమమ్ములన్‌ 
వినయమెలర్చనేర్చె; విలువిద్యల భార్గవరాముడోయనన్‌ 
వినుతికి నెక్కె నీ సుతుడు, వీనిని గైకొని పొమ్మటంచు తా 


తనయుని నప్పగించె వనితామణి శంతన చక్రవర్తికిన్‌ 


144. కం. అనియప్పగించి గంగయు 


కనుమరుగైపోయినంత కౌరవ నాధుం 


ద్వితీయ స్కంధము చా 


118 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


145. 


146. 


147. 


148. 


149. 


150. 


151. 


ఆ.వె. 


శ్రీ దేవీ భాగవతం = 


డెనలేని సంతసమ్మున 
తనయుని గైకొంచు రాజధానికి నరిగెన్‌ 


సంతోషించుచు శంతనుండు తనయున్‌ శౌర్యోన్నతున్‌ బేమతో 
పొంతన్‌ జేర్చుక మూర్ధమున్‌ బలుమరున్‌ ముద్దాడుచున్‌ పట్టణ 
ప్రాంతంబంతయు తోరణావళులతో భాసిల్లం జేయించి శ్రీ 
మంతంబైన గజోత్సవంబు జరుపం బంచెన్‌ మహా మాత్యులన్‌ 


తన పౌరోహితులన్‌ బుర ప్రముఖులన్‌ ధర్మాత్ములన్‌ మంటత్రులన్‌ 
జననాధుం డొక నాడు బిల్చి సభలో సత్పుత్రు నవ్వారికిన్‌ 
వినయంబొప్పగం జూపి వారలును సంప్రీతిన్‌ వహింపన్‌ ముదం 
బున గట్టెం దగ యౌవరాజ్యమునకున్‌ బొల్పొందగా పట్టమున్‌ 


కమనీయంబుగ సూతుడిట్లు తెలుపన్‌ గాంగేయ వృత్తాంతముం 
దమలో శౌనక ముఖ్యు లెల్లరు మహానందాత్ములై తత్మథన్‌ 
క్రమమున్‌ దప్పక సావధానులయి “మాకర్ణంబు లేపాటిపు 
ణ్యములన్‌ జేసెనా నే” డటంచు వినుచుండన్‌ జూచి తానంతటన్‌ 


శంతన మత్స్యగంధుల వృత్తాంతము 


శంతనుండు యోజన గంధిని వివాహం బైన విధంబు తెల్పెద వినుండని 
యిట్లు చెప్పందొడంగె 


చనియెన్‌ శంతను డొక్కనాడు మృగయాసక్తిన్‌ సుతున్‌ వెంట గై 
కొనుచున్‌; దుర్గమ వన్య భూముల మహాక్రూరంపు సత్వంబులన్‌ 
ఘన శస్త్రంబుల నేయుచున్‌ దుదకు నక్కాళిందికిన్‌ మెల్లగాం 

జని తత్తీరము నందుం గూర్చొనియె విశ్రాంతిన్‌ మదిన్‌ గోరుచున్‌ 


అంతకొంత వడికి నదియేమి చిత్రమో 
పరిమళమున మలయ పవన మచట 
వీవ శంతనుండు వెజగంది వెలుపల 
కరుగు దెంచి చూచె నచ్చటచట 


మందార సుమగంధ మారుతంబా? కాదు 
కాదు కస్తూరి సుగంధ మిద్ది 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్చార్యా 119 


152. మ. 


158 కఠ, 


154. కం. 


155. ఉ. 


156. మ. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


చంపక మాలికా సౌరభంబా? కాదు 
కాదు మల్లియల సౌగంధ్య మిద్ది 

మాలతీ సుమముల గాలియౌనా? కాదు 
కాదు బో కేతకీ గంధమిద్ది 

శ్రీ చందనపుగంధ సిక్తమౌనా? కాదు 
కాదు నీరేరుహ గంధ మిద్ది 


ఇన్నియును కాక మటియిద్ది యేమి చిత్ర 
మనుచు నచ్చెరు వందుచు నవని విభుడు 
తత్‌ సుగంధమ్ము వీచెడి దారి వట్టి 
చనియె చకచక సౌరభాస్వాదియగుచు. 


చని కాంచెన్‌ యమునా నదీ తటమునన్‌ చంద్రాన్వ్నయోద్దీపకుం 
డినతేజుండు సరోరుహాక్షి నొక తన్వీరత్నమున్‌ మీనకే 

తన బాణాసన ముక్త పుష్పనిశితాస్తంబోయనన్‌ సౌరభం 
బనయంబున్‌ వెదజల్లు దేహరుచితో నాసీనయౌ కన్యకన్‌. 
అచ్చెరు వందుచు “నీయమ 

అచ్చర యౌ; కాక మాన వాంగన యైనన్‌ 

హెచ్చగు సుగంధ పరిమళ 

మచ్చుగ నరుదెంచు టెంత యాశ్చర్యంబో”! 


అని తనమది నను కొనుచున్‌ 

మనమున కడు శంతనుండు మదనాతురుడై 
చని చెంతకు తానిట్లని 

వన జేక్షణతోడం బల్మె వాగ్వైచిత్రిన్‌ 


ఎవ్వరిదానవీవు హరిణేక్షణ? నిర్జన భూమియందు నీ 
వివ్విధి నేక తంబ వసియింపగ నేలొకా? నీదు చూడ్ములో 
జవ్వని! నన్నులోంగొనియె; చయ్యన నీవిధ మెల్లందెల్పు; మే 
నివ్వసుధాధి నాయకుడ నిందుకులోద్వహుడన్‌ తలోదరీ! 


అనియిట్లాతడు పల్మరింప మదిలో నత్యంతమున్‌ సంభ్రమం 
బొనగూడన్‌ నృపుం జూచి యిట్లనియెనయ్యోషా వరారోహోయో 


ద్వితీయ స్కంధము చా 


120 


157. 


158. 


159. 


160. 


161. 


162. 


కం. 


కం. 


తే.గీ. 


చం. 


శ్రీ దేవీ భాగవతం = 


జననాధోత్తమ! దాశరాజునకు నే సత్పుత్రి నౌదున్‌ తదా 
జ్జను నే నద్దరిం జేర్చుచుందు జనులన్‌ సవ్యంబుగా నావపై 


యోజన గంధిని నేనో 

భూజానీ! తండ్రి చాటు ముగుదన్‌ కన్యన్‌ 
మా జనకుం డీ వేళన్‌ 
నైజగ్భృహంబునంగలండు నయధర్మజ్ఞా 


అనిపలికి సిగ్గుపైకొన 

వనజేక్షణ నిల్చియుండ పార్థివుడంతన్‌ 
మనసిజ సుమశర సంహతు 

లనయము మదినాట నిట్టులనియెన్‌ బ్రీతిన్‌ 


భూమి పాలుడ నేను నో పూవుబోణి! 
శంతనుండండ్రు నన్నునో సన్నుతాంగి! 
నాకు నీమీద మనసయ్యె నళిన నేత్రి! 
దాసుడను నేను నీకిక నో సుగంధి! 


పెండిలియయ్యెనాకు మునుంట్రీతి సురాపగ తోడ,ంగాని య 
య్యండజ యాన నన్విడిచె నాత్మజు నొక్కని నాకొసంగి; నిన్‌ 
బెండిలియాడగా తలతు; (పేముడి నన్‌ వరియించియింక భూ 
మండల మందు రాణివయి మానిని! పొందుము రాజ్య భోగముల్‌ 


మధుర సుధాప్రపూర్ణమగు మానవ నాధుని పల్కు లామె క 

త్యధిక ముదమ్ము గొల్ప హృదయమ్మునధైర్యముం గూదం గట్టి భూ 
మి ధవునిగాంచి యిట్లనియె మెల్లగ సాత్విక పద్ధతిన్‌ వచ 
స్సుధలురల న్నాయారముగ చూడ్ముల నేలకు వంచి చూచుచున్‌ 


నీ మాటల్‌ సకలమ్ము సత్యమనుచున్‌ నే నమ్మితిన్‌ నెమ్మదిన్‌ 
భూమీశోత్తమ! తండ్రిచాటు తనయన్‌, బోజాల నిచ్చాగతిన్‌, 
మోమోటంబిక యేల, మాజనకు డామోదించినన్‌ నేను నిన్‌ 
(బేమింతున్‌; దడవేల పొమ్మతనికిన్‌ విన్సింపు మీ కోరికన్‌. 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 121 


169. 


164 


165. 


166. 


167. 


168. 


169. 


కం. 


కం: 


చం. 


చం. 


ద్వితీయ స్కంధము చా 
మదనుడు నిన్నాటు లటులే 

పదిలంబుగ నన్ను గూడ వాడి శరములన్‌ 

విదళించు చుండె నిర్ణయ 

నిదె సమయంబంచుం దలచి హృదయ కుహరమున్‌ 


విను మైనను మన కెల్లర 
కనువంశక్రమములైన యాచారములన్‌ 
మనమున నెంచక స్వేచ్చన్‌ 

జన నౌనే యిందు వంశ జననాధ ధృతిన్‌ 


అనవిని శంతనుండు మది నక్కమలాక్షిని మెచ్చుకొంచు తాం 
జనియెను దాశరాజునకు సాంతముగా విషయమ్ముం దెల్పి యా 
తని యనుమోదమున్‌ గొన, నతండును శంతను రాకం గాంచి యా 
తనికెదురేగి తోడ్కొని ముదంబున లోనికి స్వాగతించుచున్‌ 


వినయముతోడ నముడయి వేడ్మయు, భీతియు మానసంబునన్‌ 
గునియగ దాశరాజు కడుకూరిమి దోప మహాను భావ! మీ 
రినసమతేజు లిప్పుడిటు లిచ్చటకున్‌ గృపనేగుదెంచుటన్‌ 
మనమున సంతసంబొదవె; మానిజవాసము పావనంబయొన్‌ 


తే.గీ. పేదయింటికి వచ్చిన పెన్నిధియనం 


కం. 


కం. 


దోచుచున్నది మీరాక దొసగులెంచ 
కయ్య! కారణమేమియో యానతిమ్ము 
దాసుడను మీకు మీ యాజ్ఞ తప్పగలనె 


అనియడిగిన శంతనుడున్‌ 

మనమున సంతోషమంది మాన్య చరిత్రా! 
వనజదళేక్షణ యౌ నీ 

తనయను పెండ్లాడ మదిని దలచితి నయ్యా! 


మనమున శంకింపక నీ 

తనయను నాకిమ్ము రాజ ధానికిం జనినే 
ఘనముగం బెండిలియాడుదు 

ననఘా! పట్టమహిషియగు నయ్యమ యికపై 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 122 


1/0. 


171. 


172. 


1/9. 


174. 


175. 


176. 


కం. 


చం. 


కం. 


2 


శ్రీ దేవీ భాగవతం = 


ఆమాటల్‌ విని నంత దాశవిభు డత్యంతంబు మోదమ్మునన్‌ 
భూమీశాగ్రణిం జూచి యిట్లు పలికెన్‌ భూనాధ! నీ వన్నయ 
ట్లామోదంబున నిత్తు నాసుతను నీ; కైనన్‌ వినంగాం దగున్‌ 
మోమోటంబును వీడి యొక్కనియమంబున్‌ జెప్పెదన్‌ సతృపన్‌ 


నాతనయకు పుట్టుకొడుకె 
నీ తదనంతరమున ధరణీతల మెల్లన్‌ 
భాతిగ నేలగ వలయును 

ప్రీతిగ నొడంబడుదువేని ప్రియసుతనిత్తున్‌ 


అనియిట్లాతడు వల్మగా కురువిభుం డాలోచనా మగ్చుడై 
మనమందున్‌ సురనిమ్నగాసుతుని సంభావించి మార్మాటలన్‌ 
వినిపింపన్‌ దలపోయ కాతడు కడున్‌ వేగంబ రాజ్యానకున్‌ 
జనియెన్‌ పుత్రుని దోడు కొంచు తరుణీ సౌందర్య చింతామతిన్‌ 


చనియెనె గాని సుంతయును స్వాంతమునంగడు శాంతిం బొంద డా 
జనపతి, రాజకార్యములు సల్పడు, స్నాన మెఖుంగ డెప్పు, భో 
జనమును సేయ బోడు, పరిచర్యలు గైకొన నిచ్చగింప డ 

వ్వనజ దళాక్షి పైన నెడబాయక వర్ధిలు మోహ చింతనన్‌ 


నిరతము చింతాకులుడై 

స్థిర చిత్తములేకయతడు దీనత నుండన్‌ 
పరికించి సురనదీ సుతు 

డరమర విడి తండ్రిం జేరి యడిగెవినతుడై 


జనకా! యెందులకిట్లు శోకిలుట; యీసామ్రాజ్యమందెవ్వరేన్‌ 
నిను ధిక్మారము సల్పిరో తెలుపుమా! నే వాని ఖండించెదన్‌ 
తనయుండుండుట తండ్రికిన్‌ గలుగు సంతాపంబు బాపన్‌గదా! 
విను నే తండ్రిబుణంబు దీర్చుటకె పృథ్విన్‌ మీకు జన్మించితిన్‌ 


దశరథ రాముడు తండ్రి యాజ్ఞనుదాల్చి 
విపినమ్ములకు వేద్మ వెళ్ళలేదె 

అలహరిశ్చంద్రుండు నర్థాంగినమ్మగా 
కొమరుడున్‌ విప్రనిం గొలువ లేదె 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 123 


177. 


178. 


179. 


180. 


181 


కం. 


కం. 


. కం॥ 


ద్వితీయ స్కంధము చా 
అయ్యజీగర్హుని ఆత్మజుండును తండ్రి (శునశ్శేపుడు) 

యాజ్ఞ యజ్ఞ పశువై యరుగ లేదె 
పరశురాముడు తండ్రి పల్ముల తలందాల్చి 

తన తల్లి శిరమును తరుగలేదె 


అట్టి వారల మార్గమే ననుసరించి 
మీదునాజ్ఞను తలదాల్తు నేదియైన. 

వెనుక ముందులు గణియింప; వేగనాకు 
తెలియం జెప్పుముతండ్రి! మీ దిగులదేమొ! 


మీరొసగిన యీదేహము 
మారాడక మీకెయిత్తు మానవనాధా! 
ధారుణి జనకుని కోరికం 
దీరుప జాలంగలేని దేబెలు సుతులే 


అనుచున్‌ బుత్రుడు తండ్రినిట్లడుగగా నాశంతనుండాత్మజున్‌ 

గని లజ్ఞానత శీర్చుడై యిటులనెన్‌ గాంగేయ! నామానసం 
బనయంబున్‌ గడు దాశరాజు సుతపై వ్యామోహమున్‌ బొందె;న 
వ్వనితన్‌ గూర్చియె చింతసేయుదును తత్పాణి[గ్రహా పేక్షినై 


సుతుడొక్కండవె నీవునాకు తనయా! శూరుండవై యుద్ధ సం 
గతులందున్‌ గడుమేటివంచు జగతిన్‌ ఖ్యాతిన్‌ వహింపంగ నిన్‌ 
సతతంబున్‌ మదిమెచ్చుకొందు, నయినన్‌ సత్పుత్రునింకొక్కనిన్‌ 
మతిమంతున్‌ బడయంగ నెంచెదను సంభావ్యప్రతాపోదయున్‌ 


ఒక సుతుడు సుతుడు గాదని 

ప్రకటించిరి పూర్వమందు ప్రాజ్ఞులు జగతిన్‌ 
అకలంకవీరుడవు నీ 

కొకవేళన్‌ జరుగరాని దొకటి జరిగినన్‌ 


సైరింపగలనె మనమున 

నౌరా! ననుచూచువార లవని యెవరికన్‌ 
యీరాజ్యము పరివారము 

లేరీతిన్‌ సమములౌనె యిల పుత్రునకున్‌ 


= రీచనీ : అగస్తరాజ సుబ్బార్చ్పా 124 


182. మ. 


189. 


184 మ. 


185. కం. 


186. కం. 


187. శా. 


188. చం. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


అనినన్‌ దేవ నదీ సుతుండు విని తానాలోచనా మగ్గు డై 
తనయాంతర్యమితండు చెప్పడనుచున్‌ ధర్మజ్ఞులౌ మంత్రులన్‌ 
గని మీరల్‌ సని తండ్రి మానసమునన్‌ గారించు చున్నట్టి వే 
దన యేమోతెలియుండటంచు పలుకన్‌ దామంతటన్‌ శీఘ్రమే! 


చని యతని బాధ నెజిగియు 

వెనువెంటనె వచ్చి విన్నవించిరి మంత్రుల్‌ 
జనకుని కోర్కెను దీర్చుటె 

తనధర్మం బంచు సుతుడు దలచి యటు పయిన్‌. 


భీష్మ ప్రతిజ్ఞ 
పటువేగమ్మున దాశరాజు కడకున్‌ పౌరోహితుల్‌ మంత్రులున్‌ 
స్ఫుట సంరంభముతోడ వెంటనడువన్‌ భూపాల పుత్రుండు ను 


త్మృటమౌ సంతసమొప్ప నేగి తగు సత్మారంబులన్‌ బొంది యం 
తట సందేహములేక పల్మెనిటులన్‌ తద్దాశ భూపాలుతోన్‌ 


మా తండి కోర్కె దీరగ 

మీ తనయను నతనికిమ్ము మిము ప్రార్థింతున్‌ 
నాతల్లిగం జూచుకొనెద 

నీ తరుణిన్‌ దాశరాజ! యెల్ల విధములన్‌ 


కోరను నేరాజ్యము, న్‌ 

కోరిక తీరంగ నీమె కూర్మితనయుడే 
ధారుణి నేలగ గలడో 

సారమతీ! నమ్ముమయ్య! సతృపతోడన్‌ 


ఆమాటల్‌ విని దాశరాజు కురువంశాంభోధి చంద్రున్‌ మహా 
ధీమంతున్‌ గని యించుకంత మది సందేహమ్ము దోపంగ నో 
భూమీశాగ్రణి! నిన్ను నమ్మెదను నీపుత్రుల్‌ భవిష్యత్తునం, 
దీమాటన్‌ దగ గౌరవింతురని యేదీ నమ్మ కంబున్నదే! 


అన విని స్వర్ణదీ తనయు డాతనికిట్లనె నట్టు లైనచో 
నిన శశి తారకాళియు మహేంద్రుడు మున్నగు లోకపాలకుల్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


125 


189. కం. 


190. కం. 


191. 


192. 


193. కం. 


194. కం. 


195. తే.గీ. 


దనరెడు పంచభూతములు దప్పక సాక్షులు గాగం జేసెదన్‌ 
వినుడు ప్రతిజ్ఞ, నేనసలు పెండిలియాడ దలంప నింకపై 


అని భీష్మమైన సమయం 

బునుజేయగ వినియతండు మోదముతోడన్‌ 
తనకూతునిచ్చి శంతన 

జనపాలున కపుడు పెండ్లి జరిపించె వడిన్‌ 


యోజన గంధికి గౌరవ 

భాజనుడగు సుతుడు మున్నె ప్రభవించె నటం 
చాజనపతి యెజుగ డనుచు 

తేజోనిధి సూతుడిట్లు తెలిపె మునులకున్‌ 


ధృత రాష్టాదుల జననము 

వితతంబుగ మీకు మున్ను వివరించితి, స 
న్మతి, దెల్బెద వినుమిక మీ 

రతి (శ్రద్దాభక్తులమర నాపై గాధల్‌ 


ఆతడు గ్రుడ్జివాడగుట నర్హతలేదని యంబికాసుతున్‌ 

భూతల నాధు జేయ తలపోయక భీష్ముడు పాండురాజుకే 
ప్రీతిగంగట్టెపట్టమును విజ్ఞులు మంత్రి పురోహితుల్‌ ప్రజల్‌ 
చేతములందు మెచ్చ గుణసింధుడు వీరవరేణ్యుడయ్యెడన్‌ 


విదురుని ధర్మవిధిజ్ఞుని 

మృదుమధుర వచోవిలాసు మేధా నిధినిన్‌ 
ముదమున మంత్రిగం జేసెను 

సదమల గుణసాంద్రు నిత్య సత్య చరిత్రున్‌ 


ధృత రాషష్టమహీపతికిన్‌ 

సతు లిరువురు గలరు శీల సంపద లొప్పన్‌ 
సితతామరసానన లౌ 

యతివలు “గాంధారి” “వైశ్య” యనునామములన్‌ 


తనయులను నూర్గురం గనె గాంధారి; వైశ్య 
యొక్కనిం బడసె సుతుని యుయుత్సుడనగ 


ద్వితీయ స్కంధము చా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 126 


196. 


197. కం. 


198. చం. 


199. తే.గీ. 


200. తే.గీ. 


201. ఉ. 


= రీచన్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


శ్రీ దేవీ భాగవతం 


వీరలెల్లరు కౌరవ వీరులైరి 
ధాత్రి ధృత రాష్టునకు ప్రీతి పాత్రులగుచు. 


కుంతియు మాద్రి నాం బరగి కూరిమి తోడుత భార్యలిర్వు ర 
త్యంతము భక్తిం బాండు విభు నాదర మొప్ప భజింతురెప్ట న 
క్కుంతికి పెండ్లికిన్‌ మును నిగూఢముగా జనియించె కర్టు, డీ 
వింత యెొజుంగ రెవ్వరు దివిన్‌ గల భానుడు నామె దక్కినన్‌ 


అని సూతుడిట్లు పలుకన్‌ 
మునులాశ్చర్యమ్ముం జెంది మును కర్ణుడు పు 
ట్టిన విధమెల్లను మాకున్‌ 

వినిపింపుడటంచు వేడ వేడుక నతడున్‌ 


కర్ణుని పుట్టుక 


వినుడు మునీంద్రులార! మును వీర వరేణ్యుడు శూర సేనుడన్‌ 
జనపతి యుండె సద్దుణ విశాలుడు యాదవ వంశ భూషణుం 
డనఘుడు, వాని పుత్రి వినయాన్వితయి తగ నొప్పుచుండు ౯ దా 
ననయము వృద్ధసేవలం బృథాఖ్య నలేఖ్య తనూవిలాసయై 


శూర సేనుని మేనత్త సుతుడు కుంతి 
భోజు డనపత్యుడగుట నీ పువ్వుం బోణిం 
బెంచె చిననాటి నుండియు (పేమ తోడ 
కాన నీయమ కుంతియై ఖ్యాతిం బడసె 


కుంతి భోజునియింట నీకోమలాంగి 
యాట పాటల గడపుచు నప్పుడపుడు 
నచటికేతెంచు నతిథుల కాదరమున 
సేవ లొనరించుచుండె సద్భావ మలర. 


ఆసమయంబునం దచటి కత్రి తనూ భవుడేగుందెంచె దు 
ర్వాసుడు రుద్రునంశజు డవారిత కోపుడు దీక్షతో చతు 
ర్మాసములున్‌ వ్రతంబును తిరంబుగ నచ్చట సల్చ్ప నెంచి సం 
భాసిత దీప్తితో వర కమండల దండ విభూష హస్తుడై 


12/ 


202. ఉ. 


203. కం. 


204. కం. 


205. కం. 


206. చ. 


207. ఆ.వె. 


208. మ. 


వచ్చిన యామునీంద్రునకు పాయక భక్తి ప్రపత్తులొప్ప తా 
నిచ్చలు సేవంజేసె తరుణీమణి కుంతి; మునీంద్రుడున్‌ మదిన్‌ 
హెచ్చిన వేద్మతోడ శరదిందు ముఖీన్‌ గని దివ్య మంత్ర మొం 
డిచ్చి “యనంత శక్తియుత మియ్యది దీని జపించి భక్తితో 
నచ్చిన దేవతన్‌ దలప నాతిరా! తీర్చు మనోరథం” బనెన్‌ 


అని పలికి మునీంద్రుడు తాం 

జనినంతనె కుంతి మంత్రశక్తి నెటుంగన్‌ 

తన మదిం దలంచి దానిన్‌ 

మననం బొనరించి భాను మంతుని గనుచున్‌. 


తనకొక తనయుడు కావలె 

ననుచున్‌బ్రార్ధింప నంత నాదిత్యుండున్‌ 
గొనకొని ప్రత్యక్షంబై 

వనజాక్షిని గాంచి సుతునిం బడయు మటన్నన్‌ 


వడకెను సర్వాంగంబులు 
తడబడియెను మాట తీరు, ధైర్యము సడలెన్‌, 
ఒడలెల్ల స్వేద జలములు 
పొడమెన్‌ దినకరుని గాంచి పొలతికి నంతన్‌ 


భయమున భానునిన్‌ గనుచు భామినియిట్లనె నోమహాత్మ!క 
న్నియనగు నేను తల్లినయి నిందల బొందుట యుక్తమౌనె నన్‌ 
దయగని వెళ్ళుమయ్య! ముని నాధుడొసంగిన మంత్రశక్తి ని 
శ్చయముగ సత్యమో! మజి యసత్యమొ తేల్బుట కిట్లుచేసితిన్‌ 


బాల్య చేష్ట లనుచు భావించి నన్‌వీడి 
వెళ్ళుమయ్య! నిన్ను వేడుకొందు 
ననుచు దీనవదనయి పల్ముకుంతిని 
గాంచి యిట్టులనియె కమలహితుడు 


అరవిందానన! యింత మాత్రమున కీవత్యంత దివ్యంబునున్‌ 
వరమౌనీంద్రు డొసంగి నట్టిది యునై భాసించు మంత్రమ్ముతో 


ద్వితీయ స్కంధము చా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 128 


209. కం. 


210.మ. 


211. మ. 


212. కం. 


213. కం. 


214. చం. 


215. తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం — 
స్థిరచిత్తమ్మున నన్నుం బిల్వందగునే సిద్దాత్ముడైయెప్పు భూ 
సురవర్యుం డిడినట్టి మంత్రము నిటుల్‌ స్తోకంబటం చెంతువా! 


కాటుక కన్నుల బాలా! 

యేటికి పలుమాటలింక హృదయమునందున్‌ 
గాటంబుగ ్రేమాంకుర 

మోటిల్లక నాటు కొనియె నొడంబడుము సఖీ! 


అనినన్‌ గుంతి కరాబ్దముల్‌ ముడిచి యయ్యా! నీకు ధర్మమ్ములన్‌ 
వినిపింపంగల దాననే? సకల సంవేద్యుండవై యివ్విధిన్‌ 
ననువేధించుట నీకు ధర్మమగునే నా వంశమర్యాదలన్‌ 

గనవో! వానికి మచ్చంగూర్చందగునే కార్పణ్యభావంబునన్‌ 


అనుచున్‌ గాళుల వ్రేళులన్‌ బడుచు తానారీతింబ్రార్థింప, స్‌ 
య్యినుడున్‌ గుంతినిం జూచి యిట్లనియె నోయింతీ! ననున్‌ జూడుమా! 
ముని మంత్రంబున కేనధీనుడను నీ పొందున్‌ గనన్‌ లేక నేం 

జనినన్‌ దేవతలెల్ల నన్ను పరిహాసం బేర్పడన్‌ జూడరే! 


నీ కన్యాత్వంబింతయు 

పోకుండన్‌ వరము నిత్తు ఫుల్లాబ్దాకి! 
నా కోరికం దీర్పు మికను 

కాకున్న శపింతునిన్ను కారిన్యమునన్‌ 


నావంటి సుతునిం బడసెద 
వేవంకలుసెప్పం బోకు మిక నా కనుచున్‌ 
భావంబున శంకవిడిచి 

భావజు కేళులను దేలె భానుడతివతో 


వనితకు వీడుకోల్సలిపి పంకజ మిత్రుడునింగిం జేర, న 
వ్వనజ దళాక్షి కుంతి యటుపై ధరియించెనుగర్భ, మంతటన్‌ 
దినదిన వర్ధమానమయి దేహమునం బరిణామ మేర్ప్చడన్‌ 
గని తన దాసి పెద్దలకుం గన్పడనీయక దాచె నేర్పునన్‌. 


అంత నవ మాసములు నింద నామెకపుడు 
కవచ కుండల ధారియై కలిగె సుతుడు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 129 


216. 6. 


217. 6. 


218. శా. 


219. మ. 


220. మ. 


221. ఉ. 


222. తే.గీ. 


ద్వితీయ స్కంధము చా 
దివ్యదీప్తల తోడ నాదిత్యువోలె 
గుండెదిగబడ భయమునంగుమిలకుంతి 


శోకిలు చున్న కుంతి నటు చూచి విచారముం జెంది దాది, నీ 
వాకులపాటు చెందకు మహస్మరు డీతనినెల్ల వేళలన్‌ 

జేకొని రక్షణం బొనరం జేయగలండని ధైర్యవాక్యముల్‌ 
వాకొని మందసం బొకటి వైళమ గైకొనివచ్చి యిట్లనెన్‌ 


నీసుతు నిందునుంచు మిక నెంగొని పోయి యెటైన డింతు; నా 
దోసము నెంచంబో కరయ తోయజబంధుడె దిక్కువీనికిన్‌ 
గాసిలకంచు దాది పలుకన్‌; విధి నిర్ణయ మిట్టులుండెనం 
చాసలు మాని దుఃఖమున నాత్మజు మందసమందు నుంచుచున్‌ 


కన్నా! నాకిక దారిలేక యిటునిన్‌ గాఠిన్య చిత్తంబుతో 
కన్నీటిన్‌ దిగ మింగు కొంచు విడువంగా నెంచితిన్‌; లోకమం 
దన్నా! యింతటి భాగ్యహీన లెవరయ్యా! గల్లిరే యింతకున్‌ 
మున్నో బంగరు కొండ! యింక నిను నోమున్‌ గాక! నాదైవమే 


త్రిజగన్మాతయె నీకు దిక్కిక నినున్‌ దివ్యాంశజున్‌ నేడిటుల్‌ 
కుజనత్వంబున వీడ నెంచితిని యెగ్గున్‌ సిగ్గులన్‌ వీడి; ప 
ద్మజుడీరీతి విధించె; నేను గతజన్మంబందు దుర్చుద్ధితో 
భజియింపన్‌ దలపోయ లేదొ జగదంబన్‌, గాక యిట్లేలయౌ 


అని యీరీతిగ పుత్రుంజూచి కడుబాహాటమ్ముగా నార్చుచున్‌ 
గనులన్‌ బాప్పము లేరులైయురలగా గాసిల్లు కుంతీ స్థితిన్‌ 

గనీ యాదాదియు నూజడించి యితరుల్‌ గన్గాన్నచో నీవు నిం 
దను బొందం గల వంచు పల్ముచు వెసన్‌ దన్మందసంబున్‌ గొనెన్‌ 


గుండెలు చిక్కం బట్టుకొని కుంతియు చేష్టలు దప్పి యట్టులే 
యుండెను మందసమ్ముదెస నూరకం జూచుచు; దాదియంత నా 
కుండల ధారియైన పసికూనను చేకొని మెల్లమెల్లగా 

గండముం దీర్చనెంచి సనె కావలి వారల కండ్లు గప్పుచున్‌ 


అట్టె చూచుచు శోకిలు నట్టి కుంతి 
అల్లనల్లనం జని స్నాన మాచరించె 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 130 


228. 


224. 


225. 


226. 


227. 


228. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


దాది మంజూష గైకొని ధైర్యమెసగ 
నడచుచుండెను నగరమ్ము వెడలియంత. 


కం. కనియెను రథచోదకు నొ 
కృని తనసతి రాధతోడ కలసి యెచటికో 
జను వానిని; నా రాధయు 
గని దాదికి తనకు మున్ను గలనెయ్యమునన్‌ 


ఉ. _ ఎక్కడి కేగుచుంటి విదియేమిటి హస్తమునందు మందసం 
బొక్కటిం దాల్చి, యిందు ధనమున్నదె? బంగరు భూషలున్నవే? 
నిక్కముం దెల్చ్పుమంచు కడునేర్చునం బల్మెడు రాధం గాంచి యా 
'ప్రక్కనం జిక్కెనాకు పసిబాలు డెవండొ గలండు దీనియం 
దక్కజమంది తెచ్చితి నటంచు నటించుచు దాది పల్మినన్‌ 


మ. తనకున్‌ సంతతి లేకయుంట నిపుడాదైవంబె యీరీతిగా 
నను ధన్యాత్మను జేయవచ్చెనని యానందంబునన్‌ మిన్నుసే 
కొనుచున్‌ రాధ తదీయ మందసము గైకొన్నన్‌ విభుండంతటన్‌ 
తనయామోదముం దెల్సె; దాదియును మోదంబందె లోలోపలన్‌ 


ఆ.వె. రాధయింటం బెరుగ రాధేయుడనుచును 
కర్ణకుండలములు గలిగియుంట 
కర్షుడనుచునతడు ఖ్యాతిని గడియించె 
అస్త శస్త్ర విద్యలన్నినేర్చె 


పాండవుల చరిత్ర 


కం. అనిచెప్పి సూతుడంతట 
వినిపింపందొడగె పాండు విభునిచరితమున్‌ 
ఘనులగు పాండవుల చరిత 
లన ఘాత్ములునైన శౌనకాది మునులకున్‌ 


తే.గీ. కుంతి భోజుడుతనపుక్రి కుంతి కపుడు 
పరిణయమొనర్పతాస్వయం వరము దిశల 


శ్రీ దేవీ భాగవతం 


131 


229. 


2830. 


281. 


282. 


299. 


284. 


235. 


తే.గీ. 


కం. 


చం. 


కం. 


ప్రకటనము సేయ పాండు భూపాల వరుడు 
పరిణయం బాడెం ట్రీతి నప్పద్మముఖిని 


మద్ర భూపతి పుత్రిక మాద్రియనగ 
నొప్పు నామెను నాపైన నొనరపెండ్లి 
యాడియిరువురు భార్యల తోడం గూడి 
పాలనము సేయు రాజ్యమప్పాండు విభుడు 


చనె నాతండొకనాడు వేట కొజకై సాంద్రాటవీ భూమికిన్‌ 
తనదేవేరుల తోడం గూడి; యచటన్‌ దానెంతయున్‌ బ్రొద్దు హె 
చ్చినయుత్సాహము తోడ క్రూరమృగరాజిన్‌ లెక్కకున్‌ మిక్కిలిన్‌ 
ఘన నారాచములన్‌ వడిన్‌ దునుముచున్‌ గారించుచున్నంతటన్‌ 


ముని వర్యుడొకడు సతితో 

ననయమ్ము మృగంబులట్టు లాకారములన్‌ 
గొనకొని ధరియించి కడున్‌ 
మనసిజకేళులను దేలి మసలుచు నుండన్‌ 


కనియా పాండు విభుండు నయ్యవియు నిక్కంపున్‌ మృగంబుల్‌ బురే 
యనుచున్‌ మానసమందునెంచి వడి నేయన్‌, మౌని వర్యుండు తత్‌ 
ఘన బాణాహతిం బ్రాణముల్‌ విడుచుచున్‌ గాలానలక్రోధుడై 

తన పూర్వాకృతిం దాల్చి యిట్లు పలికెన్‌ ధాత్రీపతిన్‌ గాంచుచున్‌ 


సంతోషమ్మున నేను నాదు సతియున్‌ సయ్యాటలన్‌ దేలుచున్‌ 
గంతుల్‌ వేయుచునుండ నన్ను నిటులన్‌ కాండ ప్రహారమ్ముతో 
నంతంబొందగంజేసి, తీవునిటులే యర్ధాంగితోం గూడుచున్‌ 
సంతోషించెడువేళ నీల్లు దనుచున్‌ శాపంబిడెన్‌ రాజుకున్‌ 


అని శపియించి ప్రాణముల నమ్ముని నాధుడువీడ; పాండుభూ 
జనపతి శోకమగ్నుడయి సంతత రాజ్య సుభోపభోగ జీ 
వనమును వీడి యేగె తన భార్యలు తోడయి వచ్చుచుండ తా 
వనములకున్‌ ముని ప్రకర పర్ణకుటీర నివాసకాముడై 


చనియట గంగాతటమున 
ముని వర్యులతోడం గూడి ముదమున తపమున్‌ 


ద్వితీయ నృంధము చా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 132 


శ్రీ దేవీ భాగవతం = 


గొనకొని చేయుచు నుండెన్‌ 
వనజేక్షల పొందు వీడి పటు నియమమునన్‌ 


236. చం. బహువిధ ధర్మ శాస్త్రముల పాయక తాశ్రవణంబుం జేయుచున్‌ 


2837. తే.గీ. 


238. సీ. 


239. కం. 


విహిత చరిత్రుడైన కురువీరుడు నిష్టగ బ్రహ్మచర్యమున్‌ 
సహనముగల్లి యాచరణ సల్పుచునుండగ నొక్కనాడటన్‌ 
మహితపురాణ వేత్త యొకమౌని యిటుల్‌ వచియింపగా వినెన్‌ 


సుతులు లేని నరునకు సద్దతులు లేవు 

కాన నేయుపాయంబుచే నైన నరుడు 

పుత్ర సంతాన మొందుటే పాత్రమగును 
తనయులను బొందు మార్గముల్‌ దగవినుండు 


తనవలన సతికి తనయుడు గల్లినన్‌ 
బెరసుం డాత్మజుందనగ నొప్పు 
పెండైన తనయకు పెనిమిటి వలనన 
“పుత్రుడు గలుగ దౌహిత్రుడగును 
పరపురుషునిం గూడి భార్య గర్భముం దాల్చి 
పుత్రునింగన వాడు క్షేత్రజుడగు 
విధవకు తన వల్ల వేద్మ జన్మించిన 
కొడుకిల తానొప్పు గోళకుడన 


భార్య కుపభర్తవలన సంప్రాప్తమైన 
యతడు “కుండు”డన బరగు నవనియందు 
పెండ్లికిని మున్నె గర్భానం బెరుగుచున్న 
యాతడు సహోఢుడను పేర నమరుభువిని 
కన్యకును బుట్ట కానీను; డన్యజనుల 
యొద్దం గొన్న క్రీతుడనగ నొప్పు నతడు 
వనముల లభించినన్‌ వనప్రాప్తుడగును 
దత్తతను గొన్న వాడిల దత్తుడగును. 


వీరలె దశవిధ సుతులన 
నౌరసు డిందధికు డింక నాపై వారీ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 133 


240. 


241. 


242, 


243. 


244. 


245. 


246. 


కర 


కం. 


కం. 


కం. 


కం. 


ద్వితీయ స్కంధము చా 
తీరునక్రమముగ తక్కువ 
వారలె యని ముని వరుండు పలికిన యంతన్‌ 


వినియపుడు పాండు భూపతి 

తనమనమునం జింతం బొంది తద్దయు ప్రొద్దున్‌ 
వనరుచు నిద్దుర పట్టక 

దినములు యుగములుగ గడపి దీన వదనుడై 


ఏకాంతంబున నొక్కనా డడలి తా నింతిన్‌ బృథన్‌ బిల్చి పృ 
ధ్వీకాంతుం డిటుపల్మె నామెంగని యింతీ! నాదు నాజ్ఞన్‌ మదిన్‌ 
జేకొంచున్‌ ముని వర్యు నొక్కని సదాసేవించి సత్పుత్రునిన్‌ 
నాకుం ట్రీతి నొసంగు మిందఘ మొకింతన్‌ లేదు నాసమ్మతిన్‌ 


మునుపెన్నియొ యిటువంటివి 

కనియుంటిమి ధర్మ శాస్త్ర కావ్యములందున్‌ 
గన లేదే సౌదాసుడు 

మును తనయుని నా వసిష్ట మునివరు వలనన్‌ 


అనినన్‌ గుంతియు నాత్మలోం దనకు దివ్యాత్ముండు దూర్వాసుడి 
చ్చిన మంత్రమ్ముదలంచియప్పు పతికిన్‌ జెప్పంగ నప్పాండు భూ 
జనపాలుండును సమ్మతించె; నటు పై (్రద్దామతిన్‌ గుంతి తా 
ననఘాత్మున్‌ యమునిన్‌ స్మరించె మదిలో నమ్మంత్రమున్‌ బల్ముచున్‌ 


దానన సుతు ధర్మజుడను 

వానిని గనె కుంతి ధర్మవర్తను ననఘున్‌ 
దానపుడు పాండు భూపతి 

కానక కనినట్టీ సుతుని గని ముదమందెన్‌. 


అటుపై ననిలుని దయచే 
కుటిలాలక కుంతి కనియె కుంజరబలునిన్‌ 
పటురణ ధీరున్‌ భీమున్‌ 
నిటలాక్షసమున్‌ రిపువన నిశిత కుఠారున్‌ 


అంతటం దనియక యింద్రుని 
స్వాంతమునన్‌ దలచి కుంతి యర్షును కురురాట్‌ 


= రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 134 


247. 


248. 


249. తే.గీ. 


250. 


251. 


252. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


కర, 


కం; 


చం. 


సంతతికి భయంకరునిన్‌ 
సంతసమునం గనియె చక్రి సంతోషింపన్‌ 


ఏడాది కొక్క కొమరుని 

వేడుక నా కుంతి పడయు విధమునెజుగుచున్‌ 
పోడిమిసెడి తామాద్రియు 

వేడెన్‌ సుతు బొందం దలచి విభుం జేరి వెసన్‌ 


ఆయమ వేదనన్‌ గని ధరాధిపు డంతటం గుంతిం జూచి నీ 
వీయుము మంత్రమున్‌ దనర నీమెకునంచు ననుజ్ఞ యీయగా 
తోయజనేత్ర కుంతి యిడెం దొయ్యలి మాద్రికి మంత్రరాజమున్‌ 
బాయక దానిశ్రద్ధగ జపంబొనరించుచు నామె యంతటన్‌ 


అశ్వినీ దేవతలం దన యాత్మం దలప 
వారికృపవల్ల కవలలం బడసె మాద్రి 
నకుల సహదేవులనియెడి నామములను 
దాల్చియొప్పిరి వార లిద్ధరణియందు 


క్షేత్ర జులై పాండునకున్‌ 

పుత్రులు జన్మించి సుగుణపుం[(బోవులు, సత్‌ 
పాత్రులు నై పాండవులని 

ధాత్రిన్‌ గీర్తింపం బడిరి ధర్మాత్ములనన్‌ 


అట్లు కొన్ని దినంబులు సనినయంత 


వనము చిగిర్చె పచ్చగ; శుభంకరమై పువుగుత్తు లెల్లెడన్‌ 

దనర సుగంధముల్‌ విడిచె; తన్మధు సేవన కాంక్ష షట్పుదుల్‌ 
నినదము సేసె; కోయిలలు నేర్పున పంచమమౌ స్వరంబునం 
దొనరగం బాడె; యాడెను మయూరము లామని రాకం దెల్పుచున్‌ 


ఆమని రాకతో కురు వరాన్వయు డంగజ భావసంగుడై 
ప్రేమదలిర్ప మాద్రియెడ; పెల్చన చెంతకు జేరి యామెతో 
కామునికేళికిన్‌ గడగె, కాదిది కూడదటంచు నామెయున్‌ 
వేమరు వేడినన్‌ వినక వీడక కౌగిలి జేర్చి యంగనన్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


135 


259. 


254. 


25ర్‌. 


256. 


257. 


25రి. 


259. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


శాపవిషయమ్ము నింతయు సరకుం గొనక 
ముచ్చటలు దీర్చుకొనం గోరి పుడమి టేడు 
వదిలె ప్రాణంబు లక్కట! వ్రాలె నేల 

విధి బలీయముగద! యెంత యధికులకును. 


మొదలు నరికిన వృక్షముంబోలి యతడు 
పుడమి వ్రాలగం బూలతన్‌ బోలి మాద్రి 
యతనిపై వ్రాలె బావురు మనుచు నార్చి 
కుంతియును వచ్చి దుఃఖించెం జెంతం జేరి 


తండ్రిం గోల్పడి పాండవుల్‌ తల్లడిలిరి 
అచ్చటచ్చట నున్నవా రచటం జేరి 
శోకసాగర మగ్చులై సొమ్మసిలిరి 
ఆశ్రమం బయ్యె దైన్య భావాశ్రమముగ 


తపములు మాని దైన్యమున తాపసులెల్లరువచ్చి వారితో 
నుపశమనోక్తులన్‌ బలికి యూఅడిలంగ నొనర్చి యంత నా 
నృపవరు కాయ మగ్ని దహియించుచు నుండగంజూచి, యిద్దినా 
నెపముననే యటంచు దగ నిష్కృతికై చితిం జొచ్చె మాద్రియున్‌ 


నకుల సహదేవులను మాద్రి నందనులను 
కుంతి రక్షణలోనుంచి కూర్మి నచటి 
మునివరేణ్యులు హస్తినాపురముం జేర్చి 
రంత ధర్మజాదులతోడ కుంతి నెలమి 


గాంగేయుండును నాంబికేయ విదురుల్‌ కౌంతేయులన్‌ బ్రేమ లు 
ప్పొంగం జీరి కవుంగిలించి, పతిం గోల్పోవన్‌ గడున్‌ దుఃఖపున్‌ 
సాంగత్యమ్మున నున్న కుంతింగని యాశ్వాసంబునంబల్మి ని 
స్సంగుల్‌ మౌనుల కాదరంబున నమస్మారంబులన్‌ జేసినన్‌. 


మునులు మోదమంది చనినంతం గుంతి తా 
సుతులంగనినయట్టీ చొప్పుం దెలుప 
సంతసించిరంత సభలోని వారెల్ల 
అంధనృపుడు వారి నాదరించె 


ద్వితీయ స్కంధము చా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 136 


260. కం. కుంతీసుతు లైదుగురును 
నింతిన్‌ గృష్టను ద్రుపద మహీపాలు సుతన్‌ 
గాంతగ సేకొని యొకరొక 
రంతంతన్‌ సుతులం బడసి రైదుగురం దగన్‌ 


261 కం. పాండవ మధ్యమునకువే 
రొండుసతి సుభ[ద్రవలన నుదయించె భువిన్‌ 
దండి పరాక్రము డభిమ 
న్యుండను తనయుండు కురుకులోద్వహుడెలమిన్‌ 


262. తే.గీ. వాసు దేవుని చెల్లెలై వాసిం గన్న 
తామరసనేత్ర నా సుభద్రను విజయుడు 
నంద నందను సాహాయ్య మొంది యపహ 
రించి తెచ్చి పెండ్లాడె కామించి మదిని 


263. కం. కౌరవ పాండవ రణమున 
పోరాడి సుభద్ర కొడుకు పుడమిని వ్రాలెన్‌ 
వీరుల నుపపాండవులను 
కౌరవ గురుసుతుడు చంపె కజికుం దనమునన్‌ 


264. ఉ. ఆ యభిమన్యు భార్య కమలానన యుత్తర గర్భసీమలో 
పాయక వృద్ధింజెందు కురువంశ వివర్ధను నల్పదేహుం గూ 
రాయత బుద్ధి ద్రోణసుతు డస్త్రమునన్‌ విదళింప నప్పుడా 
తోయజ నేత్ర గర్భమును తోయజనాభుడు చక్కంజేసినన్‌ 


265. కం. ఉత్తర కుదయించె పరీ 
క్షిత్తనుపేర సుతుడు గడు శీలయుతుండున్‌ 
చిత్తంబున శ్రీ కృష్ణుని 
హత్తించి భజించునట్టి యనఘాత్ముండున్‌ 


266. కం. కురుకులము సమూలముగా 
ధరను పరిక్షీణ మగుటం దానొక్కండే 
యిరవుగ పరిరక్షిత్రుడై 
స్టిరపడుటం పరీక్షితాఖ్యం జేకొని వరలెన్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


చా రీచీనీ : అగస్త 


137 


స్మరాజ సుబ్బారా 


ద్వితీయ స్కంధము చా 


267. చం. తనయులు నూర్లురున్‌ నరక ధామముం జేరగ నంధరాజు త 


268. కం. 


మ్ముని సుతులైన పాండవుల పొంతనం జేరి మరుత్త నూజుచే 
ననయము నర్మగర్భమగు నాజిడులం బడుచున్‌ గ్రమంబునన్‌ 
దినములు పుచ్చుచుండె నతి దీనత జీవిత శేషమంతయున్‌ 


తనపతి తోడిదె లోకం 

బనుచున్‌ గాంధారి తలచి యను దినమును తా 
మనమున వేదనం జెందుచు 

మనుచుండెన్‌ పవన సుతుని మాటలు వినుచున్‌ 


269. తే.గీ. ధర్మతనయుడు తన పెద తండ్రి కెపుడు 


270. కం. 


271. శా. 


272. మ. 


273. మ. 


శ్రద్ధతోడుత సేవలు సలుపుచుండు 
తల్లియట్టుల తన పెద తల్లిపట్ల 
పూజ్య భావమ్ము నెజపు సమ్ముదముతోడ. 


విదురుడు సకల కళా కో 

విదుడు పరమతత్వ విదుడు వినయాన్వితుడున్‌ 
వదలక ధృతరాషునితో 

ముదమున కాలమును బుచ్చు ముచ్చటలం దగన్‌ 


ఆ ధృతరాష్టునిం జూచి సహింపనోపక భీముండు 


ఈతం డంధుడు వీనిపుత్రులను నేనే చంపితిన్‌ మద్దదా 
ఘాతథ్రేణుల; దుస్స సేను పయి నేం (గ్రౌర్యమ్ముగా దూకి వి 
ఖ్యాతిన్‌ గుండియం జీల్చిరక్తమును త్రాగన్‌ బోవుచుండన్‌ గడున్‌ 
భీతిన్‌ చేష్టలు దక్కి నిల్చిరదుటన్‌ వీరాగ్రణుల్‌ మౌనులై 


జనుషాంధుండగు నీతడిప్పుడతి నీ చత్వంబునన్‌ మద్దృహం 
బున నేవేసెడి కూటికై యెదురు చూపుల్‌ చూచుచున్‌ సిగ్గు నె 
గ్గును బోనాడి వసించు తాశునక కాకోలంబులన్‌ బోలె; పృ 
థ్విని పాపాత్ముల కాయువుల్‌నిలుచుం బో దీర్భంబులైయెప్పుడున్‌ 


అనియీరీతిగ భీముడాడు కడు నింద్యంబైన వాక్యంబులన్‌ 
వినిదుఃఖించెడి పెద్దతండ్రిం గని యుర్వీనాధుడౌ ధర్మనం 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 138 


274. కం. 


2175. 6. 


276. చం. 


277. చం. 


278. కం. 


279. మ. 


280. సీ. 


శ్రీ దేవీ భాగవతం = 


దనుడోదార్చుచు; భీమసేను పలుకుల్‌ తండ్రీ! మదిన్‌ నిల్బంబో, 
కనయంబున్‌ గడు మూర్చుడాతడని సౌహార్దమ్మునన్‌ బల్ముచున్‌ 


ఓదార్చుచుండ నిక ది 

క్కేదియుంగన లేక పదియు నెన్మిది యేడుల్‌ 
వేదన మదిలో (మింగుచు 

కాదనక వసించెనచట కర్మవశమునన్‌ 


ఇవ్విధి నిందలన్‌ బడుట కింక సహింపక మానసంబునన్‌ 
నెవ్వగతోడ ధర్మసుతునిన్‌ ధృత రాష్టుడుచూచి నాయనా! 
దవ్వులకున్‌ వనంబులకు తాపసవృత్తిని బూని యేగెదన్‌ 
నవ్వులుగాదు నన్ను విపినంబులం జేర్చుము సంతసంబగున్‌ 


అనవిని ధర్మజుండు విదురాను మతంబున పుష్మలమ్ముగా 
ధనము నొసంగి ప్రీతి పెద తండ్రిని పంపగ నెంచి తమ్ములన్‌ 
గనియడుగంగ వారలును కాదనరై రొక భీమసేనుడే 

కనలుచు సమ్మతింపక ప్రకంపిత (భ్రూకుటితోడ నిట్లనెన్‌ 


ఇతనికి గ్రుడ్డివాని కొక హీనునకిట్లు ధనమ్మునిత్తువా! 
గతముం దలంపవేల మనకష్టములన్నిటి కీతడే గదా 
సతతము కారణ మ్మదియ చాలును ధర్మజ! నీదు బుద్ధియే 
వెతలను దెచ్చి పెట్టె మతి వేయును నేటికి మాకు నెప్పుడున్‌ 


నీ మంత్రాంగము వలననె 
భూమిన్‌ పడరాని పాట్లుం బొందితిమయ్యా! 
సామాన్య మానవుల వలె 
సామంతుల పంచ బ్రతుకు జరిపితి మకటా! 


కపట ద్యూత మటంచెటింగియు నయోగ్యంబంచు భావించ కా 
కపటుల్‌ బిల్వగ నేగ నేల? యపుడ క్య్మార్యమ్ము సాలించినన్‌ 
విపరీతమ్ములు గల్గునే? మదిని నావేశమ్ముతో తమ్ములన్‌ 
చపలాక్షిన్‌ సతినోడి పోయితివి నీచత్వంబునన్‌ ధర్మజా 


నీ మూలమున గదా! నిన్న మొన్నటి దాక 
నడవుల నిడదుములం బడుచునుంట 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 139 


281. తే.గీ. 


282. తే.గీ. 


283. కం. 


284. చం. 


285. కం. 


ద్వితీయ స్కంధము చా 
నీ మూలమున గదా! సామీరినౌ నేను 
వంటసేయ విరటు నింట నుంట 
నీ మూలమునగదా! నిర్జరేంద్రుని సుతు 
డతివయి నాట్యమ్ములాడుచుంట 
నీ మూలమునగదా! నెట్టన కవలలు 
నశ్వ గోరక్షకు లౌచునుంట 


వరము వలనన జన్మించి తరుణులందు 
మేటి యననొప్పు కృష్ణ విరాటు నింట 
పడని పాట్లెల్లం బడుట నీ వలన గాదె 
ఇంతకన్నను నవమాన మెద్దియింక 


చిత్రరథుడను గంధర్వుచేతం జిక్కి 

వనరు దుర్యోధనుని నాడు గనుచు నీవు 
వాని విడిపించు మనుచు నా కానయిడగ 
నేనె విడిపించితిని యట్లు కానియెడల 


నాడెయమలోక మేగెడి వాడతండు 
నీదు నాలోచనయెయింత వాదుం గూర్చె 
నట్టి వానికి తం(డ్రియౌ నల్ప మతికి 
ధనమునిచ్చుటకే నొప్ప ననుచు బలికి 


అనిలజుం డతి కోపమ్మునం 

జనియెను నచ్చోటు వీడి జవమున నంతన్‌ 
దన మువ్వురు తమ్ములతో 

నొనరగ మంతనములాడి యొప్పించి తగన్‌ 


ధనము నొసంగె ధర్మజుడు తా పెదతండకి పుష్మలమ్ముగన్‌ 
ఘనముగ నాతడున్‌ విరివిగా తగురీతిని దాన ధర్మముల్‌ 
పొనరనొనర్చి యంతందన పుత్రుల నెల్ల తిలోద కంబులన్‌ 
దనిపి ప్రయాణమయ్యె విపినంబులకున్‌ దన ధర్మ పల్షితో 


తడయక ధృత రాష్రునితో 
నడచెను కుంతియును ట్రీతి నట్టడవులకున్‌ 


= రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 140 


286. తే.గీ. 


287. మ. 


288. తే.గీ. 


289. ఉ. 


290. ఉ. 


291. తే.గీ. 


292. చం. 


శ్రీ దేవీ భాగవతం = 


కొడుకులు వలదను చున్నను 
విడనాడి సుఖోపభోగ విసరములెల్లన్‌ 


విదురుడును వెంట నడచెను ముదము తోడ 
అన్నవెంటనె వనవాస మర్ధిం దలచి 
ధర్మజాదులు జాహ్నవీ తటము దనుక 
సాగనంపిరి వారల సాదరమున 


ధృతరాష్టాదులు నల్వురున్‌ సురనదీ తీరంబునందున్న యా 
శతరూపాశ్రమ భూమిం జేరి యచటన్‌ సౌకర్యమైయొప్పు నొ 
క్క తృణాచ్చాదితమౌ కుటీరమును చక్కన్‌ నిల్పి యేకాగ్రతన్‌ 
మతిమంతుల్‌ తపమాచరించిరి తగన్‌ (బ్రహ్మోత్మ భావోన్నతిన్‌ 


సాగె నిట్టుల నాటేండ్లు సంతసమున 
పెద్ద తండ్రిని తల్లుల విదురుం జూడం 
గోరి ధర్మజు దొక నాడు కూర్మితోడ 
తమ్ములను బిల్చి చెప్పెను తనదు కోర్కె 


చెప్పిన దమ్ములందరును చిత్తములన్‌ గడు సంతసించుచున్‌ 
తప్పకపోయి వత్తమన; ద్రౌపది, యుత్తర, యాసుభద్రయున్‌ 
ముప్పిరింగొన్న వేడుకలు మోములం దోపగ వారి వెంట తా 
మప్పుడ యేగ సిద్ధ పడిరంత వనంబులకున్‌ గడున్‌ వడిన్‌ 


పౌరులు కొందరున్‌ మజియు ప్రాజ్ఞడు సంజయుడప్పు వారితో 
జేరగ నెల్లవారు గడు శీఘ్రముగా విపినమ్ముం జేరి గాం 
ధారిని, నాంబికేయు, తమతల్లినిం గాంచిరి, కాని యచ్చటన్‌ 
వారలు గాంచ రైరి బుధవంద్యుని నావిదురున్‌ మహాశయున్‌ 


అంతందల్లులకునుందండ్రి కంజలించి 

వారి యాశీస్సులను ముదమారం బొంది 
రపుడు విదురుని విషయమ్ము నడిగె ధర్మ 
తనయుడు పెద తండ్రిం గని తా వినయమెసగ 


అడిగిన నాతడిట్లనియె నయ్యమనందనుతో కుమార! త 
మ్ముడు విదురుండు తాం జనియె ముక్తిని గోరి విరక్తుడై తపం 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 141 


293. కం. 


294. క. 


295. చం. 


296. ఉ. 


297. కం. 


298. కం. 


299. చం. 


ద్వితీయ స్కంధము చా 
బెదపకం జేయ నేయెడకొ; యెల్ల సుఖంబులు భోజనంబులున్‌ 
విడిచి; పరాత్సరున్‌ మదిని వీడక నిత్యమనన్య చిత్తుడై 


అనితెలుప ధర్మతనయుడు 
మనమున నొకకొంత వడికి మౌనయుతుండై 
వనమందలి యాశమమున 

తనవారలతోడ గడపె తానారాత్రిన్‌ 


మరు దినమున ధర్మసుతుడు 
సురగంగాతీరమందు చూచెన్‌ విదురున్‌ 
పరమతపోనిష్టున్‌ భా 

సుర జీర్ణ శరీరుని పరిశుద్ధ చరిత్రున్‌ 


పటుతర నిష్టలన్‌ దపము పాయకం జేయుట దేహమస్థి సం 
ఘటిత జటావృతంబగుచుం గర్వలిం దూలగ దివ్యకాంతితో 
నటమట యింతయున్‌ గనని యవ్విదురున్‌ గని ధర్మజుండు సం 
పుటిత కరాబ్దుడై వినయ పూర్వక వాక్కుల నంజలించినన్‌ 


ధ్యాననిమీలితాక్షుడగు నావిదురుం డిసుమంత యేనియున్‌ 

వాని వినమ్రతోక్తులకు ప్రత్యభిభాషణ సల్పదయ్యె; భూ 
జానియు నాత్మలో మిగుల సంభ్రమ మొప్పగం జూచుచుండె వి 
జ్ఞాన పయోధి నాతనిని; చయ్యన నంతట నద్భుతమ్ముగన్‌ 


విదురుని ముఖమున వెల్వడి 

పదిలంబుగ నొక్కకాంతి భాసుర లీలన్‌ 
ఉదయార్శతేజు ధర్మజు 

సదమల దేహంబు నందు సరగునం జొచ్చెన్‌ 


యమ ధర్మాంశజు లిరువురు 

సమతేజులు గాననిపుడు సమవర్తి నిభుం 
డమలుడు విదురుని తేజం 

బమరగ ధర్మాంశయందె యైక్యం బయ్యెన్‌ 


విదురుని దేహమంతట భువిన్‌ మెల మెల్లగ వాలి పోయె; గ 
ద్గదిత గళంబునన్‌ బొగిలె ధర్మతనూజుడు; వేదనా భరం 


= రీచనీ ; అగస్తరాజ సుబ్బార్చ్పా 142 


300. చం. 


301. ఆ.వె. 


302. చం. 


303. ఉ. 


304 తే.గి. 


805. తే.గీ. 


806. తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


బెదను దహింప సోదరుల నెల్లను బిల్చి తదీయ దేహమున్‌ 
బదపడి మీరలెల్లరును పావక కీలల సంస్కరింపుడీ! 


అని పలుకంగ తమ్ములును నాతని యాజ్ఞవహించి, యట్టులే 

యనుచు దదీయ దేహమును నగ్నికి నర్పణసేయం బూన, ని 
య్యనఘుని సన్యసించిన మహాత్ముని కాల్చుట కూడదంచు తా 
వినిచెను దివ్య వాణి కడు విస్మయ మందగ పాండునందనుల్‌ 


వేల్పుపలుకులపుడు విని వారలెల్లరు 
నమర నదిని స్నానమాచరించి 

శవము నచట విడిచి చనిరి వేగమ్మున 
నాంవికేయు6 గనగ నాశ్రమమున 


చని తమ పెద్ద తండ్రికి విషాదముతో విదురుండు ముక్తిం బొం 
దిన విషయమ్ముం దెల్పిరి మదిన్‌ గడుదుఃఖముం జెంది తమ్మునిన్‌ 
మనమున నొక్కకొంతవడి మౌనముగాం దలపోసి వెంటనే 

మునిగె తపమ్మునన్‌ కనులు మూయుచు కౌరవ వృద్దు డంతటన్‌ 


సాగెను కొంతకాలమటు, సాత్యవతేయుడు వ్యాసుడున్‌ మహా 
త్యాగధనుల్‌ మహర్షులును దైవమునీంద్రునిం గూడి యొక్కనా 
డాగమనమ్ము సేసిరట, కంతట వారును నాతిథేయముల్‌ 
బాగుగం జేసి నములయి భక్తియెలర్బగ స్వాగతించినన్‌ 


అంతటం గుంతి వ్యాసుం గని యార్యనుతా! వినుమయ్య, కర్టుడే 
సంతతమున్‌ మదిన్‌ మెదలు; సతృపనాతని నొక్కసారి చూ 
పింతువెనాకు; నామనము వేదనతో దహియించుచుండు; నే 
నెంతయుద్రోహబుద్ధిం జరియించితి నాతని పట్ల పాపినై 


వాని ముఖమును జూడంగ వలయుననుచు 
కోర్మెజనియించె నిపుడని కుంతి వేడ 

తా సుయోధనుం జూడం గాంధారికోరె 
ననుజ సహితంబుగానపు డార్తితోడ 


తనయు నభీమన్యుం జూడగా మనమునందు 
కోర్మెగలుగ సుభద్రయు కోరెనపుడు 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 143 


307. 


308. 


309. 


310. 


311. 


312. 


31393. 


కం. 


కం, 


కం. 


కం. 


ఉ. 


ద్వితీయ స్కంధము చా 
పేగుబంధమ్ములోనున్న (ప్రైమనెతిగి 
వ్యాసముని గంగలో స్నాన మాచరించి 


అది సాయం సమయమ్ముగాన నట సంధ్యావందనం బాచరిం 
చి దయా సాగరు డైన వ్యాసముని తాశ్రీదేవి నాత్మన్‌ గడున్‌ 
బదిలంబైన విధంబునన్‌ స్థిరముగా భావించి కీర్తించె స 

త్సద సంయుక్త కవిత్వ ధారలురలన్‌ భక్తి ప్రయుక్తంబుగా 


నీ కనుసన్నల నిరతము 

లోకంబులు మెలగు చుండు; లోకేశ్వరులున్‌ 
నీకు విధేయులు తల్లీ! 

నీకన్నను నధికులెవరు? నిఖిలారాధ్యా! 


జగములు జగతీ నాధులు 

త్రిగుణములు త్రిమూర్తు లష్ట దిక్పాలకులున్‌ 
ఖగనవకము భూతతతులు 

దెగినను వెలుగొందు దీవె దీవ్య(త్రభలన్‌ 


త్రిగుణాతీతవు జననీ! 

త్రిగుణంబుల నొప్పునట్టి త్రివిధాకృతులన్‌ 
త్రిగతుల నొనర్చుకొజకై 

యగణితముగ సృష్టిం జేసి తమ్మా! నీవే. 


నీవే స్వతంత్రురాలవు 

భావింపగ నితరమెల్ల పరతంత్రంబే 
దేవీ! నిను తెలియం దరమె 
యేవారలకైన; నిన్ను నెజుగుదు వీవే! 


వీరలు దీనురాండ్రు కడువేడుచునుండిరినన్ను; స్వర్ణమున్‌ 
జేరిన వీరి పుత్రులను చెచ్చెజఖిం జూపు మటంచు; నైన నా 
కారయ నంత శక్తి గలదా! దయతో కరుణించి వీరికిన్‌ 
నేరము లెంచకాత్మజుల నెమ్మిం గనంబడం జేయు మమ్మరో! 


వ్యాసుని ప్రార్థనన్‌ వినిన యంబ దయాపరిపూర్ణచిత్తయె 
వాసిగ స్వర్ణమందుంగల వారల నెల్లను బిల్చి తెచ్చి వి 


= రీచనీ : అగస్తరాజ సుబ్బార్చా 144 


314. తే.గీ. 


315. ఉ. 


316. ఉ. 


817. కఠ; 


318. కం. 


319. మ. 


320. కం. 


శ్రీ దేవీ భాగవతం = 


శ్వాసముగల్లం జూప, కడు సంభ్రమమందుచు కౌరవాంగనల్‌ 
త్రాసముం దోప మూర్చిలిరి తక్షణమయ్యెడ మోహితాత్మలై 


అంతం గర్జాదులును మాయమై సనంగ 
తేరు కొని యింతులెల్లరు తెలివిం గలిగి 
ఇంద్రజాలంబు వలెనున్న దేయటంచు 
వ్యాసు మహిమమ్ముం గొనియాడి రద్భుతముగ. 


అంతట ధర్మజాదులును నాశ్రమ భూమిని వీడి యెంతయున్‌ 
సంతసమొప్ప వ్యాసముని సచ్చరితంబును తన్మహత్వమున్‌ 
వింతలు వింతలౌనటుల వీనుల విందుగం జెప్పు కొంచుసా 
యంతన వేళకున్‌ జనిరి హస్తినకున్‌ దగ నశ్రమమ్మునన్‌ 


అంతట మూడునాళ్ళకు దవానల మా శతయూపు నాశ్రమ 
ప్రాంతము నందు విస్తరిల పాండవకౌరవ మాతృమూర్తులున్‌ 
శంతన పౌత్రుడున్‌ దహన సంభృతకీలల దగ్ధమైరటం 
చింతయు నారదుండు వచియింపం గలంగిరి పాండునందనుల్‌ 


భూసుర శాపవశంబున 

నాసుర కృత్యముల యాదవాన్వయు లటుపై 
నాసవముల సేవించుచు 

వాసరములం గడపుచున్‌ ప్రభాసము నందున్‌ 


భారత యుద్ధము జరిగిన 

యారున్‌ ముప్పదియు నేండ్ల కయ్యదు వీరుల్‌ 
వారును వా రన్యోన్యము 

పోరాడుచుం జనిరి యమునిపురమున కంతన్‌ 


బలరాముండును వీడెం బ్రాణముల; నాపై వాసుదేవుండు భూ 
స్థలి జాలించెను దివ్య దేహము నిశాతంబైన బాణమ్ముతో 
బలిమిన్‌ బోయ యొకండు కొట్ట; నిటు లావంశంబునం దెల్లవా 
రలు ప్రాణంబులు వీడ పార్టు డపుడారాటించుచున్‌ వేదనన్‌ 


చనియెన్‌ బ్రభాస తీర్ధము, 
జని వారలకెల్ల నంత్య సంస్మారములన్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 145 


321. ఉ. 


322. ఉ. 


328. సీ. 


324. చం. 


825. తే.గీ. 


ద్వితీయ స్కంధము చా 
గొనకొని సలిపిన యంతటం 
జనియెన్‌ ద్వారకకు మరలి సరభస వృత్తిన్‌ 


చని తక్కుంగల వారలన్‌ మిగుల నాశ్వాసించి వెన్వెంటనే 
చనుడీ ద్వారక వీడి వెల్పల కనన్‌ సంరంభులై తత్పురం 

బును వారెల్లరు వీడి పోవ;నుదధిన్‌ మున్లెన్‌ గడున్‌ విస్మయం 
బును భీతిన్‌ గలిగించుచున్‌ బురము సంపూర్ణంబుగా నయ్యెడన్‌ 


తక్కిన గోప కామినులం దామరసాక్షుని పత్నులన్‌, పురిన్‌ 
జిక్కిన పౌరులన్‌ గొనుచు చెచ్చెజ హస్తినకేగు పార్టునిన్‌ 
బెక్కురు తస్మరాధములు పెల్చనెదిర్చి సువర్ణభూషలన్‌ 
చక్కగ దోచుచుండినను శక్రసుతుండెదిరింప డయ్యెడన్‌ 


మత్సయంత్రముం గొట్టి మచ్చె కంటిని చెట్ట 
బట్టిన దిట్ట యీ పగిది యయ్యె 
పశుపతి నెదిరించి పాశు పతముంగొన్న 
వీరుడిప్పుడు కడు భీరుడయ్యె 
కాలకేయులం బట్టి కసిమసంగినయట్టి 
వీరుడియ్యెడల నిర్వీర్యుడయ్యి 
కర్ణాది వీరుల కలన నిర్జించిన, 
జెట్టి తంతుల గట్టి నట్టులయ్యె 


ఖాందవం బేర్చు నప్పుడా ఖండలు నకు 
చెమటం బట్టించినట్టి సుస్థిరయశుండు 
నేడు చోరులం జూచుచు నిలిచియుండె 
ఎవరి కేవేళ నే మౌనొ యెజఖుగం దరమె 


తన యసమర్ధతన్‌ గని పృథాసుతుడాత్మ విచారమంది వ 
జాన, కనిరుద్ధ పుత్రునకు శూరున కయ్యదువంశరాజ్యమున్‌ 
ఘనముగ నిచ్చియంతట యెకాయెకి నేగెను హస్తినాపురం 
బునకు మురారి గోలుపడి పోడిమిం దప్పిన యాననాబ్బుడై 


అతని వదనమ్ముం జూచుచు వ్యాసుడనియె 
చింతిలన్‌ బోకుమయ్య యాశ్రీవిభుండు 


= రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 146 


326. కం. 


327. ఉ. 


828. కం. 


329. ఉ. 


880. తే.గీ. 


331. ఉ. 


శ్రీ దేవీ భాగవతం = 


వీడినంతనె శక్తియు విడిచెనిన్ను 

ఆత డవతార మెత్తిన యంతమరల 
పూర్వవైభవ మప్పుడు పొందునిన్ను 
ఊరడిల్లు మటంచు తానాయ్యం బలికె 


యదుకుల తిలకుడు కృష్ణుడు 

యదువీరులు పుడమి వీడి యరిగి రటంచున్‌ 
హృదయ విదారక విషయం 

బదివిన్న పృథాగ్ర పుత్రు డార్తిమునింగెన్‌ 


ధర్మసుతుండు తమ్ములును దౌపదియున్‌ ధర యాదవాన్వయం 
బూర్మినశించె నంచు విని యొల్లక రాజ్య సుఖంబులెల్ల తా 
మోర్మి విరాగులై వెడలి రుత్తరదిక్కుకు నుత్తరాసుతున్‌ 

గూర్మి పరీక్షితున్‌ మహితుం గుంభిని నేలగ నిల్పియందరున్‌ 


చని హిమవత్సర్వతమున 

ననయముందప మాచరించి యంత్యమునందున్‌ 
ఘనయోగ మార్గరతులై 

తనువుల విడిచనిరి దివికి దామారుగురున్‌ 


పరీక్షిత్తు వృత్తాంతము 


అంచిత ధర్మ మార్గమున నర్జున పౌత్రుడనంత తేజుడై 
మించిన పుణ్య కార్యముల మెల్పునం జేయుచు నర్వదేండ్లు గా 
వించెను రాజ్యపాలనము వేడుక; నంతట నొక్కనాడు భా 
వించెను వేటలాడ మది విసృత సాంద్ర వనాంతరమ్మునన్‌ 


తలచి తన సైన్యములు వెంటం దగిలినడువ 
దుర్గమంబగు వనముల దూరి యచట 
క్రూర సత్వంబులను పెక్కుం గూల్చిమిగుల 
నలసెనాతడు మధ్యాహ్నమగుట వలన 


ఆతపబాధం జెంది యధికాధికమైన పిపాస నొక్కెడన్‌ 
శీతల వృక్షమూలమును జేరగ నంతట నాప్రదేశమం 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 147 


332. ఉ. 


333. ఉ. 


334. చం. 


335. కం. 


336. కం. 


337. చం. 


ద్వితీయ స్కంధము చా 
దాతత దీక్షతో తప మనన్య మనంబునం బూని చేయు వి 
ఖ్యాతు, నిమీలితాక్షుం బొడగాంచె నతండొక మౌనిపుంగవున్‌ 


కాంచి వినమ్ర చిత్తుడయి కౌరవనాధుడు పల్మెనిట్టు లో 
సంచిత పుణ్య! మౌనికుల చంద్ర! వనంబున వేట లాడగా 
మించిన వేద్మవచ్చియిటు మిమ్ములం గంటిని భూమి నాధుడన్‌ 
ప్రాంచిత కీర్తిశాలియగు పార్టుని పౌత్రుడ నౌత్తరేయుడన్‌. 


అలసితి వేటలాడి, తడి యాజిను నాల్క శరీర మంతయున్‌ 
సొలసెను, నీర మిచ్చి దయం జూడుము నన్నిపుడంచు వేడినన్‌ 
పలుకును నుల్కు లేక మునివర్యుడు ధ్యాన నిమీలి తాక్షుడై 
యులియక యున్నం జూచి మదినుబ్బిన కోపముతోడ నంతటన్‌ 


మనుజ విభుండు దీని నవమాన మటంచుం దలంచి యెంతయున్‌ 
గనలుచు ముందు వెన్మలను గాంచక యొక్క మృతాహిం దద్ధను 
స్సునకుం దగిల్పితెచ్చి విధిచోదితుడై ముని యంసభాగమం 

దునిచి చనెన్‌ రయంబున మహోద్ధతుడై తన రాజధానికిన్‌ 


ధ్యాన నిమగ్నుండగు నా 
మౌనియు చలియింపడయ్యె మరుమాటైనన్‌ 
పూని పలుక బోడక్కట! 
యానృపుడిది తలియదడయ్యె యౌద్ధత్యమునన్‌ 


అది చూచిన ముని బాలకు 

లిది యెక్కడి దౌస్ట్రమనుచు నీ విషయంబున్‌ 
పొదిగొనుచు వెళ్ళి ముని సుతు 

నెద కెక్కగం దెల్పి రప్పు డెంతయు భీతిన్‌ 


అదివిని యా శమీక సుతుడాగ్రహమంది కమండలంబులో 
నుదకము హస్తమందిడి మహో(గ్రతరాకృతిం దాల్చి పల్మ్కె దు 
ర్మదమున నెవ్వ డివ్విధి సమాధిగతుండగు నాదు తండ్రిపై 
బెదరక వైచె సర్పమును వీడక వాడిదె యేడు నాళ్ళలో 
పదపడి తక్షకాహి విషవహ్నిం దగుల్మొనిచచ్చుం గావుతన్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుచ్చార్యా 148 


338. 


339. 


340. 


341. 


342. 


343. 


344. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


చం. అనియిటు శృంగి శాపమిడ నమ్ముని వర్యుడు మేలు కొంచుత 
త్తనయుని శాపవార్త విని తద్దయు వేదనం జెంది వెంటనే 
మునిసుతు నొక్కనిన్‌ బిలిచి “భూపతి చెంతకు సత్వరంబునన్‌ 
జని విషయమ్ము నంతయును సన్మతిందెల్పు” మటంచుంబల్మినన్‌ 


తే.గీ. ముని సుతుండును వేగమే చని ధరాధి 
పతికి విన్నవించెను శాపవార్తనెల్ల 
శాప మనివార్యమని యెంచి భూపతియును 
తనదు కృత్యమ్ము నిందించు కొనుచునంత 


ఉ. పెద్దల, మంత్రులన్‌, మరియు పేర్మివహించిన విప్రవర్యులన్‌ 
వద్దకుంబిల్పి తాను ముని వర్యున కెగ్గొనరించినట్టి యా 
సుద్దియు, శాపవృత్తమును చొప్పడగా వివరించి యివ్లు నా 
కెద్దియొ మార్గమొక్కటి వచింపుడు మీరు దయారచిత్తులై 


మ. అనివార్యంబది మృత్యు వెల్లరకు నట్లయ్యున్‌ బ్రయత్నంబుతో 
తనకున్‌ గల్గెడి యాపదన్‌ స్థిరమతిన్‌ దప్పింపగా నౌనటం 
చనియెన్‌ శాస్తములెల్ల విజ్ఞుల యుపాయంబైన యాలోచనల్‌ 
వినినన్‌ గార్యములెల్లం జక్కంబడు నేవేళైన నెవ్వారికిన్‌ 


మ. మణి మంతౌషధ సిద్దులెల్లరకు సంభావ్యంబు, లవ్వానిచే 
గుణముల్‌ బెక్కులు గల్లు, మున్ను వినమే కుంభీనసోద్యుక్త దా 
రుణ దంషా పరిదష్టయెన సతికాయుస్సున్‌ స్వకీయంబు తా 
గణుతింపన్‌ సగమిచ్చి మౌనియొక డక్కాంతామణిన్‌ (బోచుటన్‌ 


ఉ. కావున భావికాల మెజుగంగ నశక్యమదెంతవారికేన్‌ 
చావును బొందియున్‌ బ్రతుక సాధ్యమగున్‌ దగుయత్నమున్నచో 
దేవునిపైన భారమిడి దీనతంబొంది ప్రయత్నహీనుడౌ 
దేవురు గొట్టు కబ్బునె మదిన్‌ బరికింపగ సత్సలంబిలన్‌ 


తే.గీ. సర్వ సంగమ్ములనువీడి జడలు దాల్చి 
వనములందున్న మునులైన ప్రాణములను 
నిలుపంగాయ గసురులు దుంపలకునైన 
యత్నమొనరింప వలెంగాదె యార్యులార! 


శ్రీ దేవీ భాగవతం = 


149 


345. తే.గీ. 


346. తే.గీ. 


347. కం. 


348. ఆ.వె. 


349. చం. 


350. కం. 


351. చం. 


ద్వితీయ స్కంధము చా 
పుణ్య సతు లెవ్వరైనను పొల్పుమీజ 

పిలిచి రుచిరాన్నముల నెల్లం బెట్టవచ్చు 

తినుటకైనను తాంబ్రయత్నింపవలదె 

కాక అది పోవునే నోటికడకునైన 


కాన కార్యము సిద్ధింపం గదవరకును 
తాను యత్నింప వలయు సంతాపపడక 
అంతకును ఫల మింతయు నందకున్న 
ఊజటం బొందియుండుటే యుత్తమంబు 


అని పలుకు పరీక్షిత్తును 

గని మంత్రులు భూమి సురులు కౌరవనాధా! 
వినిపింపు మయ్య మునివరు 

డెనయన్‌ దన యాయువెట్టు లిచ్చెనా సతికిన్‌ 


ఆమె యెట్లు బ్రతికె, నాముని యెవ్వరు? 
వినగంగోర్కె కలిగె వీనులలర 
తెలియంజెప్పు మనిన స్థిరచిత్తుడై నెమ్మిం 
బలికెనిట్లు భూమి పతియునంత 


ప్రమద్వరా రురువుల వృత్తాంతము 


అవని పులోమకున్‌ భృగు మహర్షికి బ్రీతి జనించె పుత్రుడై 
చ్యవనుడు, వానికిన్‌ ప్రమతి యాత్మజుడయ్యె సుకన్యయందు నా 
చ్యవనజుడున్‌ ప్రతాపి యను సాధ్విని పెండిలియై రురుండనన్‌ 
ప్రవిమల తేజునిన్‌ గనె తపస్విని నొక్క సుపుత్రు నర్మిలిన్‌ 


మేనక విశ్వావసువను 

మౌనివలన కూతుంబొంది మంజులదేహన్‌, 
దానిని తావదలెను చం 

దానన నా స్ఫూలకేశు నాశమమందున్‌ 


తనయను వీడి మేనకయు తావెడలెన్‌దివి, కంత మౌనియున్‌ 
తనకిది దైవయోగమని దానిని గైకొని ప్రమతోడ తా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 150 


దిన దిన వర్ధ్మమానయయి తేజరిలెన్‌ దగయౌవనంబునన్‌ 


352. వ. 
సంచరించుచుండ 


858. చం. అమరగ నాప్రమద్వరయు నాశ్రమ మందు చరించు చుండగా 


ప్రమతి కుమారుడౌ రురుడు పాయని కూరిమి నామెంగాంచి, తా 
క్రమమున కామ వశ్యుడయి కాంతను మానస మందునిల్పియా 
(శమమున కేగి యుండె నిజసత్రియలన్‌ విడనాడి యొంటిగన్‌ 


354. చం. అది గని వానితండ్రి తన యాత్మజు చెంతకు జేరి వత్స! నీ 


మది నిసుమంత యేనియు శమంబును బొందక యుంటివేల? స 
మ్ముదమున నిత్యకృత్యములం బొందికగా నొనరింపం బోవు, నీ 
హృదయమునందు దైన్యమున కేమి కతంబొ యెజుంగంజెప్పుమా! 


3855. కం. అనియడుగ నా రురుండును 
తన మదింగల కోర్మెనపుడు తండ్రికి దెలుపన్‌ 
విని యా ప్రమతియు వేగమె 


చనియెను తాస్టూలకేశసన్ముని కడకున్‌ 


856. కం. చని స్టూలకేశునకు తన 
తనయుని మదిలోని కోర్కె తగవివరింపన్‌ 
మనమున ముదమందియతడు 


తన సుత నిచ్చుటకు సమ్మతంబును దెల్పెన్‌. 


అంతట మంచి మూరుతమునందు వివాహము సేయనెంచి థీ 
మంతులు మౌనులిర్వురును మానుగ వస్తుచయమ్ముం గూర్చగా 
నెంతయు సంతసమ్మొదవ నేగిరి యవ్వనసీమ; కప్పుడా 
చెంతకు సర్పమొండు గడు శీఘ్రగతిన్‌ బజతెంచి క్రుద్ధయె 


357. ఉ. 


358. తే.గీ. ఆశ్రమప్రాంత మందపు డట్టు నిట్టు 
తిరుగు చుండెడి యాప్రమద్వరను కాటు 
వేయ నురుగులన్‌ (గక్కుచుం బృథ్వినొరగి 
ప్రాణముల్‌ వీడె నకట! యప్పంకజాక్షి 


శ్రీ దేవీ భాగవతం —- 
మనమలరంగం బెంచెను ప్రమద్వరనామమొసంగి, యామెయున్‌ 


అంతట నొక్కదినంబున రురుండు స్టూలకేశునాశ్రమటప్రాంతమందు 


151 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


359. 


360. 


361. 


362. 


363. 


364. 


365. 


చం. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ద్వితీయ స్కంధము చా 
అపుడట నున్నమౌనులు తదాత్మజులున్‌ మునిపత్చులెల్లరున్‌ 

గృపకలుగంగ నచ్చటకు ఖిన్నులునై జనుదెంచి రంతటన్‌ 

విపినమునుండి తండ్రియును వేగమె యాశ్రమ భూమియేరి తా 
నపరిమితంపు దుఃఖమున నాకుల మానసుడయ్యె నయ్యెడన్‌ 


రురుడును వచ్చి బోరుమని రోదనం జెందుచు నాప్రమద్వరన్‌ 
ధరంబడియున్నదానింగని తన్మునివర్యుల, స్ఫూలకేశునిన్‌ 

మరి మరిగాంచి దైవమును మాటికి మాటికి దూజుచున్‌ గడున్‌ 
దొరలగ బాప్ప ధార లటు దూరముగన్‌ జని యేక తంబునన్‌ 


అకటా! దైవమె సర్ప్వరూపమున నన్యాయంబుగా నివ్విధిన్‌ 
ప్రకటంబై గొని పోయె నాప్రియను, నాప్రాణంబు లేరీతిగా 
నికనిల్వంగల, వేమిసేతు, నొకనాడేనిన్‌ మనః స్ఫూర్తిగా 
నొకపల్మైనను పల్మనైతింగద! నేనుత్ళుల్ల కంజాక్షితో 


మంద భాగ్యుడనగు నేను మగువ మేను 
నొక్కనాడైన స్పృశియింప నొప్పిదముగ 
ఎంతపాపమ్ముం జేసితి నేమొమున్ను 
నామెం జేపట్ట లేనైతి నకట! యిపుడు 


నా యాలోచనలెల్లనీటం గలిసెం దథ్యంబుగా నింకనే 

నా యబ్బాక్షిని వీడి ప్రాణముల మేనన్‌ దాల్బుటల్‌ సాధ్యమే 

నూయో! గొయ్యియొ, యగ్నియో, విషమొ యిందున్‌ గూడినా ప్రాణముల్‌ 
దీయం జాలినమేలు గాదె! యపుడే తీరున్‌ గదా! దుఃఖముల్‌ 


అని దుఃఖించుచు నారురుండు కడకిట్లాలోచనల్‌ సల్పె, నీ 
తనువున్‌ గోల్పడి లాభమేమి? పితరుల్‌ దైన్యంబునన్‌ (గుంగరే 
ఘన పాపంబగు నాత్మహత్యవలనన్‌, కాయంబునే వీడినన్‌ 
గనునే నాప్రియురాలొకింతయును సౌఖ్యంబూర్జ్వలోకంబునన్‌ 


బ్రతికియుండిన శుభములు వడయు నరుడు 
నేడు గాకున్న టీపైన నిక్కమిద్ది 

యనుచు నదిలోన తాస్నాన మాచరించి 
వార్చి జలముల నజచేతం జేర్చియపుడు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 152 


366. 


367. 


368. 


369. 


370. 


371 


372. 


చం. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


చం. 


శ్రీ దేవీ భాగవతం = 


నిరతము దైవకార్యముల నే,మును శ్రద్ధగ సల్పియుండినన్‌ 
కరము జపాగ్ని హోత్రములం గాలము దప్పక సల్పుదేనియున్‌ 
గురువులపట్ల భక్తియును కూరిమి గల్లి చరించి యుంటినే 
నిరవుగ నీ ప్రమద్వర చరించెడు గావుత! ప్రాణయుక్తయై 


ఆమె బ్రతుకకయుండిన నాక్షణంబె 

నేను మరణించెదనుగాక! నిశ్చయముగ 
ననుచు తన హస్తమందలి యంబువులను 
పృథ్విపై విసరె రురుడా భీల గతిని 


అంతట విస్మయమ్మొదవ నాకసమందొక దేవదూత యా 
చెంతన నిల్చి యిట్లువినిచెన్‌ మునిపుత్రక! యాగుమయ్య!నీ 
కింతటి సాహసమ్ము వల దెచ్చటనైన గతించినట్టి వా 
రింతకు నెప్పుడైన చరియించిరె? ప్రాణముగల్లి చెప్పుమా! 


పుట్టిన వారెయ్యెడలన్‌ 

గిట్టుట సహజమ్ముగాదె కినియగనేలా? 
పట్టుదల యేల యుడుగుము 

కట్టుకొనుము మతియొక ముని కన్యను వేడ్మన్‌ 


అని దేవదూత పలుకగ 

విని ముని తనయుండు వల్మె వినయమున నిటుల్‌ 
విను మింతుల నేనారులను 

మనమున భావింపనెపుడు మాన్యచరిత్రా! 


ఈమె జీవించుటయొ లేక యీమెతోడ 
నేను మరణించుట యొగాని నిశ్చయముగ 
నొరుల పెండ్లాడుటకు మది నొప్పనింక 
మాటలేటికి నాతుది మాటయిదియె 


అని తన నిశ్చయమ్ము రురుడచ్చుగం దెల్పిన దేవదూతయున్‌ 
మనమున సంతసంపడి కుమార! యొకింతయు సందియమ్ము సే 
కొనక త్వదాయువున్‌ సగము కూరిమి నీమె కొసంగుదేని యీ 
వనితకు ప్రాణముల్‌ గలుగు వైళమ పెండిలి యాడుమంతటన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 153 


378. 


374. 


375. 


376. 


377. 


378. 


379. 


380. కం. 


కం. 


కం. 


కర 


చం. 


కం. 


వ. 


ఉ. 


ద్వితీయ స్కంధము చా 
ఆమాటలు వినినంతనె 

మోమోట మొకింతలేక ముని తనయుడు తా 

నామోదించుచుం దడయక 

నామెకొసంగెను నిజాయు వర్థం బెలమిన్‌ 


తన సుత మరణించిన దని 

విని విశ్వావసుడు వచ్చి వివరమెజుగుచున్‌ 
దనవెంట దేవ దూతను 

గొని చనియెను యమునికడకు గొబ్బున నంతన్‌ 


నరకాధి పతినింగనుచున్‌ 

సురదూత వచించె రురుని చొప్పది యెల్లన్‌ 
కరమచ్చెరు వందియపుడు 

తిరముగ యముడిట్లు పలికె దివ్య పురుషుతోన్‌ 


అమరవరేణ్య! నీమదికి నైన విధంబున నాప్రమద్వరన్‌ 

విమల చరిత్ర నిప్పుడతివేగముగన్‌ బ్రతికింపు మయ్య! సే 

మమును రురుండుం బొందు, ననుమాన మొకింతయు లేదటంచు నా 
యముడు వచింప నాక్షణమె యాశ్రమ భూమికింజేరియాతడున్‌ 


బ్రతికించెంబ్రమద్వర నపు 

డతి ముదమునంబెండ్లియాడె నారురుడామెన్‌ 
మతిమంతులార! మానవు 

డతియత్నము సలిపెనేని నగుకార్యంబుల్‌ 


అనియివ్విధంబున పరీక్షిన్మహారాజు తన మంత్రి పురోహితులకున్‌ 
బ్రమద్వరారురుల వృత్తాంతంబుందెల్పి మజియునిట్లనియె 


ఆపదలందు భూమి పతి కార్యులు, మంత్రి పురోహితుల్‌ దగన్‌ 
బ్రాపుగనుండి చక్కని యుపాయములన్‌ వివరించి, వాని, న 
య్యాపదనుండి ప్రోవందగు, నయ్యలు మీరలుం బ్రీతి నాదుసం 
తాప మడంగం జేయుడు ముదంబొన గూర్చుడు నాకు నియ్యెడన్‌ 


అని యతడు వేండ మంత్రులు 
ననఘులు పౌరోహితులును నాసమయమునన్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 154 


381 


382. 


388. 


384. 


385. 


386. 


387. 


చం. 


కం. 


చం. 


కం. 


చం. 


కం. 


ఉ. 


మనముల కేమియు దోపక 
వినిపింపంజాలరైరి వెరవొక్షటైనన్‌ 


అదిగని యౌత్తరేయుడు ప్రయత్నపరుండయి యాత్మరక్షణన్‌ 
బదిలము సేయనెంచి భటవర్గములన్‌ మదికెక్కువారలన్‌ 
బొదిగొననిల్సి యాపయి నపూర్వగతిన్‌ దివినంటుచున్నయ 
ట్లొదవుచు నొంటికంబమున నుండెడు దానిని యద్భుతంబుగన్‌ 


ఏడంతస్తులు గలిగిన 

మేడను నిర్మింపంజేసి మిత్రులు మంత్రుల్‌ 
గూడి చరింపగ నాతం 

డోడక నివసించెనందు నుత్సాహమునన్‌ 


భవనము చుట్టుముట్టుకొని భద్ర గజాశ్వపదాతివర్గముల్‌ 
దివిరి నిరంతరమ్ము కడుదీక్షగ కావలి గాయుచుండ, వే 
రెవరును లోనికేగ నొకయింతయు సాధ్యముగానియట్లు తా 
నవని విభుండు వాసరములచ్చట పుచ్చుచునుండె నిచ్చమై 


మణి మంతౌషధ సిద్దుల 
గణుతింపం దగిన వారు గములైరియటన్‌ 
ఫణివిషము నడచి మిక్కిలి 
మణిభూషలు బొందనెంచి మనుజవిభునిచే 


అరిగె దినమ్ములిట్టు లొకయారు, భయమ్మున నెట్టు లెట్టులో 
సరియగు సప్తమాహ్నమున సర్పకులాగ్రణి తక్షకుండు తా 
పరుగున వచ్చుచుండె నరపాలు నిజోగ్ర విషాగ్నికీలలన్‌ 
బరపి దహింపనెంచి మునిబాలకు వాక్కు ఫలించునట్లుగన్‌ 


సరిగా నా సమయమ్మున 

నరుదెంచుచునుండె కశ్యపాఖ్యుడు, విప్రం 
డిరవుగందన మంత్రముచే 

నరపతి బ్రతికించి బహు ధనమ్ములంబడయన్‌ 


భోగికులేంద్రుడున్‌ మజియు భూసురవర్యుడు తీవ్రవేగులై 
యేగుచునుండ నొక్కెడ నహీంద్రుడు గాంచెను మార్గమధ్యమం 


శ్రీ దేవీ భాగవతం = 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 155 


388. 


389. 


390. 


391. 


392. 


399. 


చం. 


తే.గీ. 


చం. 


కం. 


ద్వితీయ స్కంధము చా 
దాగిన మంత్రసిద్దుని ధరామరు, నిత్యజపాగ్ని హోత్రు, ది 
వ్యాగమ శాస్త్ర విత్తము, గతాగతకర్శవివేచనా చణున్‌ 


తక్షక కశ్యప సంభాషణము 


కని యెటకేగుచుంటివని గౌరవమొప్పగం బల్మరింప న 
య్యనఘుడు కశ్యపుండనియె హస్తిన కేగుచు నుంటి నచ్చటన్‌ 
మనుజవిభున్‌ పరీక్షితుని మాన్యుని తక్షకుడిప్పు క్రూరుడై 
కనలుపంబోవునంబెలతిగి 'క్రమ్మజ నేబ్రతికింప నెంచుచున్‌ 


తక్షకుడెకాదతని తలందన్నువాడు 

కాటువేసిన నైన తక్షణమె యతని 

మరల బ్రతికింపం గలయట్టి మంత్రమహిమ 
కలదు నాకంచు విప్రుడు పలికినంత 


మది నాశ్చర్యముంజెంది సర్పకుల సంభావ్యుండు తద్విప్రనిన్‌ 
గదియన్‌ బిల్చి ధరామరా! వినుమిదే! కౌరవ్యునిన్‌ గాటువే 

సిదహింపన్‌ జనుచున్న తక్షకుడ నేంజింతింపుమా! మద్విషం 
బది (త్రిప్పన్‌ దరమౌనె నీకుంజనుమయ్యా! వెన్మకున్‌ క్షేమమౌ 


అన విని విప్రడిట్లనియె నయ్యురగేంద్రునిం జూచి తక్షకా! 

ముని వరు శాపవాక్యమునుంబొంది మహీపతి దేహమున్‌ భవత్‌ 
ఘన విషవహ్నికీల లతి కష్టగతిన్‌ దహియించెనేని, నేం 

జని బ్రతికింతు నాతని వెసన్‌ బరమాద్భుత మంత్రశక్తిచే 


అని పంతంబునంబల్కు భూసురునితో నా తక్షకుం డిట్లనెన్‌ 
వనజాతాసన వంశసంభవ! భవద్వాక్యంబు సత్యంబె యై 

నను నేనీ వట వృక్షమున్‌ క్షణములోనన్‌ గాల్చి భస్మంబొన 
ర్తును నీవున్‌ బ్రతికింపంజాలినను సంతోషింతు నిక్కమ్ముగన్‌ 


అనిపలికి పన్నగేంద్రుడు 

తన విష వహ్నుల వటమును దహనము సేయన్‌ 
గనగనమండుచు నదియును 

గనుచుండగ భస్మమయ్యె క్షణకాలమునన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 156 


394. 


395. 


396. 


397. 


398. 


399. 


400. 


చం. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


అదిగని కశ్యపుండు దరహాసము సేయుచు భస్మమొక్కచోన్‌ 
గదియగం జేర్చి యంత నుదకంబు కరంబున నింపి మంత్రమున్‌ 
మదింజపియించి చిల్మె బసుమంబు పయిన్‌ వడినప్లు విస్మయం 
బొదవ మహీరుహంబు కడునొప్పెను పూర్వవిధంబునన్‌ బురే! 


అతని మహిమకు నాశ్చర్యమంది యపుడు 
పన్నగేంద్రుండు మెల్లగం బల్మెనిట్లు 
భూసు రోత్తమ! నీశక్తి, బొగడందరమె 
సంతసం బందితిని మానసంబు నందు 


భూసురశాపవాక్యమున భూపతి జంపగం బోవుచుంటి, నా 
యాసము నీకదేల? యత డంతమునొందుట తప్పదయ్య! దే 
వాసుర సంఘమొక్కటిగ నడ్డము నిల్చిననైన, కానిచో 
భూసుర వాబ్నిశాత శరముల్‌ ధర పొల్లగునే తలంచుమా! 


“అతనిని [బతికించిన నా 

కతులిత ముగ ధనమునొసగు” ననియెదవేమో! 
అతనికి రెండింతలిడుదు 

వెత దీజ ధనమ్ముంగొంచు వెన్మకుంజనుమా! 


అని తక్షకుండు పలుకగ 

విని భూమీ సురుడపుడు వివిధ భంగుల తా 
మనమున నాలోచించెను 

వెనుకొని మది సందియములు వెలువడు చుండన్‌ 


ధనలోభంబున నా ప్రయత్నమిటులన్‌ దప్పించి నేవెన్మకున్‌ 
జనినన్‌ నాకపకీర్తిగల్లదె! భువిన్‌ సత్మీర్తి లేనట్టి యా 
ధనమున్నన్‌ ఫలమేమి? మున్ను వినమే! ధర్మాత్ములౌ భూధవుల్‌ 
ధనముల్‌ సర్వము యాచకాళికిడరే! ధాత్రిన్‌ యశఃకాములై 


వరతంతు మునీంద్రునకున్‌ 
గురుదక్షిణనీయనెంచి కోరిన కౌత్సున్‌ 
పరితృప్తి నొందం జేయడె 

ధర రఘుపతి దానమొసగి తన సర్వంబున్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 157 


401. 


402. 


4039. 


404. 


405. 


406. 


407. 


కం. 


కం. 


చం. 


కం. 


కం; 


కం. 


ద్వితీయ స్కంధము చా 
ముని విశ్వామిత్రునకున్‌ 

ధనమిచ్చెద నన్న మాటం దప్పక తీర్చన్‌ 

ఇనకులుడు హరిశ్చంద్రుం 

డనయము కష్టముల బడడె యతి దైన్యమునన్‌ 


తనకవచ కుండలములను 

దినకర సుతుడిచ్చెం గాదె దివిజాధీశుం 
డొనరగ బ్రాహ్మణ వేషం 

బునవచ్చి యడిగినయంత మోదముతోడన్‌ 


అదియునుగాక భూపతి విషాగ్నుల కాహుతి యౌచునుండనే 
నెద సహియించియుండం గలనే! కడు దక్షతంగల్లియుండియున్‌ 
వదలి ధనమ్ము కాసపడి పార్థివచంద్రునిం గోలుపోయినన్‌ 
పొదలు నరాజకంబయిన భూమి నధర్మపువృత్తులెల్లెడన్‌ 


అని తర్మించుచు నెట్టులైన కడు ధర్మాత్మున్‌ పరీక్షిన్మహా 
జననాధున్‌ బ్రతికించుటే ప్రజలకున్‌ స్వాస్థ్రంబటంచెంచుచున్‌ 
దన దివ్యంబగు దృష్టింగాంచె నవనీ నాధా గ్రణీ భావి జీ 
వనమెట్లున్నదొ చూతమంచపుడు తత్‌ బ్రహ్మజ్ఞు డుత్మంఠుడై 


కని, యారాజునకికపై 

దినములు చెల్లె నని తలచి దీనవదనుడై 
మనమిక చేయునదేమియు 

గనరాదను కొనుచు విఫల కార్యోన్ముఖుడై 


తక్షకుని మాట చొప్పున 

నీక్షణమునం దిరిగి యింటి కేగిన యెడలన్‌ 
నిక్షేపంబుగ నాకత 

డక్షయ సంపదల నిచ్చునని తలచి మదిన్‌ 


చనియెను తక్షకుడొసగిన 
ధనములం గొని సంతసమున ధరణీసురుడున్‌ 
మనమున తనకార్యంబిక 

నొనంగూడు నటంచుందలచె నురగేంద్రుందున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 158 


408 


ఉ. 


శ్రీ దేవీ భాగవతం = 


సంతసమంది తక్షకుడు చయ్యన హస్తినకేగ నచ్చటన్‌ 
కుంతల ధారులౌ భటులు గూడి కడుంగడు నప్రమత్తులై 
చెంతకు చీమనేనియును చేరగ నీయకయుండ, మార్గ మొ 
క్కింతయు లేకపోయెను మహీశుని గాంచుటకైన నత్తటిన్‌ 


409. తే.గీ. ఒంటికంబపు మేడపై నూర్బ్వమందు 


410. 


411. 


412. 


41392. 


414. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


మంత్రమణిసిద్దలౌ మేటి మాంత్రికులను 
గూర్చి కడుజాగ రూకుడై కురుకులేశు 
డున్నవాడని యెజిగి యయ్యురగ పతియు 


లోపలికేగుమార్గ మెటులోకద! నేనిపుడీ నరాధిపున్‌ 
శాపహతున్‌ మదీయ విషసంహతులన్‌ దహియించుటెట్టు, తా 
పాపపు కార్యమున్‌ సలిపి బ్రాహ్మణ వాక్కును ధిక్కరించి యి 
ట్లీపగిదిన్‌ స్థిరంబుగ మహిన్‌ నివసింపం దలంచెమూఢుడై 


అనివార్యము శాపంబని 

తన మదిలోతలపం బోక తామృత్యువునే 
కను గప్పం జూచుచుండెను 

జననాధుం డెంత మోహ సంకలితుండో! 


తన వంశంబున మున్ను వీరవరు లిద్దాత్రిన్‌ బ్రసిద్దుల్‌ గదన్‌ 
తనువుల్‌ వాసి దివంబుం జేరిరనియున్‌ దల్పండు, తానొక్కడే 
తనువున్‌ దాల్చి చిరంబు సౌఖ్యములంబొందన్‌ జూచెడున్‌ దైవమా! 
తనలోనం దలపోయ డింతయును సత్మార్యంబులన్‌ జేయగన్‌ 


ఉన్న సమయంబునం దుపయుక్తమైన 
పుణ్య కార్యమ్ములను చేయంబోక యకట! 
ప్రాణ రక్షణ కొబకిట్లు ప్రాకులాడు 
చున్న వాడెంత యజ్ఞాని సుమ్మితండు 


ధర్మకార్యమ్ములను, జేయందగ్గు వ్యాధు 
లాయువుల్‌ బెరుగు ననుచు నందురార్యు 
లట్లు మరణింప స్వర్గ సౌఖ్యమును గలుగు 
నిరయమును బొందు నివ్విధి మరణమొంద 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 159 


415. చం. 


416. చం. 


417. వ. 


418. సీ. 


419. చం. 


420. కం. 


ద్వితీయ స్కంధము చా 
అని తలపోసి పన్నగ కులాగ్రణి యొక్క యుపాయ మాత్మలో 
నొనరంగుదిర్చి కౌరవకులోద్వహునిన్‌ గడతేర్చనెంచి వె 

న్మనం జనుదెంచుచున్న యురగంబులం గొన్నిటి నాక్షణంబ స 

నని వరులట్లు, బ్రాహ్మణుల పోలిక కొన్నిటి మార్చి యాపయిన్‌ 


ఫలములంగొన్ని వారికిడి భద్రముగా నరపాలు చెంతకున్‌ 

గలత యొకింత యేనియు ముఖంబునం జూపక వెళ్లుడంచు తా 
బలుకుచు సూక్ష్మరూపమున వారికరంబుల నొక్నశేష్టమౌ 
ఫలమున దూరియుండె తన వాంఛితమున్‌ నెరవేర్పం బూనుచున్‌ 


వారును నాతక్షకుండు నుడివిన విధంబునం జనుచుండ 


కపట వేషంబుల నృప దర్శనము సేయం 
జనుచున్న వారలం జనగ నీక 

ద్వారపాలకులప్లు వారించి యడ్డమై 
నిలిచిన వారిని కలయంజూచి 

“ఇది యేమి వింత మమ్మేల వారింతురు 
మంత్రవేత్తలము బ్రాహ్మణుల మయ్య! 

రాజును బ్రతికింప రయమునం జనుచుంటి 
మర్ధి సతృ్సలముల నతని కొసగ 


మమ్ము జననిండు లేనిచో మాదు విధము 
రాజు కెతీగింపు” డనుచుగర్వంబు మెరయం 
బలుక, భటులంత నృపతి కీవార్తం దెలిపి 
రవని పతియును వారి కిట్లానతిచ్చె 


“ఇనుడస్తంగతు డౌచునుండె భయమింకేలా? మణుల్‌ మంత్రముల్‌ 
పనిలేదైనను వారలిచ్చు ఫలముల్‌ పాటించి గైకొండు ద 

ర్భృనమున్‌ జేయగ టేపురండనుచు మర్యాద ప్రయుక్తంబుగా 
వినిపింపుం”డని తెల్చె భూపతి కడున్‌ విశ్రాంత చేతస్ముడై 


భటులంతట వడినటంజని 
కుటిలురు వారంచు తెలిసి కొనంజాలక త 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 160 


421. 


422, 


428. 


424. 


425. 


426. 


427. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


శ్రీ దేవీ భాగవతం = 


చ్చటుల కరపుటమ్ములం (బ్ర 
స్ఫుట రసఫలములను దెచ్చి భూపతికిడినన్‌ 


జౌత్తరేయుండు ఫలముల నాత్మమెచ్చి 
మంత్రివర్యుల కొక్ళొక్క మంచి పండు 
నొసగి, తానును నొకదాని నొలిచి చూడ 
నందు గన్పట్టె పురువొక్క టణువు వోలె 


ఏడు రోజుల గడువు నాకింక తీటె 
విప్రశాపమ్మునేటితో వీగి పోయె 
నైనశాపమ్ము మన్నింప నౌనటంచు 
చిన్ని పురువును తనపైనం జేర్చినృపుడు 


ఉరగమునకు బదులునను నొప్పిదముగ 
కాటువేయును గాక యీ కీటకంబు 
చూడు డంచును మంత్రులం జూచి పలుక 
నేమిచెప్పుదు తక్షణ మెదిగియదియు 


మెజపు వలెన్‌దళుక్కుమని మించిన కాంతులు దిక్కులంతటన్‌ 
బబిగుచు నుండ నప్పు డనివార్యగతిన్‌ గడు వృద్ధి నొంది చూ 
పఖజులకు నద్భుతం బెసగ పన్నగరూపముం దాల్చి భూవిభున్‌ 
గబిచి విషాగ్నికీలలను గ్రక్కుచు తక్షకుడేగె నార్భటిన్‌ 


అగ్ని గోళమ్మువలె సర్ప మరుగుచుండ 
ప్రళయ కాలంబొయేమొయీపగిదింజూడ 
జగములింతట నశియించు సమయమనుచు 
తలచి భీతిల్లి రెల్లరుం దల్లడిలుచు 


మొదలు నరికిన వృక్షముంబోలినృపుడు 
కుప్ప గూలంగ నచ్చటం గూడియున్న 
రక్షకులు మంత్రిసత్తము లాక్షిత్రీశు 
దుస్థితిన్‌ గని మిక్కిలి దుఃఖ పడిరి 


అతని సుతుండు బ్రాయమున నర్భకుడౌట పురోహితుల్‌ పరీ 
క్షితునకు శాస్త్ర యుక్తముగం జేసిరి సంస్మరణమ్ములెల్ల, పం 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 161 


428. 


429. 


430. 


431. 


482. 


48382. 


ఉ. 


కం. 


కం. 


కం. 


కం. 


చం. 


ద్వితీయ స్కంధము చా 
డితులును పేదవారు తమ డెందములన్‌ గడు సంతసింప, గో 
తతులను నన్నవస్త్రముల దానమొసంగిరి పుష్మలమ్ముగన్‌ 


అంతట మంచి మూరుతము నందొకనాడు పరీక్షితాత్మజున్‌ 
చింతలు చీకులున్‌ గనని స్పిగ్ధశరీరుని చిన్నవాని న 
త్యంతముదమ్మునన్‌ నిలిపిరార్యులు మంత్రి పురోహితుల్‌ ధరా 
కాంతుని పీఠమం దుచితగౌరవ మొప్పగ, మెచ్చగన్‌ బ్రజల్‌ 


జనమే జయుడను పేరన్‌ 

దినదిన వర్ధిష్ణు డౌచు తేజంబెసగన్‌ 
గొనకొని లౌకికవిద్యల 

తన పౌరోహితుల చెంతం దద్దయు నేర్చెన్‌ 


సకలాస్త్ర శస్త్ర విద్యల 

నకలంకుడు కృపుడు నేర్చె నాచార్యుండై 
త్రికరణశుద్ధిగం నటుపై 

ప్రకటంబగు వేదశాస్త్ర ఫణితుల నేర్చెన్‌ 


కాశీపురాధి పతియై 

ప్రాశస్యముంగన్న స్వర్ణవర్తాక్షు సుతన్‌ 
ధీశాలి పరీక్షిత్‌ సుతు 

డాశించి వివాహ మాడె నతివ వపుష్టన్‌ 


దంపతు లిరువురు మిక్కిలి 

యింపగు వనములను గిరుల నెల్లెడదలంగడున్‌ 
సొంపులు గుల్మగం దిరుగుచు 

దాంపత్య సుఖంబులందుం దనిసిరి మతియున్‌ 


తనరగ సత్యధర్మ పరతన్‌ సకలోర్వర నేలుచుండె తా 

ననయము ధర్మరాజువలె నందటి మెప్పులు వొందుచున్‌, బ్రజా 
ధనముల పక్షపాతరహితంబుగంబంచుచు వేడ్మనెల్ల భూ 
జనులిక నన్యు నొల్లక ప్రశంసలు సేయ జితేంద్రియుండునై 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 162 


4834. 


4835. 


436. 


437. 


4838. 


439. 


440. 


చం. 


చం. 


కం. 


చం. 


ఉదంకోపాఖ్యానము 
ఇట్లు జనమే జయుండు సకల జనరంజకంబుగా రాజ్యంబు నేలుచుండ 


అనుపమ సత్తపో నిరతు డార్య విధేయుడుదంకుడన్‌ మహా 
మునివరు దొక్కనాడటకు మోదమునంజనుదెంచె సత్వరం 
బున జనమేజయాధిపుని పుణ్య చరిత్రుని జూడ, మానసం 
బున తనపట్ల తక్షకుడు మున్ను చరించిన రీతి నెంచుచున్‌ 


వచ్చిన యాతనింగని నృపాల వరేణ్యుడు లేచినిల్చి, బల్‌ 
మెచ్చుగ స్వాగతించి, యెలమిన్‌ సరసాన్నములన్‌ గడున్‌ గడున్‌ 
నచ్చిన రీతిందృప్తి నిడినన్‌ మునివర్యుడు సంతసించి, తా 
నిచ్చకమౌమృదూక్తుల మహీపతింగాంచుచుం బల్మె నివ్విధిన్‌ 


నిను గన జాలియౌను, గన నేరవు యుక్తములైన కార్యముల్‌ 
పనుగొన నీవయుక్తములు పాయక చేయుచు నుందు, విట్టినీ 
మనుగడం జూడ పౌరుషముమాని చరించెడిరీతిం దోచు, నే 
నెనయ వచింప లాభమె? మహీశ! యెజుంగవు మంత్ర తంత్రముల్‌ 


బాలుని పగిది చరింతువు 

బేలవు, నీవారలెవరొ? పెజవారెవరో? 
పోలుచుకొనలేవైతివి 

యీలాగుననైన పుడమి నెట్లేలెదవో? 


అనవిని యాన్ఫపాలుడు మహర్షినిగాంచి వివేకసత్తమా! 
నెనరున నిప్పు వ్యంగ్యముగ నీవు వచించిన పల్ములెల్ల, నే 
యనువున నేనియున్‌ మదికి నర్ధమొకింతయుం గావునాకు, నీ 
వనిన విరోధులెవ్వరొ దయార్ద మతిన్‌ దెలియంగంజెప్పుమా! 


అనిన నుదంకుడిట్లనె, నరాధిప నీకెటుగంగందెల్పెదన్‌ 
వినుమిక నీదు తండ్రిని వివేక విహీనుడు తక్షకుండు తత్‌ 
ఘన విష దంట్టలన్‌ గజచి కాలుని ప్రోలుకుం బంపెక్రూరుడై 
మునిసుతుశాపమన్న నెపమున్‌ దల దాలిచి నీతిదూరుడై 


శ్రీ దేవీ భాగవతం = 


స్య బారా 163 


441. 


442. 


4432. 


444. 


445. 


446. 


447. 


కం. 


చం. 


కం. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


చం. 


ఈ విషయము నీ మంత్రులు 

భావంబుల నెటిగి నీకు వచియింపరొగిన్‌ 
నీ వడుగుమయ్య వారల 

నావచనము సత్యమంచు నమ్మకయున్నన్‌ 


అనవుడు భూవిభుండు తనకాప్తులు వృద్ధులునైన మంత్రులన్‌ 
వినయముతోడం బిల్చి కడువిజ్ఞులు మీరలు చెప్పుడయ్య! మా 
జనకుని తక్షకుండు నిజ శాత విషోరుతరోగ్ర దంట్టలన్‌ 
గనికర మింతలేకటులం గాటిడి చంప కతంబదేమొకో 


అని యడిగిన మం|(త్రివరులు 
వినిపించిరపుడు జరిగిన విషయమదిెల్లన్‌ 
విని జనమేజయు దమ్మునిం 

గని యిట్లు పలికె వినమిత గాత్రుండౌచున్‌ 


ఇందుం దక్షకు తప్పేమొ యెజుగనైతి 
విప్రశాపమ్ముననె తండ్రి విడిచె తనువుం 
గాన వైరంబు నితనిపై బూననేల 

యనిన నయ్యుదంకుండు తా ననియెనిట్లు 


అదియటులైన యాతడు ధరాధిపునిన్‌ దగకాటువేసి, తా 

మదిం బరితృప్తింజెంది ముని మాన్యుని శాపము దీజెంబొమ్మటం 
చెదం దలపోయకక్కట! యదేలొకొ కశ్యపు మంత్రసిద్దునిన్‌ 
బదిలముగా ధనంబొసగి పంపెను వెన్మకు మున్నె దుష్టుడై 


అట్టి నీచుని శాత్రవుండనక యెట్లు 

హితుని పగిదిగం జూతుమో యెజుగుమయ్య 
శత్రువులపైన పగందీర్పంజాలినట్టి 

రురుడు నీకంటె మేలౌను ధరణి నాధ! 


మునిసుతుడైన యారురుడు మున్‌ దనప్రేయసి యౌప్రమద్వరన్‌ 
వనమున సర్పమొండు గబవన్‌ వడి దేహము వీడ నంతటన్‌ 

మనమున రోషమున్‌ గని క్రమంబున పాములనెల్ల దండమున్‌ 
గొని వెసంజంపుచుండెం బలు కొండల కోనల సంచరించుచున్‌ 


ద్వితీయ స్కంధము చా 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 164 


448. 


449. 


450. 


451. 


452. 


458. 


454. 


చం. 


చం. 


తే.గీ. 


చం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం = 


అలయక నిట్లు కాననములందెదురై కనిపించినట్టి పా 

ముల వరుసన్‌ వధించు మునిపుత్రుని ముందొక వృద్ధసర్ప మా 
కులమతి యౌచునుండంగని క్రుద్ధత నాతడుదగ్ర రూపుడై 
జెలగి వధింపం బోవ నది చిత్రముగానిటు పల్మె వానితోన్‌ 


అయ్యా! యెందులకిట్లు నిర్ణయుడవై యన్యాయ వృత్తిన్‌ ననున్‌ 
నెయ్యంబింతయు లేక చంపెదకటా! నేనెన్నడైనన్‌ నినున్‌ 
కయ్యంబాడగం బిల్చితే, కజచితే, కాంతారమం దొంటినై 
యయ్యా! తిర్లుచునుంటి చంపకుము నన్నాత్మీయుంగా నెంచుమా! 


అనిన రురుండు వల్మెనిటు లాయురగమ్మును జూచి, మీకులం 
బున నొకరుండు నాప్రియను పూని ప్రమద్వరయన్న కన్యకన్‌ 
తన విషవహ్నిం జంపంగని తద్దయు కోపముయూని నేను నా 
దినముననుండి సర్పములం ద్రెక్కొను చుంటిని నిర్ణయుందనై 


నావుడు సర్పమిట్లనియె నమత దోప మునీంద్ర పుత్ర! నీ 
వీవిధించేయధర్మమె వచింపు ప్రమద్వరం జంపినట్టి పా 
పావహుడెవ్వడో యెజుగనయ్య! ననున్‌ భువిలోననున్న స 
ర్పావళి తోడం బోల్చకు మనావిలచిత్తుడ శాపదష్టుడన్‌ 


అర్థయుక్తంబుగా నిట్టు లనిన యతని 
జూచి రురుడు తా మిక్కిలి చోద్యమంది 
యిచట నిట్లుండుటకుంగతమేమొ చెపుమ 
సర్పరూపంబు నీకెట్లు సంక్రమించె 


అనవిని వృద్ధ సర్పమిటులా మునిపుత్రునిం గాంచి పల్మెము 
న్ననఘ చరిత్రుడౌ ఖగముఖాఖ్యుడు నాకొక మి(త్రుడుండె, తా 
నొనరగ నగ్నిహోత్రమును నొక్కదినంబున వ్రేల్చుచుండ, న 
చనవున గడ్డి వెంటి గొని చయ్యన నాతని ముందువైచినన్‌ 


అది యురగంబటంచు నత డాత్మందలంచి కరమ్ము భీతిచే 
నదరి పడంగం నప్పు పరిహాసముం జేయుచు గంతులేయు, నా 
వదనము జూచి కోప పరి వర్థిత నేత్రయుగారుణోగ్రుడై 
యదలిచి సర్పమై తిరుగుమంచు శపించె నవారణక్రియన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 165 


455. 


456. 


457. 


458. 


459. 


460. 


461. 


చం. 


కం: 


కం. 


చం. 


కం. 


కం. 


ఉ. 


ద్వితీయ స్కంధము చా 
సరగున నంతనేనతని చక్కియకుంజని గడ్డి వెంటికే 

కరము భయమ్ము జెందితివి కాదిది సర్చమటంచుచెప్పినన్‌; 

తిరముగ కొంత శాంతింగొని “త్రిప్పగరాదు మదీయ శాపమున్‌ 
తిరుగుచునుండు మిట్లురగ దేహము దాలిచి కొంతకాలమున్‌” 


ప్రమతి కుమారుడు రురుడను 

విమలాత్ముడు వచ్చు దనుక విధి యిటులనుచున్‌ 
శమము దలిర్చగ నుండుము 
శమియింపంజేయు నీదు శాపము నతదున్‌ 


అనిపల్కి ఖగముఖుండును 

జనియెను తనయిచ్చ, నేను సద్రాహ్మణుడన్‌ 
మనమున నిను రురుడని యిపు 

డను కొందును గాన నాకు నాప్తడవగుటన్‌ 


విను మొక యుత్తమోత్తమము విజ్ఞుల కాచరణీయ ధర్మమున్‌ 
వినిచెద సర్వభూతములం బ్రీతింగనందగు నెల్ల వారికిన్‌ 

అనయము భూతహింస విడనాడుట విప్రలకొప్పుంగావునన్‌ 
గొనకొని చంపంబోకు మిక గ్రూరత సర్పములన్‌ ధరామరా! 


అనిపలికి డుండు భాఖ్యన్‌ 

దనరెడి యాసర్ప్వమంత తన నిజరూపం 
బునుధరియించి వెడలె, నం 

తన రురుడును హింసమాని ధర్మయుతుండై 


సగమాయువొసగి ప్రేయసి 

దగ బ్రతికించుకొని యంతందాంబెండ్లాడెన్‌ 
సుగుణ వతింబ్రమద్వర న 

య్యగణిత దృఢనియమ శీలు డానందమునన్‌ 


కావున విప్రడయ్యు నురగంబులపై పగంబూనెనాత, డీ 
భూవలయాధినాధుడవు పూరువరాన్వయ సంభవుండవై 
చేవం దొజంగి యుండుటిది చెల్లునె నీ జనకుండు స్వర్ణమం 
దేవిధి శాంతినొందు నిక నెంచుమ! నీమదిలో జనాధిపా! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 166 


462. 


469. 


464. 


465. 


466. 


467. 


468. 


469. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


కం. 


కం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం = 


తండ్రి పగతురంగడతేర్చ ందగని యట్టి 
పుత్రుడుండియు ఫలమేమి భూమినాధ! 
సర్పయాగమ్ముం గావించి సత్వరముగ 
సంహరింపుము పన్నగ జాతినెల్ల 


పాపమని యెంచంబోకు మప్పాపటేని 
బంధు యుక్తంబుగాంజంప భావ్యమగును 
యజ్ఞ కార్యంబులన్‌ జేయునట్టిహింస 
హింస కాదని పల్ముదు రెల్ల బుధులు 


అని యుత్తంకుడు వల్మ భూమి విభు డత్యంతంబు దుఃఖంబునన్‌ 
తన తండ్రిన్‌ మదిలో దలంచుకొని యంతన్‌ దక్షకున్‌ రోయుచున్‌ 
మొనసెన్‌ సర్పకులంబునెల్ల నిల సంపూర్ణంబుగా నాశనం 
బొనరింపన్‌ వెస సర్పయాగమున నయ్యుగ్రానల జ్వాలలన్‌ 


అయ్యుదంకుండు చెప్పిన విధంబున సర్పయాగంబొనరించి 
పిత్యాణమున్‌ దీర్చుకొందును 


అని యోచించుచు మంత్రి పుంగవుల నాహ్వానించి “భాగీరథీ 
ఘన తీరంబున యజ్ఞవేదికను సాకల్యంబుగా నిర్మితిన్‌ 

గొని చేయింపుడు వస్తు సంచయములన్‌ గూర్చుండు వేగంబుగా” 
నని యాజ్ఞాపన చేసె యాగమును చేయన్‌ బూని తానంతటన్‌ 


నిగమాగమ పండితులన్‌ 

దగురీతిగం బిల్వు, డియ్యుదంకుడు ముఖ్యం 
బగు హోత యగును, బలిపశు 

వగు తక్షకుడు పరిజనము లందరి తోడన్‌ 


అని జనమేజయ భూపతి 

తన మంత్రుల కాజ్ఞ యిడగ తామును వేగన్‌ 
పనులెల్ల సక్రమంబునం 

గొనకాని చేయించిరపుడు కొజతలు లేకన్‌ 


మొదలిడిరంతయాగమును, పొల్పుగ వేదనినాదముల్‌ దిశల్‌ 
గదియగ హవ్యవాహన శిఖాఛట ఛిట్బిట భీకరార్భటుల్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 167 


470. చం. 


471. చం. 


472. కం. 


4783. కం. 


4174. 6. 


475. చం. 


476. మ. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారా 


చదల ధ్వనింప తక్షకుడు స్వాంతమునన్‌ భయమంది వేగ తా 
నదరుచు పాహిమామ్మని దివాధిపు చెంతకు జేరె నంతటన్‌ 


అమర గణాధినాధుడపు డాతనిం జేరగ దీసి యూజడి 

ల్లుమనుచుంబల్మి మానసములోని భయంబును దీర్చె, నంత స 
ర్పములు రయంబునన్‌ సవన పావక కీలలంద్రెళ్ళుచున్‌ గడున్‌ 
గమలుచునుండె చుయ్యిమని కష్టగతిన్‌ గములౌచు నయ్యెడన్‌ 


అతుల మహో(గ్రదేహులును నల్పశరీరులు రక్తనేత్రులున్‌ 
వితత నవాష్ట సప్తదశవింశతి సంఖ్యలం బొల్బు భోగసం 
యుతులు సితాసితారుణ బహూదర వక్రులు యజ్ఞకుండమం 
దతి చలితాంగులౌచు పవనాశను లొయ్యనంద్రెళ్ళుచుండగన్‌ 


తక్షకుడు మహేంద్రునికడ 
రక్షింపంబడుట యెతీగి ప్రాజ్జుడుదంకుం 
డాక్రణ మామంత్రించెను 

చక్షుశ్రవు నింద్రుతోడ సవనాగ్నింబడన్‌ 


అదియెటిగి తక్షకుండును 

మదిలో నాస్తీకుందలచె మౌన యుతుండై 
ముదమున నాముని బాలుడు 
సదయుందడైవచ్చె సవన శాలకునంతన్‌ 


వచ్చినయంత తాను నృపవర్యునిగాంచి ” శుభంబు నీకగున్‌ 
మెచ్చితినయ్య నేమదిని, మేదిని నింతకు మున్ను నెవ్వరి 
ట్లచ్చుగ సర్పయాగము ధరాధిపు లెన్నడుం జేయరెచ్చటన్‌ 
బొచ్చెముగాదు నీయశము పొల్ప్చెసలారె జగంబులంతటన్‌ 


అతుల మతుల్‌ సదస్యులిట నబ్దజ తుల్యులు, హోమకుండముల్‌ 
వితత హుతాశనోజ్ఞ్వల నవీన శిఖల్‌ వెలయించుచుండె, నీ 
క్రతువున యాజకుల్‌ గడుప్రకాండులు, యజ్ఞ విధానవిద్యలం 
జతురులు వారి కెయ్యెడల సాటి యెటుంగ నృపాలశేఖరా! 


అని యాస్తీకుడువల్క భూవిభు డమందానందమున్‌ జెంది యా 
ముని పుత్రున్‌ గడు సత్మరించి పలికెన్‌ బుణ్యాత్మ! యేయర్థమున్‌ 


ద్వితీయ స్కంధము చా 


477. కఠ; 


478. తే.గీ. 


479. తే.గీ. 


480. కం. 


481. కం. 


482. ఉ. 


483. ఉ. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


మనమందెంచితొ తెల్పుమయ్య! కడు సమ్మానంబునందీర్తు నో 
యనఘా! సందియమందంబోకుమన, నయ్యాస్తీకుడున్‌ బ్రీతుడై 


జనమేజయ భూనాధా! 

వినుమా! యీహవనమింక విజ్ఞులు మెచ్చన్‌ 
కొనసాగింపక నిలుపుము 

చననీకుము యమ పరికిక సర్పకులంబున్‌ 


అనుచు నాస్తీకు డర్ధ్థింప నవని పతియు 
సర్పయాగమ్ము మాన్సించె, సాధుజనుల 
మాట మన్నించుటదియొప్పు మానవులకు 
ననుచు తలపోసి మంత్రులు ననుమతింప 


ఒకని కొజకై యిందర 

నుక్కడ గించుటది యొప్ప దుర్వి నెవరికేన్‌ 
పెక్కేల జాతిమొత్తం 

బొక్కట నశియింపజేయు టుచితమె జగతిన్‌ 


అంతట నాస్తీకుడు తా 

సంతోషముంజెంది భరత సత్ములచరితం 
బంతయు వైశంపాయను 

చెంతన్‌ వినుమని నృపునకుం జెప్పి వెడలినన్‌ 


ఆనర పాలుండాతని 

యానతితో భారతమ్ము నంతయు వినియున్‌ 
మానసమున శాంతి యొకిం 

తైనను గనం జాలకపుడు వ్యాసుని గనుచున్‌ 


సాత్యవతేయ! నా మనసు శాంతిని బొంద దొకింతయేనియున్‌ 
(ప్రత్య్వహమున్‌ దహించెడు, ప్రభాకరతేజుడు పార్టు పౌత్రుడా 
న్నత్యముతోడ వీరమరణంబును బొందిన నైన మెత్తు నా 
సత్యపథానుగమ్యుడిటు సర్పముచే మరణింప దుఃఖమౌ 


దారుణ మారణంబునకుం దక్షకుడోర్చి యొనర్బె నిట్టు; లే 
తీరున దుర్గతుల్‌ దొలగి దివ్య పదంబొన గూడు తండ్రికిన్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


169 


484. 


485. 


486. 


487. 


488. 


489. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


కం. 


చం. 


కం. 


సారమతీ! వచింపుము భృశంబుగ శాంతినిం గూర్చుమయ్య, నా 
కారయ నంతదన్మ మదినాఅవు దుఃఖ దవాగ్ని తాపముల్‌ 


అని వేదవ్యాసుని తా 

జనమే జయుడడిగినంత; సాత్యవ తేయుం 
డనియెను సతప నిట్లని 

మనమున ముదమొదవ, నృపుని మానస మలరన్‌ 


వినుము పురాణమొండు వినిపించెద నద్భుతమున్‌ శుభప్రదం 
బును నగుదాని భాగవతమున్‌; గడు గుహ్యము నైన దీని నా 
తనయునకున్‌ శుకర్శికి ముదంబునం దెల్పితిమున్ను విన్నచో 
ననయము మానవాళి పురుషార్థములన్‌ బడయంగనౌనిలన్‌ 


అని భాగవతము దెలుపగ 

ముని వంద్యుడు వ్యాసుడపుడు మొదలిడినంతన్‌ 
జనమేజయు దద్దు పడుచు 

“మునిసుతు నాస్తీకు చరితమును వినందలతున్‌” 


ఎవరీ యాస్తీకుడు తా 

నెవరి కొజకు సర్పయాగ మిటు మాన్పించెన్‌ 
వివరించి తెలుపు మనినన్‌ 

వివరింపం దొడంగె నతని వృత్తాంతంబున్‌ 


ఆస్తీక వృత్తాంతము 


కలడత్యంత తపోధనుండిల జరత్మారుండనన్‌ మున్నొకం 

డలఘు స్వాంతుడు (బ్రహ్మచర్య దృఢ నిష్టాత్ముండు హృష్టాత్ముడై 
బలు తీర్థంబులు క్షేత్రముల్‌ దిరుగుచున్‌ (బ్రహ్మాత్మ భావంబుతో 
నెలమిన్‌ సాంద్రవనంబునందొక దినంబిచ్చా గతిన్‌ బోవుచున్‌ 


కనియెన్‌ దాం దనవంశపూర్వుల నటన్‌ గర్తంబునందొక్కచో 
ననయంబున్‌ దలక్రిందు లౌచుం దృణ మూలాప్త స్వపాద స్థితిన్‌ 
విను వీధిన్‌ గనుచున్‌ విచారమతులై వ్రేలాడు వారిన్‌ సదా 
తనకై తెన్నులు చూచువారల నిజాత్మన్‌ విసయంబందుచున్‌ 


ద్వితీయ స్కంధము చా 


490 కం. 


491. చం. 


492. తే. 


493. వ. 


494 కం. 


495. ఉ. 


496. తే.గీ. 


497. తే.గీ. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


శ్రీ దేవీ భాగవతం 


వారలం జూచిన యాతడు 
దారుణ మిది యేమిటయ్య! తారిచ్చోటన్‌ 
వారకం దల క్రిందులుగా 
నీ రీతి వసింపం గతమదేమని యడుగన్‌ 


పితరులు వల్మిరి ట్లతనిం బ్రీతింగనుంగొని వత్స! మాకు దు 
రతులిక తప్పవయ్య! విను, కన్నియ నొక్కతెం జూచి నీవు స 

మృతిని వివాహమైయొక కుమారుని బొందెడు దన్మ కాన స 
ద్ద్హతులను మా కొసంగుము ముదంబునం బుత్రులం బొంది నీవికన్‌ 


అనిన నా జరత్మారు డిట్లనియె నపుడు 
నామ భేదమ్ము లేనట్టి లేమ నాకు 
నవని దొరకినం బెండిలి యాడుదనుచు 
పలికి తీర్థయాత్రలకుందా బయలు దేరె 


అదియట్లుండ 


ఒనరగ కశ్యప పత్నులు 
వినతాకద్రువలు మున్ను విహరింపంగన్‌ 
జనిరొక సాయంకాలము 
వననిధి తటమునకు వేడ్మ వారిజనేత్రల్‌ 


శారద చంద్రికన్‌ బలెను సజ్జన మానస మన్నరీతిగన్‌ 

నీరధి ఫేనమో యనగ నిర్మల హాస విలాసమన్నటుల్‌ 
ధీరుని కీర్తి నానెసగు దివ్య హయమ్మును శ్వేత వర్ణమున్‌ 
దూరము నందు గాంచిరట తోయజ నేత్రలు కశ్యపాంగనల్‌ 


చూచి కద్రువ యిట్లనె చూడు మక్క! 
అశ్వదేహమ్ము ధవళమై యమరి యుండి 
చంద్ర బింబమ్ము నందలి ఛాయం బోలె 
పుచ్చ భాగమ్ము నల్లనై పొలుచు నదిగొ 


అనిన వినతయు నాశ్చర్యమంది యనియె 
ధవళ వర్ణంబునన్‌ బొల్చు దాని నిట్లు 


171 


498. తే.గీ. 


499. మ. 


500. మ. 


501. తే.గీ. 


502. కం. 


503. కం. 


504. కం. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారా 


తోక నలుపంచు చెప్పుట నీకు తగునె 
కన్నులేమైన మసకలు (గమ్మె నేమొ. 


అంత కద్రువ యిట్లనె నామె జూచి 
ధవళ మదియైన నే నీకు దాసి నౌదు 
నలుపు గలిగిన దాస్యమ్ము నాకు నెజపు 
మనిన వినతయు సమ్మతం బనినయంత 


అని పందెమ్ములు వేసి కొంచు నినుడస్తాద్రిన్‌ బడన్‌ భర్త సే 
వనమున్‌ జేయగ వేళయయ్యె ననుచున్‌ వారిర్వురున్‌ టేపు సూ 
ర్యుని కాంతుల్‌ పయికొన్నవేళ మన మయ్యుచ్చెశ్రవంబున్‌ గనన్‌ 
జనవచ్చున్‌ బదమంచు వెళ్ళిరపు డా శాతోదరుల్‌ సమ్మతిన్‌ 


అంతన్‌ గద్రువ యింటికేగి యట నే కాంత ప్రదేశమ్మునన్‌ 
చెంతన్‌ బుత్రులనెల్లం జేర్చి వినుడీ చిన్నారులౌ మీరు నా 
చింతన్‌ బాపగనౌను సాగరతటిన్‌ శ్వేతాశ్వపుచ్చంబునం 
దింతైనన్‌ ధవళత్వమున్‌ గనని యట్లెట్లైనం జేయన్‌ వలెన్‌ 


దాని పుచ్చంబు నలుపయ్యె నేని నాకు 
వినత దాస్యంబుసేయును; వెల్లయైన 
నేను దానికి దాస్యంబు నెజపవలయు 
పందె మాడితి మయ్య యీ పగిది మేము 


జేపకడ యొక్క డీపని 

చేపట్టన్‌ వలయునంచు చెప్పినయంతన్‌ 
కాపథమగు నీ యోచన 

పాపంబని పాములెల్ల పలుకకయుండెన్‌ 


వినయంబున కర్కోటకు 

డను సర్పం బొకటి తల్లి యానతిం గొని తా 
జని యాగుట్జిపుతోకన్‌ 

గనిపించక చుట్టియుండె కార్పణ్యమతిన్‌ 


మరుసటి యుదయంబందా 
తరుణులు సని చూడ నుదధి తటమునంగల యా 


ద్వితీయ నృంధము చా 


172 


505. కం. 


506. కం. 


507. మ. 


508. కం. 


509. ఉ. 


510. చం. 


511. ఉ. 


శ్రీ దేవీ భాగవతం = 


తురగంపు పుచ్చ భాగము 
కరమరుదుగ నల్ల నౌచుం గానంబడియెన్‌ 


పందెము నోడితి నని యర 
విందానన వినత యపుడు విధి వంచిత యె 
పొందెను దాసీత్వము, ధర 
నెందును విధి నిర్ణయమ్ము నెదురగం దరమే! 


తనమాట వినని కతమున 

జనమే జయు డాచరించు సర్పమఖాగ్నిన్‌ 
కనలుచు నీల్లుండనుచున్‌ 

తనయులకున్‌ శాపమొసగెం దా కద్రువయున్‌ 


వినతాపుత్రుడు పక్షిరాణ్మణి మహావీరుండు తానొక్కనా 
డనియెన్‌ దల్లినిం జూచి నీకిటుల దాస్యం బేలం బ్రాప్తించె; నీ 
తనయుండుండగ నీవు దాసివయి నిత్యంబిట్టులీ కద్రువన్‌ 
వినయంబొప్పగ సేవం జేయం దగునే భీతిల్లకే చెప్పుమా 


అని గరుడు డడుగ వినతయు 
తనకును తన సవతి కైన తన్నియ మంబున్‌ 
వినిపించి దాని కతమున 

మనవలసెన్‌ దాస్యవృత్తి మానక యనుచున్‌ 


ఆయమ యేది చెప్పినను నడ్డము చెప్పక యాచరించుచున్‌ 
పాయక చెంత నుండవలె;పాముల నెల్లను నామె పుత్రులన్‌ 
మోయ వలెన్‌ బ్రమోదమున; పూర్వ భవంబున పుణ్య కార్యముల్‌ 
సేయక యుంటినేమొ యిటు చేసెను దైవము నేటి జన్మకున్‌ 


అనిన ఖగేంద్రుడిట్లనియె నమ్మరా! నేనిక నీదు దాస్యమున్‌ 
గొనకొని చేయ బూనెదను కొందల మందకు మంచుంబల్మి తా 
తన పినతల్లినిన్‌ మటియు తత్సుతులన్‌ గని మీకునింక నే 
ననయముసేవం జేయుదు మదంబకు మారుగ నంచు బల్మినన్‌ 


వారును సమ్మతిందెలుప వాయుజవంబునం గాద్ర వేయులన్‌ 
భూరినిజాంస భాగమునం బొల్పుగ నిల్పి నిరంతరమ్ము తా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 173 


512. తే.గీ. 


513. మ. 


514. చం. 


515. చం. 


516. తే.గీ. 


517. కం. 


518. చం. 


ద్వితీయ స్కంధము చా 
వారిధి పై నభంబున నవారితరీతినిం ద్రిప్పుచుండె పెం 
పారెడు సంతసమ్మొదవ నయ్యహివైరి యనంత తేజుడై 


అంత నొకనాడు పినతల్లి నడిగెనతడు 
తల్లి దాస్యమ్ముం దీర్చంగం దలపు కలిగె 
కోర్మెం దీర్చెద మీరెద్ది కోరుకొనిన 
సంశయింపకు మది కష్ట సాధ్యమనుచు 


అనినన్‌ గద్రువ పల్మెనిట్లు వినుమయ్యా! నీవు నిక్కంబుగా 

జననీ దాస్య విముక్తిం గోరు నెడలన్‌ స్వర్లాధి నాధున్‌ రణం 
బున నోడించి ప్రశస్తమైన యమృతంబున్‌ దెచ్చి మాకిచ్చినన్‌ 
వినతా దాస్యము తీరు నంతటంగడున్‌ స్వేచ్చాగతిన్‌ వెళ్ళుడీ 


అనవిని వైనతేయు డమరాధిపతిన్‌ వడిం దాక నేగె తా 

ననిల జవంబునన్‌ దివిజు లక్క్మిలింజెందగ, పక్షయుగ్మ సం 
జనిత మహోగ్ర వాయుఘన సంహతి నిద్ది యుగాంతమన్నటుల్‌ 
మనములం గొందలంపడుచు మ్రాన్సడ నెల్ల దిశాధి నాధులున్‌ 


అమర పురంబుం జేరి యమృతాశన పంక్తుల తోడ ఘోర మౌ 
సమర మొనర్చి; దేవ విభు శాత శరవ్యధ కోర్చి, వజ ఘా 
తమునకు సైతమున్‌ హృదయ తాపముం జెందక విక్రమోర్ణిత 
క్రమమున కశ్యపాత్మజుడు గైకొని వచ్చె సుధన్‌ రయంబునన్‌ 


తెచ్చి యమృతపు భాండమ్ము నిచ్చకమున 
కద్రువకు జూపి దర్భ సంకలితమైన 
పుడమిపై నుంచి మీరిక తడవు లేక 
యారగింపుడు స్నానమ్ము లాచరించి. 


అనితెల్సి యాతడంతట 

తనతల్లిన్‌ వెంటం గొనుచుం దద్దయుం ట్రీతిన్‌ 
జనియిను గరుడుడు స్వేచ్చగ, 

ననఘాత్ములు పొందరాని దవనిన్‌ గలదే! 


గరుడుడు చెప్పినట్టు లురగంబులు గంగకునేగి స్నానముల్‌ 
సరగునం జేసి వత్తమని సాగి క్రమంబున స్నాన మాడి వెన్‌ 


= రీచనీ ; అగస్తరాజ సుబ్బార్చ్పా 174 


519. ఆ.వె. 


520. ఆ.వె. 


521. తే.గీ. 


522. ఉ. 


528. చం. 


524 కం. 


525. కం. 


శ్రీ దేవీ భాగవతం = 


దిరిగెడు నంతలోపలనె దేవ విభుండమృతంపు భాండమున్‌ 
దిరముగ సంగ్రహించుకొని తీవ్ర రయంబునం జేరె నాకమున్‌ 


స్నాన మాచరించి సర్పమ్ములన్నియు 
వచ్చి చూడ నమృత భాండ మచటం 
గానరాకయున్నం గడు దుఃఖమును జెంది 
కోరి నాకి రచటి కుశ దళముల 


నాకినందు వలన నాల్మలు రెండుగా 
చీలి యుండుటన్‌ ద్విజిహ్వులనగ 
వాసి గాంచె ధరణి వాతాశనకులమ్ము 
సుధ నొకింత యేని చూడ రైరి 


జనని శాపమ్ముం బొందిన సర్పకులము 
వాసుకిన్‌ మునుకొని యబ్బ భవుని కడకు 
నేగి శరణమ్ము వేడిరి యెల్లవారు 

అహిమఖమ్మును మాన్స్పింపు మనుచువేగ 


వారల వేదనల్‌ వినిన వారిజగర్భుడు వల్మెనిట్లు, మీ 

రోరిమిం దాల్చియుండు డిక నొక్క యుపాయముంజెప్పెదన్‌ జర 
త్మారుడనంగ నొక్కముని కాశ్యపిం దీర్థములందుంగ్రుంకుచున్‌ 
ధీరత (బ్రహ్మచర్యద్భఢ దీక్షవహించి చరించు నెప్పుడున్‌. 


అతడు సనామధేయ యగు నబ్దదళేక్షణం బెండ్లి యాడ సం 
తతమును కోరుచుండు మది; తథ్యము; వాసుకి చెల్లైలైన య 
య్యతివ సనామధేయ నిపుడాతనికిచ్చిన, వారికంతటన్‌ 
సుతుడుదయించు; మానుపును సుమ్మత డమ్మఖమున్‌ (ధువంబుగన్‌ 


ఆతండాస్తీకుండన 

భూతలమునగణుతి కెక్కు పొండికంగడువి 
ఖ్యాతు జరత్మారునిం గని 

ప్రీతి జరత్మారువునిడి పెండ్లి జరుపుడీ! 


అనిపలికి బ్రహ్మయంతటం 
జనియెను నిజవాసమునకు; సర్పములంతన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 175 


526. ఉ. 


527. తే.గీ. 


528. చం. 


529. చం. 


580. కం. 


531. చం. 


582. చం. 


ద్వితీయ స్కంధము చా 
వనజాసను నుతియించుచు 
మనముల సంపటప్రీతిం జెంది మరలిరి వేగన్‌ 


బోరననేగి వాసుకియు పూత చరిత్రు మునీంద్రు నా జర 
త్మారునిం జూచె నొక్క యెడ కానన సీమల; చూచి వానికిన్‌ 
కూరిమి తత్సహోదరిని కోమల గాత్రిని కన్నియన్‌ జర 
త్యారువుం గూర్చి తెల్పగ ముదంబున నాతడు సమ్మతించుచున్‌ 


నాకు నచ్చని యట్లు తా నడచుకొనిన 
వదలివేయుదు నయ్యమ నది మొదలుగ 
దీని కంగీకరించితి వేని నేను 

పెండ్లి యాడుదు నామెను బ్రీతితోడ. 


అని నియమంబు వెట్టినను నయ్యహి వర్యుడు సమ్మతించుచున్‌ 
వినయ మెసంగ సోదరిని వేడుక నిచ్చి వివాహమున్‌ గడున్‌ 
ఘనముగం జేసి యెల్లరకు కానుకలన్‌ దగనిచ్చె, నంతటన్‌ 
మునివరుడున్‌ ముదంబొదవ ముద్దియతో ప్రణయానురాగుడై 


ఒనరగ పర్ణశాల యొక టొయ్యన నిర్మితి జేసి, కాపుర 
మృనయముం బ్రీతితోడం బ్రణయాబ్ధిమునుంగుచు జేయుచుండ, న 
మ్ముని వరుడొక్కనాడు తన ముద్దియతోననె నెట్టి వేళలన్‌ 

ననుం గడు నిద్ర గూరు తటి నాతిరొ! లేపకు మంచు నిళ్ళితిన్‌ 


తనసతి కాజ్ఞ యొసగి య 

మ్ముని మధ్యాహ్న సమయమున భుజియించితగన్‌ 
గనియెను గాటంపుం గూరుకు 

నిను డస్తమయమ్ముం జెందు టేని యెజుగకే 


అతనికి సంధ్యవార్చు సమయం బని యెంచి తదీయ పత్ని స 
న్మతిం దలపోసెనిట్లు; ముని మాన్యుని నిద్దుర లేపి తేని న 
న్నతడిక వీడు నప్రియమటంచుం దలంచుచు; లేపకుండినన్‌ 
బతికగు ధర్మ హాని, యది పాయక దుర్గతి హేతు వౌగదా! 


వదలిననేమి యౌననుచు వైళమ యాతనింజేరి నాధ! మీ 
కదనిది సంధ్యవార్చుటకు, హాయిగ నిద్దురవోవు చుంటిరే! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 176 


533. 


534. 


5835. 


536. 


537. 


ర్‌రెరి. 


= రీచన్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


తే.గీ. 


కం. 


చం. 


చం. 


కం. 


కం. 


పదపడి లెమ్ము లెమ్మనుచుం బల్మి మునీంద్రుని తట్టి లేప; తా 
నదరుచు లేచి యామెం గని యాగ్రహ మొందుచుంబల్మెనివ్విధిన్‌ 


గాఢనిద్ర లేపి కాని కార్యంబిట్లు 

చేసి తీవుగాన శీఘ్రగతిని 

నిన్ను విడిచి పోదు నీ సోదరుని చెంత 
కరిగి యుండు మనుచు నతడు వల్మ 


ఆమాటలు వినినంతనె 

యామానిని భయముం జెంది యదరి పడుచు తా 
నామాన్యుని గని మనమున 

నామోదింపకయె యిట్టు లనియెను మెల్లన్‌ 


మునివర! నన్ను మీకిడి ప్రమోదమునన్‌ దగ పెండ్లిచేసె మున్‌ 
ఘనముగ నాసహోదరు డొకానొకయల్లునిం జూడంగోరి; మీ 
రనఘులు నేడిటుల్‌ పలుక నాతని కోరిక యెట్లు తీరునో 
మనమున నెంచుమా! యొక కుమారుని నాకు ననుగ్రహింపుమా. 


అని యడుగన్‌ మునీంద్రుడపు డామెను జూచి “తదస్తిి యంచుం దా 
జనియెను మారు వల్మక్ర; ప్రసన్న ముఖాంబుజ యౌచు నంత న 
వ్వనితయుం జేరె వాసుకి నివాస,మ తండును విసయంబునన్‌ 
గనుగొని యిట్లు వచ్చుటకు కారణమేమని పృచ్చ సేయగన్‌. 


జరిగిన విషయం బంతయు 

నరుదుగం దెలిపెన్‌ 'దదస్తి యనియెడు దనుకన్‌ 
పరితోషంబున వాసుకి 

కరమనురక్తిం జెలియలినిం గనుగొనుచుందెన్‌ 


నవమాసంబులు నిండగ 

ప్రవిమల తేజుండు పుట్టె పంకజ ముఖీకిన్‌ 
భువి నాస్తీకుడనగ నత 

డవిరళ యశమందె ముని కులాభరణంబై 


శ్రీ దేవీ భాగవతం = 


177 


539. 


540. 


541. 


542. 


549. 


544. 


545. 


కరి 


కం. 


కం. 


ద్వితీయ స్కంధము చా 
తన తల్లి వైపుబంధువు 

లను రక్షింపగ దలచి యలఘుమతియగు న 

మ్ముని యర్థించెను నిను మఖ 

మును మాన్పింపు మనుచు నతి ముదముదలిర్చన్‌ 


వాసుకి యల్లు డౌ నతని వాంఛను. దీర్చి యనంత పుణ్యమున్‌ 
వాసిగం గొంటివయ్య కురువంశ విభూషణ! నీకు మేలగున్‌ 
భాసిల మతృతంబయిన భారత మెల్లనువింటి, వైన నా 
యాసము వీడి శాంతిం గొన దయ్యెను నీమన సింతయేనియున్‌ 


జనమేజయ భూపా! నీ 

జనకునకున్‌ గలుగ దయ్యె సద్దతి గానన్‌ 
మనమున శ్రీదేవిని నీ 

వనవరతము భక్తిం గలిగి యర్చింపు మొగిన్‌ 


శ్రీ దేవి కొక్క యాలయ 

మాద్భతిం గట్టించి యింక ననునిత్యంబున్‌ 
మోదంబున నర్చింపుము 

భూదయితుడ! పొంద గలవు పూర్ణ సుఖంబుల్‌ 


న్స్‌ వంశమ్మును వృద్ధియౌను; స్థిరమౌ నీ రాజ్యమున్‌, భూపతీ! 
దేవీ యజ్ఞము సేయుమయ్య!; విను మా దేవీ పురాణంబికన్‌ 
ఏ విన్సించెద; లేదు దానికి సమంబెందేని; శ్రద్ధాగతిన్‌ 
భావంబందున నిల్పి విన్నయెడలన్‌ (బ్రాప్తించు కైవల్యమున్‌. 


సకల ప్రాణుల హృద్దుహాంతర సంస్థి తైక విరాజితా! 
ప్రకటితమ్ముగ నిన్ను భక్తి నిబద్దులై భజియింపరేన్‌ 
సుకరమై భవదుఃఖముల్‌ గడు చుట్టి నొంపవె యెల్లరన్‌ 
త్రికరణమ్ముగనిన్‌ భజించినం దెల్లమౌ సుఖశాంతులున్‌ 


ఇది శ్రీదేవీ కరుణాకటాక్ష లబ్ద విభవుండును, కమలాంబా, సుబ్బరాయుల 
ద్వితీయ పుత్రుండును, కౌశిక సగోత్రుండును అగస్యరాజు వంశోద్భవుండును 
నగు సుబ్బారావు కవి ప్రణీతంబగు శ్రీ దేవీ భాగవతమను మహా పురాణము 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 178 


శ్రీ దేవీ భాగవతం = 


నందు వ్యాసమహర్షిపుట్టుక, గంగాశంతనుల చరిత్ర, శంతన మత్స్యగంధుల 
వృత్తాంతంబును, భీష్మ ప్రతిజ్ఞయు, కర్ణుని పుట్టుక, పాండవులచరిత్ర, పరిక్షిత్తు 
వృత్తాంతము, ప్రమద్వరా రురువుల వృత్తాంతము, తక్షక కశ్యప సంవాదంబును, 
ఉదంకో పాఖ్యానంబును, ఆస్తీక వృత్తాంతంబును ననుకథలు గల ద్వితీయ 
స్కంధము 


స్వస్తి 


చా రీచనీ : అగస్తరాజు సుచ్చారా్రు 179 


1 కం. 
2 ఉ. 

3. ఉ. 

4 కం. 
5 చం. 
6 కం. 
7 తే.గీ. 


శ్రీదేవీ భాగవతము 
తృతీయ స్కంధము 


శ్రీవాణీ గిరిజాపతు 

లేవేళలల మనములందు నేపరశక్తిన్‌ 
భావించి స్వకృత్యంబుల 
గావింతురొయట్టి తల్లి కాచుత! నన్నున్‌ 


సూతుడు శౌనకాదులను జూచి కడుంగడు మోదమంది మీ 
రాతత భక్తి నా పలుకు లన్నియు వింటిరి సావధానులై 
చేతము లుల్లసిల్ల నిక చెప్పెద నిశ్చల చిత్తులౌచు సం 

ప్రీతి వినుండు తిన్ననగు మీదికథల్‌ పరదేవతాప్తముల్‌ 


వ్యాసుని మాటలన్‌ వినిన యన్నరపాలుడొకింత శాంతుడై 
భాసుర తేజ! నీవతి కృపామతింబల్మిన పల్కులెల్ల వి 
శ్వాసముతోడ వింటి; గడు శాంతిని బొందితి నింకనాకు నం 
బాసవనంబు నెట్లు జరుపన్‌ వలెనో యెతిగింపుమింపునన్‌ 


దేవీ యజ్ఞంబనగా 

నేవిధి జరుపంగవలయు నెవ్వి నియమముల్‌ 
భావింప దాని ఫలితము 

గావలసిన వస్తుచయము క్రమమునంజెపుమా! 


అదియునుంగాక సారసభవాంబుజనాభ మహేశ్వరుల్‌ గడున్‌ 
ముదమున మూడు మూర్తులనం బొల్బుచు సృష్టియు, పుష్టి నాశముల్‌ 
సదమల వృత్తిం జేతురని సత్పురుషుల్‌ వివరించి రైనచో 

ముదుసలులై రుజామరణముల్‌ గననేరరొ వారలెన్నడున్‌ 


సగుణులొ నిర్ణుణులో వా 

రగణితముగ దుఃఖమతులొ యవ్వలివారో 
తగనెపుడు నస్వతంత్రులొ 

యొగి స్వేచ్చాయుతులొ తెలుపు మురుధర్శజ్ఞా! 


అష్ట దిక్సాలకులనగ, నమర నాధు 
దనగ, విందును వారల జననములను, 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 180 


10. 


11. 


12. 


19. 


14. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


లక్షణములను, కృత్యములను గులించి 
తెలియం జెప్పుము గ్భప వినందలతునయ్య! 


ఆకలి దప్పికల్‌ మరియు నార్తియు సౌఖ్యము భోజనాదులున్‌ 
నీకును నాకునున్‌ బలెను నెమ్మిని వారికి గూడం గల్గునే 
ప్రాకట సప్తధాతుమయ పార్థివతత్వములై కృశించునో 

కాక నిరంతరోజ్ఞ్వల వికాస యుతంబులొ వారి దేహముల్‌ 


వేయు నేటికి యవ్వారి వివరములను 
సాంగముగం దెల్బుమయ్య! యో సంయమీంద్ర! 
అనుచు జనమేజయు డడుగ నమ్మునీంద్రు 
డిట్లు తెలిపెను పూరు కులేంద్రుంజూచి 


అతి గుహ్యంబులు కష్టసాధ్యములు నౌనయ్యా! భవత్‌ ప్రశ్నముల్‌ 
చతురత్వంబున నేనెతింగిన గతిన్‌ సర్వం బెటింగింతు, శ్ర 

వతి శ్రద్దన్‌ విను మొక్కనాడు మును భవ్యంబైన గంగా తటిన్‌ 
చతురాస్యాత్మజుడైన నారదమునిన్‌ సంప్రీతి దర్శించితిన్‌ 


కడు భక్తిన్‌ సురమౌని కంతట నమస్మారంబు గావించి, య 

య్యెడం గూర్చుంటిని తత్సమీపమున నేహృష్టుండనై; ప్రీతి యే 

ర్పడ మౌనీంద్రుడు నంతటన్‌ గుశలముల్‌ బ్రశ్నించె నన్‌ జూచుచున్‌ 
తడబాటొందక యప్ట నేనడిగితిన్‌ తన్మాని నీరీతిగన్‌ 


అతి విస్తారములై కనంబడెడు బ్రహ్మాండ ప్రకాండంబు లే 

గతి నిర్మాణములయ్యె? కర్త యెవరింకన్‌? గారణంబేమిటీ 
స్థితికిన్‌? కర్తయొకండొ? పెక్కురొ? మహర్షీ తెల్పు మిద్దాత్రి స 
న్మతి యోచింపగ కర్తలేక క్రియ లెన్నండేనియున్‌ గల్లెనే! 


శివుడని కొందరున్‌ మటియు శ్రీపతి యంచును నింకకొందరున్‌ 
ధువముగ బ్రహ్మయంచు, నల తోయజ బంధుడు నింద్రుడంచు నీ 
యవని ననెకరీతులుగ నార్యులు వల్మెదరయ్య కర్తలన్‌ 

(బ్రవిమల తేజ! సృష్టి పరివర్తనకున్‌ దగ వేరు వేరుగన్‌ 


ఇందరన్‌ గాదనుచుం గొంద రిద్ధ చరితు 
లాదిశక్తిని జగదంబ నఖీల మునకు 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 181 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


కర 


కం: 


చం. 


చం. 


కం. 


కఠ; 


కం. 


తృతీయ స్కంధము చా 


కర్త గానెంచి కొలుతురు గౌరవమున 
నాది మాయాస్వరూపిణి యామెయనుచు 


వారుణి, శాంకరి, బ్రాహ్మీ, 

వారాహియు, వాసవియును, వైష్ణవి యనుచున్‌ 
చారుతరాహ్వయముల నీ 

ధారుణి జగదంబ నెపుడు దలతురు భక్తుల్‌ 


భావింప బ్రహ్మమయమౌ 

నీ విశ్వము, దీనికితరు లెవరును కర్తల్‌ 

వావిరి లేరిది సహజం 

బేవిధిం దలపోయ ననుచు నెంతురు సాంఖ్యుల్‌ 


సతమతమౌచు నుంటి ముని సత్తమ! యిన్నిట నేదసత్యమో, 
సతమదియేదొ, యెంచుకొనంజాలక నామది నెల్ల వేళలన్‌ 
చతురత ధర్మనిర్ణయము సల్పెడు నప్పుడుం గూడ నిట్టులే 
మతి కొనంగూడు శంకలతిమాత్రములై యిదియేమిచిత్రమో 


నిరతము సత్యసంధులును, నిర్మల సత్వగుణాల వాలురౌ 
సురలను దుష్ట దానవులు స్రుక్కగం జేయుచు నుంట చిత్రమౌ 
నరయగ ధర్మ శీలురు వియచ్చర తుల్యులు పాండవేయులున్‌ 
ధర నిడుముల్‌ బడంగనమె ధర్మ విదూరుల దుష్టచేష్టలన్‌ 


కావున ధర్మమునకు సుఖ 

మేవిధిం దర్శించిచూడ నెటుగగ నైతిన్‌ 
నీవివి యెల్లయెజుంగుదు 
వోవనజాసనకుమార! యురుతత్వజ్ఞా! 


నిరతము మోహంబనియెడి 

యురుతరమగు నుదధి మున్గుచుండెడినన్నున్‌ 
పరతత్వజ్ఞాన మనెడి 

తరణిన్‌ నను నుద్ధరింపు దాక్షిణ్యనిధీ! 


అని నీవడిగిన యట్లే 
జనమేజయ! నేనుంగూడ సన్ముని వర్యున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 182 


22, 


28. 


24. 


25. 


26. 


27. 


28. 


కర 


చం. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


శ్రీ దేవీ భాగవతం = 


వినయమున నడుగ నాతం 
డనునయమునం దెల్పెనెట్టు లట్లెజిగింతున్‌ 


నారదు డిట్లనియెను, “మును 

నీరజ భవుం జూచి నేను నీవలెనడుగన్‌ 
కారుణ్యమ్మున నాతం 

డీరీతి వచించె” నంచునెజిగించెం గృపన్‌ 


స్థిరముగ నీదు ప్రశ్నలతి శ్రేష్టము లయ్యవి గుహ్యముల్‌, గడున్‌ 
దురవగతంబు లజ్ఞాలకు; తోరపు సంసరణాబ్లీ మున్లుచున్‌ 
పొరిపొరి దుఃఖముల్‌ గనెడి మూఢులెజఖుంగగ జాలరెన్నడున్‌, 
విరహితరాగ మత్సరులు విజ్ఞుల కివ్వియెజుంగ శక్యమౌ 


జగములు మున్‌ మహా ప్రళయ సంభవవేళ నశించి సర్వమున్‌ 
విగత నిజస్థితిన్‌ గనగ, విస్తరిలెన్‌ జల మబ్బులేకమై 
తొగచెలికాడు తారకలు తోయజ బంధుడు పృథ్వియున్‌ మహా 
నగములు వృక్షముల్‌ భువన నాధులు సైతము రూపు మాయగన్‌ 


అంబువులు నిండి సర్వ మేకార్ణవముగం 
దోచు సమయాన తామరదుద్దునందు 
నొంటినై నేను కూర్చొని యుండి మదిని 
బహువిధంబులం దలచి తీపగిది నపుడు 


సాగర సప్తకంబొకట సంగమమై యిటు లున్నవేళ నే 

నేగతి నుద్భవించితిని యెయ్యది కారణ మిట్టులుంటకున్‌ 
ఈగతి పంకజంబిచట నెట్లు జనించెను? పంకమేది? భూ 
భాగ మొకింత యేనియును పైకి కనంబడ దంచునెంచుచున్‌ 


దీని మూలంబదేదియో తెలియవలయు 
ననుచు నుదకంబులన్‌ ముని యన్నిదిశల 
వెదకితిని నేను వెయ్యేడు లుదధియెల్ల 
కానరాదయ్యె మొదలును కడయునెచట 


తిరిగి జలోపరిస్థలము తిన్ననం జేరిన యంతలోన న 
చ్చెరువుగ దివ్యవాక్కులు వచించె “తపంబొనరింపు” మంచు సు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 183 


29. 


30. 


31. 


32. 


38. 


తే.గీ. 


కం. 


చం. 


2 


కం. 


తృతీయ స్కంధము —- 
స్వరమున; సమ్మతించి యట పద్మమునందె సహస్ర వర్షముల్‌ 
స్థిరముగం గూరు చుండి కడు తీవ్రముగా తప మాచరించితిన్‌ 


అంత నశరీర వాణి తా ననియెమరల 
“సృజ” యనెడి యక్షరమ్ముల చిత్రగతిని 
ఎవరి నెట్టుల సృజియింతు నేమి సేతు 
ననుచు మదిలోనం దలచుచు నట్టెయుండ 


మధుకైటభులను రాక్షసు 

అధిక బలాధ్యులపుడు నను నాలమునకు తా 
మధరములు రదనముల న 

త్యధికమ్ముగ నొక్కిపిలిచి రత్యుద్ధతులై 


కడుభయమంది నే జలజ కాండమునుండి జలమ్ములోనికిన్‌ 
వడివడి చాల దూరమటుం బర్విడగా కనిపించెనాకు న 
య్యెడ నొక దివ్యపూరుషు డహీన నవోత్సల నీలదేహుడున్‌ 
సడలని యోగనిద్ర నహిశయ్యంబరుండిన నిశ్చలాత్ముడున్‌ 


కమనీయ నీలాభ కలిత దేహమువాడు 
పట్టు పీత్రాంబర భవ్యధరుడు 

గజ తుండ నిభ దీర్భ ఘనచతుర్భాహుండు 
వనమాలికా భూష లెనయు వాడు 

నలిన పత్రాయత నయన యుగ్మము వాడు 
కమలాత్త విపుల వక్షమ్మువాడు 

సితశేష పర్యంక గత యోగనిద్రుండు 
శరదిందు చంద్రికా సమముఖుండు 


శంఖ చక్ర గదాపద్మ శార్జధారి 
కౌస్తుభాలంకృతుడు జగత్మారణుండు 
నైన నచ్యుతు వైకుంఠు నచటంగాంచి 
నిద్రలేపంగ మదిలోన నిశ్చయించి 


పలు గతుల సంస్తుతించితి 
నలిన దళేక్షునపుడు కడు నమత తోడన్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 184 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


కం. 


ఆ.వె. 


కర; 


కం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం = 


పలుకడు కదలండైనను, 
తలపున కడు కలతంజెంది తగనవ్వేళన్‌ 


నిద్రా దేవిని మనసున 

భద్రముగా నిల్పినేను భక్తి భజింపన్‌ 
భద్రాకృతి నామెయు నా 

భద్రాకారుని విడివడి బయలున నిలిచెన్‌ 


యోగ నిద్ర వీడి భోగీంద్ర శయనుండు 
ఐదువేల యేడు లాహవమునం 

బోరి రాక్షసులను నూరువులందుంచి 
యుక్కడించె నప్పు డుగ్రగతిని 


సరిగా నా సమయమ్మున 

కరుదెంచెను రు(ద్రుడచటి కానందమునన్‌ 
వరయోగమాయ నప్పుడు 

స్థిరముగ మువ్వురము సన్నుతించితిమి కడున్‌ 


ఆ జగదంబ మానుతుల కాత్మం గడుంగడు సంతసించి య 
వ్యాజ కృపావిలోకన సుధాకర దీప్త లెసంగు చుండ వి 
(భ్రాజిత దివ్యరూపమున పల్మెనిటుల్‌ మముంజూచి యింక మీ 
రోజ నొనర్పుడయ్య! భయమొందక మీవిధులెల్ల నిత్యమున్‌ 


అసురుల మధుకైటభులను 

కసిమసగెను విష్ణు వింక కమలాసన! పెం 
పెసలార సృష్టికార్యము 

వెస జరుపుమటంచు నన్ను వినియోగించెన్‌ 


ఆమె యాజ్ఞను వినియిట్టులంటి నేను 

శక్తి హీనులము సృజింపం జాలమమ్మ 
స్థలము కన్పింప దంతయు జలమయమ్ము 
ఎచట గావింతు మింక మేమెల్ల సృష్టి 


కనంబడదేపదార్థమునుం గన్పదవెచ్చట పంచభూతముల్‌ 
కనంబడ వింద్రియమ్ములెటం గన్సడ వయ్యెను నింద్రియార్థముల్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 185 


41. 


42. 


48. 


44. 


45. 


= రీచ్‌ : అగస్త 


తృతీయ స్కంధము —- 


కనంబడు చుండె నొక్కయుదకంబులు మాత్రమె; యిట్టులైన నే 
యనువున సృష్టిం జేయగల మమ్మ! కృపన్‌ దెలియంగజెప్పుమా; 


మ. అనినన్‌ దా చిటునవ్వునవ్వుచు మహాహ్లోదంబునన్‌ మమ్ములన్‌ 
గనుచుండంగ విమానమొండు గడువేగన్‌ విస్మయంబేర్పడన్‌ 
వినువీధిన్‌ బజతెంచి నిల్చెయచటన్‌ విఖ్యాత శోభాకృతిన్‌ 
దనరన్‌ దివ్య సువర్ణ రత్నమణి ముక్తా హార భాస్వంతమై 


త్రిమూర్తులగగన యానము - సర్వలోక సందర్శనము 


కం. సందేహింపక మీరిపు; 
డిందధిరోహింతురేని యేం జూపింతున్‌ 
బొందుగ నద్భుతమొక్కటి; 
యందంబొదవగనని జగదంబపలుకగన్‌ 


కం. సంతోషించుచు మేమును 
నంతన్‌ జని వ్యోమయాన మందు వడివడిన్‌ 
చింతలు వీడుచు నెక్కితి 
మంతట నాదేవి దాని నధిరోహించెన్‌ 


చం. అనిల జవంబునన్‌ నడపె నా జగదంబ విమాన మాకసం 
బున నిజశక్తిచే, నటుల పోవుచునుండగ నొక్కచోట మా 
మనముల కద్భుతమ్మొదవ మంజుల పుష్ప ఫలానతంబులౌ 
ఘనతరు సంతతిన్‌ హరిత కాంతుల నొప్పు వనమ్ము గన్పడెన్‌ 


2 


ఒక వైపు నిరతమ్ము పికగేయ నినదమ్ము 
లొకచెంత మధురమౌ శుకరవమ్ము 

లొకచోట నెమళుల యొప్పగు నాట్యమ్ము 
లొక్కెడ సెలయేరు లొకట నదులు 

ఒక తటి మిధునమ్ము లొక చెంత మృగతతు 
లొక్కెడ కూపమ్ము లొకట కొలను 

లొకచాయ వృక్షమ్ము లొక క్రేవ పూలత 
లొకవైపు షట్పద ప్రకరగాన 


స్యరాజు సుబ్చార్వా 186 


46. 


47. 


48. 


49. 


50. 


51. 


శ్రీ దేవీ భాగవతం = 


తే.గీ. మక్షి యుగ్మమ్ములకును మా చక్షువులకు 


కం. 


కం. 


కం. 


పండువులు సేయుచుండె నాప్రాంతమందు 
కొంత దవ్వేగ నచ్చట వింతయైన 
నగర మొకటి కన్పించె నవ్యముగను 


అచ్చటి ప్రాకారమ్ములు 

నచ్చటి కనకంపుమేడ లచ్చటి శోభల్‌ 
ముచ్చటలై కనిపింపగ 

నచ్చమ్ముగ నదియు స్వర్గ మనుకొనుచుండన్‌ 


కంటిమి ముందు నొక్కయెడం గన్నులకున్‌ దగవేడ్మగల్ల వే 
గంటికి నింపునింపు నొక కమ వనమ్మును నందనమ్ము, వా 
ల్లంటుల కాకరమ్ము; సుమగంధయుతమ్మగు కల్చ్పవృక్షమున్‌ 
గంటిమి వేల్పుటేనుగును, కంటి మటన్‌ దివిజాధినాధునిన్‌ 


ఇంకను దూరమేగ కనిపించెను మాకొక బ్రహ్మలోక; మం 
దింకొక బ్రహ్మ వాని సభనెల్లెడ వేదములున్‌ దదంగముల్‌ 
పొంకములై కనంబడియె; పుణ్యనదీ గిరి సాగరాధిపుల్‌ 
పంకజగర్భు చెంత కడు భక్తి మెలంగుటయున్‌ గనంబడెన్‌ 


ఈ పంకేరుహగర్భుడు 

నీపోలిక నున్నవాడు నీవెజుగుదువే 
యోపంకజాసనా! యని 

శ్రీపతి యును శివుడు నన్నుం జేరియడిగినన్‌ 


ఇది యేమో నేనెజుగను 

మదికిని విభ్రాంతి యయ్యె మధు సూదన! యో 
మదనారి! యనుచు నేనపు 

డెద కలవరమంది పల్కి తిరువుర తోడన్‌ 


అని యనుచుండగన్‌ గగనయానము చేరె మరుక్షణమ్ములో 
ననిల జవమ్మునన్‌ ప్రమథ యక్ష మునీంద్ర గణోపశోభితం 
బును పికకీర నిస్వన సముచ్చయ మంజు వనాభిరామమున్‌ 
ఘన శిఖరోజ్ఞ్వులంబునగు కామవిరోధి నివాసశైలమున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 187 


52. 


53. 


54. 


ర్‌ర్‌. 


56. 


57. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారా 


తే.గీ. 


కం; 


కం. 


ఆకైలాస పర్వత శోభను తిలకించుచుండ నప్పుడు 


సిగలోన నెలవంక సింగారమైయొప్ప 
చెంత దివిజగంగ చెలువుమెజయ 
ముఖ పంచకమ్మును భుజ దశకమ్మును 
త్రినయనమ్ములు కడు తేజమెసగ 
పులితోలు చీరయు వలెవాటు కరిచర్మ 
మహిరాజు భూషణమై వెలుంగ 
మైపూత బూదియై మహిత రుద్రాక్షలు 
కంఠమాలిక లౌచుంగ్రాలుచుండ 


గజ షడానను లంగ రక్షకులు గాగ 
ప్రమధ గణములు జేజేలు వలుకుచుండ 
వృషభవాహన మెక్కితావిషధరుండు 
భవనమందుండి వచ్చి విభ్రాంతిగలుగ 


ఆ వింతన్‌ గనుచుండ తక్షణమునం దా వ్యోమ యానంబొగిన్‌ 
శ్రీ వైకుంఠ పురోపకంఠమునుం జేరెన్‌; పద్మనాభుండు తా 
నా వింతన్‌ గని విసయమ్మున తదీయైశ్వర్య శోభాద్యుతిన్‌ 
భావంబందున మెచ్చు కొంచు కడు విభ్రాంతాత్ముడై యుండగన్‌ 


అతసీ పుష్ప నిభాభ దేహుడును పద్మాక్షుండు పీతాంబర 
ద్యుతి సంశోభితు, డండజ(ప్రవర విద్యోతాంస భాస్వంతు, డు 
న్నత దీర్గోరు చతుర్భుజుండు విలసన్మాణిక్య భూషాన్వితుం 

డతి సౌందర్యయుతుం డొకం డగపడెన్‌ హర్య్యాంతరోద్భాసియై 


అలివేణి కమల యతనికి 

మెలమెల్లగ చామరముల మెల్పున వీవన్‌ 
నలినాననమున షట్సద 

ముల భాతింగదల నటునిటు ముంగురులెలమిన్‌ 


ఇది యేమీ చిత్రంబని 
మదనారియు నేను నపుడు మాధవు ముఖమున్‌ 


తృతీయ స్కంధము —- 


ర్‌రి. 


59. 


60. కం. 


61. 


శ్రీ దేవీ భాగవతం = 


గదియుచు జూడగ నతదున్‌ 
మది నక్కజమంది చూచె మాదెస కంతన్‌ 


త్రిమూర్తులకు దేవీ దర్శనము 


ఇటు లత్యంతము నక్కజంపడుచు నట్లే చూచుచుండన్‌ మహో 
దృట వేగమ్మున నా విమానమరిగెన్‌ ధావళ్యఫేనాంచితో 

త్శకు తుంగోర్మి విరాజమాన మగుచున్‌ గన్పట్టు దుగ్గాంబుధిన్‌ 
స్ఫుటమై పూర్ణ సుధాకరాభ నిభమై పొల్పొందు ద్వీపానకున్‌ 


పారిజాతమ్ములు భవ్యమందారము 
లందమ్ములై కను విందుసేయ 
అతిచిత్ర గతులొప్ప నాస్తరణమ్ములు 
దివ్య కాంతుల తోడ తేజరిలగ 
ముత్యాల దండలు పుత్తడి పేరులు 
వరుసలై వ్రేలుచు వరలుచుండ 
మొగలి సంపెగ మల్లె పొదల పూగంధముల్‌ 
గొనివచ్చి తెమ్మెరల్‌ కూర్మిసేయ 


చందనాశోక వకుళ వృక్షంపుతతుల 
శుకపికాదుల (శ్రుతి హిత సుస్వరముల 
మధుకరమ్ముల రుంకార మధురిమముల 
ముచ్చటలు గొల్పు నా ద్వీప మచ్చముగను 


అచ్చట నొక పర్యంకం 

బచ్చముగా శివునిరూప మన్నటులుండెన్‌ 
పచ్చలు మాణిక్యమ్ములు 

(గుచ్చిన హరి ధనువుతోడంగొమరు మిగులుచున్‌ 


రక్తాంబరమ్ములు, రక్తమాల్యమ్ములు 

రక్త గంధమ్ములు రాజిలంగ 
రక్త నేత్రమ్ములు, రక్తాధరోష్టముల్‌ 

కోటి విద్యుత్రభల్‌ కొమరు మిగుల 
శశి కాంతులను మించు చక్కనౌ వదనమ్ము 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 189 


తృతీయ స్కంధము = 


దరహాస చంద్రికల్‌ గురియు చుండ 
వరదాభయాంకుశ పాశయుక్తమ్ములౌ 
హస్త కంజాతమ్ము లందమెసగ 


గి. పూర్వమెన్నడుంగనని సంపూర్ణమైన 
దివ్యతారుణ్య విగ్రహ దీప్తలమర 
నా శివాకార పర్యంకమందు నొక్క 
మహిళ కన్పించె భువనైక మాతయనగ 


62. సీ. హ్రీంకార జపముల నేకాగ మతిసల్పు 
నండజమ్ముల సేవ లందుకొనుచు 
నవయౌవ నాంగియై నవ్య శృంగారమై 
కరుణాంతరంగయై పరిఢవిలుచు 
కనకాంగద కిరీట కాంచన మణిమయ 
భూషణాలంకృతిన్‌ బొలుపుమిగిలి 
షట్మోణ యంత్ర రాజమ్మునం గూర్చుండి 
శ్రీచక్ర తాటంక రోచులమర 
గీ. చెలులు హృల్లేఖ! భువనేశి! కలిత నామ 
జపముల నిరతమ్ము నుతులు సల్చుచుండ 
సకల భువనాభిరామయె ప్రకటమగుచు 
మాకు గననయ్యె నయ్యంబ మహిమం దనర 


63. ఉ. ఆమెను గాంచిమేముం గడు నచ్చెరు వందుచు నెవ్వరౌనాకో? 
ఈమె శుభాఖ్య యెయ్యదియొ? యిచ్చట నుండ కతంబదేమియో? 
శ్రీమహనీయ తేజమున చెన్నుందలిర్చుచు నున్న దంచు నే 
మేమియొ సందియమ్ము లిటులేచగ నిల్పొని యుంటి మంతటన్‌ 


64. కం. అప్పుడు విమాన మందున 
నొప్పుగ మముం గూడి వచ్చుచుండెడి యంబన్‌ 
దెప్పున గనుంగొని వెన్నుం 
డిప్పగిదిన్‌ బలికె నేర్చు లేర్పడ నెలమిన్‌ 


65. చం. కనంబడు చున్న యీ మహిళ కారణమౌను సమస్త సృష్టికిన్‌ 
కనుంగొనంజాల రల్పు లతి కష్టమతుల్‌, ఘనయోగగమ్యయి 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 190 


66. 


67. 


68. 


69. 


70. 


71. 


72. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం = 


జనన వికార నాశముల చాయలెటుంగక శాశ్వతస్థితిన్‌ 
తనకును దానె నిచ్చమెయిం దాల్చుచునుండు ననేకరూపముల్‌ 


ఆదిశక్తియు విశ్వేశి; యఖిలలోక 

ములను తనలోన నిలుపుచు ముదముతోడ 
నొంటి యెయుండు ప్రళయాంత మొదవి నపుడు 
దేవి, శివ, వేదగర్భ, సద్భావగమ్య 


అని పలికి పద్మనాభుం 

డనియెను మముంజూచి యిట్టు లబ్దాసన! యో 
మునిజననుత శంకర! కను 

డనఘాత్ములు మీరలిప్పు డా జగదంబన్‌ 


ధన్యుల మైతి మయ్య! యిదె దర్శన మిచ్చెను దివ్య శక్తి సౌ 
జన్యముతోడ; నేడు మన సత్తపముల్‌ ఫలియించె; లేనిచో 
నన్యులకౌనె యింతటి మహత్తరభాగ్యము; యోగులున్‌ తపో 
మాన్యులునౌ విరాగులకు మాత్రమె సాధ్యము దర్శనంబిటుల్‌ 


నిరతము తనపతిచెంతన్‌ 
పరమానందమ్ముతోడ బ్రహ్మాండములన్‌ 
స్థిరముగ నతనికిం జూపుచు 

పరివారము తోడ నుండు బంధురభంగిన్‌ 


కనంబడు బ్రహ్మాండంబులు 

కనంబడు నీ దేవతలును కార్యములెల్లన్‌ 
తనకున్‌ దృశ్యములైనన్‌ 

తను మాత్రమె ద్రష్టయౌచుం దనరుచునుండున్‌ 


నేనును నీవు రుద్రుడును నిక్కము లక్ష్మియు నెల్ల దేవతల్‌ 
మానుగ నీమె యందు నణు మాత్రము నైనను సాటి యౌదుమే 
ధీనిధులార! యీమె పరదేవతయౌ జగదేకమాతయం 

చేను మనంబు నందెటథిగి తేర్చడ సందియ మింక నేటికిన్‌ 


అంబుజగర్భ! మున్ను ప్రళయాంతమునందతి శైశవంబునం 
దంబుధి లోన పాద ప్రథమాంగుళమున్‌ వటపత్ర శాయినై 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్చార్యా 191 


78. 


74. 


75. 


76. 


77. 


78. 


79. 


కం. 


కం. 


తే.గీ. 


తృతీయ స్కంధము —- 


చుంబన మొప్పం జేయు నను జోలల నూయల లూపినట్టీ యా 
యంబయె యీామెయంచు మదికయ్యెను; నేడిటుదర్శనంబిడెన్‌ 


అని పలికె పద్మనాభుడు 

మును ముందుగ నామెవిధము పూర్ణముగ మదిన్‌ 
గని; మేమును కడు వేడుక 

జని యామెకు నంజలింప సాగితిమనుచున్‌ 


పలికి నాతండ్రియగు విధాత మీదివృత్తాంతంబు నిట్లు చెప్పదొడంగె. 


విను నారద! నిర్భయమున 

జనితిమి మువ్వురము నపుడు సరగున నయ్యం 
బను నుతియింప దలంచి, గ 

గనయానము దిగి యచటకు కౌతుక మొదవన్‌ 


చని తద్దారము చెంతనిల్వగనె మాస్వాంతమ్ములొక్కుమ్మడిన్‌ 
గనియెన్‌ శాంతిని; లోకమాతయు జగత్మల్యాణ సంధాత్రియున్‌ 
ఘన విద్యున్నిభ గాత్రయి యలరు నక్కంజాక్షి నీక్షించినం 

తనె; సందేహముగళల్లె లోనికిం జనన్‌ దథ్యమ్ము మాకయ్యెడన్‌ 


అంతట మమ్ముం గాంచి దరహాసము సేయుచు నామె పిల్చినన్‌ 
వింత యదేమొగాని కడువేగమె మువ్వుర మొక్కసారిగా 
కాంతల మైతి మందముగ కాంచన భూషణ దివ్య మాలల 
త్యంతము కంఠసీమల విహారము సల్పుచునుండ హృద్యమై 


అక్కజ పాటుం జెందుచుం బ్రయత్నముతోం జని మెల్ల మెల్ల నా 
చక్కియ నిల్చి యామె పద సారసయుగ్మము సోక శీర్షముల్‌ 
[గ్రక్కున నుంచి నిల్వగనె కామద యౌభువనైక మాత మా 
ప్రక్కకు జూచె ప్రేమ రసరమ్య విలోకన పంక్తు లేర్చడన్‌ 


ఆమె చూపులు మాపైన నావరింప 

భక్తి యుక్తుల నామెకుంబ్రణతులిడుచు 
నొకరి ముఖముల నొకరము ప్రకట గతిని 
చూచు కొను చుంటి మట్టులే చోద్యముగను. 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 192 


80. 


81. 


82. 


83. 


84. 


2 


శ్రీ దేవీ భాగవతం = 


నవరత్నాంచిత కాంతివంతమును నానా భూషణాలంకృతో 
త్సవమున్‌ గోటి దినాధినాధ సమ తేజః పుంజ సంయుక్తమున్‌ 
భువనేశీ పదపీఠమున్‌ మిగుల సమ్మోదమ్ముతో నట్టులే 

న వలోకించుచు నుంటిమయ్య మునివర్యా! పెద్దయుంట్రొద్దటన్‌ 


ఆమెను చుట్టియున్న చెలులందరు దివ్యసువర్ణ భూషణ 
స్వామిను, లందగత్తెలు, ప్రశాంతలు, రక్త వినీల పీత వ 
ర్లామల వస్త ధారిణులునై మధురంబగు గాన మంజుల 
స్తోమములన్‌ మహేశ్వరిని చొక్కి నుతించుచు నుండి రింపునన్‌ 


దేవీపీఠము నట్టె చూచుచుం గడున్‌ దిగ్భ్రాంతి చిత్తంబులం 
దావేశింపగ మేము నామె పద పద్మాంగుష్టమున్‌ జూడగన్‌ 
భావాతీతము నౌచు తన్నఖమునన్‌ (బ్రహ్మాోండముల్‌ గన్పడెన్‌ 
భావింపన్‌ దగ దర్పణాంతరమునన్‌ స్పష్టార్థ సామ్యమ్ములై 


అష్ట దిక్సాలకు లాదిత్య చంద్రులు 
సాగరమ్ములు నదుల్‌ సకల గిరులు 
అప్పరో గంధర్వు లశ్వినీదేవత 
లష్టవసువులు చిత్రాంగదుడును 
విశ్వావసుండును శ్వేతకేతుండును 
నారద తుంబురుల్‌ నాకగణము 
వైకుంఠ కైలాస బ్రహ్మాది లోకముల్‌ 
నాగ కిన్నర యక్ష యోగి వరులు 


నలిన నాభుండు నేను పినాకపాణి 
యొక్కటేమిటి సకలమ్ము చక్కనౌచు 
నామె పదనఖ దర్పణమందు మాకు 
నపుడు గన్పించె నారద! యద్భుతముగ 


ప్రీరూపమ్ముల నట్లె యుంటి మచటన్‌ దివ్యాంగనల్‌ మమ్ములన్‌ 
గారామారగం జూచుచుండ శతసంఖ్యన్‌ గల్లు వర్షంబు ల 
క్మారుణ్యాలయ రూపమున్‌ గనుచు సౌకర్యంబునన్‌; నిత్యమున్‌ 
మా రూపమ్ములకేమె సిగ్గు పడుచున్‌ మాహేశ్వరీ సన్నిధిన్‌ 


స్య 'చ్చారా్ర 193 


85. తే.గీ. 


86. కం. 


అంత నొకనాడు వెన్ను డయ్యంబం గాంచి 
హృద్యమౌ భావసంపద లేర్పడంగ 
విశ్వమాతను నుతియించె వివిధ గతుల 
నద్భుతంబుగ మృదు మధురాక్షరముల 


త్రిమూర్తులు దేవిని స్తుతించుట (విష్ణువు) 


దేవికి; వృద్ధికి, సిద్ధికి 

భావాతీతకు ప్రకృతికి పరమేశ్వరికిన్‌ 
భావించి నమస్మారము 

గావింతున్‌ కామదకును కరుణాలయకున్‌ 


87. తే.గీ. పంచకృత్య విధాత్రికి పరమగతికి 


88. కం. 


సచ్చిదానంద రూపకు, సంసరణ మ 
హ్‌బ్ది తరణికి, కూటస్ట, కాదిశక్తి 
కర్థ మాత్రార్థ భూతకు నంజలింతు 


అమ్మా! కనంబడు సకలము 

నిమ్ముగ నీయందె నిల్చి యిచ్చామతివై 
'క్రమ్మఅ సృష్టి స్థితి విల 

యమ్ములం గావించుచుందు వంచు నెటిగితిన్‌ 


89. ఆ.వె. సకల లోకమయివి సకలాంతరంగవు 


90. చం. 


91. శా. 


చా రీచనీ 


విస్తరింపంజేసి విశ్వమెల్ల 
తగిన సమయమందుందగ నీదు పురుషున 
కమరం జూపుచుందు వవికలమున 


ఇరువది మూడు తత్త్వముల నింపుగ నీవొక యింద్రజాలమ 
ట్లరయగ వెల్లుచుందువు గదమ్మ! వినోదము మాకుంజేయ; సు 
స్థిరముగ నీవులేని యెడ జీవముగల్లునె దేనికైన వి 

స్తరమగు నీదు శక్తిం గనం జాలని వార లశక్తులేగదా! 


సంతృప్తిన్‌ బడయంగం జేయుదువు విశ్వంబున్‌ భవచ్చక్తిచే; 
సంతోషమ్మున దానినెల్లం గడు విస్పష్టంబు గావింతు వ 


తృతీయ స్కంధము చా 


: అగస్త 


స్తరాజ సుబ్బారా 194 


92. 


93. 


94. 


95. 


96. 


97. 


98. 


శ్రీ దేవీ భాగవతం = 


త్యంతంబైయలరారు తేజముల; ందథ్యం బాపయిన్‌ దానినే 
యంతంబొందగం జేయు దీవ ప్రతి కల్పాంతమ్మునన్‌ గామదా! 


దేవీ! నీ విభవమ్ములున్‌ జరితముల్‌ దివ్యాకృతుల్‌ పూర్తిగా 
భావంబం దెజుగంగం జాలరెవరున్‌ బ్రఖ్యాతిగా మమ్ములన్‌ 
న్‌ వమ్మా! మధుకైటభాసురుల మున్నీటన్‌ దగం ద్రుంచి స 
ద్భావంబొప్పగ నాడు గాచితివి నిత్యా! దుఃఖ హంత్రీ! శివా! 


ఈ భువనంబునం దిపుడె యేర్పడ మువ్వుర నిద్ధమూర్తులన్‌ 
బ్రాభవమొప్పం జూచితి; మపార మచింత్యము నీ ప్రభావ మ 
మ్మా! భవదీయ సృష్టి పరమాద్భుత; మందికనెన్ని లోకముల్‌ 
శోభిలునో! త్రిమూర్తు లతి చోద్యముగా నిక నెందరుందురో! 


అమ్మా! నీపద పద్మముల్‌ గొలుతు సాష్టాంగ ప్రణామమ్ముతో 
నిమ్మైయొప్పెడి నీస్వరూపమును నా హృత్‌ సీమలో నిల్పెదన్‌ 
సుమ్మా! నారసనాగ్రమం దనిశమున్‌ శోభిల్ల నీనామ మం 

త్రమ్మున్‌ జేర్చెద నీయనుగ్రహమె యున్నన్‌ నిష్మళంకా! పరా! 


నను భృత్యుండని నీవు నెమ్మనమునన్‌ భావింపు మోయమ్మ! నే 
ననయంబున్‌ యజమానురాలిగ మహాహాదంబునన్‌ మానసం 
బున నెంతున్‌నిను; నీకు నాకును సతంబున్‌ దల్లితో బిడ్డకౌ 
ననుబంధమ్మును నిల్చుమెప్పు; విడనీకమ్మా జగత్సావనీ! 


నీకున్‌ దెల్లము లన్నియున్‌; జగములన్‌ నీకంటె సర్వజ్ఞ లే 
లోకంబందునులేరు; నాకు నెది మేలోయెంచి యిమ్మీవ; త 
ల్లీ! కోరన్‌నిను; సర్వకార్యములు నీలీలల్‌ గదా! నీకృపల్‌ 

మాకున్‌ గల్లనినాడు మేము తగమమ్మా! సృష్టికృత్యాలకున్‌ 


ఒనరగ నీ (ప్రపంచమును నుర్వియె మోయుచు నున్నదంచు చె 
ప్పిన యదియెల్ల మిథ్యయనిపించును; భారము సర్వమెప్పు నీ 
కనుంగవ సన్నలన్‌ దవిలి గాదె నిలంబడియుంట; చంద్రుడున్‌ 
దినకర తారకావళియు దీప్తలంబొందుట త్వత్రభావమౌ 


నేనె గురుండ, నీశుడ, ననీహుడ, విశ్వమయుండ నంచు గ 
ర్వాన మెలంగు చుంటిని; భవద్విభుతోనినుం గన్నయంత నా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 195 


మానసమందుం గల్లు నభిమానముం దీటిను; నీవె నిత్యమం; 
చేనును బ్రహ్మరుద్రులును నెల్ల రనిత్యములం చెటింగితిన్‌ 


99. తే.గీ. బుద్ధిమంతుల యందలి బుద్ధివీవ 
శక్తిమంతుల యందలి శక్తివీవ 
కీర్షిమంతుల యందలి కీర్తివీవ 
కాంతిమంతుల యందలి కాంతివీవ! 


100. కం. సావిత్రివి, గాయత్రివి 
భావింపగ వేదకళవు, భగవతి వీవే! 
నీవే స్వాహా స్వధలును 


నీవే పరదేవి వమ్మ నిఖిలారాధ్యా! 


101. కం. సకలము నీలో పుట్టును 
ప్రకటంబగు నవియె వివిధ భంగుల నీలో, 
నిక విలయాంతంబున తత్‌ 


సకలము నీలోన నడగు సదసద్రూపా! 


102. ఉ. సాగర తీరమందెగయు సాంద్రతరంగములట్లు సృష్టిలో 
సాగు చరాచరంబులు ప్రశస్తిగ నీపర మాంశలే గదా! 
బాగుగ నీరహస్యమును ప్రజ్ఞనెజింగిన జీవులన్‌ గడున్‌ 


వేగమె మాయనుండి విడిపింతువు ముక్తి నొసంగు దంతటన్‌ 


103. కం. నను నుద్ధరింపు మమ్మా! 
ఘన మోహాబ్ధిన్‌ మునింగి కడు దుఃఖముతో 
ననవర తమ్మును మెలంగుచుం 


గనంజాలక యుంటి సుఖము గగనాంతన్నా! 


104 కం. అని యురగ శయను డివ్విధి 
నొనరగ నుతియించి నిలువ నురగాభరణుం 
డును నివ్విధమున నుతియిం 


చెను నయ్యంబ నతిభక్తి చెలువొందంగన్‌ 


తృతీయ స్కంధము —- 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


105. మ. 


106. తే.గీ. 


107. ఆ.వె. 


108. కం. 


109. చం. 


110. ఉ. 


111. ఉ. 


శ్రీ దేవీ భాగవతం = 
(శివుడు) 


జలజాతాసన పద్మనాభులె నినున్‌ సంపూర్ణ భావంబునన్‌ 
దెలియం జాలరటన్న నాకుం దరమే దివ్యంపు నీలీలలన్‌ 

గలనైనన్‌ దెలియంగంజాలుటకు నీకార్యంబు లన్నింటికిన్‌ 
దలపన్‌ గర్తవు నీవెయంచుందెలిసెన్‌ దత్వాసనా! హీమతీ! 


పాంచభౌతిక మైన ప్రపంచ మందు 
జీవకళ వీవె యౌదువు, నీవులేక 

కలుగునే చేతనత్వమ్ము కంజజునకు 
వెన్నునకు, నాకునేనియు విశ్వజనని! 


నీవు తలతువేని నిథఖిలమ్ము సృష్టింతు 
వాపి వేయు దెప్పుడైనంగాని 

నీదు నాజ్ఞ మేము నిరతమ్ము కార్యముల్‌ 
నిర్వహింతు మమ్మ నియతితోడ 


త్రిగుణములు మాకు మువ్వుర 
కగణితముగ నొసగి మమ్ము నాయాపనులం 
దొగి నియమించితి వమ్మా! 

సగుణవు నిర్దుణవు నీవె సర్వాధారా! 


ఇచటకు మేము వచ్చునపు డెన్నియొ లోకములన్‌ ద్రిమూర్తులన్‌ 
(ప్రచురితతేజులన్‌ దివిజవంద్యులం గంటిమి చిత్రమమ్మ! ని 
ర్వచనముసేయ సాధ్యమె భవత్కృత సృష్టిని; నీదు భర్త కీ 
యచరచరాళిం జూపుచు ప్రియంబొనరించుచు నుందు వీశ్వరీ! 


ఇంతులం జేసి మమ్ము జననీ! యిటులిచ్చట నిల్పినీవు మా 
కెంతయు సంతసంబుంగలిగించితి, వియ్యది నీయనుగ్రహం 
బంతియె తల్లి! నిన్విడచునట్టి పరిస్థితి యైన నొల్ల నే 

స్వాంతమునన్‌ ద్రిలోక పరిపాలన మేనియు పూరుషత్వమేన్‌ 


నన్నిటు లుండనిమ్ము భువనమ్ముల యందిది గర్వకారణం 
బెన్నగ నాకు; “నిట్లు పరమేశ్వరుడే యొక యింతియై కడున్‌ 


= రీచనీ : అగస్త్యరాజ సుబ్బార్పా 197 


112. 


118. 


114. 


115. 


116. 


117. 


కర 


కం. 


కం. 


కం. 


తృతీయ స్కంధము = 


బన్నుగ నాది శక్తి పదపద్మములన్‌ భజియించుచున్నవా” 
డన్నయశంబు గల్లుటది యార్త జనావన! పాపనాశినీ! 


నీ సాన్నిధ్యము లేకయున్న క్షణమేనిన్‌ నాకు పెక్కేండ్లగున్‌ 
న సాన్నిధ్యము వీడి చేయు జపముల్‌ నిక్కమ్ము వ్యర్థమ్ములే 
వాసిన్‌ నీపద పద్మరేణువుల సంపన్నమ్ముగా నౌదలల్‌ 
భాసిల్లన్‌ దగ నిల్పలేని తపముల్‌ పాత్రంబులే ముక్తికిన్‌ 


పరగన్‌ నాకు నిరంతరమ్ము జపియింపన్‌ మంట్రమొండిమ్ము, నే 
తరియింతున్‌; మును పూర్వజన్మమున శస్తంబైన మంత్రంబు, స 
త్మరుణన్‌ నాకు నవాక్షరిన్‌ దగనొసంగన్‌ లేదె, నేడద్ది సు 
స్థిరమై జ్ఞప్తికి రాదు తల్లి! భువనేశీ! నిత్యముక్తా! శివా! 


అనివేడిన యా శివునకు 

నొనరగ నాదేవి యొసగె నురు మంత్రంబున్‌ 
మునివర! నవాక్షరిని, న 

య్యనఘాత్ముం డభవుడంత నానందమునన్‌ 


జపియించుచుందన్మంత్రము 
నపగతదోషుండు పరవశాత్ముం డగుచున్‌ 
ద్రిపురాంతకు డుండగ, నే 
నపరిమితంబైన భక్తి నపు డయ్యంబన్‌ 


(బ్రహ్మ) 


నుతియించితింగల్యాణిన్‌ 

చతురంగ బలేశ్వరిని ప్రశస్తను పూర్ణన్‌ 
(శుతి మహిళా సీమంత 

స్టిత తిలకాంఘ్రిద్వయ సరసీరుహ ధూళిన్‌ 


వేదములేనియు నిన్నిటు 

లాద్భతి దర్శింప జేయ నౌనే జననీ! 

న్‌ దివ్యాహ్వయములె య 

జ్ఞాదులం దొలిపల్మువల్ము స్వాహాస్వధలున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 198 


118. 


119. 


120. 


121. 


122. 


129. 


124. 


కం. 


తే.గీ. 


కం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం = 


నిరతము నబ్ద జాందముల నేనె సృజించుచు నుంటినంచు సు 
స్థిరముగ నెంచి గర్వపడితిన్‌ భవసాగరమందు మున్లుచున్‌; 
పరమదయానిధానమ! భవత్‌ పదపంకజ రేణువుల్‌ తలన్‌ 
బొరిం బొరి సోక గర్వమది పూర్ణముగా నశియించె నేటితో 


నీదయ గల్లి నేనిపుడు నిక్కము ధన్యుడ నైతినమ్మ! నీ 

పాద సరోరుహమ్ములను బాయక నామది నిల్పియెప్పుడున్‌ 
మోదమెలర్చ నిన్‌ గొలిచి పొల్చెడి భక్తిని సుస్థిరమ్ముగా 

పాదు కొనంగం జేయుము కృపన్‌; విదళింపుము మోహపాశముల్‌ 


నీయాజ్ఞను పాటించుచు 

బాయక నీసేవం జేయు భాగ్యంబొకటే 
నాయెటిగిన ధర్మము, నీ 

వేయది యొనరింతు వదియె యిష్టమునాకున్‌ 


వేద వేత్తలు యజ్ఞ యాగాది క్రియల 
నిరతమొనరించు వారయ్యు నీదుశక్తి 
నెజఖుంగం జాలక విభుడ నేనే యటంచు 
(భ్రాంతి బొందుట విడ్దూర మంతెగాదె! 


నీశక్తిన్‌ గనలేక వారు ప్రభుడన్‌ నేనంచు భావించుచున్‌ 
బ్రాశస్యంబును నాకొసంగుదురు; సర్వంబీవె సృష్టించి, వి 
శ్వేశీ! నాలుగు రీతులన్‌ దనర నీస్ఫష్టిన్‌ విభాగింప, న 

న్నాశాసించుచు నిల్పితం చెజుగరై రావేద విద్వాంసులున్‌ 


అష్టాంగయోగ గతులన్‌ 

కష్టంబులం బడెడివారిం గన జాలియగున్‌ 
హృష్టుండై నీ నామం 

బీష్టంబునం బలుక ముక్తి నిత్తువుగాదే! 


సకలము నిర్వహింపంగల శక్తివి నీవయి మమ్ము మువ్వురన్‌ 
ప్రకటమొనర్చి మువ్విధులం బాయకం జేయుదటంచుం జెప్పి నీ 
వొకటియుం జేయనట్టులిటులుండుట ట్ట విభవమ్ముగాదె, యా 
సకలముం జూచుచుండెదవు సాక్షిణివై నిరతమ్ము భోగినీ! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 199 


125. 


126. 


127. 


128. 


129. 


130. 


131. 


తృతీయ స్కంధము = 


తే.గీ. అబ్బ నాభుని పోషకుండనుట; నన్ను 


కం. 


కం. 


మ. 


చా రీచనీ 


: అగస్త 


సృష్టికర్త యనుటయును, శివుని విలయ 
కారుడనుటయు మర్యాద కాకయున్న 
సాధ్యమే మాకు నివి నీదు శక్తిలేక 


నీ జన్మమ్మును నీ మహత్వమును నీనీ దివ్య రూపమ్ము ల్రీ 
ప్రాజాపత్యము లెవ్వరున్‌ దెలియ రీబ్రహ్మాండ భాండమ్ములన్‌ 
రాజీవాంబక! నీ వనాదియును నిర్ద్వంద్వంబు నేకంబునై 

రాజిల్లన్‌ నినుం బొందం దంత్రములు మంత్రంబుల్‌ గదా మార్గముల్‌ 


నీ విభు డాద్యు, డీశ్వరు, డనింద్యు, డనీహు, డుపాధిశూన్యుడై 
నీ వివిధాద్భుతక్రియల నిత్యముం గాంచుచు సంతసంపడున్‌ 
ఈవగుదమ్మ దృష్ట మత డేమొ యదృష్టము, లేదు తావలం 
బేవిధి నెంచ నింకొకరి కీ భువనమ్ముల నెందునేనియున్‌ 


ఏకంబున్‌ మటి యద్వితీయ మనుచున్‌ హృద్యమ్ముగా వేదముల్‌ 
నీకై చెప్పెనా నీదు పూరుషునకో నిక్కంబెజింగింపుమా! 

నాకున్‌ సందియ మయ్యెం బ్రాంబలుకు భిన్నంబౌగదా! తల్లి! యీ 
వాకుల్‌ సెందును మీకు నిర్వురకు సంభావ్యంబుగా నన్నచో 


ఈ విషయంబున నెపుడున్‌ 

భావమ్మున నిశ్చయమ్ము పదిలమ్ముగ నే 
భావింపం జాలనైతిని 

నీవే వివరింపు మమ్మ! నిస్రైగుణ్యా! 


అని వేడిన యబ్బాసను 

ననుకంపన్‌ జూచియిట్టు లయ్యంబయనెన్‌ 
వినుమయ్య! సంగ్రహమ్ముగ 

వినిపించెద ననుచు మదిని వేడుక కలుగన్‌ 


దేవియొనర్సిన తత్వోపదేశం 


అరవిందాసన! భేదమించుకయు లేదయ్యా! సదామాకు; సు 
స్థిరమై యొప్పుదు మేక తత్త్వమున సందిగ్గంబు లేదింతయున్‌ 


స్ఫరాజ సుబ్చార్వా 200 


182. 


189. 


184 


185. 


186. 


కం. 


కం. 


కం, 


బై 


శ్రీ దేవీ భాగవతం = 


పరుడౌనాతని నన్నుం జూతు రతి విభ్రాంతిన్‌ విభిన్నంబుగా 
నరయంజాలరు సూక్ష్మమున్‌ మిగుల విద్యావంతులేనిన్‌ విధీ! 


దీని నెబుంగు నట్టి కడు ధీరుడెపో భవసాగరమ్ము శీ 
ఘ్రానందరించి ముక్తి నిధిం గాంచును; బ్రహ్మమొకండె యెప్పుడున్‌ 
మానుగ నద్వితీయ మనుమానము లేదిక, సృష్టి కార్యమం 

దేను నుపాధి భేదమున నింగల మట్లు ద్వితీయ మయ్యెదన్‌ 


బింబం బద్దంబున ప్రతి 

బింబంబుగం దోచునట్లు ద్వివిధ భ్రాంతిన్‌ 
సంబోధింతురు మము సృ 

నంబొనరించు సమయమ్మునన్‌ ద్వివిధముగన్‌ 


అదియును దృశ్యాదృశ్యమె 

మదినెంచగ భేదమెల్ల మతి విభ్రమమే 

తుద నుపసంహారమునం 

దొదవదు ద్వైతంబు బ్రహ్మమొకటై యుండున్‌ 


ప్రీ పుం నపుంసకత్వము 

లాపై లేవింక బ్రహ్మమై నేనుందున్‌ 
ఏపగు నీసృష్టినిం గనం 

బ్రాపుగ నెంగాని దేది భావింపుమజా! 


బుద్ధియు శ్రీయును బొల్పొంద స్మృతియును 
కాంతియు శ్రద్ధయు శాంతి ధృతియు 
మేధయు దయయును మెలకువల్‌ నిద్రయు 
యౌవనమ్ముజరయు నాకలియును 
శక్ష్యశక్తులు నోర్చు సకలేంద్రియమ్ములు 
విద్యయు స్పృహయు నవిద్య లజ్జ 
వాంఛయు సృష్టియు వసయును మజ్జయు 
బుత మనృతంబును వృద్ధిలయలు 


వివిధ నాడులు వాక్కులు వేయునేల 
“సర్వమేవాహ” మనుట నిశ్చయముగాన 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 201 


137= కర 


138. ఉ. 


140. తే.గీ. 


141. తే.గీ. 


142. ఉ. 


148. తే.గీ. 


తృతీయ స్కంధము —- 


వితత రూపమ్ము నాదంచు సతముం దెలియు 
మబ్దభవ! నేను కాని దెయ్యదియులేదు. 


గౌరియు బ్రాహ్మియు రౌద్రియు 
వారాహియు వైష్ణవియును వాసవియనగా 
వారుణి, కౌబేరియునా 

నీ రీతిగ నాహ్వయముల నేను చరింతున్‌ 


అంతియెగాక నాహ్వయములన్నియు నావె యెజుంగుమయ్య! నే 
సంతత మెల్ల దేవ నర జాతుల యందును, తిర్యగాదులం 
దంతర శక్తినై నిలిచి యాకృతులన్‌ గదలించుచుందు, చే 
యింతును సర్వకార్యముల నెప్పు నిమిత్తులం జేసి యెల్లరన్‌ 


అంబువులందు చల్లందన, మగ్చిని వేడియు, నిందు చంద్రికల్‌ 
కంబళజాప్తు తేజమును, కార్యములున్‌ మటికారణంబు లో 
యంబుజ గర్భ! నేనె యగుదయ్య! చరాచర సృష్టిలోన స 
ర్వంబును నేను లక యణువంతయునేని చలింపదెన్నడున్‌ 


ఇంత యేటికి వెన్నుండు నీశివుండు 
నేను లేకున్న వధియింప నేర రెలమి 
దుష్ట రాక్షస గణముల దోర్చలమున, 
శక్తి హీనున కెయ్యది సాధ్యమగును 


సకల జగములుంగదలు నాశక్తివలన 
శక్తి హీనుడు వీడను నుక్తివిందు, 

వెందు రుద్రహీనుడు విష్ణు హీనుడనెడి 
పలుకులున్నవె యరయ నోపద్మగర్భ! 


ఈవిటు సృష్టిం జేయుటయు నెల్లర భూమియు మోయుచుంటయున్‌ 
దేవ విభుండు, దిక్పతులు, దిగ్గజసంతతి, సూర్యచంద్ర తా 

రావళి తేజరిల్లుట, యనంతము నైన మదీయశక్తి సం 

భావన చేతనేయనుచు భావము నం దలపోయుమబ్దజా! 


ప్రాగభావాది స్థితుల కావలిదియైన 
నాదు తత్వమ్ము చిత్రమ్ము నలినగర్భ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 202 


144. 


145. కం. 


146. కం. 


147. తే.గీ. 


148. చం. 


149. కం. 


150. ఉ. 


శ్రీ దేవీ భాగవతం = 


జగదభావమ్మె యుండును శక్ష్యభావ 
మెపుడు నుండదు మృద్ధటంబెట్లొ యట్లు 


పృథివి లేకున్న సృష్టి నేవిధి నొనర్తు 

ననుచు పరితాప మందకు మబ్ద గర్భ! 
పృథ్వభావంబుం దలపోసి బెంగపడకు 
కలదె పరమాణ్వభావ మేకాలమునను 


పరమాణు రూపమున నీ 

ధరయెల్లను నున్నదనుచుం దలపోయు మజా! 
పరమాణ్వభావముండదు 

పరికింపగ పృథ్వభావ పరిణామమునన్‌ 


నీకిపుడు మహత్తత్వం 

బే నిచ్చెద స్వీకరింపు మిద్ధ చరిత్రా! 

దాన నహంకారంబును 

మానుగ జనియించు నింక మానుముశంకన్‌ 


ఆ యహంకారము వలన నఖిల సృష్టి 
పూర్వవిధమున నొనరింపం బూనుమయ్య! 
సాయమొనరింప నింకొక శక్తి నిత్తు 
స్వీకరింపుము కమలజా! క్షేమమగును 


ఇదె గొనుమయ్య సారస దళేక్షణ నబ్దజ! చంద్రకాంతి సం 
పదల నధఃకరించు తనువల్లిని, శ్వేత వరాంబరన్‌, సుధా 
సదమల హాసినిన్‌, విమల చారు సువర్ణ సుభూషణాంచితన్‌ 
చదువుల తల్లియన్న శుభ సంజ్ఞ నెసంగు మహాసరస్వతిన్‌ 


ఈయమ రజో గుణంబున 

నీ యర్ధాంగిగ వసించు నిత్యంబనఘా! 
నాయంశ యైన యీమెను 

నే యెడలను నిందసేయ నెదం దలపకుమీ! 


నీకును నెల్ల వారికి గణింపగ నీయమ పూజనీయ, నీ 
వీ కమలాక్షింైకొని యహీన జవంబున సత్యలోకమున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 203 


151. కం. 


52: So 


153. ఉ. 


154. చం. 


15్‌ర్‌:- కరి, 


156. తే.గీ. 


157. మ. 


తృతీయ స్కంధము = 


దేకువం జేరి చేయుమికం దేజ మెలర్బగ సృష్టి కార్యమున్‌ 
జేకుటు నీకు నామహిమచే సృజియింపగ నేర్పులున్నతిన్‌ 


ఆయా కర్మమ్ములతో 

నాయా జీవులకుందగిన యట్టి గురుతులున్‌ 
బాయక కాలోదరమున 

ప్రాయికముగ నుండునయ్య! బహు సూక్ష్మముగన్‌ 


కాలము కర్మము గుణములు 

పోలన్‌ కారణములగుచు పూర్వపురీతిన్‌ 
కాలంబందుండు జగము, 

నాలుగు రీతులుగ సృష్టి నడిపింపుమికన్‌ 


ఈతడు మాననీయుడు సహిష్టుడు సత్వగుణప్రధానుడున్‌ 
భాతిగ మీకు నిర్వురకుం బ్రాపయియుండును కష్టకాలమం, 
దాతత విక్రమంబున సురారులంద్రుంచు, ననేక రూపుడై 
ప్రీతియొనర్చు సర్వులకు విష్ణు వనంత గుణాన్వితుండునై 


శివుడును నీకు నెల్లపుడుం జేయు సహాయము;6 దాందమోగుణ 
ప్రవరుడటంచు నెంచి పరిభావము సేయకు మెప్పుడేనియున్‌ 
సవనములం దతండుంగడు సత్కృతికిన్‌ దగపాత్రుడౌను; నా 
ప్రవిమల నామముల్‌ దలచు వారికి దృప్తియొసంగు దెప్పుడున్‌ 


సురలకు నసురుల వలనన 

కరము భయము గల్ల వారి ఖండించి వెసన్‌ 
సురలను రక్షించుటకై 

సరగున పంపెదను నాదు శక్తులనటకున్‌ 


అవియు వారాహి వైష్ణవి యనగ నార 
సింహియనగ రూపములను స్వీకరించి 
రాక్షసులంజంపి సురల సురక్షితముగం 
గాచు చుండెడును ప్రతియుగమ్ములందు 


అనియీరీతిగ నాకుం దెల్పి కడు నాహ్లాదమ్ముతో వెన్నునిన్‌ 
గని సంభాషణసల్సి యాతనికి విఖ్యాతిన్‌ మహాలక్ష్మిని 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 204 


158. 


159. 


160. 


161. 


162. 


169. 


164 


తే.గీ. 


కం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం = 


చ్చిన నాతండును వక్షమందు నిలిపెన్‌ శ్రీలక్ష్మి నంతన్‌ గడున్‌ 
వినయంబొప్పగ నున్న విష్ణుంగని యావిశ్వేశి తానిట్లనెన్‌ 


ఇదియు నాశక్తి నీకిప్పు డిచ్చితయ్య 
సకల సంపద్విభూతి యీ సారసాక్షి 
ఈమె నవమాన పజచకు మెప్పుదేని 
యనుచు నాజ్ఞాపన మొసంగి యనియె మరల 


నీవును (బ్రహ్మయున్‌ శివుడు నిక్కము పూజ్యులు; మీరలెన్నడేన్‌ 
భావములందు భేదములం బన్నక సఖ్యముతో మెలంగుడీ! 
యేవిధినేని భేదముల నెంచెడి మూఢుల కౌను దుర్గతుల్‌ 
గావున మువ్వురన్‌ సమముగా నెజుగందగు నెల్లవారికిన్‌ 


అంబుజనాభ! సత్వగుణమందు చరించెద వీవు నిత్యమున్‌; 
డంబములేక స్వల్పముగ డాగి రజస్తమముల్‌వసించు; పు 
ష్పాంబకు డేచు వేళల త్వదంగనతోం బ్రణయానురాగ వీ 
ధింబచరించు నప్పుడు ప్రదీప్తముం జెందు రజంబునీమదిన్‌ 


స్థిరముగ వాగ్బీజంబును 
స్మర బీజము పరమమైన మాయాబీజం 
బిరవై యొప్పెడి మంత్రం 
బరవిందాక్షా! యొసగెద నర్ధింగొనుమా! 


దీనిని నిత్యమున్‌ మిగుల దీక్షజపింపుము, మృత్యుభీతియున్‌ 
దానన వీడు; వార్థకముం దప్పును లోకవిహారమెల్ల నే 
మానిన వేళ సర్వమును మాయమొనర్చెద, మీరుమువ్వురున్‌ 
మానుగ నైక్యమయ్యెదరు మామక తత్వమునన్‌ ధ్రువంబుగన్‌ 


పంకజనాభ! నీకిక శుభంబగుం గావున వెళ్ళుమయ్య! యా 
పంకజ నేత్ర లక్ష్మింగొని భద్రముగా; కడుదీప్పిమంతమున్‌ 
పొంకమునౌ వికుంఠమును పొల్పుగ నిర్మితిం జేసి యందులో 
సంకట మింతలేక మది శాంతివహించి వసింపుడింపునన్‌ 


అనిపలికి యామెమరలన్‌ 
మునివర! యాచెంతనున్న ముక్కంటిని తాం 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 205 


165. ఉ. 


166. చం. 


167. కం. 


168. కం. 


169. తే.గీ. 


170. తే.గీ. 


171. కం. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


గనుచు ననియె నివ్విధమున 
ననుపమ మృదుమధుర ఫణితి నానందమునన్‌ 


శంకర! నీకు నేడిదె ప్రశస్త మనోహర గాత్రనిత్తు ని 

ప్పంక చరిత్ర గౌరిం దగ సన్మతిం గైకొను మయ్య! యీమెతో 
నింక విహారముల్‌ సలుపుమేర్ప్చడ నారజతాద్రిపైన; ని 

శృంక వధింపు మెల్లర నిశాచరులన్‌ గడువిక్రమంబునన్‌ 


తమమున నుందు వీవెపుడుం దథ్యము, సాత్విక రాజసంబులున్‌ 
(గమమున నప్రధానముగం గన్పడు; రాక్షస నాశనంబునన్‌ 

దమము రజంబులుండును ప్రధానముగా; మది నన్ను నిల్పియో 
గమున చరించు నప్పుడు వికాసము జెందును సత్వమున్నతిన్‌ 


త్రిగుణాతీతం బైనది 

జగములం గన్ఫింపదేది సత్యంబనఘా! 
సగుణను నిర్గుణనై నే 
నగణితముగంబొల్చుచుందు నయ్యెయెడలన్‌ 


కారణ రూపంబున నే 

మారుదు సగుణాత్మనౌచు, మణీ నిర్గుణనై 
పూరుషుని చెంతనుండెద 

నారయ కార్యంబు నాయహంకారమగున్‌ 


ఆ యహంకారమది త్రిగుణాత్మకమ్ము 
పరగ తన్మాత్రలును భూతపంచకమ్ము 
జ్ఞాన కర్మేంద్రియములును మానసంబు 
ననగ పదునారు తత్వమ్ము లమరియుండు 


కార్యకారణ గుణములం గలిగియుండు 
నీ పదియునారు తత్వమ్ము లెలమి జగతి; 
ఆదిపురుషుండు పరమాత్మ యేదికాక 
ద్రష్టయి యుండు సకలమౌ సృష్టి కెపుడు 


ఈ సృష్టి రహస్యంబును 
నేసంగ్రహమైనరీతి నిపుడు తెలిపితిన్‌ 


తృతీయ స్కంధము —- 


206 


172. 


178. 


174. 


175. 


176. 


177. 


కం. 


కరః 


కరః 


కం. 


చా రీచనీ 


: అగస్త 


శ్రీ దేవీ భాగవతం = 


భాసుర విమానమందిక 
నాసీనుల రౌచు వెడలు డానందమునన్‌ 


అని పల్కె జగన్మాతయు 

వినయమ్మున నంత నామెవీడ్శొని వెలికిన్‌ 
జనినంతనె పురుషులమై 

యొనరగ మేముంటి మయ్య! యుత్సవమొదవన్‌ 


లేదచట సుధాసింధువు, 

లేదా జగదేకమాత, లేరెవ్వారల్‌, 

లేదా శ్వేతద్వీపము 

సౌదామిని తెజగునం జనె సర్వంబంతన్‌ 


ఆదేవీమాహాత్యము 

మోదంబునం జెప్పికొంచు మువ్వుర మంతన్‌ 
మాదేవేరులం గూడుచు 

శ్రీదయితుని వాసమునకుం జేరితిమి వడిన్‌ 


అని నాతండ్రి విరించిపల్మ నిటులేనంటిన్‌ వినముందనై 

జనకా! నిర్గుణు డచ్యుతుండు, గడు ప్రజ్ఞారూపుడౌ నాది దే 

వుని మాహాత్యములింకయున్‌ మిగుల సంపూర్ణంబుగాం దెల్పుమో 
యనఘా! నిర్గుణ శక్తి తా సగుణ యెట్లయ్యెన్‌ వినం గోరెదన్‌ 


అని ప్రార్థించిన నలువయు 
ననుంగని చిర్నగవుమెజయ నలువంకలందా 
గనుగొని యిట్లని పలికెను 
మునివర్యా! వినుమటంచు మోదముతోడన్‌ 


బ్రహ్మ వివరించిన గుణనిరూపణము 


వినుమోనారద! నిర్గుణంబది కనన్‌ వీల్లాదు నేత్రంబులన్‌; 
తనకున్‌ రూపమొకండులేదు గనుకన్‌ దథ్యంబు; జ్ఞానమ్ముచే 
గననౌ; నింక గుణంబొ దృశ్యమగు నిక్కంబద్ది నశ్యంబు; చి 
ధ్గన చైతన్యము నిర్గుణంబెపుడు సత్యంబై ప్రకాశించెడున్‌ 


స్మరాజ సుబ్బార్చా 207 


178. 


179. 


180. 


181. 


182. 


189. 


184. 


చం. 


ఆ.వె. 


2 


తృతీయ స్కంధము —- 
వేదము లభ్యసించినను విసృతమైన ప్రసిద్ధ శాస్త్రముల్‌ 

చోదనం జేసినన్‌ మదికిం జొప్పడునే పరమాత్మతత్వముల్‌ 
భేదములెంచంబోకం గడు విజ్ఞత తోడ విరాగభావ భా 

గ్యోదయులైన వారలకె యొప్పగ సూక్ష్మమెజుంగ సాధ్యమౌ 


సగుణము నిర్దుణంబుం గనజాలదు; స్థావరజంగ మాత్మకం 
బగు జగమంతయున్‌ సగుణమై విలసిల్లు చునుండు; నందులో 
పగలును రేయి మున్మలిడు వారలు నిత్య గుణాను బద్దులై 
యగణిత నిర్గుణత్వమును నాత్మనెజుంగ సమర్గులౌదురే! 


పైత్య మెక్కుడైన పరమాన్నరుచి నాల్క 
తెలియం జాలనట్లు దివ్యమైన 


నిర్గుణాత్మనెపుడు నెమ్మదిం దెలియంగ 
జాలరెల్ల జగతి సగుణ యుతులు 


అనిన పద్మగర్భుంజాచి మరల నేనిట్లడిగితిని 


. ఆ యహంకారమది త్రిగుణాత్మకమని 


పల్కితివి త్రిగుణములును, వాని లక్ష 
ణములు, నవితొలగు విధము నాకుందెలుపు 
మయ్య! వినదలంతునన తాననియె నిట్లు 


చక్మగం బృచ్చ సేసితివి సంయమివర్య! మనంబునందు నా 
కెక్కుడు సంతసంబొదవె, నీత్రిగుణంబుల తత్వమెల్ల, న 
కొక్కొక దాని గూర్చి యిపుడొయ్యనం దెల్చ్పెద నాలకింపుమీ! 
యెక్కుడు శ్రద్ధ తోడ నవియెవ్విధి నుండునొ యేమి సేయునో! 


త్రిగుణమ్ములెల్లైెడం దేజరిల్లుచునుండు 
సత్వ్వరజస్తమ స్సంజ్ఞలొప్ప 

అందు సాత్వికమున నలరారు చిచ్చక్తి 
కియయు రాజసమునం గెరలు చుండు 

తమమున విలసిల్లు ద్రవ్యశక్తియు నింక 
వాని కార్యములను వరుస వినుడు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 208 


185. సీ. 


186. కం. 


187. మ. 


188. తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


తామసమున నుండి తన్మాత్రలుదయించు 
నందుశబ్దగుణక మాకసమ్ము 


వాయువున కొప్పుచుండును స్పర్శగుణము 
రూపమది యగ్నికొప్పును రోచులమర 
రసగుణక మౌచు జలములుం బొసగుచుండు 
గంధమొప్పును పృథికిం (గమముతోడ 


పంచభూతమ్ములు పంచతన్మాత్రలు 
తామసగుణ సముద్భవములగుచు 
ద్రవ్యశక్తులనగ తామసవర్షమై 
పిలువంగం బడియె నీవిశ్వమందు 
ఇంద్రియ దశకమ్ము నింపగు ప్రాణముల్‌ 
రాజసోద్భవములై (భాజితముగ 
రాజసవర్గమం చోజస్సుతో నొప్పి 
తనరె క్రియాశక్తులనగ నింక 


సత్వగుణమున దిగ్వాయు చంద్ర సూర్యు 
లశ్వినీదేవతలు వరుణాదులెల్ల 
జ్ఞానశక్తిని జనియించి సరసగతిని 
ఇంద్రియాధిదేవతలైరి యేర్చడంగ 


తామస రాజస సర్గల 

సామూహిక శక్తివలన సర్వజగములన్‌ 
నేమమున స్థూల దేహము 

లేమియును కొజంత లేక యేర్చడుచుండున్‌ 


తనరన్‌ సూక్ష్మము స్టూలమంచు పరమాత్మన్‌ దృష్టి భేదమ్మునన్‌ 
వినుతింపందగు నందుసూక్ష్మ మదియున్‌ విజ్ఞానమే రూపమై 
కన దుస్సాధ్యము నేత్రయుగ్మమున; చక్కన్‌ జ్ఞాన నేత్రంబునన్‌ 
గననాౌ, స్టూలమొ ధ్యాన సాధనము విఖ్యాతంపు రూపమ్మునన్‌ 


పంచతన్న్మాత్ర లింద్రియ ప్రాణములును 
కలియు కతమున స్థూలమౌ కాయమగును 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 209 


189. సీ. 


190. కం. 


191. తే.గీ. 


192. కం. 


తృతీయ స్కంధము = 


ఇదియె పంచీకరణ మందురెల్ల వారు 
దీని నెజిగిన సర్వమ్ముం దెలియ వచ్చు 


ఐక్యమైయున్నట్టి మైదు భూతమ్ముల 
విడందీసి ముందుగా విమలమైన 
రసమాత్రను [గ్రహించి పొసగంగ నంబువు 
లగునట్లు మనసునం దగిన రీతి 
సంకల్ప మొనరించి సరిగ తక్కిన భూత 
తతుల యంశమ్ములం దానం జేర్చి 
చైతన్య మమరింప చెలువుగ “నేనౌ”ను 
భూతతన్మాత్రల పొందికయిది 


స్తూల రూపమ్ముతోం గడు చోద్యమగుచు 
నిదెయె బ్రహ్మాండమై యొప్పు; నిందు మిగుల 
యాదరంబుండుటం జేసి యాది పురుషు 
డాదినారాయణుడు పరమాత్మయయ్యి 


భూతమ్ములుC దన్మాత్రలు 

భాతిగ నీరీతిం గలిసి పరగ ఘనంబై 
యేతత్‌ గుణకర్మలతో 

నాతత గతి విస్తరిల్లు నధికంబౌచున్‌ 


ఆకసము శబ్ద గుణకమై యమరియుండు 
అనిలమున స్పర్శ శబ్దము లొనరి యుండు 
స్పర్శ, శబ్ద, రూపములొప్పు పావకునకు, 
స్పర్శ, శబ్దము, రూప రసమ్ము లప్పు 
లకును; గంధయుతముగ భూమికిని నైదు 
గుణములుం దనరు చుండు నకుంఠితముగ 


స్థూలమ్ముగ బ్రహ్మాండం 

బీ లీలగ నుద్భవించు నెల్లయుగములం 

దోలిని తదంశగతులన్‌ 

బోలుచుం బ్రాణులు నిరతము బుట్టుచు నుండున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 210 


193. కం. 


194. ఉ. 


195. సీ. 


196. సీ. 


శ్రీ దేవీ భాగవతం = 


ఎనుబది నాలుగులక్షలు 

ననయము గుణరూప భేద మమరగం బ్రాణుల్‌ 
దినదినము వృద్ధియగు నిదె 

యనంబడు “సర్గం” బటంచు నార్యవరులచే 


నారద! నీకు నిప్ప త్రిగుణంబుల తత్త్షమునెల్లం జెప్పెదన్‌ 
దోరపు శ్రద్ధతో వినుము; దొల్త వచించిన సృష్టి తత్వ మిం 
పారగ నీదు సంశయములం దొక కొన్నిటినైనం దీర్చెనం 
చారయనేం దలంచెద వియచ్చర మౌనివరా! ధ్రువంబుగన్‌ 


సాత్వికంబది ప్రీతి తత్వమ్ముతోనొప్పు 
ప్రీతి సౌఖ్యము నుండి వృద్ధియగును 
సాత్విక ప్రీతినా సకల జగంబుల 
నుతింగాంచు నిద్ది సన్మతిం దలంప 
సత్యమ్ము శౌచమ్ము శ్రద్దయున్‌క్షమయును 
నార్జవము ధృతియు నమర దయయు 
శాంతియున్‌ లజ్ఞయు సంతోషములనంగ 
సాత్వికమునకు లక్షణ ములయ్యె 


నిర్మలంబౌచు నిశ్చల నియతినొప్పు 
సాత్విక శ్రద్ధయిది ధర్మ సమ్మతమ్ము 
మంచి పనులకు మనసును మరలం జేయు 
ధవళ వర్ణమ్ముతోనిది తనరుచుండు 


రాజసంబయ్యది రక్త వర్ణాంచిత 
మద్భుతావహమును నప్రియమ్ము 
దుఃఖయోగమ్మున దురతిక్రమమ్మునై 
యప్రీతింగలిగించు నంతమందు 
ద్వేషమ్ము, ద్రోహమ్ము, తీరని మాత్సర్య, 
మలసత్వ, మభిమాన, మతిమదమ్ము, 
వర్ధిల్లు చుండును వరుస రాజసమున 
తామసంబిక నల్లం దనముగల్లి 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 211 


197. కం. 


198. చం. 


199. చం. 


200. శా. 


201. ఆ.వె. 


202. ఆ.వె. 


తృతీయ స్కంధము —- 


అలసతయును, నజ్ఞానమ్ము, నమితనిద్ర, 
భయము, దైన్యమ్ము, కార్పణ్య భావములును 
వాదశీలమ్ము, దోషమ్ము, వక్రబుద్ధి, 
నాస్తికత్వమ్ము, పరుల సంతాపమొంద 
జేయుటయు నను గుణములం బాయకుండు 


ఈమూడింటను నెప్పుడు 

నామోదింపంగ దగిన యది సత్వంబే! 
తామసమును వర్ణించుచు 

నేమంబున రాజసమును నియమింపవలెన్‌ 


త్రిగుణముల సమ్మేళనము 


త్రిగుణము లప్పుడప్పుడు హృదిన్‌ జెలరేగి రణంబొనర్చు; బా 
గుగ నొకదాని నొండొకటి గూడి పరస్పర మాశ్రయంబులై 
జగములనొప్పు; కేవలము సత్వరజస్తమముల్‌ నిరాశయం 
బుగ మన జాలవెప్పు పొలు పొందెడి పద్మభవాండమం దెటన్‌ 


తెలిసిన దాని యందెపుడు తీవ్రతరంబగు శ్రద్ధ యున్ననే 

కలుగును సత్సలం, బటులగాక నిరర్ధక మౌను; నెద్దియున్‌ 
ఫలితమొసంగ దింతయును పల్మిన విన్నను చూచినంతనే; 

తెలియ వలెన్‌గ్రమంబున హృదిన్‌ గడు స్వానుభవమ్ముం బొందుచున్‌ 


తీర్థక్షేత్ర మహత్వముల్‌ బుధవరుల్‌ దెల్పంగ నాసక్తితో 
నర్ధంబంతయు ఖర్చుచేసి కడుపుణ్యంబున్‌ గొనన్‌గోరి తా 
నర్ణిన్‌ దీర్థములందుం గ్రుంకిడిన, దివ్యక్షేత్రముల్‌ సూచినన్‌ 
వ్యర్థంబేగద లోని దుర్దుణములన్‌ బాయంగ లేకుండినన్‌ 


కర్షకుండు మిగుల కష్టించి పొలమెల్ల 

దున్ని పైరు వేసి వెన్నుదీయు 
సమయమందుం దగిన శ్రద్ధం జూపకయున్న 
ఫలమదెట్లు దక్కు కలతతప్ప 


కానతీర్థములను కలపుణ్యభూములన్‌ 
తిరిగి తిరిగి యింటి కరిగినంత 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 212 


209. 


204. 


205 


206. 


207. 


208. 


తే.గీ. 


కం. 


శ్రీ దేవీ భాగవతం = 


పూర్వ భంగినున్న పొందునే ఫలితమ్ము 
స్వానుభవము దనుక (శ్రద్ధలేక 


స్వాధ్యాయాదుల వల్ల మానసమునన్‌ సత్వంబు పెంపొందగా 
నధ్యాత్మస్థితి గల్లు లోనం గల ద్వేషాదుల్‌నశించున్‌ గృషిన్‌, 
మధ్యన్‌ రాజస తామసంబులవి సంపర్శంబులై ఘర్షణన్‌ 
స్వాధ్యాయాదుల మాన్సు నెన్నడయినన్‌ సత్వచ్యుతిన్‌ బొందినన్‌ 


సత్వము వృద్ధింజెందిన విచారణసేయుచు బుద్ధియెప్పుడున్‌ 
తాత్విక ధర్మమార్గమునం దానడిపించు; తమోరజంబులన్‌ 

స త్వమదడంచుం; దృప్తినిడు; సజ్జన సంగతిం గల్దం జేయు, పూ 
ర్ల్హత్వమొసంగుం దక్కిన గుణంబుల వృద్ధి నడంచు నెప్పుడున్‌ 


రాజస బుద్ధి కక్కు డనురాగము నిత్య మధర్మ వృత్తిపై; 

రాజిత వేదధర్మ పరిరక్షణ సేయం దలంప దెప్పుడున్‌; 

వ్యాజ గుణంబికన్‌ తమస మత్యధికంబుగ నున్నబుద్ధికిన్‌ 
దేజముం దప్పు వక్రగతి తీవరిలున్‌ బియమౌను దుష్మియల్‌ 


నిర్మలంబైన సత్వంపు నిజగుణమును 
మలిన మొనరించును రజస్తమమ్ము లెలమి 
వానిధాటికి నెదురొడ్డి ప్రబలమౌచు 
సత్వమదినిల్వ యవియుండు సద్దుమడగి 


కేవల సత్వగుణంబది 

భావింపగ నుండ దెపుడు, ప్రక్క్మగుణములన్‌ 
సేవింపగ మదినెంచదు 

పావనసతి సవతిపొత్తు భావించనటుల్‌ 


సత్వమ్ము బలమైన సవతు లేడ్చినయట్టు 
లేడ్చు తక్క్మినరెండు నెల్లవేళ 

అవకాశ మెప్పుడా! యని పొంచి యుండును 
తోడుదొంగలవలె జాడనరసి 

భార్యసేవలకును భర్త మోదముం జెంద 
సవతులేడ్చుచు నుంట సత్యమెచట 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 213 


209. 


211. 


212. 


219. 


కం. 


చం. 


తే.గీ. 


తృతీయ స్కంధము —- 
సత్‌క్షత్రియుని గాంచి సజ్ఞనుల్‌ ముదమంద 

దుర్దనుల్‌ వగతురు తోరముగను 
వర్ష మధికమైన కర్షకుం డలరును 

పూరిగుడిసెవాడు పొగిలి యేడ్చు 


గుణము లివి యవస్థలం బట్టి కూడి, యొకట 
దుఃఖమును, మజియొకట సంతోష మొదవ 
జేయుట యిది సహజమనం జెల్లుచుండుం 
గాన కడు జాగరూకతన్‌ బూనవలయు 


వత్తియు, నూనెయు, మంటయు 

పొత్తయి వెలుగులనుజిమ్ము పోలిక గుణముల్‌ 
చిత్తమునం జేరి తమతమ 

వృత్తుల వెలయించుచుండు విశ్వంబందున్‌ 


అని విరించి తనకుం దెల్పిన విషయంబంతయు నారదుండు 
నాకు వివరించెనని వ్యాసుడు జనమే జయునితోపల్మి 
మరల నిట్లు చెప్పందొడంగె. 


ఇంతకుం గారణంబయిన యీశ్వరి నా జగదేకమాత న 
త్యంతము భక్తితోం గొలిచి యజ్ఞ మొనర్పుము సమ్మతమ్మునన్‌ 
శాంతియు దాంతియున్‌ సకల సంపదలున్‌ వరియించునిన్ను, నీ 
వంతలు చింతలున్‌ దొలగు వాంఛితముల్‌ నెరవేరు భూపతీ! 


భయమున నైన మిక్కుటపు భక్తిని నైన నచంచల స్థితిన్‌ 
దయకు నిధానమున్‌ పరమ తత్వమునౌ జగదంబ నామమున్‌ 
ప్రియముగ నుచ్చరింపంగడు పెంపొదవున్‌ నృపవర్య! కావునన్‌ 
నయమున నీవునున్‌ దినదినమ్మును దేవినింగొల్వుమింతటన్‌ 


వెనుక సత్యవతుందను విప్ర డొకడు 
బాణఘాతమ్మునన్‌ బడ్డ పందియజపు 
నం దొదిగియున్న 'ఐ'యను నక్షరమును 
జపముసేయంగ జగదంబ సంతసించి 
యతనింగవి వరుం జేసె నత్యాదరమున 


= రీచనీ ; అగస్తరాజ సుబ్బార్చ్పా 214 


214 కం. 


215. వ. 


216. కం. 


217. ఉ. 


218. తే.గీ. 


219. చం. 


220. చం. 


శ్రీ దేవీ భాగవతం = 


అనవిని జనమే జయుడా 

ముని వర్యునిం జూచి మిగుల మోదము తోడన్‌ 
వినిపింపు మయ్య నా క 

య్యనఘుని చరితమ్ము విపుల మయ్యెడురీతిన్‌ 


సత్యవ్రతుని చరిత్ర 


అని జనమేజయుండు ప్రార్ధింప వ్యాసుండు మనంబున సంతసించి 
సత్యవ్రతుని వృత్తాంతవబిట్లు చెప్పందొడంగెనని సూతుండు 
శౌనకాదుల కిట్లనియె 


వినుమో! జనమేజయ, నే 

ననయముం దీర్ధంబు లెల్ల నమితాసక్తిన్‌ 
గనుచును దిరుగుచు చివరకుం 

జనితిని యొకనాడు నైమిశమునకు వేడ్మన్‌ 


అచ్చటి మౌని వర్యుల ననంత తపోవిభవాభిరాములన్‌ 
ముచ్చట దీరం జూచి కడు మోదమునన్‌ గుశలంబులర్జి, వా 
రిచ్చిన యాతిథేయముల నింపునగైకొనియుండ, వారలున్‌ 
హెచ్చగు సంతసంబున మహేశ్వరతత్వముం జర్చసేయగన్‌ 


అపుడు జమదగ్నిలేచి తా ననియెనిట్లు 
మౌనివరులార! పెద్దలు, మాననీయు 
లైన మీరలు దీర్చు డత్యాదరమున 
సందియం బొండుగల్లె నాడెందమందు 


అరయంద్రిమూర్తులున్‌ మటియునష్టదిగీశులు సూర్యచంద్రులున్‌ 
గరిముఖ షణ్ముఖాశ్వులు జగమ్ములలోం గడుసుప్రసిద్ధులై 
స్థిరముగ నుందు, రందుం గడు శీఘ్రగతిన్‌ గరుణించి కోర్మెలన్‌ 
బరువడిం దీర్చం జాలెడి శుభంకర మూర్తిని దెల్పుడొక్కనిన్‌ 


అని జమదగ్ని తానడుగ నంతట లోమశుడ న్మునీంద్రుడి 
ట్లనియెను, నీదు ప్రశ్నమున కాత్మంగడుంగడు మోదమందితిన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 215 


221. తే.గీ. 


222. తే.గీ. 


298. కం. 


224. తే.గీ. 


2925. చం. 


226. తే.గీ. 


227. వ. 


తృతీయ స్కంధము —- 


వినుము చరాచరంబయిన విశ్వమునన్‌ దగ పూజనీయురా 
లనయము నాదిశక్తియగు నంచుం దలంచుము శంకయేటికిన్‌ 


ఆద్యయును పరాప్రకృతియునైన తల్లి 
ముగురు మూర్తుల కనరాదు మూడు కోట్ల 
దేవతలకును తల్లియై దీప్తి గాంచు 
విశ్వమునకెల్ల మూలమై వినుతికెక్కు 


ఆమె నామమ్ము నొకసారి యాత్మందలచి 
నంతమాత్రాన భక్తుల యార్తులుడుగు 
ఇంతయేల పరాకున నేని యామె 

నామ వబీజాక్షరముం దల్ప క్షేమమౌను 


దీనికి నాక సాక్ష్యంబును 

నే నెజిగినయట్టి దాని నెటిగించెద నో 
మౌనీంద్రులార! మీరలు 

మానసముల శంకలెల్ల మాని వినుడికన్‌ 


వేద వేదాంత వేత్తయౌ విప్రడొకడు 
దేవదత్తాఖ్యం గోసల దేశమందు 
కాపురంబుండె మున్నొక కాలమందు 
సర్వ ధర్మజ్ఞుడన్న ప్రశస్తి గలిగి 


అతనికి నెంతకాలమున కాత్మజు డొక్కడయేనిం గల్లమిన్‌ 
వితత విచార చిత్తుడయి వేద విధిజ్ఞాల నెల్లం బిల్చి సం 
తతి వడయంగ నొక్కసవనం బొనరింపుడు మీరలంచుం దా 
నతులిత భక్తి వేడ నపుడందరు నాతనికోర్మెకుందగన్‌ 


పుత్ర కామేష్టి జరుపంగం బూనిరపుడు 
దేవదత్తుండు సంతోష మావహింప 

వేగ తమసానదీతీర విపుల దేశ 
మందు మంటప మొక్కటి పొందుపరచి 


సుహోత్రుండు బ్రహ్మగా యాజ్ఞవల్యుం డధ్వర్యుండుగా 
బృహస్పతి హోతగా పైలుడు ప్రసోతగా, గోభిలు డుద్గాతగా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 216 


228. ఉ. 


229. ఉ. 


280. తే.గీ. 


231. మ. 


232. మ. 


2833. ఆ.వె. 


2౨4 మ. 


శ్రీ దేవీ భాగవతం = 


తక్కుంగల మహామునులు సభ్యులుంగా సంభావించి యజ్ఞంబుం 
బారంభించె నాసమయంబున 


వీనుల కింపుగా వివిధ వేదవిదుల్‌ బహుమంత్ర గానముల్‌ 
బూని యొనర్చు చుండ నట భూసుర వర్యులకెల్లం దృప్తిగాం 
గానుక లిచ్చుచున్‌ దనిపె గౌరవమొప్పగ దేవదత్తుడున్‌ 

మానుగ యజ్ఞమున్‌ పరిసమాప్తమొనర్చం దలంచుచుండగన్‌ 


అంతట సామవేదము ననన్యమతిన్‌ స్వర సమ్మతమ్ముగా 
పొంతమొనర్చి గోభిలుడు పూని పరించుచునుండ శ్వాసకున్‌ 
సుంత నిరోధమేర్పడగ సుస్వర మొక్కెడ భంగమయ్యె; తా 
నంతయు దేవదత్తు, డిది యాత్మనెటింగి వివృద్ధకోపుడై 


సుతుని బడయంగం గోరి నే సుగుణయుతుని 
పుత్రకామేష్టి శ్రద్ధతో పూని చేయ 

స్వరము భంగమ్ముం గావించి సవనమెల్ల 
వ్యర్థమొనరించితివి యిట్లు భయమువీడి 


ముని ముఖ్యుండవు సామవేదమును సంపూర్ణమ్ముగా సుస్వరం 
బున గానంబొనరింప నేర్చరివి; నే పుత్రార్థినై యజ్ఞ మి 
ట్లనయంబున్‌ జరిపించుచుండ నిటు లీ వగ్రద్ధ నుచ్చారణం 
బున దోషం బొనరింపం జెల్లునె కడున్‌ మూర్చుండవై దుర్మతీ! 


అనినన్‌ గోభిలు డంతం గుద్దుడయి నీ వత్యంత గర్వోద్ధతిన్‌ 
నను నిందించితి; దీర్హకాలమిటు మంత్రంబున్‌ స్వరంబింతయున్‌ 
జననీ కేను పఠించి శ్వాసనెగ బీల్చన్‌ లేక యొక్కింత త 

ప్పిన నంతన్‌ మదిలో గ్రహింప కిటులన్‌ బ్రేలంగ నీకొప్పునే 


మూర్థయంచు నన్ను ముక్కడి పల్ముల 
నిందంజేసితీవు నియతిం దప్పి 

కాన మాటరాని కడుమూరు డుదయించు 
ననుచు శాపమొసగె నాగ్రహమున 


అనిశాపం విడ దేవదత్తుడపు డత్యంతమ్ము దుఃఖించుచున్‌ 
దనతప్పున్‌ క్షమి యింపుమంచు ముని పాదంబుల్‌ వడిన్‌బట్టి యో 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 217 


౨౩5. ఆ.వె. 


236. ఉ. 


237. తే.గీ. 


238. తే.గీ. 


239. తే.గీ. 


240. ఉ. 


241. తే.గీ. 


తృతీయ స్కంధము —- 


యనఘా! యింతటి శాపమిచ్చితివి, నాయజ్ఞానమున్‌ సైపుమా! 
తనయుల్‌ లేరని కుందు నాపయిన నిర్జాక్షిణ్య మిట్లొప్పునె! 


మొజికుడైన సుతుని బొందుట కంటెను 
సుతులు లేకయుంట సుఖముగాదె 
అదియుంగాక విప్ర డతి మూర్చుదైనచో 
వాడు హీనుడౌను పశువుకన్న 


పూజ కనర్షుడౌనతడు, పొందందగండిక దానముల్‌; విధుల్‌ 
యోజనసేయలేడు, కడు నోరిమి వేదము లభ్యసింపగా 
భాజను డౌనె మూగయయి; బ్రాహ్మణు డిద్ధర వేద విద్యలన్‌ 
రాజిల నేర్వకుండినం దిరంబుగ సేమము గాదు రాజుకున్‌ 


దైవ కార్యమ్ముసేయంగం దగడతండు 
అపర కర్మలకైన ననర్హుడగును 
అట్టికొమరుని వలన నా కౌనదేమి 
కూలిపని నైనం జేయంగ జాలడకట! 


ధర నపండితున కిడెడి దానమునను 
దాత నరకమ్మునకు నేగు తప్పదనుచు 
నార్యు లనవింటి; నతనికి నన్నమొకటె 
దానమీయంగం దగును వదాన్యులెలమి 


అట్టి మూర్చుని పూజించు నధిపుడున్న 
వాని రాజ్యమ్మురాజ్యమే! వల్ల కాడు 
అతడు పాలనసేయ ననర్హుడౌను 
పండితున కచట వసింపం బాడిగాదు 


కావున గోభిలా! కనియొ కానకయో యొక తప్పుచేసితిన్‌, 
గావుమునన్ను శాపమును (గమ్మజుపన్‌ దగ నీవెయోపు దో 
పావన మూర్తి! నీదు పదపద్మములంటి నమస్మరింతు, స 
ద్భావముతోడ శాపమును బాయగం జేయు మటంచువేడినన్‌ 


అతని ప్రార్థన మాలించి యమ్మునియు, ద 
యాగ్టమతియయ్యె, నెచట మహాత్ములెలమి 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 218 


242, 


243. 


244. 


245. 


246. 


247. 


248. 


చం. 


తే.గీ. 


కర, 


ఆ.వె. 


కం. 


శ్రీ దేవీ భాగవతం = 


క్షణిక కోపనులంచుం బ్రశస్తిగలదు 
పాపులతి దీర్భ కోపస్వభావు లగుట 


జలమున కెందు శీతలము సాజము, దానికి నగ్ని కూడినన్‌ 
'పెలుచన వేడియౌను, నటు పిమ్మట నగ్నిం దొజంగం జేసినన్‌ 
దొలగును నుష్ట మంతటనె; దొడ్డ గుణాఢ్యుల చిత్తముల్‌ సదా 
జలములవంటి వెన్నగ; ప్రశాంతత నైజగుణంబువారికిన్‌ 


గోభిలుండంత నతని ప్రార్థన మాలకించి దయాగ్ట హృదయుండై యిట్లు 
పలికె. 


నా వచనమ్ము తప్ప దయినన్‌ విను మయ్య! సుతుండు గల్లు నీ 
కా విధి మూర్చుడిప్టు; తదనంతర కాలమునందు వాడె స 
ద్భావ విశారదుండయిన పండితుడాౌను, భయమ్మువీడు, భూ 
దేవ! యటంచు బల్మగ మదిన్‌ ముదమందుచు దేవదత్తుడున్‌ 


భూసురులకెల్ల దక్షిణల్‌ బొసగ నొసగ 
నెల్లవారలు వీడ్మొని యేగి నంత 

కొంత కాలమ్ము సనగ తత్‌ కూర్మిపత్ని 
గర్భవతి యయ్యె రోహిణీ కాంతటీతి 


సంతస మందుచు భూసురు 

డంతన్‌ పుంసవన మాది యాచారములన్‌ 
సాంతమ్ముగ జరిపించుచు 

కాంతన్‌ మురిపించె నర్మ గర్భోక్తులచే 


నెలలు నిండినంత నెలత రోహిణికొక్క 
శుభ ముహూర్తమందు సుతుడు పుట్టె 
జాత కర్మ లెల్లజరిపించి తండ్రియుం 

దగ నాసంగా దాన ధర్మములను 


ఆతని కుతథ్యు డనగా 

ప్రీతిని శుభనామ మొసగి పెంచుచు నంతన్‌ 
భాతిగ నష్టమ వర్షం 

బేతెంచిన నుపనయనము నేర్పడం జేసెన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 219 


249. 


250. 


251. 


252. 


259. 


254. 


255. 


కం. 


తే.గీ. 


కం. 


తృతీయ స్కంధము —- 
అంతట వేదమున్‌ సుతున కాదర మొప్పగ నేర్చనెంచి తా 

చెంతకుం బిల్చి భూసురుడు స్నేహమెలర్పగ వేద పాఠమ 

త్యంతము శ్రద్ధతో నుడివి యాతని బల్ముమటంచుం దెల్పం దా 
సుంతయుం బల్మడయ్యె పరిశోషిత దీన ముఖావలోకుడై 


ఎన్నో విధముల నిట్లా 

చిన్ని కుమారున కతండు చెప్పం దొడగినన్‌ 
మన్ననం జూపడు పలుకడు 

పన్నుగ తా యౌవనంపుం బ్రాయము దనుకన్‌ 


ఆతడు మూర్చుడన్న విషయంబు గ్రహించిన లోకమంతయున్‌ 
యాతన వెట్టుచుండ పరిహాసముసేయుచు; నచ్చటచ్చటన్‌ 
ప్రేత మటుల్‌ జరించు సుతు వేదనతోంగని తల్లిదండ్రులున్‌ 
చేతములం బరాభవము సెందుచు మించిన తీవ కోపులై 


తిట్టిరి నోటికబ్బినటు తీవ్ర తరంపుం బదంబులన్‌; గడున్‌ 
గొట్టిరి దేహమెల్లయును గ్రుంగగ; నన్న మొకింతయేనియున్‌ 
బెట్టక కొన్నినాళ్ళు కడువేదనంబెట్టిరి, కాని యాతడున్‌ 
పట్టున నొక్క యక్షరము వల్మక యుల్మకయుండె నక్కటా! 


కుంటియైనను వీడొక గ్రుడ్డియెన 

యిన్ని బాధలు గలుగునే? యిట్టి మూర్ధ 
పుత్రునొసగితే దైవమా! పూర్వజన్మ 
దుషృతంబది యెట్టిదో తొలగదయ్యె 


అనియిట్లు కన్నవారును 

తన బాంధవులెల్ల తనను తగనిందింపన్‌ 

గని యా యుతథ్యుడంతన్‌ 

మనమున వైరాగ్యమొదవ మరుదివసమునన్‌ 


కానన భూమికేగి యట గాంగతటిన్‌ దృణపర్ణ బంధురం 
బైన కుటీరమున్‌ నిలిపి యందు నివాసముసేయుచుండె నెం 
దేని వనంబునందు లభియించిన పక్వఫలంబులన్‌ సదా 
ప్రాణము నిల్పుకొంచు ముని వర్యుని పోలిక మూగయౌటచే 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 220 


256. 


257. 


2556. 


259. 


260. 


261. 


262. 


శ్రీ దేవీ భాగవతం = 


ఆ.వె. మాట రాని కతనంబాటిల్లె నతనికి 


చం. 


చం. 


సత్యనియమ ఫలము సహజముగను 
బ్రహ్మచర్యవ్రతము బరగ శోభిల్లెను 
ఇచ్చలేని కతన నితర మందు 


లేదొక మంత్రమున్‌ జపము; లేవిక సాంధ్య విధుల్‌ దపంబులున్‌, 
లేదొక యజ్ఞకార్యమును, లేదొక హోమము, లేదునిష్ట్థ సూ 
ర్యోదయ వేళ లేచుటయు నొప్పుగ నప్పుల పుక్కిలించి స్నా 
నాదులొనర్చుటల్‌ దగ క్షుధార్తి నెజుంగుట తప్ప వానికిన్‌ 


పలుకండెవ్వరితోడం బేరడిగినన్‌ భావించి చెప్పంగ లే 
డులుకంబోడు మృగాళిం జూచినను; “సద్యోగీశ్వరుండౌనుబో 
నలఘు స్వాంతుడితండు, మౌనమున నిత్యానందసంధానుడై 
మెలగున్‌ నిష్టానటంచు సంతసమునం బేర్మొందు రచ్చోమునుల్‌ 


నాకున్‌ మృత్యువు రాకపోయెం గద! యెన్నాళ్ళీట్లు మూర్చుండనై 
లోకంబందుం జరింతు, దైవమిటు లాలోకించ వేరెవ్వరో 
సాకౌనంచుం దలంపనేల, నొసగెన్‌ సద్రాహ్మణత్వంబు, గా 
నీ కర్మంబది యిట్టులుండె ఫలితం బీనట్టి వృక్షంబటుల్‌ 


తొలి జన్మంబుల నెట్టి పాపముల నస్తోకంబుగాం జేసితో 
కలిగెన్‌ నాకిపు డిట్టి దుస్థితి, సదాఖ్యానంబులన్‌ బ్రీతితో 
కలనైనన్‌ విని యుండనేమొ, యిక సద్దంథమ్మునే నొక్కటేన్‌ 
దలపన్‌ దానమొసంగ నైతినొగదా,! తథ్యంబుగా నేరికిన్‌ 


తపమొనరించి ముక్తిని ముదంబునం బొందెదమన్న నెద్దియున్‌ 
జపమొనరింప లేనకట! సత్కప నక్షర మొక్కటైన నా 

కిపుడు పరాత్పరుండిడిన నేనతి శ్రద్ధజపించి ముక్తి మా 
ర్లపుదరిం జేరుదున్‌ గద! విరాగమతిన్‌ దగ యోగసాధనన్‌ 


ఇదియును నా(భ్రమంబె చదువెంతయు నేర్చినమాత్రందక్మునే 
పదిలమునౌచు ముక్తినిధి పాయక దైవమను[గ్రహింపకే; 
మదిం దలపోయ దైవమది మానుగ సత్మృపం జూడకున్న నే 
యదనుననైన పౌరుష మనర్హఫలమ్ముల నందంజేయునే 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 221 


269. 


264. 


265. 


266. 


267. 


268. 


269. 


కర్మ 


ఆ.వె. 


ఆ.వె. 


తృతీయ స్కంధము —- 
అరయగం ద్రిమూర్తు లైనను 

సురపతియు దిగీశులైన సుస్థిరముగ నా 

పరమాత్మరూప మనుచున్‌ 

పరిగణనముసేయు కాలవశ్యులె యెపుడున్‌ 


అనియిట్లయ్యుతథ్యుండు పూర్వపుణ్యపరిపాక జ్ఞానంబున 
వితర్శ్మించుచుండె-నివ్విధంబున పదునాలుగేండ్లు గడచినయంత 
నొక్కనాడు 


క్రూరాకారుడొకండు తద్వనమునన్‌ ఘోరంపు సత్వంబులన్‌ 
నారాచమ్ములం ద్రుంచుచున్‌ బరువిడెన్‌ దత్సర్ణకాలా సమీ 
పారణ్యమ్మున దిర్లు సూకరమునేయన్‌ దీర్భ చాపమ్మునన్‌ 
ధీరుండై యొక బాణమున్‌ దొడిగి యుద్రేకమ్ముగా నార్చుచున్‌ 


ఆ నిషాదు డప్పు డాసూకరమ్మును 
విశిఖమునను వేగ వేసినంత 

భయము తోడ నదియు పరువెత్తి యటునిటు 
తిరిగెంగరము రక్త మురలుచుండ 


బిత్తర చూపులన్‌ మిగుల భీతిలి క్రోడము బిట్టు నార్చుచున్‌ 
దత్తర పాటుతోడం గడు దైన్యము నొందుచు పర్ణశాలలో 
నత్తరి దూరి నంతటనె యట్టె నుతథ్యుడు దాని గాంచి తా 
చిత్తములో6 గలంగుచు విచేష్టలుదక్కె దయాప్రపూర్ణుడై 


కనుల నిండ నీరు కడువడిం బ్రవహించె 
పులకరించె రోమములును మిగుల 
జ్వరము తీవ్రమయ్యె, సర్వాంగము లవెల్ల 
వణకె పూనకమ్ము వచ్చినట్లు 


ఆ సమయమ్ము నందతని యాస్యమువెల్వడి యప్రయత్నతన్‌ 
భాసిలె నక్షరమ్మొకటి వాగ్వర మంత్రపు బీజ వర్ణమై 

వాసిగ నాతడంతం దనపట్ల ననుగ్రహమంది దైవ మి 

ట్లే సుకృతంబొయేమొ యిపుడిచ్చెను మంత్రమటంచు నెంచుచున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 222 


270. 


2171. 


272. 


278. 


274. 


2175. 


2176. 


కం. 


చం. 


కం. 


తే.గీ. 


కం. 


శ్రీ దేవీ భాగవతం = 


“యను నావర్ణంబును 

బాయక పలుమార్లు నిష్టంబఠరియించుచుందా 
నేయదియు మదినిం దలపక 

నా యాశ్రమమందె యుండె నానందమునన్‌ 


అంతట సూకరమ్ము భయమందుచు వేగమె పర్వువెట్టి యా 
చెంతన నున్న యొక్క పొదం జేర, నిషాదుడు నుగ్రరూపుడై 
యంతకు నట్లు వచ్చి యట నాశ్రమమందు వసించుచున్‌ గడున్‌ 
సంతస మొప్ప నున్న ద్విజసత్తము గాంచి నమస్మరించుచున్‌ 


ఓ విప్రోత్తమ! నాదు బాణ హతిచే నుగ్రమ్ముగా నార్చుచున్‌ 
బ్రావృణ్మేఘ మనంగం (గోడ మొకటీ (ప్రాంతమ్మునన్‌ జొచ్చి, నా 
కీవేళన్‌ గమలోద్భవుం డొసగె స్వామీ! భోజనార్థంబుగన్‌ 
నీవద్దాని నెజుంగుదేనిం జెపు మెందేనున్నచోనిచ్చటన్‌ 


అనవిని యాయుతథ్యుడపు డాత్మ వితర్మముంజేసి యీ నిషా 
దునకు నిజంబుం దెల్పుటయు దోసమె దానివధించుంగావునన్‌, 
గనియును గానలేదనుచుం గల్లవచింప నసత్యదోషమౌ 

ననుచుం దలంచి సందియము నందుచు నుండె నిమేషకాలమున్‌ 


అని సంకట పడునతనికి 

మనమున మును నార్యులనిన మాటలు స్మృతికిన్‌ 
గనవచ్చినంత ముదమున 

తనలో ననుకొనియె నిట్లు తార్మికదృష్టిన్‌ 


సత్యమే యౌను ధాత్రి నసత్యమయ్యు 
నొరుల ప్రాణమ్ము రక్షించు తరుణమందు 
సత్యమయ్యును హింసకు సాక్ష్యమేని 

యది యసత్యమె యౌనందు రార్యులెలమి 


అదియును నొక దుర్మార్లుని 

మదమునం జరియించునట్టి మానవ మృగమున్‌ 
బదపడి శిక్షించునపుడు 

పదిలంబుగ సత్యమొకటి పలుకగవలయున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 223 


2717. 6. 


278. కం. 


279. ఆ.వె. 


280. కం. 


281. శా. 


282. కం. 


283. ఉ. 


చా రీవీనీ : అగస్త 


తృతీయ స్కంధము —- 
కావున నిప్పు నేను సరిగా హితమిర్వురం జెందునట్టులన్‌ 

భావనం జేసిచెప్తుటయె భావ్యమటంచుం దలంచి బ్రాహ్మణుం 

దేవిధిం జెప్పుదంచు మదినేర్పడ యోచనసేయుచుండ వా 

గ్లేవి యనుగ్రహించి పలికించెను నాతని నోట నివ్విధిన్‌ 


నిరతము వాగ్టీజంబును 

కరము మదిని నిల్పి యతడు కడు నిష్ట జపం 
బిరవుగం జేయుట నతనికి 

సరసంపు కవిత్వశక్తి చక్కగ నబ్బెన్‌ 


కనులు చూచు గాని వినిపింప లేవెందు 
నాడంగలుగు నోరు చూడదెదియు 
నేమి చెప్పుదింక నెచ్చోటి కేనియు 
నరుగుం దెంచి భోజ్య మరసి కొనుము 


అనిపలుక నిషాదుడు తాం 

జనియెను మరుమాట పల్మంజాలక; యంతన్‌ 
ముని వాల్మీకి విధంబున 

ననఘు డుతథ్యుండు కవివరాగ్రణి యయ్యెన్‌ 


నాటన్‌గోలె నతండుం బొందెం గడు సన్మానంబు లుర్వీస్టలిన్‌ 
సాటెవ్వారలు లేరు వీని కనుచున్‌ సత్యవ్రతాఖ్యన్‌ బుధుల్‌ 

వీటన్‌ వీటను బల్కు చుండ విని సంప్రీతిన్‌ మదిన్‌ నెయ్యముల్‌ 
వాటిల్లన్‌ గొనిపోయె తండ్రియు నిజావాసానకున్‌ బుక్రునిన్‌ 


అనియిట్లు లోమశుండను 

ముని వర్యుడు నైమిశమున మునులకునెల్లన్‌ 
వినిపించుచుండ నేనున్‌ 

వినియుంటి నుతథ్యు కథను వీనులలరగన్‌ 


కావున నీవు నెల్లపుడు కామిత సత్సలదాయినిన్‌ మహా 
దేవిని నాదిశక్తిని మదిన్‌ నియమంబున నిల్పి భక్తి సం 
భావనతో భజింపుము, నిబద్దిగ నామె సమస్తసౌఖ్యముల్‌ 
వావిరి నీ కొసంగునని వ్యాసుడు వల్మగ సంతసించుచున్‌ 


స్యరాజు సుచ్చార్యా 224 


284. కం. 


285. కం. 


286. మ. 


287. ఉ. 


288. తే.గీ. 


289. శా. 


290. కం. 


శ్రీ దేవీ భాగవతం = 


జనమేజయుడును వ్యాసుని 

వినయమ్మునం జూచి పల్మె వేదవిధిజ్ఞా! 
వినందలతునింక దేవీ 

ఘనయజ్ఞములను గుతించి కరుణాంభోదీ! 


దేవీయజ్ఞభేదములు 


దేవీ యజ్ఞంబులకున్‌ 

గావలసిన ద్రవ్యములను, గ్రతు నిర్వహణం 
బేవిధిం జేయగ వలయునొ 

నావిధమును నాకు దెల్పుమయ్యా! కరుణన్‌ 


అనినన్‌ వ్యాసుడు సంతసించి నృపవర్యా! యజ్ఞకార్యమ్ములన్‌ 
మునులౌవారలు సాత్వికంబన, నృపుల్‌ బొల్పొందగా రాజసం 
బన, దైత్యాదులు తామసంబు ననగా నామోదమౌ రీతులన్‌ 
దనరన్‌ జేయుచు నుందు రివ్విధమునన్‌ ధాత్రిన్‌ (ద్రైమార్గంబులన్‌ 


జ్ఞానులు మోక్షకాంక్షులును సాత్వికమాదిగ యజ్ఞకార్యముల్‌ 
బూనక యంతరంగమున పూర్ణమునౌ పరతత్వమున్‌ సదా 
ధ్యాన మొనర్చుచుందు రదెయజ్ఞముగా6 దలపోసి వస్తు సం 
తానము లెవ్వియున్‌ గొనక తద్దయుయోగసమాధి నిష్టులై 


దేశకాలాను గుణ్యమై దివ్యమంత్ర 

తంత్రములను, ద్విజులు, వస్తు తతియు గలిగి 

త్రివిధ శుద్ధుల సాత్విక రీతిం జేయ (ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మంత్రశుద్ధి) 
నదియె సాత్విక యజ్ఞమంచనిరి బుధులు 


అన్యాయార్థితమైన ద్రవ్యమది యజ్ఞార్థంబు సేకూర్చినన్‌ 
ధన్యంబౌనె తదీయకార్యమిక నింద్యంబేయగున్‌ గర్తకున్‌, 
శూన్యంబౌ నిహముం బరంబులు, గడున్‌ శుద్దాంతరంగమ్మునన్‌ 
మాన్యుల్‌ మెచ్చగం జేయనట్టి క్రతు సంబంధబునన్‌ భూవరా! 


దీనికొక యుదాహరణము 
నేనెతిగించెదను వినుము నీవంశమునన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 225 


291. ఉ. 


292. 6. 


293. ఆ.వె. 


294. మ. 


295. మ. 


296. మ. 


297. కం. 


తృతీయ స్కంధము = 


మానుగ పాండు కుమారులు 
భూనాధులనెల్ల నడచి పూర్వమునందున్‌ 


చేసిరి రాజసూయమును శ్రీవసుదేవసుతున్‌ బరాత్సరున్‌ 
వాసిగ నర్చసేసి, బహుభంగుల దక్షిణలిచ్చి తృప్తులన్‌ 

జేసిరి భూసురోత్తముల;C జెల్వుగ సద్యశ మెల్ల దిక్కులన్‌ 
భాసిలం జేసి రైనం బలు పాట్లు పడన్‌ గతమేమొ యెంచుమా 


ఓడిరి జూదమందు, కులయోషను కౌరవపాంసనుండు నో 
నాడుచు నుండ చిత్తరువు లట్టులం జూచుచునుండి రందరున్‌, 
బోడిమిం దప్పి, ఘోరవనభూముల వాసముంజేసి యాపయిన్‌ 
గూడి విరాటభూపతిని గొల్చిరి హేయమటంచు నెంచకే 


యాగఫల మదేమియయ్యె, నా భూసుర 
వాక్కులేమి యయ్యె, వాసుదేవు 
డేమిచేయం గల్దె, నింతయుం జూచుచు, 
దీని కారణమ్ముం దెలిసికొనుము 


నుదుటన్‌ బద్మజు డిట్లు వ్రాసెననుచున్‌ దూజంగరా, దట్టులేన్‌ 
పదిలం బయ్యెడు వేద మంత్రములకున్‌ బ్రామాణ్యతల్‌గల్లునే 
మదిలోనం దలపంగ రాదెపుడు సంభావించి యారీతిగన్‌ 
సదసద్యోచన చేసి చూడవలయున్‌ సద్బుద్ధితో నెప్పుడున్‌ 


ఒక సత్మార్యము నాచరింప ఫలితంబొక్కొక్కచో నింద్యమై 
ప్రకటంబైన తదీయ కారణము ద్రవ్యంబాౌనా, లేకున్న యా 
జకులో! కర్తయొ యౌనటంచు కడు విజ్ఞానమ్ముతో నిశ్చయం 

బొక టూహించుట యొప్పుంబండితులకున్‌ యోచింప రాజోత్తమా! 


సురనాధుండొక కాలమం దసురులన్‌ స్రుక్కింపగానెంచి సు 
స్థిరుడై యజ్ఞమునొక్క దాని జరిపించెన్‌ విశ్వరూపున్‌ దగన్‌ 
గురు పీఠంబున నుంచి; యాతడును తా గోరెన్‌ సదారాక్షసుల్‌ 
సురలున్‌ వర్ధిల స్వస్తి మంత్రముల రక్షోవీర రక్షామతిన్‌ 


అంతట రక్కసులెల్లరు 
సంతసమునం దల్లి చెంత సరస క్రీడల్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 226 


298. ఆ.వె. 


299. కం. 


300. చం. 


301. ఉ. 


302. మ. 


303. కం. 


804 కం. 


శ్రీ దేవీ భాగవతం = 


వింతగ సలుపుచు వర్ధిల 
నెంతయుం దానాగ్రహించి యింద్రుండంతన్‌ 


విషయ మెల్ల యొథిగి విశ్వరూపు తలలు 
నరికె వజమెత్తి నాకవిభుడు 

కర్భ దోషమునన కలిగె నిట్లని యెంచి 
కరుణయింత లేక కనలి యపుడు 


త్రివిధాశుద్దుల ద్రుపదుడు 

ప్రవిమల గతిం జేసి యజ్ఞ ఫలములంబడ సెన్‌ 
అవనిపతి దశరథుండును 

స్తవనీయుల సుతులంబడసె తాకోరినటుల్‌ 


పనివడి పాండుసూనులు నవక్రపరాక్రమమొప్ప నెత్తి యా 
వననిధి శీతశైల పరివర్తిత భూతల నాధులన్‌ వడిన్‌ 
గొనకొని యోర్ఫి విత్తములం గొల్లలు గాంగొని వచ్చి యజ్ఞమ 
ట్లనితరరీతి సల్పిరది యక్రమ సంపదగాదె యెంచగన్‌ 


కావున రాజ సూయమున ఖర్చొనరించిన విత్తమెల్ల యీ 
భూవలయమ్మునందుంగల భూపతులన్‌ దగంగొల్లంగొట్టి ద 
ర్పావహులై యొనర్చినదియౌట నిరర్ణకమయ్యె; కష్టముల్‌ 
వావిరి బొంది రట్టి భగవంతుడు గృష్టుడు నండ నుండియున్‌ 


భువి వైఖానస మౌని వర్యులకె యౌబో ధాత్రి సాధ్యంబు స 
త్వవిధిన్‌ యజ్ఞమొనర్చ; నెల్లపుడు, సత్వంబైన యాహారముల్‌ 
నవవన్యంబులుగొంచు, వస్తు తతియున్‌ న్యాయంబుగాంగూర్చుచున్‌ 
గ్రివిధాశుద్దుల పుణ్య కార్యరతులై దీపించువారౌటచే 


యూపస్తంభము లుండక 

పాపపు పశుబలులు లేక పరమ విశిష్టం 
బైపొలుచు పురోడాశమె 

యేపగు మంత్రముల ట్రేల్చ నిలసాత్వికమౌ 


యూపంబులు ద్రవ్యంబులు 
నాపై బలిపశువు లమర నాటోపమునన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 227 


305. కం. 


306. కం. 


307. ఆ.వె. 


308. 


309. చం. 


తృతీయ స్కంధము = 
జేపట్టు యజ్ఞమదియే 
ప్రాపై రాజసమనంగ పరగున్‌ భువిపై 


కూరంబుగ మదయుతమై 

దారుణ మారణముందలచి తగనొనరింపన్‌ 
ధారుణి తామసమనబడు 

కోరందగ దెపుడు మనుజకోటులుదానిన్‌ 


క్షత్రియులకు వైశ్యులకున్‌ 
ధాత్రిని రాజసము చెల్లుం దగ సేయంగన్‌ 
చిత్రముగం దామ సంబది 
రాత్రించరులకును దగిన యజ్ఞమనబడున్‌ 


మోక్షకాంక్షులైన మునులు విరాగులు 
వస్తుచయము విప్రవరులు లేక 

ధ్యాన మందు చేయు మానసయజ్ఞమ్ము 
పూర్ణయజ్ఞమనగం బొల్చెధరణి 


గుణవర్జితమ్ముగా గూరిచి మనసును 
నియమించవలె ముందు నిర్మలముగ 
మనసు శుద్ధంబైన మతి దేహమెల్లను 
శుద్ధమైయొప్పును సూన్ఫతముగ 
ఇంద్రియార్ధమ్ముల నెల్లదూరముసేయ 
మనసు శుద్ధం బౌను మరలదెటకు 
మానస యజ్ఞమ్ముం బూన నర్హుండౌను 
ఆత్మశుద్ధినిగన్న యార్యుడొకడె 


యజ్ఞ సాధనము లవెల్ల నాత్మయందె 
కల్పనముసేసి చిత్తమున్‌ గదల నీక 
యజ్ఞ కార్యమ్ము చేయుచున్నట్లుం దలచి 
యాచరించుట యుత్తమ యజ్ఞ మండ్రు 


శుచియగు ద్రవ్యమున్‌ గడువిశుద్ద మనమ్మున కల్పనమ్ము cS 
యుచు నిజ మానసంబె దగ హోతగ నద్దియె యజ్ఞకర్తగా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 228 


310. 


311. 


312. 


813. 


314. 


315. 


316. 


— రీచీనీ : అగ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


ఉ. 


శ్రీ దేవీ భాగవతం = 


నచల మనస్ముడౌచు పరమాత్మను తత్సవనాధినాధుగా 
ప్రచురగతిన్‌ దలంచి సలుపన్‌వలె మానస యజ్ఞ మున్నత్రిన్‌ 


(బ్రహ్మ విద్యాస్వరూపిణి పరమగతియు 
నఖీలమునకు నాధారమౌ నాదిశక్తి 
నాత్మం దలపోసి ప్రాణాగ్నియందు హవన 
మొనరుపవలెం దద్దవ్యమ్ము ననవరతము 


తనను సకలభూతములందు గనుటయు, తన 
యందు నఖిల భూతమ్ముల నరయుటయును 
నవని నుత్తమ లక్షణం బైవెలుంగు 

నతడె మాహే వాశ్వరినిం జూడ నర్లుడగును 


సచ్చి దానందరూపిణి సకల సాక్షి 
ణియగు దేవిని దర్శింప నేర్చుగల్లు 
నతడె బ్రహ్మవేత్తయగు మాయాదికమ్ము 
లతనికిం దొలగి మోక్షమ్మునందం గలడు 


కావున మానస యజ్ఞము 

జీవులకున్‌ దగును; ముక్తి చేకుజు దానన్‌ 
భావింప నదియె శ్రేష్టం 
బేవిధముననెంచిచూడ నితరముకంటెన్‌ 


జగదంబన్‌ భజియించుచు 

ప్రగతిన్‌ బొందంగ వచ్చు పౌరవనాధా! 
పగదీర సర్పకులమున్‌ 

తెగటార్చితి తామసమున తెలియుము నృపతీ! 


దేవీ యజ్ఞము సేయుము 

గావించెను దీని మున్ను గరుడ గమనుడున్‌ 
ఏవిధిం జేయగవలెనో 

నే వచియించెదను నీకు నిందు కులేంద్రా! 


భూసుర శాపమున్‌ మటియు భూసురవర్యు నవజ్ఞసేయుటల్‌ 
గాసిలం జేసి నీజనకుం గాలునిప్రోలికిం బంపె; దానముల్‌ 


స్యరాజు సుభ్బార్యా 229 


817. తే.గీ. 


318. సీ 


319. చం. 


320. వ. 


321. శా. 


చా రీచీనీ : అగ 


తృతీయ స్కంధము —- 


న వైనమేర్పడదు, చేయడు సత్రియలేవి, లేదు ద 
మ సనమైనం దక్షక విషాగ్నులం గాలెను దుర్భర స్థితిన్‌ 


మరణ సమయమ్ముం దెలియుట యరిది గాదె 
అదియు. దెలిసిన పిమ్మట నాత్మయందు 
పరమ వైరాగ్యమున్‌ బొంది (బ్రహ్మమందె 
నిలిచియుండుట తగును మనీషులకును 


పాంచభౌతిక దేహ భావమ్ము విడనాడి 
సుఖదుఃఖముల్‌ మదిం జొరగ నీక 
సంసారి నేగాను సర్వదాముక్తుడ 
నిర్గుణుండ నటంచు నియతిగల్లి 
కర్మాను బంధముల్‌ గడచిపోయెను, నేను 
సంసారసంకట జలధిదాటి 
ముక్తి సామ్రాజ్యమ్ము ముదమునం గైకొందు 
నని యెంచడింతయు ననవరతము 


దేహరక్షణ కొజకునై తీవ్రమైన 
యత్నమొనరించెం గాని దేహాభిమాన 
మునువిడువడయ్యె నీతండ్రి పుణ్యకార్య 
సంగతులనెల్ల విడనాడి సంభ్రమమున 


అరయగ మోహసాగరమునందు మునింగి శరీర ధర్మముల్‌ 
స్థిరమని నమ్మి దైన్యమున దేహము వీడిన నీదుతండ్రికిన్‌ 
నిరయము సంభవించుటది నిక్కము గావున నీవె సద్దతిన్‌ 
బొరయగం జేయు మాతనికిం బూని యొనర్పుము సత్రియల్‌నృవా! 


అనియివ్విధంబున సూతుండు శౌనకాది మహామునులకుం 
జెప్పి మరల యిట్లని చెప్పందొడంగె. 


వేదవ్యాసుని మాటలన్‌ వినుచు సంవేదాత్ముడై యక్కటా! 
నా దౌష్ట్రంబది యేమిచెప్పుదును నన్‌గన్నట్టి నాతండ్రికిన్‌ 
మోదంబందగ సద్దతుల్‌ గలుగ సంపూర్ణంపు శ్రద్ధామతిన్‌ 
వేదోక్తక్రియ లాచరింప నయితిన్‌ విద్వద్వరుల్‌ మెచ్చగన్‌ 


స్మ్యరాజు సుబ్బారాు 230 


822. కం. 


323. కం, 


324. మ. 


825. కం. 


326. ఉ. 


327. మ. 


828. తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


అని జనమేజయుడు మనం 

బునంగుములుచు వ్యాసునిం గని మునివర! నీచె 
ప్పిన విధమున నే యజ్ఞం 

బొనరించెద నింకపైన నొప్పగు రీతిన్‌ 


దేవీయజ్ఞంబును మును 

భావించి ముకుందుడైన పంకజనాభుం 
దేవిధమున నొనరించెనా 
నావిధమదియెల్లం దెలుపు మయ్యానాకున్‌ 


అనినన్‌ వ్యాసుడు సంతసించి నృపవర్యా! మున్ను ప్రీమూర్తులై 
వనజాతాసన కంజనాభ భవు లంబన్‌ భక్తి నర్చించి తా 
రనయంబున్‌ బురుషాకృతుల్‌ గొనిరి దుగ్ధాంభోధి మధ్యంబునం 
దొనరన్‌ దెల్లనిదీవియం దమితమౌ యుత్సాహముల్‌ బైకొనన్‌ 


తమకున్‌ వాణిని లక్ష్మిని 

రమణీమణి గౌరినొసగి రయమున మీరల్‌ 
క్రమమున మీమీ నెలవుల 

కమరన్‌ జనుడంచుం దెలిపె నంబయుం గ్భపతో 


అంతట వారు మువ్వురు నవాంబుజ నేత్రల తోడంగూడి, ని 
శ్చింత మహార్ణవంబునకుC జేరి ధరాతలమున్‌ సృజింప, తా 
నెంతయు మోదమంది జగదీశ్వరి నిల్పెను నాత్మశక్తి, నొ 
క్నింతయు మేదినిన్‌ మునుగ నీయక తద్ధనవార్ధిలోపలన్‌ 


తనశక్తిన్‌ జగదంబ భూమికటు లాధారంబుగా నిల్పుటన్‌ 
దనరారన్‌ “ధర” యన్న నామము ప్రశస్తం బయ్యె విశ్వంబునన్‌, 
వనధిన్‌ ఖండితులైన కైటభ మధు వ్యక్షోగ్రమౌ మేదయున్‌ 
ఘనమై దానికి జేర “మేదిని” యనంగా నొప్పె ప్రఖ్యాతిగన్‌ 


కడు విశాలమై ఫృథులమై గ్రాలుకతన 
పృథ్వియన, మహియుననగ, పేర్లుగలిగె 
నాదిశేషుడు మేదిని నహరహమ్ము 
వేయిపడగలపై నుంచి మోయుచుండు 


= రీచనీ : అగస్త్యరాజ సుబ్బార్పా 231 


329. కం. 


330. చం. 


331. వ. 


332. సీ. 


888. తే.గీ. 


తృతీయ స్కంధము —- 


అటునిటు నొరగక యుందన్‌ 

బటుగతి నావిర్భవించెం బర్వత పంక్తుల్‌ 

దిటవై పృథివిని తా ము 

త్మటముగ ధరియించి “భూమిధరము” లనం బడెన్‌ 


అనుపమ రత్న శృంగముల నద్భుతమై బహుయోజనమ్ములం 
దెనయగ విస్తరించిన మహీధర మొకటి సృష్టింజేసె నా 
జనని సమస్తమున్‌ గనక సంయుతమై యలరారు నట్టు; త 
ద్ధనతర పర్వతంబదియె ధాత్రిని మేరువనంగ నొప్పెడున్‌ 


మటియు (బ్రహ్మమానస పుత్రులై మరీచియు, నారదుండును నత్రియు, 
పులస్యుండు, పులహుండు, క్రతుడు, దక్షుడు, వశిష్టుడు ననువారలుద్బ్భవించిరి 
మరీచికి కశ్యపుండు జన్మించె. దక్షునకు పదమువ్వురు పుత్రికలుదృవించిరి 
వానికి ననేక రీతులగు దేవ దైత్యులుదయించిరి. ఇవ్విధంబున సకల సృష్టి 
జరిగె. ఆసృష్టియే మనుష్య పశుసర్పాది భేదమ్ములతో విస్తరిల్లె. 


కమల సంభవు సవ్య కాయంబునందుండి 
జనియించె స్వాయంభు వనెడి మనువు 
వామభాగంబున వర పుత్రిజనియించె 
శతరూప యనగ (బ్రశస్తి గలిగి 
వారికంతట ప్రియవ్రతుడును నుత్తాన 
పాదుడన సుతులు వరుసం గలిగి 
రటుపైన పుత్రిక లత్యంత శోభలన్‌ 
మువ్వురు పుట్టిరి ముదము తోడ 


సూతియును, ప్రసూతియు, దేవ హూతియనగ 
కమల భవుడంత మేరుళశ్ళంగమ్ము నందు 
సత్యలోకమ్ము నిర్మించి సతిని వాణిం 

గూడి నివసించు చుండెను కొమరుమిగుల 


కమల నాభుడు సకల లోకములకన్న 
పైన వైకుంఠమును నిల్పి దానియందు 
వేడ్క లక్ష్మిని గూడి తా వివిధగతుల 
ననిశమును సల్పుచుండు విహారములను 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 232 


శ్రీ దేవీ భాగవతం = తృతీయ స్కంధము = 
334. కం. శివుడును కైలాసమ్మును మాతన్‌ స్తోత్రమొనర్చి పుంస్వముల సమ్మానమ్ములన్‌ బొందుటల్‌ 
ప్రవిమలగతి సిద్ధపరచి పార్వతి తోడన్‌ భాతిన్‌ మంత్రయుతమ్ముగా సిరియు సంప్రాప్తించుటల్‌ గన్పడెన్‌ 
స్తవముల భూతగణమ్ములు 
నవిరళగతిం సల్పుచుండ నందు వసించెన్‌ విష్ణు వొనర్చిన దేవీ యజ్ఞము 
385. తే.గీ. మేరు శిఖరమ్ములందొక్క మేటి శిఖర 339. వ. అంతట నావిష్టు మూర్తి 


మందు స్వర్గమ్ము నిర్మించి యమర విభున 
కొసగ నాతడు సంతసమొదవ నచట 
దేవ గణములతో నుండె దీప్ప్తలొాలయ 


340. శా. దేవీయజ్ఞముం జేయయబూని నలువన్‌, దీక్టేక్షు, దిక్సాలురన్‌ 
దేవానీకము,6 గుంభసంభవుని, బ్రీతిన్‌ గశ్యపున్‌, దక్షు, స 
ద్భావంబొప్పగ స్వాగతించి తగుసంభారమ్ములన్‌ గూర్చి తా 


336. సీ. సాగర మధనమ్ము జరిపెడి వేళల గావించెన్‌ సవనంబు నద్భుతగతిన్‌ గంజోదరుండత్తటిన్‌ 
జన్మించి నట్టి యుచ్చైశ్రవమ్ముC 
బారిజాతమ్మును బరగ రంభాదుల 341. చం. అపుడొక దివ్యవాణి మధురామృతవాక్కులతోడం బల్మె నో 
నైరావతము దివిజాధి పతికి రిపుజన భంజనా, సకల రీతుల దేవతలందు మిన్నవై 
నాసగిరి మతియునా యుడు పతియును నెమ్మి యపరిమితోరు తేజమున నందరిపూజలం గొంచునుందు, వీ 
ధన్వంతరియు దేవతలను గూడి వెపుడును; నేటి నుండి భువినెల్లరు నిన్నుభజింతురార్తితో 


స్వర్ణలోకమునందె సర్వభోగమ్ముల 


342. సీ. బ్రహ్మరుద్రాదులు పాకారియును దేవ 
ననుభవించుచు నుండి రనుపమగతి 


గణములు మానవుల్‌ గరము భక్తి 


గీ. దేవ తిర్యబ్మను ష్యాది త్రివిధగతుల నర్చించు చుందురో యబ్దనాభా నిన్ను 

సృష్టి జరిగెను వరుసం బ్రసిద్ధిగలిగి వరదుడ వీవె యవ్వారి కెపుడు 
జీవులెల్లను కర్మాను సేవితముగ యజ్ఞ కార్యములందు యాజ్జికుల్‌ మున్ముందు 
నండజమ్ములు స్వేద జరాయుజములు పూజించెదరు నిన్నె పూర్ణభక్తి 
నుద్భ్బిజమ్ము లనంగ సముద్భ వించె పురుషోత్తముడవంచు బొల్పుగా కీర్తించు 
నాల్గురీతుల పృథ్వి యంతటను వరుస నిగమాగమములెల్ల నిన్నుంగూర్చి 

337. ఉ. _ ఇవ్విధి సృష్టికార్యముల నెల్లంగడున్‌ గడు నేర్పుతోడ నా గీ. అవని ధర్మమ్మునకు హానియైన వేళ 
మువ్వురు మూర్తులున్‌ జరిపి మోదముతోం జని, రంతనొక్కనా యుగయుగమ్ముల నవతార మూని నీవు 
డవ్వన జోదరుండు నయనాబ్దములన్‌ ముకుళించియుండగన్‌ ధర్మరక్షణ సేయ నీ ధర్మమయ్య 
జివ్వునం దళ్ళుమంచు మెఅసెన్‌ జగదీశ్వరి మానసంబునన్‌ భూరిగుణ సాంద్ర! దైత్యసంహార! ధీర! 

838. శా. శ్వేతద్వీపమునందు మంటపమునన్‌ శ్రీదేవి రూపమ్ము సం 348. ఉ. నీ యవతార రూపముల నిర్మల భక్తి భజింతురెల్లరున్‌ 
ప్రీతిన్‌ గాంచిన యంత తాము వరుసన్‌ ప్రీ రూపముల్‌ సెందుటల్‌ బాయక నాదు శక్తియును బ్రాపయి నీవెనువెంట నుండు, స 


= రీచీన్‌ : అగస్తరాజి సుబ్బారా) 233 చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 234 


344. 


345. 


346. 


347. 


348. 


349. 


350. 


కం. 


చం. 


కం. 


కం. 


చం. 


వ. 


మ. 


శ్రీ దేవీ భాగవతం = 


ర్వాయుధముల్‌ ధరించి వివిధాభరణాంచిత దేహలై సదా 
సాయ మొనర్చుచుందురు ప్రశస్తిగ మత్సరశక్తి రూపిణుల్‌ 


వారియెడల నవమానపు 

ధోరణి జరియింపం బోకు తోయజనాభా! 
గౌరవభావమ్మున స 

త్మారము సలుపంగ వలయు దద్దయుభక్తిన్‌ 


అని యశరీర వాణి ప్రియ మారగంబల్మి యదృశ్యమయ్యె, నె 
మ్మనమున సంతసంపడియెమాధవు; డంతట యాజకోత్తముల్‌ 
వినయ మెసంగ యజ్ఞమును వెన్నుని యాన సమాప్తి జేసి, యొ 
య్యన జని రబ్దగర్భుని విషాభరణున్‌ మును సేసి యందరున్‌ 


గరుడ గమనుడును నంతట 

నరిగెన్‌ తనమందిరమున కానందమునన్‌ 
పరిపరి విధముల నెల్లరు 

నిరతము దమవిధులలోన నిల్చిరి వేడ్మన్‌ 


మునులును నీ విషయమ్మును 

విని తమ యాశ్రమములందు విసృృతరీతిన్‌ 
వినయమున శక్తి పూజల 

ననిశముం గావింపందొడగి రవనీనాధా! 


అన జనమేజయుం డపుడు వ్యాసునింగాంచి మహాను భావ! నా 
మనమున విశ్వసించితిని మానుగ దేవిని గూర్చి యజ్ఞమున్‌ 
ఘనతర భక్తిం జేయ సమకట్టెద శీఘ్రమె, యైనంట్రీతిమై 
వినగందలంతు తన్మహిమ వీనులకింపు దలిర్పం దెల్పుమా! 


అనిప్రార్థింప వ్యాసుండు దేవీయజ్ఞమహిమంబును నిట్లు చెప్పందొడంగె 


సుదర్శనోపాఖ్యానము 


ఇనవంశమ్మున మున్ను నొక్కరుడు భూమీశుండు ధర్మాత్ముడై 
ఘనకీర్తిన్‌ “ధ్రువసంధి” నామమున సత్మారుణ్య చిత్తమ్ముతో 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 235 


851. తే.గీ. 


352. ఉ. 


3583. కం. 


854. తే.గీ. 


855. చం. 


356. కం. 


357. ఆ.వె. 


తృతీయ స్కంధము —- 


తన దేశస్థులంగన్న బిడ్డలటు వాత్సల్యమ్మునన్‌ జూచుచున్‌ 
ధనధాన్యాది సమృద్ధి నెల్లరును మోదంబంద నేలెన్‌ భువిన్‌ 


అత డయోధ్యను దుర్భేద్యమైనదాని 
రాజధానిగం గోసలరాజ్యమెల్ల 
నేలుచుండెను ప్రజలెల్ల యితని కితడె 
సాటియన సర్వవిద్యల మేటియనగ 


లేరెటం జూడ తస్మరులు, లేరెట ధూర్తులు లేరు లోభులున్‌ 
లేరు కృతఘ్నులెచ్చటను, లేరెట మూర్తులు, మోసగాండ్రు, వి 
స్తారమునైన రాజ్యమున ధర్మముం దప్పక నావిభుండు దు 
ర్వార పరాక్రముం డుదయభాను నిభానను డేలుచుండగన్‌ 


అతనికి నిరువురు భార్యలు 

పతికిని ననుకూల వతులు భావజు సతికిన్‌ 
ప్రతియనదగువారు సము 

న్నత గుణ సంయుతలు గలరు నయతత్వజ్ఞల్‌ 


ప్రథమ భార్య మనోరమ పట్టమహిషి 
పరగ లీలావతి కనిష్ట భార్యగాగ 

వారి సేవలం గొనుచు తా వైభవమున 
నిరువురన్‌ గూడి రాజు సుఖించుచుండె 


నుతగుణ శోభితుండయి మనోరమ కొక్క సుతుండు పుట్టె, భూ 
పతియు సుదర్శనుండను శుభంకర నామ మొసంగె వానికిన్‌; 
రతిపతిం బోలు సుందరుడు రమ్యగుణుండు ద్వితీయ పల్పికిన్‌ 
చతురుడు పుట్ట నాతనికి శత్రుజితాఖ్యనిడెన్‌ బ్రియంబునన్‌ 


ఇరువుర సమదృష్టిని తా 

నరయుచు భూరమణు డంత ననురాగమునన్‌ 
పరిపోషణ మొనరించుచు 

వెరవున నేర్పించె సకల విద్యల వరుసన్‌ 


శత్రుజిత్తు వాక్యచాతుర్యమున నెల్ల 
వారి మన్ననలను బడయు చుండె 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 236 


3556. 


359. 


360. 


361. 


362. 


363. 


364. 


కం. 


కం. 


చం. 


కం, 


కం. 


శ్రీ దేవీ భాగవతం = 


అతని చురుకుం దనము నాత్మనెటిగి తండ్రి 
కధికమయ్యె ప్రీతి యాతడనిన 


తాలిబిడ్డ సుదర్శనునకు 

తెలియవు లౌకికములైన తీరులు, పెజలం 
గలియడు పలుకడు శాంతము 

నెలకొన్న మనమ్ముతోడ నిరతస్థిరుడై 


ఒకనా డా ధ్రువసంధి వేట కొజకై యుగ్రాటవిన్‌జొచ్చి వా 
రక మధ్యాహ్నపు వేళదన్మం గడుంగ్రూరంబైన సత్వంబులన్‌ 
ప్రకటో[గ స్థిరవిక్రమంబున యమావాసానకున్‌ బంపుచున్‌ 
వికలత్వంబొనరించెం దక్కుమృగముల్‌ భీతిల్లం దత్రాంతమున్‌ 


అంతట నొక్కసింహము రయంబున జూలు విదిల్చిక్రుద్ధయై 
చెంతన వంశగుల్మినిని చీల్చుచు వెల్వడి గర్జనమ్ము లా 
శాంతములందు నిండునటు లార్చుచు వచ్చుటం గాంచి యాత డా 
వంతయు సంచలింపకొక యంబకమున్‌ గొని దానినేసినన్‌ 


అదియును కందుక మట్టుల 

బెదరక పైకెగిరి మిగుల భీకర భంగిన్‌ 
చదలదర నరచి తనపై 

నుదుటున దుముకంగ యత్న మొనరించుతటిన్‌ 


తన నిశితాసింగైకొని యుదగ్ర రవమ్మొనరించి సింహమున్‌ 
జనవిభుడుగ్రుడై పొడువ చయ్యన నయ్యది తీవకోప సం 
జనిత రయమ్మునన్‌ దన నిశాత నఖమ్ములం జీల్చివైచె నా 
యినకుల నాధు, నంతట మహిన్‌బడి కూలిరి యిర్వురొక్కటన్‌ 


ఈ విషయ మొక్క క్షణమున 
దావానల మట్లు రాజధానికిం జేరన్‌ 
బావురుమని రంతఃపుర 

దేవేరులు తీవ్ర దుఃఖ దీనాననలై 


భూపతి ప్రాణముల్‌ వదలె భూరిమృగేంద్రముతోడం బోరి, క 
ట్టా! పదచూతమోయని హుటాహుటి మంత్రి పురోహితుల్‌ ప్రజల్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 237 


365. 


366. 


367. 


368. 


369. 


370. 


371. 


372. 


కర్త 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తృతీయ స్కంధము —- 


వేపిత చిత్తులై జనిరి వేగ వనమ్మున కార్తనాదముల్‌ 
వ్యాపనమొంద నల్దిశల; బాష్పములున్‌వడిం బాఅనెరులై 


కులగురువు వసిష్టుని యా 

జ్ఞలంగొని యంత్యక్రియలను జరిపించి కడున్‌ 
గలగెడి చిత్తమ్ములతో 
నలయుచుందమరాజధాని కరిగిరి వారల్‌ 


పట్టమహిషి సుతుడు ప్రథమ పుత్రుండౌట 
నతని రాజు జేయ నౌ నటంచు 

మంత్రి వరులు గురులు మంత్రమ్ములన్‌ సల్పి 
యొక్క నిర్ణయమ్ము నొనరం జేయ 


ఇవ్విషయంబుజ్జ్ఞయనీ నగరాధిపతియు, లీలావతి తం(డ్రియునైన 
యుధాజిత్తునకుందెలియ 


అంతలీలావతీ పుత్రు నవనిపతిగం 

జేయ మదినెంచి యా యుధాజిత్తు వేగం 
జనె నయోధ్యకు సైన్యముల్‌ వెనుక నడువ 
నాక్ళతిన్‌ గొన్న విక్రమ మన్నయట్లు 


అంత కళింగదేశాధిపతియు 


తన యల్లుండట కన్నుమూసెనను వార్తన్‌ గూఢచారుల్‌వడిన్‌ 
వినిపింపంగ సుదర్శనున్‌ మనుమనిన్‌ వెన్వెంట రాజ్యానకున్‌ 
దనరన్‌ పట్టము గట్ట నెంచుచు నయోధ్యన్‌జేరె సైన్యమ్ముతో 
జననాధుండగు శూరసేనుడు సుతన్‌ సంతప్త నోదార్చగన్‌ 


వయసునం బెద్దయున్‌ మజియు భవ్యగుణుండు సుదర్శనుండు ని 
శృయముగ రాజ్యమేలుటకు సర్వవిధమ్ముల నర్హుడంచుం దా 
నయగతి శూరసేను డతి నమతదోప సభాంతరమ్మునన్‌ 
స్వయముగం బల్మెమంత్రులును పౌరులు విప్రులు నాలకింపగన్‌ 


అనియుధాజిత్తులేచి తాననియెనిట్లు 
గుణగరిష్టుడు యోగ్యుడు కులవిభూష 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 238 


373. మ. 


874 తే.గీ. 


375. ఉ. 


376. ఉ. 


377. చం. 


378. తే.గీ. 


379. చం. 


శ్రీ దేవీ భాగవతం = 


ణుండు'శత్రుజిత్తు ధరణీ మండలమున 
కధిపుడౌాటకుం దగియుండ నన్యులేల 


అని యీరీతిగ నిర్వురున్‌ మిగుల క్రోధావేశవాక్యంబులన్‌ 
ఘనగర్జప్రతిరోధ కంఠములతో గాత్రంబు లూటాడగన్‌ 
గనులున్‌ జేవురు కాంతులీన సభికుల్‌ గంపంబులన్‌ బొంద తెం 
పున వాదంబులు సేయుచుండ పలుకంబోరైరి యెవ్వారటన్‌ 


అంత నా “యుధాజిత్త సభాంతరమున 
మౌన ముద్రను బొందిన మం|(తివరుల 
గాంచి యిట్లని పల్కె నాగ్రహము గదుర 
తీ పదజాలములతోడం దీవ్రగతిని 


మీరలు దుష్ట్రబుద్దులయి మీటిన స్వార్థముతో సుదర్శనున్‌ 
నేరిమి లేనివాని ధరణీపతిం జేయగం బూనినారు మీ 
కోరికలెల్లం దీర్చుకొనం గోరితి రాతని నద్దుపెట్టి, తత్‌ 
భీరుని రాజుం జేసి యిక స్వేచ్చం జరింపగ నెంచుచుంటిరా! 


వీరవరేణ్యుడంచు భువి బేర్మివహించిన శత్రుజిత్తు ధా 
త్రీరమణుండెయైనం దమ తీంపురముల్‌ కొనసాగవేమొ యం 
చారసి యిట్లు దుర్చలుని యందల మెక్కగం జేయం జూతురా! 
ఊరక నిష్ప్రయోజనపు టూహలు మానుడు మీకుసేమమౌ 


ఇదె వినుడింక మీరలొక హెచ్చరికన్‌ దగంజేయుచుంటి దు 
ర్మదమున శత్రుజిత్తును పరాక్రమవంతుని విస్మరించి మీ 
హృదయములన్‌ సుదర్శనుని యేలికం జేయగ నెంతురేని నే 
కదనమునందు నెల్లరను కాలుని ప్రోలికి సాగనంపెదన్‌ 


జ్యేష్టుడని వాని రాజును జేతురేని 
విదళన మొనర్తు నసిధారం బృథ్వినెల్ల 
మీరలేపాటి యికయెంత మీబలమ్ము 
దిక్కుంగల చోట కేగుడు తెల్పుకొనుడు 


అనవిని శూరసేనుడపు డాగ్రహ మొందక శాంతచిత్తుడై 
మన మనుమండ్రు నిర్వురు సమానులు విద్యల వీర్యమందు నై 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 239 


380. 


381. 


382. 


389. 


384. 


885. 


386. 


కం. 


కం, 


తే.గీ. 


చం. 


కం. 


తృతీయ స్కంధము —- 


నను వినుమీసుదర్శనుడె న్యాయముగాం దగ నర్హుడౌను తా 
జనపతి యౌటకున్‌ బ్రథమ సంతతియౌట, వివాదమేటికిన్‌ 


ఈ విధమున వారించుచు 

నావిభు లిర్వురును తుదకు నావేశములన్‌ 
దీవరిలిరి, సర్వజనుల 

భావమ్ముల యుద్ధభయము పరిరంభింపన్‌ 


పంతముం బూని యుద్ధములం బాయక మున్లుచుం దేలుచుండు సా 
మంతు లయోధ్యంజేరిరి క్రమంబున నొండొరు రెచ్చగొట్ట; నా 
చెంతన నున్న బోయలును జేరిరటన్‌ సమరంబెయైన శ్రీ 

మంతులం దోచి సంపదల మానుగం గైకొన నెంచి క్రూరులై 


చోరులు గుములై వచ్చిరి 

తోరంబుగ నగర మెల్ల దోచుకొనుటకై 
వీరెవరొ వారలెవరో 

పౌరులు తెలియంగ లేక పడిరిక్కట్టుల్‌ 


అంత నాయుధాజిత్తు సైన్యములనెల్ల 

సిద్ధమొనరించి ధనువును చేతంబూని 

యుద్ద సన్నద్దుడై నిల్చి యుండె వరుస 
రథగజ తురగ సైన్య వర్గములతోడ 


క్షతియ ధర్మమున్‌దలచి కయ్యముసేయగ శూరసేనుడున్‌ 
మిత్రులకెల్లం దెల్పి రణమేదిని యందు ధనుర్ధరుండునై 
శాత్రవసైన్య వాహినికి చండమయూఖునింబోలె నిల్చి దౌ 
హిత్రుని నెట్టులైన పృథివీశునిం జేయ చమూసమేతుడై 


సురముని సంఘముల్‌ (ప్రజలు చోద్యముగా తిలకించుచుండ, త 
ద్దిరద రథాశ్వ వీరభట తీవ్రతరాద్భుత పాదఘట్టనల్‌ 
త్వరితగతిన్‌ వివృద్ధమయి; బాణ పరంపర లొక్కపెట్టునన్‌ 

బరపి రొకళ్లొకళ్ళు పెజవారలపై నిమిషాంతరమ్మునన్‌ 


తెగిపడిన కాళ్ళు చేతులు 
సగమూపిరితోడ నొజగు సైనికవీరుల్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 240 


387. కం. 


388. మ. 


889. తే.గీ. 


890. తే.గీ. 


391 ఉ. 


392. ఆ.వె. 


393. మ. 


శ్రీ దేవీ భాగవతం = 


నగ సమ కరి తురగమ్ముల 
యగణితదేహములు దోచె నాస్థలమందున్‌ 


పలలము కొజికై గ్రద్దలు 

పలు రాబందులును మూగి పడిన శవములన్‌ 
పలువిధముల చంచువులన్‌ 

బలిమిన్‌ విదళించు చుండెం బాయకనచటన్‌ 


రణరంగోద్భవ పాంశువుల్‌ గగన మార్గంబందు పైకేగి భీ 
షణమై భానుని గప్పివేయగ నిశాసంభ్రాంతితో నెల్లరున్‌ 
రణమున్‌ నిల్పినయంత కొంతవడికిన్‌ రంజిల్లు నాధూళియున్‌ 
రణభూమిన్‌ బడి రక్త సిక్రమయి సూర్యచ్చాయ నొప్పెన్‌ భువిన్‌ 


పూని యాయుధాజిత్‌ శూరసేను లప్పు 
డరిభయంకర రీతి నయ్యాహవమున 
పోరుచుండిరి తక్కిన వీరులెల్ల 
ప్రానుపడి చూచు చుండ విభ్రాంతితోడ 


అంత నాయుధాజిత్తు దశాంబకముల 
నారికెక్కించి విడువ నాశూరసేను 
దవనిపైం గూలె దారుణ మైనరీతి 
మొదలు నజకిన పాదపమో యనంగ 


ఆతని పాటుంగాంచి సమరావని నున్న చమూసమూహముల్‌ 
భీతిలి పర్వులెత్తెను విభిన్నపథమ్ములం బట్టి యట్టిటుల్‌, 
కూతున కా మనోరమకు గొబ్బున నీవిషయమ్ముం దెల్పి రా 
భూతల నాధు సేవకులు పొంగెడి దుఃఖ సముద్రమగ్నులై 


జనకు మరణ వార్త విని మనోరమయును 
కొంతవడికి మూర్చం గూరియంత 

లేచి భయముతోడ యోచించె మదిలోన 
నేమి చేయవలయు నిపుడటంచు 


జనకున్‌ బట్టి వధించె నాతడు గడున్‌ స్వార్థమ్ముతోనేడు, కో 
ధనుడై నన్నును నాకుమారు నిక మీదన్‌ జంపం బోకుండునే 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 241 


394. 


395. 


396. 


397. 


398. 


399. 


400. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


కర్త 


ధనరాజ్యాధిక లోభముల్‌ దమకు విద్యావంతునేనిన్‌ వశం 
బొనరించున్‌వెస, నెంత నీచమునకే నుద్యుక్తుం జేయించుం బో! 


తల్లిని తండ్రిని తనయుల 

నిల్లాలిని సద్దురువుల నెవ్వరి నైనన్‌ 
గొల్లంగొను నాయువులను 

నెల్లెడ ధనరాజ్య లోభ మెక్కువయెనన్‌ 


ధర్మము నడగంద్రొక్కును 

దుర్మదమునం జేయు నెల్ల దుష్ఫృత్యములన్‌ 
నర్మిలి మధుమాంసాదుల 

కోర్మిన్‌ వశుడౌను లోభమూనిన యెడలన్‌ 


ఇచ్చట నాకు సాయమొనరించెడి వారిక నెవ్వరక్నటా! 
ఇచ్చకమూని నాసవతి యెప్పటియట్టుల మమ్ముం జూచునే 
పొచ్చెముగాదు తత్సతియుం బొందక యుండునె రాజ్యలోభమున్‌ 
మెచ్చునెయింక నాసుతుని, మేనునం బాణములుండ నిచ్చునే 


ఆ యుధాజిత్తు యుద్ధమ్ము నాపియిటకు 
వచ్చెనేనియు మేమింక పాటిపోవ 
వీలుకలుగునె? బంధించి వేయకున్నె? 
ఎన్ని వినలేదు మున్నిట్టి వీ ధరిత్రి 


అమరాధీశుని యంత వాడె మును లోభాత్ముండునై తల్లి గ 
ర్భమునన్‌ వర్థిలుచున్న సోదరుని జంపన్‌లేదె; యోచింప నీ 
కమలాప్తాన్వయమందె తా సవతికిన్‌ గర్భమ్మువోం గాలకూ 
టము నిచ్చెన్‌ గద రాణియొక్కతె యదృష్టంబుండి యాబాలుడున్‌ 


గరళపు ముద్దను గైకొని 
యరవిందాననకుం బుట్టె నాశ్చర్యముగన్‌ 
ధరనాతడె సగరుండై 

యురుతర యశమందలేదె యుర్విన్‌ బేర్మిన్‌ 


తనసుతుని రాజు జేయగ 
నినకుల భూషణుని రాము నిలువెడలగం జే 


తృతీయ స్కంధము —- 


401. 


402. 


409. 


404. 


405. 


406. 


కం. 


కం; 


చం. 


కం; 


శ్రీ దేవీ భాగవతం = 


సెనుగద కైకయు నిర్ణయ 
వనములం బదునాలుగేండ్లు వసియింపంగన్‌ 


మును నాపుతక్రుని పక్షం 
బున నున్న యమాత్యులైనం బూర్వపుభంగిన్‌ 
గొనకొని వర్తింతురె తా 
మనయము వశులౌట తథ్య మరి వీరులకున్‌ 


నా పక్షమ్మున నిల్చి సాయమొకయింతన్‌ జేయువారెవ్వరే 

నీ పృథ్విన్‌ గలరే? సహోదరుడొకండేన్‌ లేక పోయెంగదా! 
యేపాపంబులు సేసితో మును కటా! యింకేటికిన్‌ జింతిలన్‌ 
నా పుత్రున్‌ బ్రతికించుకొందు నెటులైనన్‌ దీవ్రయత్నమ్మునన్‌ 


అని యీరీతిం దలంచి యామె తనకత్యంతాప్తుడున్‌ గార్య సా 
ధనదక్షుండును నౌ విదల్లుడను మేధావిన్‌ గడున్‌ సత్వరం 

బున రావించి యుపాయమున్‌ దెలుపుమో పుణ్యాత్మ! నేడెట్లు నా 
తనయున్‌ శత్రుల బారినుండి వడిగాం దప్పింతు సేమంబుగన్‌ 


అని దుఃఖించుచు పలుకగ 

వినియా మంత్రి వరు డిట్లు వినిపించెం గడున్‌ 
వినయముం దోపగం జేయం ద 

గిన కార్యంబును దనమదికిన్‌ దోచినటుల్‌ 


తగ దిటనుండ తల్లి! యికం దక్షణమే వనభూమికేగి తి 

న్నగ నటనుండి యెట్టులొ సనన్‌ వలె వేగమె వారణాసికిన్‌ 

ప్రగతి వహించినట్టి బలవంతుడు నాకును మేనమామయున్‌ 
సుగుణయుతుండటన్‌గలడు సుమ్ము! సుబాహుడనంగ నొప్పుచున్‌ 


ఆతడు గడు ధనవంతుడు 
బ్రీతిన్‌ మిము నాదరించు భీతిల్లకుడీ! 
మీతోడు నేను వత్తును 

నాతో రండికను మీరు నమ్మికతోడన్‌ 


అని పలికినంత 


స్త బారా 243 


408. చం. 


409. కం. 


410. 6. 


411. వ. 


412. కం. 


418. తే.గీ. 


414. ఉ. 


415. ఉ. 


చా రీచీనీ ; 


కడుసుకుమారుడున్‌ బురుష కాయము గల్లియు ప్రీస్వభావుడై 
దడియకం బల్మువానిని విదల్లుని మానస మందుమెచ్చుచున్‌ 
వడివడి నామనోరమయు వానినిం గూడిసనంగనెంచి తాం 
గడిది నెటింగి తత్సవతిం గాంచగ నేగె సుతుండు వెంటరాన్‌ 


చని తా లీలావతి గని 

కనులన్‌ బాప్పములు రాల గద్గదయి నా 
జనకుని శవమును గని వ 

త్తునని పలికి వచ్చెను సుతుతో నతివేగన్‌ 


వచ్చి విదల్లునిన్‌ గలిసి వైళమ యొక్క రథంబునెక్కి తాం 

జెచ్చెర యుద్ధ భూమికిని జేరి యటన్‌ దన తండ్రి దేహమున్‌ 
(గుచ్చి కవుంగిలించి కడు గుంది యమాత్యుని సాయమంది తా 
నచ్చట నగ్నిసంప్కియల నాత్మజుచే జరిపించి వెండియున్‌ 


రథంబధిరోహించి మువ్వురును 


చని చని దినద్వయంబున 

కనిమిషనది కదకుం జేర నా ప్రాంతమునన్‌ 
వనసంచారులు చోరులు 

గని వారల నడ్డగించి కారిన్యమునన్‌ 


మిగుల హింసించి మేలైన నగలనెల్ల 
దోచుకొని వెళ్ళీ రరదమ్ముతోడం దుదకు 
నంత వారలు తెప్పపై నమర నదిని 
దాటి మెలమెల్ల నావలి దరికిం జేరి 


రాజిత భూధరమ్ము ముని రాజనివాసము౯ జిత్రకూటమున్‌ 
యాజక ధామమున్‌ గని ప్రయాసనటన్‌ జని చెంతనే భర 
ద్వాజుని యాశ్రమంబును ముదంబునం జేరి తదీయ దివ్యమౌ 
తేజము గాంచి తాపములు దీజం బ్రశాంతతనొందిరొయ్యనన్‌ 


ఆ మునివర్యుం గాంచి హృదయంబున సంతసమంది రాణియున్‌ 
నేమముతో తదీయ పద నీరజయుగ్మము సోక నౌదలన్‌ 


తృతీయ స్కంధము —- 


అగస్తరాజణ సుబ్బార్పా 244 


416. 


417. 


418. 


419. 


420. 


421. 


ఉ. 


చం. 


చం. 


కం; 


కం, 


శ్రీ దేవీ భాగవతం = 


భూమికి వ్రాల్చి మొక్కినం బ్రమోదమునన్‌ మునివర్యుడప్పుడా 
తామరసాక్షి శీర్షమును దట్టుచు లేపి దయార్ర చిత్తుడై 


ఎవ్వతెవమ్మ! నీవు మదినేమి ప్రయోజన మాసచేసి యి 
ట్లివ్వన భూమిం జేరితివి యతడు నీసుతుడే? యితండు నీ 
కవ్విధమౌను, దుఃఖమున నేల తపింతువు నీదువాలకం 
బెవ్విధిం జూడ నొక్క యవనీశుని పత్నివనంగం దోచెడున్‌ 


తెలుపుము నీదు వృత్తమది తెల్లముగానని యా మునీంద్రు డ 
య్యలికులవేణిం జూచి కడు నాదర మొప్పగం బృచ్చసేయందొ 
య్యలియును తీవ్ర దుఃఖ వివశాత్మకయి వచియింపలేక ని 
శృలముగ నావిదల్లు గని సంజ్ఞయొనర్చెను విన్నవింపగన్‌ 


అది గని యా విదల్లుడును నమ్మహనీయున కెల్లవృత్తమున్‌ 
మది కెజుగంగం దెల్పి యిక మమ్ము విపద్ధన వార్థినుండి మీ 
రె దరికి జేర్చగాం దగుదు రెల్ల విధంబుల; నార్తులన్‌ సదా 
ముదమునం బ్రోచు తత్భలమె పొల్చును యజ్ఞ ఫలమ్ము కెక్కుడై 


అని ప్రార్థింపగ నపుడా 

మునివరుడు మనోరమ నతి ముదమునంగని తా 
ననియె సుధాపూరంబగు 

ననునయ వాక్యముల నిట్టు లాదరమొప్పన్‌ 


తల్లీ! భీతిలకమ్మ! నీవిక మదిన్‌ దైన్యంబు వీడంగనౌ 
నుల్లంబందతి ధైర్యమూని గతమున్‌ యోచింప కీపుత్రునిన్‌ 
ఫుల్లాబ్దాక్లుని శ్రద్ధగా బెనుపుమీ, పూర్వంపు పుణ్యంబులున్‌ 
గల్లల్లా వితడౌను భూమిపతి నిక్కంబిందు బింబాననా! 
ఇదెయొక పర్ణకుటీరము 

పదిలముగా నుండు డిందు భావములందున్‌ 


మెదలగ నీ కన్యంబులు 
సదమల చిత్తముల తోడ శాంతియెలర్చన్‌ 


అనిపలిక, అదియట్లుండనచట నయోధ్యానగరంబున 


చా రీచీనీ : అగస్త రాళ సుబ్చార్యా 245 


428. శా. 


424. తే.గీ. 


425. కం. 


426. 


427. ఉ. 


428. మ. 


429. తే.గీ. 


430. చం. 


తృతీయ స్కంధము —- 


ఆ లీలావతి తండ్రియున్‌ విజయ గర్వాధిక్యమున్‌ బూని, యా 
భీలాకారుడునై యయోధ్యకరిగెన్‌ వేవేగ దౌహిత్రు భూ 
పాలున్‌ జేసి సుదర్శనున్‌ దునిమి నిర్వైరంబుగావింతు నం 
చాలోచించుచు మంత్రివర్యు లెదురై యాహ్వానముల్‌ వల్మగన్‌ 


వచ్చి యంతః పురమ్మును జొచ్చి వెదుకం 
దనకుం గన్పింపడయ్యె సుదర్శనుండు 
అతని తల్లియు లేదయ్యె నచటం జూడ 
నాగ్రహోదగ్రుడౌచుం దానంత వేగ 


భటులను నాజ్ఞాపించెను 

పటురయమున మీరలెల్ల పట్టణమున నె 
చ్చట నున్నను గని కొనితెం 

డిట కా తల్లిని కొడుకును నెల్లవిధములన్‌ 


అనియాజ్ఞాపించి యా యుధాజిత్తు 


అంతట నొక్క మూరుతమునందున నాతడు శత్రుజిత్తు క 
త్యంతము వైభవంబున ప్రధానులు మంత్రి పురోహితుల్‌ గనన్‌ 
స్వాంతముపొంగ కూతురును సమ్మతిం దెల్పగం గట్టె పట్టమున్‌ 
సంతస మందిరెల్లరును సత్కృతులంది విశేష రీతులన్‌ 


కడు యోగ్యుండగు నాసుదర్శనుడు నక్కాంతారమం దమ్మతో! 
పడరానట్టి యనేక కష్టముల నేప్రాంతంబునన్‌ బొందుచున్‌ 
గుడువన్‌ గట్టగ లేక యుండునొ కదా! ఘోరంబటంచున్‌ బురిన్‌ 
గడలే కెంతయు దుఃఖమంది రట సఖ్యంబేర్చడన్‌ సజ్జనుల్‌ 


ఆ యుధాజిత్తు తానెంతొ యక్రమమున 
శూరసేనుని ఖండించి క్రూరగతిని 
మనుమనికిం గట్టి పట్టంబు మానవత్వ 
మింత యైనను లేక యిదేమి చిత్ర 

మనుచు లోలోనం గుమిలిరి యచట జనులు 


మనుమని పాలనంబునకు మార్గమునెంతయుం జక్కం బెట్టి తా 
జనియెను తాత డెందమున సంతసమంది నిజోర్వికిన్‌; బ్రజల్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 246 


431. 


4832. 


48338. 


4834. 


4835. 


436. 


437. 


కం. 


చం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం = 


ఘనముగ స్వాగతించిరట; కాలమిటుల్‌సనె కొంత యంతటన్‌ 
వినిచిరి చారు లాపతికి విసయ మందగ నివ్విధంబునన్‌ 


ధరణీ నాధ! సుదర్శనుండు నిజమాతన్‌ గూడి సాంద్రాటవిన్‌ 
వరమౌనీంద్రుడనంగ నొప్పెడి భరద్వాజాశ మోపాంతమం 

దిరవందన్‌ నివసించుచుండె నిదె మే మీక్షించి మీ చెంతకున్‌ 
ద్వరగా వచ్చితిమయ్య! మీ కెజుగం జెప్పన్‌ వీరవంశాగ్రణీ! 


ఆ మాటలు వినినంతనె 

భూమీశుం డాగ్రహించి పుత్రయుతముగా 
నామెనుం జంపెద నేంజని 

యా ముని యాశ్రమమునందె యని వేగముగన్‌ 


ససైన్యంబుగా భరద్వాజాశమమునకుం జేరువనేయున్న శృంగ బేర 
పురాధీశుండైన దుర్దర్భుండను కోయరాజు కడకున్‌ జని యాతనితో 
కర్తవ్యం బాలోచించుచుండె నంత 


అచ్చట నట్టు నిట్టు తిరుగాడెడి యా ముని బాలకుల్‌ వడిన్‌ 
వచ్చి మనోరమన్‌ గని శుభంబగు గావుత! మంచుబల్మి తా 
మచ్చట శృంగబేర పురమందుంగనుంగొనినట్టి వార్తలన్‌ 
బొచ్చెములేకం బల్మిరి ప్రభూత భయాధిక కంపితాంగులై 


అనవిని యామనోరమయు నాత్మం గడుంగడు ఖీతిం జెంది య 
మ్మునివరు చెంతకేగి శిరమున్‌ దగవంచి నమస్మరించి యో 
యనఘ! మదీయ పుత్రుం దును మాడగ నెంచుచు శృంగబేరికిన్‌ 
దన బలమెల్లంగైకొని యుధాజితు వచ్చెను తీవ్రకోపుడై 


గతమున నిట్టి ఘట్టములం గానమె; మున్ను జయద్రధుండు తా 
పతు లటలేని వేళం గని పర్ణకుటీరమునన్‌ వనమ్ములో 
నుతగుణయైన ద్రౌపదిని నొవ్వగం జేసెను గాదె నీచుడై 

మతిం బరికింప లోకమున మాన్యుల సైతము నమ్మరాదొకో! 


మఖమున్‌ జూచు నెపమ్ముతో నరిగి సమ్మానమ్ములన్‌ బొందియున్‌ 
సుఖముల్‌ నీకగు నంచు దీవనల నస్తోకంబు గానిచ్చి, య 


— రీచీనీ : అగస్త రాళ సుబ్బార్పా 247 


4358. కం. 


439. తే.గీ. 


440. చం. 


441. చం. 


442. తే.గీ. 


443. చం. 


444. తే.గీ. 


తృతీయ స్కంధము —- 


య్యభీలారాధ్యుడు విష్ణుమూర్తి యును మున్నా దైత్యవర్యున్‌ బలిన్‌ 
నిఖిలాచార్యులుం జూడం జేర్చెను గదా! నేమించి పాతాళమున్‌ 


కావున లోభం బెప్పుడు 
భావింపగ నెంత గొప్పవారల నైనన్‌ 
గావించు నీతి దూరుల 
నేవిధమున నెంచి చూడ నిద్ధచరిత్రా! 


లోభగుణమది హృదయమ్ములోనం జేర 
పాపభీతియును నరకభయము దయము 
నేపగిదిం గానరావెందు నేరికైన 

పరుల సొమ్మును హరియించు కరణిదప్ప 


మనుజుల యూహలందె ముని మాన్య! నిరంతర మన్యసంపదల్‌ 
గొనవలెనన్న భావములు గొల్లలుగాం గనిపించుచుండు, వా 
రనయము వేడు చుందురు ధనాదికముల్‌ గడు వృద్ధిం జేయుమం 
చెనయగ నెల్లదేవతల, నెచ్చటం దెత్తురు వారలేనియున్‌ 


దివిజగణమ్ము లేమయినం దెప్పలు గుప్పలుగా ధనమ్ములన్‌ 
భువిపయిం దాచియుంచిరె ప్రమోదముతోడుత వేడినంతనే 
యవిరళరీతి సంపదల నర్జుల కీయగ; వారలైన తా 

మెవరి ధనంబులేని గొని యాయవలెన్‌ గద నిక్కువంబుగన్‌ 


అట్లు గాకున్న వ్యాపారమైన చేయ 

వలయు, చౌర్యమైన యొనర్పవలయుం గాక 
యెవరితోనైన దాన మిప్పింపవలయుం 
గాని యాయంగ వారి కేకరణి వచ్చు 


అనయము వర్తకుల్‌ ధనసమార్జనకై యుపయుక్త వస్తువుల్‌ 
గొనెదరు రైతునొద్దం గడు గొద్ది ధనమ్ముల వారికిచ్చి, యం 

తన కడు హెచ్చులాభములం దద్దయుం బొందుచు విక్రయించుచున్‌ 
మనములం దృష్తిం జెందరు క్రమంబునం గోట్లకుం గోట్లుకూర్చుచున్‌ 


తానుం గొనువేళం దక్కువ ధరనుగోరు 
నమ్ము కొనువేళ నధిక ధనమ్ముం గోరు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 248 


445. తే.గీ. 


446. తే.గీ. 


447. కం. 


4468. మ. 


449. చం. 


450. మ. 


451. కం. 


శ్రీ దేవీ భాగవతం = 


పరుల సొమ్మును గోరెడు వారె కాని 
ధర్మపథమున నడచు సత్మర్ములేరి? 


కాన నోతండ్రి! మమ్ములం గావుమయ్య 
ఆ యుధాజిత్తు తక్షణ మచట నుండి 
పోవునట్టులం జూడుము పుత్రుంగూడి 
జానకిని బోలె నుందు నాశ్రమమునందె 


ఆమె ప్రార్థన మాలించి యమ్మునీంద్రు 
డా యుధాజిత్తు కడకేగి యాజ్ఞనిడియె 
తక్షణంబున నిందుండి తరలివెళ్ళు 
మాలసింపక నీదు సైన్యములతోడ 


అని యాజ్ఞ నొసగ నాతడు 
మనమున విభ్రాంతిం జెంది మౌనీం[్రుని తో 
వినయమ్ము నటించి పలికె 
తన కరయుగ్మమ్ము మోడి తలను నిలుపుచున్‌ 


మునివర్యా! యిది ధర్మమౌనె యిటునన్‌ బొమ్మంచుం బల్మంగ, నో 
యనఘా! మిమ్ముల నాడితే? మజియు భవ్యంబైన మీయాశ్రమం 
బునకున్‌ వచ్చితినే? సుదూరమగు నీభూమిన్‌ వసింపంగ మీ 
మనమందేలొకొ బాధ? యట్లయినచో మాజాడ కేబోయెదన్‌ 


నుడివెద నొక్క్మమాటయు మనోరమ నాత్మజు తోడ నిప్పుడే 
విడువుము నేను బోయెదను, వీడక యుండిన నిందె యుందు; మీ 
రొడం బడ రేని సైన్యముల నొయ్యనం బంపి మదీయ కార్య మె 
య్యెడలను చక్కం బెట్టుకొను దెల్లరు మీరలు చూచుచుండగన్‌ 


అనినన్‌ మౌనివరుండు మానసమునం దత్యంత రోషంబు పై 
కొన నోక్షత్రియ! నీకుం జేతనయినన్‌ గొంపొమ్ము మున్నా వసి 
ష్టుని చెంతన్‌ గల కామధేనువును నాటోపంబుం జూపించి చే 
కొని పోజాలెనె గాధి రాట్సుతుడు దక్కున్‌ మాటలింకేటికిన్‌ 


నీకునుం దద్దతి యేయగుం 
జేకాని పొమ్మింక నీకు చేవ గలిగినన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 249 


452. 6. 


453. తే.గీ. 


454. శా. 


455. కం. 


456. ఉ. 


457. ఉ. 


458. తే.గీ. 


తృతీయ స్కంధము —- 


వాకొననేల యటంచున్‌ 
భూకాంతుని తోడం బల్మి మునివరు డరిగెన్‌ 


భూవిభుడంత మంత్రిని సుబుద్ధినిం జేరి యమాత్యవర్య! న 
న్నేవిధిం జేయమందువిపు డెల్ల విధంబుల మంచిచెడ్డలన్‌ 

భావమునందలంచి తెలుపన్‌ దగు; శత్రువు చిన్నవాడయౌం 
బో! వదలంగ రాదనెడి పూర్వపు సూక్తి యెజుంగవే మదిన్‌ 


శత్రు శేషమ్ము క్షయ రోగ సమముగాదె 
తగునె దాని నుపేక్షింప ధరణియందు 
కాన బలవంతమున వారి ప్రాణములను 
దీతు, నాకడ్డపడం గల ధీరుడెవరు? 


ఆమాటల్‌ విని మంత్రివర్యుడును దీర్జాలోచనల్‌ సల్పి, యో 
భూమీశాగ్రణి! సాహసమ్మిటుల నీపుణ్యాశమంబందు నీ 
కేమాత్రంబును యోగ్యమౌనె? వినలేదే మౌని వాక్యంబులన్‌ 
క్షేమంబౌనిక వెన్మకున్‌ జనుటయే సేనాసమేతంబుగా 


ముని చెప్పిన దృష్టాంతము 

వినిపించెద వినుము మున్ను విశ్వామిత్రుం 
డనునొక భూవిభుడు వసి 

ష్టుని యాశ్రమమునకు నేగె జోరుదలిర్చన్‌ 


తా నపు డాన్ఫపాలునకుం దద్భటకోటికి నెల్ల నందినీ 
ధేనువనుగ్రహింపం గడు దివ్య పదార్థములన్‌ వసిష్టు డెం 

తేనియు శీఘ్రమే యొసగె నింపు దలిర్పగ, భూమి నాధుడున్‌ 
మానసమందు గోవు మహిమంబును మెచ్చి మునీంద్రుం జూచుచున్‌ 


సంతసమయ్యె మౌనివర! సత్సృప మీరిడినట్టి భోజ్య మ 
త్యంతము హృద్యమైయెసగె నన్ని పదార్థములెల్ల మీర లే 
చెంతన నెట్లు శీఘ్రగతి సిద్ధమొనర్పగం జేసినార లీ 

వింత యదేమొ తెల్పుమని వేడ మునీంద్రుడు వల్మె నివ్విధిన్‌ 


నందినీ కామధేనువు నాదుచెంత 
నాజశ్రమంబునం గలదయ్య యవని నాధ! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 250 


459. మ. 


460. ఉ. 


461. చం. 


462. కం. 


463. ఉ. 


464. కం. 


465. ఉ. 


శ్రీ దేవీ భాగవతం = 


తత్రభావంబువలన నే తగిన రీతి 
నాతిధేయంబులొసగితి నధిప! మీకు 


అని బ్రహ్మర్షి వచింపగా మనమునం దానందముంజెంది యా 
మనుజాధీశుడు మౌని వర్యుంగని సంప్రార్థించె నీరీతి నో 
యనఘా! యిట్టి విశిష్ట ధేనువిది నాయాధీన్యమం దుండగా 
జనుంగానీ, తమ బోంట్ల కేల చెపుమా సార్థక్యమేమున్నదో 


కావున దీని నాకొసగం గల్లితివేని మునీంద్ర! వేనవేల్‌ 
గోవుల నిత్తునీకు కడుం గూరిమి నాకిడుమన్న మౌనియున్‌ 
భూవిభు జూచి దీని సరిపోలవు లక్షలు గోవులేని నే 
నేవిధినైన నీకిడుట కియ్యకొనన్‌ మది హోమధేనువున్‌ 


అని ముని పల్క భూపతియు నాగ్రహమంది బలాత్మరించి యి 
నను గొని పోదు నేననం గొనన్‌ దగ జాలుదువేని నీవు గై 
కొను మని పల్మె నమ్మునియు;6 గొంకక తానును సేనకెల్ల నా 
జ్ఞనొసగె దాని గైకొని వెసన్‌జనుడంచు ధరాధినాధుడున్‌ 


ఆ విశ్వామిత్రుని యా 

జ్ఞా వశవర్తులయి సైన్యసంఘములెల్లన్‌ 
వేవేగన్‌ జని యంతట 

గోవున్‌ గొని వచ్చిరటకుం గొంటె తనమునన్‌ 


అంతట హోమధేనువు మహర్షి వసిష్టునిం గాంచి దీనయై 
స్వాంతమునన్‌ గలంగుచు నృపాలున కేల యొసంగితయ్య! మీ 
కింతకు నే యకార్యమొనరించితి నేనని పల్క మౌనియున్‌ 
చింతిలి ధేనువున్‌ గని వచించెను మెల్లన దువ్వియివ్విధిన్‌ 


అమ్మా! నిను నేనిత్తునె 

యిమ్మెయి బలవంతపబచి యీభూపాలుం 
డిమ్ముగం గొనిపోం దలచెను 

నెమ్మదిం దలపోయు మిదియు నిక్కము తల్లీ! 


ఏనిపు డేమి సేయం గల నీజనపాలుని, కాదుకూడదం 
చాన యొనర్చలే నతిథి నంచు మునీంద్రుడు వల్మ నప్పుడా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 251 


466. 


467. 


468. 


469. 


470. 


471. 


472. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


మ. 


తృతీయ స్కంధము —- 


ధేనువు తీవ్ర కోపమున దేహమునెల్ల విదిల్చి దిక్కులెం 
తేనియు పిక్కటిల్లగ నహీన గతిన్‌ నినదించె బిట్టుగన్‌ 


అంభారావ మొనర్చ ధేనుతను రోమానేక మూలమ్ములన్‌ 
గుంభీతుల్య మహోగ్ర రూపములతోం గ్రూరాసురా నీకముల్‌ 
జృంభించెన్‌ వరశూల ముద్దర గదా సీరాదులన్‌ దాల్చి సం 
రంభంబొప్పగం బెక్కుకోట్లు వరుసన్‌ రౌద్రోద్ధతిన్‌బుట్టుచున్‌ 


ఆ నృపవర్యు సైన్యముల నడ్డి రణంబొనరింప, వారలున్‌ 
దీనతం దోప నుక్కుసెడి తీవరయంబున వెన్నుం జూపి యా 
కానన మార్గముల్‌ గదిసి గట్టుకుం జెట్టుకు నాక్కరాక్కరై 
సేనలు పర్వులెత్తం గని సిగ్గున గాధిసుతుండు నంతటన్‌ 


బ్రతికి యుండిన శుభముల బడయవచ్చు 
ననుచు నాతడు రయమున నశ్వమెక్కి 
రాజధానికి జనియె నాశ్రమము వీడి 
క్షాత్రబలమును నిందించి సంభ్రమమున 


బ్రహ్మబల మది నిజమైన బలముగాని 
క్షాత్రబలమేల యంచు నాక్షత్రియుండు 
రాజ్యమును వీడి తపమొనర్చంగ వెడలె 
సాంద్రవనసీమ కెట్టి సంశయములేక 


చని ఘోరతపం బొనరిచి 

దినదినమును దివ్యమైన తేజంబెసగన్‌ 

దనరెను బ్రహ్మర్షియనగ 

మునివర్యులు దివిజవరులు పొగడువిధమునన్‌ 


కాన మహర్షి మాటలను కాదని సాహసమైన కార్యమున్‌ 
బూనిన నిష్టలంబెయగు భూవర! వంశము నాశనంబగున్‌ 
మానుము పౌరుషమ్ము ముని మాన్యుం బ్రసన్నునొనర్చి వెన్మకున్‌ 
మౌనము తోడ నుజ్జయని మార్గముం బట్టిన క్షేమమయ్యెడున్‌ 


పసిబాలుండగు నాసుదర్శనుని జంపన్‌ బోవ ధర్మంబె, యే 
దొసగుల్‌ నీకొనరించు నాతడని యీదుష్బృత్యమున్‌ బూనుటల్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 252 


4783. ఆ.వె. 


474. మ. 


475. కం. 


476. చం. 


477. మ. 


478. తే.గీ. 


479. తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం —- 
వసుధన్‌ మెత్తురె యెవ్వరైన; జగముల్‌ భావింప సర్వమ్ము వి 
శ్వసనీయమ్ముగ నాపరాత్పరుని యాజ్ఞన్‌ వర్తిలున్‌ నిత్యమున్‌ 


జరుగ నున్న దెపుడు జరుగక మానదు 
కాన నొరుల కీర్యం బూనం దగదు 
ఈర్ష్య పడియునైన నేమియు నొరుగదు 
దానంజేయం దగిన దైనలేదు. 


పవియైనన్‌ దృణమౌను దైవబల మావంతైన లేకుండినన్‌ 
పవియౌ నాతృణమే యొకప్పు పరికింపన్‌ దైవయోగంబునన్‌ 
భువి శార్జూలమునైన తా శశము చంపున్‌; జంపు నేనుంగునే 
నవలీలన్‌ మశకం బొకండు సమయం బాసన్నమైనన్‌ నృపా! 


అనియా సుబుద్ధి పలుకగ 

తన దుడుకుందనము మాని ధరణీ పాలుం 
డొనరగ ముని వర్యునిపద 

వనజములకు (మొక్కి పురికి వైళమ చనియెన్‌ 


అనయము నాసుదర్శనుడు నమ్ముని బాలురతోడం గూడి యా 
వనముల నాటలాడుచు వివర్ధనుడై సకలంపువిద్యలన్‌ 

వినయ విధేయత ల్‌ దనర వేడుక తోడుత నేర్చుచుండె న 
మ్మునివరు డక్కజంపడగ మోదము జెందగ మాతృదేవియున్‌ 


ఒకనా డందజం గూడి యాతడును గ్రీడోత్సాహియైయుండగా 
నొక బాలుండు విదల్లునిన్‌ గనుచు నోహోక్షీబయంచున్‌గడున్‌ 
(బ్రకటంబౌనటుం బిల్వ నాపలుకులన్‌ భావమ్ములో నిల్పి తా 
నకలంకుండయి యాసుదర్శనుడు సద్యః స్ఫూర్తితోనత్తణిన్‌ 


అమర బిందువు జేర్చి యాద్యక్షరమున 
కతడు పలుమార్లు దానినే యాత్మనిల్చి 
అర్థమింతయుం దెలియక ననవరతము 
నుచ్చరించుచునుండె తానుత్సహించి 


అది మహారాజ కామరాజాఖ్య బీజ 
మంత్రమని యాతడింతయు మదినెజుంగ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 253 


480. 


481. 


482. 


489. 


484. 


485. 


486. 


తే.గీ. 


కం, 


కం. 


చం. 


కం. 


సీ 


తృతీయ స్కంధము —- 


కనిశము జపించు చుండె క్లీమ్మనుచు నదియు 
భావియోగమ్మొ బాల్యచాపల్యమౌనా! 


అంత నొక కొంత కాల మట్లరిగినంత 
పదునొకండవయేట నా బాలకునకు 

మునులు జరిపించి రుపనయమ్మును కరము, ము 
దమున నాశమంబున భరద్వాజునాజ్ఞ 


వేదాభ్యాసమొనర్చ సాగెను, ధనుర్వేదమ్ము శాస్త్రమ్ములన్‌ 
మోదం బొప్పగ నేర్చె, సర్వమును సంపూర్ణంబుగా దోచెనా 
శ్రీదేవీ మహిమమ్ముచే క్షణములో చేతమ్మునందట్టై, ని 
ర్వాదాంశమ్ముగ నెల్లరున్‌ మిగుల విభ్రాంతిన్‌ బ్రశంసింపగన్‌ 


ఒకనా డేకాంతమ్మున 

నకలంక మనమ్ముతోడ నాతండుండన్‌ 
సకలాంతర్యామిని తా 

ప్రకటితమై కానుపించె బంధుర భంగిన్‌ 


అరుణాంబర ధారిణి యును 

నరుణాంచిత దేహయు నరుణాభరణయునై 
వర వైష్ణవశక్తి యనగ 

గరుడునిపై నధివసించి కన్సడినంతన్‌ 


కడు ముదమంది యాతడు ముఖమ్మునం జిర్నగ వొప్ప కన్నులం 
దెడపక మోద బాష్పము లహీనగతిన్‌ ప్రవియింపం బుల్మ లె 
ల్లైెడల శరీర మందెసగ నిచ్చమెయిన్‌ పరదేవినప్పు తా 

వడివడి వేద సూక్తములం బ్రబ్బిన భక్తినుతించె వేడుకన్‌ 


అదిమొదలుగ నాతడు తా 

ముదమున నాశమము చెంతం బూర్దేందుముఖిన్‌ 
సదమల గాత్రిన్‌ దేవిన్‌ 

మదినిలిపి భజించుచుండె మానక భక్తిన్‌ 


ఒకదినమ్మున నాత డుత్సాహభరితుడై 
జాహ్నవీ సైకతస్థలము నందు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 254 


487. శా. 


488. ఉ. 


489. చం. 


490. కం. 


శ్రీ దేవీ భాగవతం = 


సంచరించుచునుండ చక్కనౌదివ్యంపు 
విశిఖాసనముం గాంచి వేడ్మం గొనుచు 

ముందుకు సాగంగ పొందైన రత్నంపు 
కాంతు లీనెడు శిలా కఠినమైన 

యంబకంబుల నొప్పు నరుదైన తూణీర 
మును వజకవచమున్‌ గనిముదమున 


నివియు దేవీప్రసాదంబు లెంత భాగ్య 
మనుచు వానిని గైకొని యాశ్రమమున 
కరిగి తనతల్లికిని ముని వరున కిద్ది 
యంతయు దెలిపె వారు విభ్రాంతినాంద 


శశికళతో సుదర్శనునకు పరిచయము 


కాశీపట్టణ మేలు రాజునకు సత్మల్యాణ సౌందర్యయై 

ప్రాశస్యంబగు సద్దుణాంచితయునై భాసిల్లుచున్‌ చంద్ర సం 
కాశంబౌ నగుమోముతో శశికళాఖ్యన్‌ వృద్ధియాచుండెం బ్బ 
ధ్వీశుల్‌ మెచ్చగ కూతు రొక్కతె పురంబెల్లన్‌ బ్రశంసింపగన్‌ 


ఆమె మనోరమాసుతుని నంగజ సుందరు నాసుదర్శనున్‌ 
శ్రీమహిమోన్నతంబులయి చెన్నలరారు గుణాల వాలునిన్‌ 
వేమరుం తండ్రి గేహమున విప్రులు చారులు వల్ముచుండగా 
'ప్రేమదలిర్చ తావినుచు వీడక నెమ్మది నిల్చె నాతనిన్‌ 


తనమది నెల్ల వేళల సుదర్శనునే తలపోయు నామెకున్‌ 

దనరగ స్వష్నమందొక దినంబున నాజగదంబ వచ్చి యో 
వనజ దళాక్షి! నీవిక వివాహముం గమ్ము సుదర్శనున్‌ దగన్‌ 
మనమలరంగ సౌఖ్యముల మానుగం బొందెద వంచుం బల్మినన్‌ 


నిద్దుర మేల్మొని శశికళ 

పెద్దయు సంతోషమంది (ప్రైమోత్సేకం 

బద్దిన మనమున సకియల 

యొద్దన నైనను నిలువక యొంటిగ నుండెన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 255 


491. 


492. 


4982. 


494. 


495. 


496. 


497. 


కం. 


కం. 


చా రీచనీ 


అదిగని చెలికత్తియ లో 

ముదితా! యిది యేలనీవు ముదమున మాతో 
సదమల గతిచరియింపవు 

నెదలో సంతోషమందు దీవే నీలో 


ఏమికతంబని యడిగిన 

నేమియు బదులీయం బోక హీహీయనుచున్‌ 
వేమరు సిగ్గున నవ్వుచు 

తా మోమున్‌ ముడుచుకొనుచుం దలగుచు మెలగున్‌ 


ఒకనా డామె విహారమేగి సఖితో నుత్సాహ ముప్పొంగంద 
న్నికటం బౌ వనభూమి నచ్చటచటన్‌ నిండారుపూతీవెలన్‌ 
బ్రకటంబౌ విరితావులన్‌ మిగుల నాఘ్రాణించుచున్‌ గోయుచున్‌ 
సకియన్‌ జేరుచు ముచ్చటల్‌ సలుపు నాసందర్భమం దొయ్యనన్‌ 


తనకున్‌ స్వప్నమునందు దేవి ముదమందన్‌ దర్శనంబిచ్చి చె 
ప్పిన వైనంబది యెల్ల జెప్పెంగడు సంప్రీతిన్‌ సఖిన్‌ జూచుచున్‌ 
విని తా విప్ర డొకండు మార్గమున వేవేగన్‌ సమీపంబునన్‌ 
జనుచున్‌ వారలంజూచి సుంత నిలిచెన్‌ సంతోషియై యచ్చటన్‌ 


ఆ విప్రోత్తముంగాంచి యాశశియు తానానందమున్‌ బొందుచున్‌ 
భావంబందతి భక్తియుక్తు లలరన్‌ పాదాలకున్‌ మొక్కి భూ 
దేవా! యెచ్చటనుండి వచ్చితిరి యేదేశంబుంజేరంగ మీ 

రీవేళన్‌ జనుచుంటిరయ్య! చెపుమా యే వేడెదన్‌ భూసురా! 


అనినన్‌ విప్రుడు వల్మెనిట్లు విను కల్యాణీ! భరద్వాజ స 

న్ముని దివ్యాశమ భూమినుండి యిటువైపున్‌ బోవుచున్‌ మిమ్ములన్‌ 
గని యిచ్చో నిలుచుంటి నంచుందెలుపన్‌ గన్యాలలామంబు తా 
వినయంబొప్ప వినంగంగోరెనచటన్‌ వింతల్‌ విశేషంబులన్‌ 


అంతట భూసురుండనియె నబ్దదళాక్షి! తదాశ్రమంబునన్‌ 

వింతలు పెక్కులున్‌ గలవు విన్సాద నొక్కటి నాలకింపుమా! 
కంతు సమాన సుందరు డొకండు సుదర్శన నామధేయు డ 
త్యంత గుణోన్నతుండు గల డద్భుత తేజుడు దర్శనీయుడున్‌ 


తృతీయ స్కంధము —- 


: అగస్త 


256 


స్ఫరాజ సుబ్చార్వా 


498. 


499. 


500. 


501. 


502. 


503. 


తే.గీ. 


కం. 


చం. 


చం. 


2 


శ్రీ దేవీ భాగవతం = 


అత డయోధ్యాపురాధీశు డార్యవినుతు 
డైన ధ్రువసంధి సుతుడు గుణాల వాలు 
డతనింజూడని వారల యక్షియుగ్మ 
ముండియును నుండ నట్టులే యుత్పలాక్షి! 


జగములంగల సద్దుణముల 

నగణితముగ నొక్కచోట నద్భుతరీతిన్‌ 

దగం జూడం గోరి యబ్దజు 

డొగి సృజియించె నన నాతడొప్పున్‌ ధరణిన్‌ 


నా మదిలోని మాట విను నాతిరొ! తెల్చెద నెల్లభంగులన్‌ 
భూమి నతండె నీకు సరిపోలెడు వాడని యెంతు, నిక్క్మమో 
కామిని! మీ సమాగమము కాంచన సౌరభ మేళనంబెయౌ 
నేమియు శంకలేదు వరియింపుము వాని నటంచుందెల్పుచున్‌ 


చకచక వెళ్లై విప్రడును సన్ముని వర్యుల యాశ్రమంబు లొ 
కృొకటియుం జూడనెంచి యిటు లొయ్యన బోదు నటంచుంబల్కి యి 
చ్చకమున రాకుమారియును స్వాంతమునం దనురాగ పల్లవం 
బొకటన మొగ్గలన్‌ దొడుగ నుత్సవమొప్పగం జేరెనింటికిన్‌ 


మదనుడు పుష్పబాణముల మానక వేమరు నాటసాగె న 
మ్ముదిత హృదంబుజమ్మున, విమోహిత చిత్రయునౌచు నామె తా 
నెదంగడు తాపమున్‌ గలుగ నెంతయు సైపగంజాలకుండె నె 
య్యదియునుం గోరదయ్యె, గొనదయ్యెను నెచ్చెలు లేమియిచ్చినన్‌ 


చందనంబలదిన చందనంవిదికాదు 
విషమంచుం బల్ము మేన్‌ విబుచుకొనుచు 
వెండి వెన్నెల గాంచి వెన్నెల కాదిది 
మండుటగ్నియటంచు మరలుచుండు 
సాౌధాంతరమునందు సౌఖ్యం బొకింతయు 
లేదంచు వెలుపల బోందలంచు 
ఉద్యాన వనమున నుండ నొల్లదు మధు 
ఫలరసంబుల నిష్టపడకయుండు 


స్త '్చారావ్రు 257 


504. చం. 


505. ఉ. 


506. కం. 


507. కం. 


508. మ. 


509. కం. 


పగలు రేయును నిద్దుర పట్టదయ్యె 
శ్రావ్యగీతమ్ములన్‌ వినం జాలకుండె 
నిరత మాసుదర్శను మీద నెమ్మనమ్ము 
నిలిపి యాశశికళ యన్యములను వదలి 


అటంజని యాశ్రమంబున నెటైన సుదర్శనుం జూతమన్న నా 
కెటుల సుసాధ్యమౌ,జనకు డెట్టు లనుజ్ఞనొసంగు, లేక నే 
నెటులయినన్‌ స్వతంత్రముగ నేగినచో నపవాదుగల్లు, సం 
కటములు సంభవించు, ధర కాంతలకెయ్యవి స్వేచ్చలెంచగన్‌ 


ఎందరు రాకుమారులు మహిన్‌ గడు సుందరులుండ, రైన నా 
డెందమునం దతండె కడు డెప్పరమౌ మదన జ్వరంబు పెం 

పొందగం జేసె, రాజ్యసుఖముల్‌, పరివారము, నెల్ల సంపదల్‌, 
వందిజనమ్ములన్‌, సఖులం బాసి వనాంతర సీమ నుండియున్‌ 


అని యివ్విధమున శశికళ 

మనమున పరితప్త యౌచు మానక యతనిన్‌ 
తన హృదయమ్మున నిల్పుచు 

దినములు సాగించుచుండె తీరని వ్యధతో 


అనిపలికి బాద రాయణు 

డనియెన్‌ దా మరల నిట్టు లవనీపతియౌ 
జనమేజయునిం గాంచుచు 

మునిజన వంద్యుండు మదికి మోదమెలర్చన్‌ 


పరివారమ్మును, రాజ్యభోగములు, సర్వంబున్‌ దొలంగన్‌ మనం 
బెరియన్‌ వన్యములన్‌ భుజించు నతడా యిందీవరాక్షిన్‌ నిరం 
తరమున్‌ నిద్దుర గూరనీయ డనినన్‌ దథ్యంబు నద్దానికిన్‌ 
పరదేవీ వరమంత్ర వర్ణ జపమే భావింపగా హేతువా! 


ఆతడు మాత్రము నిరతముం 

బ్రీతిన్‌ మంత్రాక్షరమును రేయుంబవలున్‌ 
జేతమున నిల్పి జపమును 

ఖ్యాతిన్‌ గావించుచుండె నానందమునన్‌ 


తృతీయ స్కంధము = 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 258 


510. శా. 


511. మ. 


512. తే.గీ. 


513. . 


514 శా. 


515. ఉ. 


516. వ. 


517. కం. 


శ్రీ దేవీ భాగవతం = 


ఈరీతిన్‌ జన కొంతకాల మొకనా డేతెంచె దుర్దర్శనుం 
డా రాపట్టి సుదర్శనున్‌ గనగ నాహ్లాదమ్మునన్‌ జక్కనౌ 
తేరున్‌ గాంచన మాలికా సరణితో దివ్యాశ్వ సంశోభితం 
బై రాజిల్లెడు దానింగైకొని నిషాదాధీశు డచ్చోటకున్‌ 


అతడా జైత్రరథమ్ము నశ్వయుతమున్‌ హారధ్వజాకీర్ణ శో 
భితమున్‌దెచ్చి మనోరమాసుతునకున్‌ బ్రేమాతిరేకంబునన్‌ 
సుతవాత్సల్యముతో నొసంగ మునులచ్చో నెల్లరున్‌ గాంచి వి 
సృతమౌ దీవెన లిచ్చి రాతనికి వాసిన్‌ వేద మంత్రమ్ములన్‌ 


ఆ సుదర్శనుడంత నయ్యరద మిచ్చం 

గైకొని యతని కతిథి సత్మారముల నొ 
సంగి పంపె మునివరులు సంతసించి 
పలికి రివ్విధింబ్రేమతో వానిం గాంచి 


రాజకుమారి! శీఘ్రముగ రాజ్యము నేలెదవయ్య! నీవ్ర,"పీ 
తేజము,ంగీర్తి నల్దిశల దీప్తి వహించి జగత్ర్రసిద్దియౌ 

నా జగదంబయున్‌ ముదమునంది వరమ్ముల నిచ్చు చుండె; నిన్‌ 
రాజుగం జూచి తల్లియు కరంబు ముదంబునుం బొందుంబొమ్మికన్‌ 


ఆ మాటల్‌ విని యా మనోరమయుం దానానందమున్‌ బొందుచున్‌ 
మీ మాటల్‌ నిజ మంచు నమ్మెద మదిన్‌ మీదాసు డీతండు,దే 

వీ మంత్రాక్షరమున్‌ జపించిన శుభంబే యౌనుగాదే! నిజం 
బోమౌనీశ్వరులార! మాకెపుడు మీ యుక్తుల్‌ తనుత్రాణముల్‌ 


సైన్యములేదు మంత్రులును సాయమొనర్చిడి వారులేరు, లే 
రన్యులు బంధువుల్‌ దగిన యర్థమొసంగెడి వారలైన, సా 
మాన్యుడు రాజుకాగలడె మానుగ మీ వచనంబు లే యికన్‌ 
మాన్యునిం జేయు వీని ననుమాన మొకింతయు లేదు నామదిన్‌ 


అనిపలికి మునివరులకు నమస్మరించె నంత 


అరదము నెక్కి సుదర్శను 
డరమరికలు లేక యెటకు నరిగిన నైనన్‌ 


= రీచనీ : అగస్త్యరాజ సుబ్బార్పా 259 


518. 


519. 


520. 


521. 


522. 


కర్త, 


కం. 


కర్త; 


2 


తృతీయ స్కంధము = 
స్థిరముగ నొక యక్షౌహిణి 
వరసైన్యముతోడ నున్న పగిదిన్‌ బొలుచున్‌ 


ధర కామరాజ వీజా 

క్షర జపము నెపుడు వదలక జపియించిన వా 
డిరవుగ సకల సుఖంబుల 

త్వరిత గతిన్‌ బొందు నధిప! తన్మహి మమునన్‌ 


తన సృష్టి వైభవమ్మును 

తనపతి కఖిలాత్మునకు ముదంబున నిరతం 
బును జూపించు జగన్మా 

తను భజియించుచును నా సుదర్శనుడుండెన్‌ 


అచ్చట కాశీపతిసుత 

యచ్చపు విరహాగ్నితోడ ననవరతంబున్‌ 
నెచ్చెలుల సేవ లేమియు 

మెచ్చక దుఃఖించుచుండె మేను గృశింపన్‌ 


ఆ విషయమ్మెణింగి తన యాత్మజకున్‌ దగం బెండ్లిసేయ భూ 
పావలి నెల్లరన్‌ బిలువ నంపె సుబాహుడు భృత్యవర్గమున్‌, 
భావజ సుందరున్‌ దగినవానిని మెచ్చి స్వయంవరమ్మునన్‌ 
దా వరియించు నొక్కని నుదారగుణాఢ్యు నటంచు నెంచుచున్‌ 


ధాత్రి మువ్విధములై తరుణీ మణులకెల్ల 
ప్రకటింపంబడు స్వయం వరములెలమి 
వధువు తామెచ్చిన వానిని వరియించు 
టరయ నిచ్చా స్వయంవర మదాను 
పందె మొక్కటి యొద్ది యందు గెల్చినవాని 
బదయ పణ స్వయంవర మదయ్యె 
వీరవర్యులనెల్ల ధీరుడై యోడించి 
కన్నియన్‌ బొంద సుక్షత్రియుండు 


వీర్యశుల్క స్వయంవర విధమనంగ 
నదియు నొప్పును భూపాల! యవనియందు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 260 


523. 


524. 


525. 


526. 


527. 


526. 


529. 


ఆ.వె. 


చం. 


చం. 


కం. 


కరః 


చం. 


ఉ. 


శ్రీ దేవీ భాగవతం = 


ఇందు మొదటిది తానెంచి యేర్పరించె 
నా సుబాహుడు తన సుత కమర నపుడు 


శిల్పులెల్ల వచ్చి మెల్పున వేవేగ 

నా స్వయంవర సభ నద్భుతముగ 
తీర్చి దిద్దిరపుడు దివిజ సభ యనంగం 
బొల్బునట్లు మెచ్చ భూమిపతులు 


వరుసగ రాకుమారులు ప్రభాకరతేజులు సైన్యసంఘముల్‌ 
బరువడి వెంటరాందరలివచ్చిరి రాజస మేర్పడన్‌ స్వయం 
వరసభ కెల్లరున్‌ గడు నిబద్దిగ “రాజకుమారి నేడు నన్‌ 

బరగ వరించునంచుం దమభావములన్‌ దలపోయుచున్‌ గడున్‌ 


తన మదిలోని మాట తలిదండ్రులకున్‌ వినిపింప నిద్దియే 
యనువగు వేళయంచు తన యాప్త సఖిన్‌ బిలిపించి నెచ్చెలీ! 
వినుము మదంబ కిప్పు వినిపింపుము నే ధ్రువసంధి పుత్రునిన్‌ 
దనర సుదర్శనున్‌ మనమునన్‌ వరియించితి నంచు మెల్లగన్‌ 


ఆతనింగాదని వేరొక 

భూతల నాధుని వరింపం బోనని చెపుమా 
చేతమలర జగదంబయు 

నాతనినే పెండ్లియాడు మనె స్వప్నమునన్‌ 


అని శశికళ చెప్పగ తా 

వినినది విన్నట్లు సకియ వినిపించెను త 
జ్ఞననికి వైదర్శికి నా 

వనజాక్షియు విషయమెల్ల భర్తకు దెలిపెన్‌ 


తెలిపిన నా సుబాహుడును తెల్లమొగంబునువైచి నవ్వుచున్‌ 
కలదె యెటైన నిట్టి సరికాని యసంగతమైన యూహలో 
నలినదళాయతాక్షి! యిది నామది కిష్టమొకింతలేదు, నే 
తలపగంజాల నల్లునిగం దథ్యము వాని నయోగ్యు నెన్నడున్‌ 


రాజ్యములేదు వానికి, నరణ్యములన్‌ బడి కందమూలముల్‌ 
భోజ్యములై మునీశ్వరుల పొత్తున పర్ణకుటీరమందు సా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 261 


తృతీయ స్కంధము —- 


యుజ్యముంగోరు చందమున నొంటిగందల్లిని గూడియున్న యా 
రాజ్యవిహీను నెవ్విధిందిరంబుగందా వరియించు భర్తగా 


580. తే.గీ. కాన శశికళ నిప్పుడే కలిసి నీవు 


531. 


582. 


583. 


534. తే.గీ. 


585. 


536. 


కం. 


ల్త్‌ 


౧. 


నా సుదర్శను మరచి పొమ్మనుచుంజెప్పు 
మదె సకలభూమి పతు లోలి నరుగుందెంచు 
చున్నవారలు కల్యాణ శోభలలర 


అని యాజ్ఞాపింపగ న 

వ్వనితయుంగడువేగ నరిగి వనజదళేక్షన్‌ 
తన తనయను నొడింజేర్చుక 

ననురాగము తోడంబలికె ననునయ మొప్పన్‌ 


తల్లీ! యేమిటికమ్మ! నీవిటుల వ్యర్థంబైన తాపంబుతో 
నుల్లంబందతి శోకవహ్ని రవులన్‌ యుత్సాహమున్‌ వీడి మ 
మెల్లన్‌ గాసిలం జేతువిట్లు తగునే యీరీతి మీతండ్రి తా 
నొల్లంబోవని వానికై మిగుల (ప్రేమోన్మాదమున్‌ జెందుటల్‌ 


ఆతడు రాజ్యహీనుడు వనాంతర సీమల పర్ణశాలలో 

భూతల శాయియై మునుల పోలిక వన్యములన్‌ భుబించుచున్‌ 
యాతనంజెందుచుండె హితులాప్తులు బంధులు లేరు, గవ్వయున్‌ 
చేత ధనమ్ములే దెటులం జెందితి వాతని మీదమోహమున్‌ 


నీకు సరిపోలు యోగ్యుడౌ రాకుమారు 
నొకనివరియింపు మెందరీ యుర్విలేరు 
రాజ్యహీనుని కొబికు నారాట మేల 
కొనగ నేటికి కష్టముల్‌ గోరి కోరి 


అదిగాకుండిన వానిసోదరుడు రాజ్యంబేలు చున్నాడు, నీ 

మది నొక్కింతయు శంకలేక వినుమమ్మా! శత్రుజిత్తున్‌ గుణా 
స్పదు నీకున్‌ సరియైనవాని వరియింపన్‌ వచ్చు, నీతండ్రియున్‌ 
మదిలో సంతసమందు నట్లయినసుమ్మా! నీకు మేలయ్యెడున్‌ 


మతి యొక్క విషయమ్ము నెలిగింతు వినుమమ్మ 
శత్రుజిత్తుని తాత చండశాస 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 262 


శ్రీ దేవీ భాగవతం = 


నుడు యుధాజిత్తు మనుమనికి రాజ్యముం 
గట్టంబెట్టగనెంచి కర్మశముగ 

నా సుదర్శను తాతయౌ శూరజిన్నర 
పతినింజంపె మరియు పగగొని యిపు 

డీ సుదర్శనుం జంప నెదం దలపోయుచు 
నున్నవా డదనుకై యోలతాంగి! 


గీ. ఆద మరచిన సమయమ్ము నరసి యాత 
డంతపని చేసి యాపైన నవనియందు 
శత్రుశేషమ్ముమాపి దౌహిత్రు రాజ్య 
మెల్ల నిష్కంటకముం జేయు నెప్పుడైన 


5837. కం. కావున నల్పా యుష్ముని 
నీవు వరింపన్‌ దగదని నెయ్యము మీరన్‌ 
దా వైదర్శ్భి వచింపగ 
భావమ్మున మెచ్చకిట్లు పలికెన్‌ శశియున్‌ 


538. కం. అడవులనైనం, గష్టము లనంతములై యొడిం జేరెనేనియున్‌ 
విడువ సుదర్శనున్‌ వినుము వేయును నేల యతండెనాకు నీ 
పుడమిని భర్తయౌను సుఖముల్‌ మతిభోగము లేల? పత్ని కె 
య్యెడలను భర్త సేవయె మహిన్‌ సకలంబు గదమ్మయెంచగన్‌ 


539. ఉ. ఆ జగదంబ స్వప్నమున నాజ్ఞ యొసంగె “సుదర్శనుండు ని 
ర్వ్యాజ గుణోన్నతుండుంగడు భక్తుడునాకు, వరింపువాని, న 
వోజలజాక్షి! వాంఛితములొయ్యన నీకొనంగూడు, నాతడున్‌ 
రాజగు నింకియంచు నను రాగముతో మదికింపు నింపుచున్‌ 


540. తే.గీ. చిత్త భిత్తిక మీద సుస్థిరమునౌచు 
వాని చిత్రమ్ము ముద్రింపంబడియెంగాన 
నతని విడనాడి యన్యుల నాత్మయందు 
నిష్టపడనంచు లోనికినేగె వేగ 


541. కం. అదివిని వైదర్శియు తా 
నెదంగడు పరితాపమంది యెల్లవిషయమున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 263 


తృతీయ స్కంధము = 
మదికక్కంజెప్పెనప్పుడు 
పదములు తడబడగ నేగి భర్తకు వేగన్‌ 


542. ఆ.వె. ఇంతచేసి యిప్పు డిట్లయ్యె నేమని 
యా సుబాహు డప్పు డాత్మలోన 
కలతంజెంది యింక కర్తవ్యమేమని 
మిన్నుంజూడ సాగె తెన్నుకొబికు 


543. చం. శశికళ యంత నొక్క బుధసత్తము నాప్తుని బ్రాహ్మణోత్తమున్‌ 
కుశలునిం బిల్చి పాదములకున్‌ దగ పూజలొనర్చి యంతయున్‌ 
విశదమొనర్చి మీరు కడువేగమె యాశ్రమ భూమికేగి, యా 
శశిముఖుడౌ సుదర్శనుని సతృపం దోడ్మొని రమ్ము వేడెదన్‌ 


544. చం. అతనికిందెలుమయ్య యిటులంటిని నేనని నాదుమాటగా 
“నితరుల నెవ్వరిన్‌ బతిగ నేవరియింపను నిన్నుం దప్ప, నీ 
యతులిత రూపసంపదయు యౌవనమున్‌ గుణవైభవంబులున్‌ 
ప్రతి దినమేను చిత్తమున బాయక నిల్పుదు నిశ్చయంబుగన్‌” 


545. చం. “ఇది జగదంబ యాజ్ఞ యనియెంచుము నా కొకనాడు స్వప్నమం 
దుదయదినాధి పాభ! మహితోజ్వలయై యగుపించి దేవి, నీ 
సదమల రూపమున్‌ సుగుణసంపదయున్‌ వివరించి యాతనిన్‌ 
ముదమునం బెండ్లియాడుమని పొందుగం బల్మియదృశ్యమైచనెన్‌”. 


546. కం. “నామనసు మీదు కట్టితి 
నీ మంగళ రూపమునకె నిర్మల చరితా! 
యేమరక రమ్ము టేపే 
స్వామీ! యేర్పరుపంబడియె సభ వరియింపన్‌ 


547. తే.గీ. ఎదురు చూచుచు నుండెద నెల్లినేను 
నీవు రాకున్న విషమింతం ద్రావి యంత 
నగ్ని దూకుదుం గాని నే నన్యపురుషు 
నొల్లంబోనయ్య (ధ్రువ మిది కల్లగాదు 


548. మ. అని నామాటగం జెప్పి యాతనికి నెట్రైనన్‌ గడున్‌ నేర్పుతో 
వినిపింపందగు మాటలున్నయెడలన్‌ విన్పించి యిచ్చోట క 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 264 


549. 


550. 


551. 


552. 


553. 


554 


555. తే.గీ. 


తే.గీ. 


కం; 


కం. 


శ్రీ దేవీ భాగవతం = 


య్యనఘున్‌ దోడ్మొని రమ్ము భూసుర వరేణ్యా! నీకుంబుణ్యంబగున్‌ 
ఘనసత్మార మొనర్హు నేనని నమస్మారంబు గావించినన్‌ 


అతడు శశికళ మాటల నాలకించి 
ఆభరద్వాజ సన్ముని యాశ్రమమున 

కరిగి యట సుదర్శనుం గాంచి యాదరమున 
విషయమెల్లను విన్సించె వివరముగను 


ఆ విప్రోత్తము వాక్యముల్‌ విని యతం డత్యంతసంతోషియై 
వేవేగన్‌ జన నిశ్చయించె, మునియున్‌ బ్రీతిన్‌ శుభంబౌనటుల్‌ 
దీవించెన్‌, దన తల్లి మాత్ర మెద సందేహించుచున్‌ పుత్రకా! 
నీ విట్లొంటిగ నేగుటెల్ల శుభమౌనే సుంత యోచింపుమా 


అచ్చటకు యుధాజిత్తును 

వచ్చున్‌ గద! యొంటి వౌచు వాని కగపడన్‌ 
కచ్చితముగ చంపక పో 

నిచ్చునె నిన్ను నత డిదియు నెజుగుము తనయా! 


కావున వెళ్ళకయ్య నిను గంటికి జెప్పయు వోలె నిన్నినా 
ల్లీవనమందుC బెంచితిని యిప్పుడు నీకొక యెగ్గుగల్ల నే 

నేవిధి ప్రాణముల్‌ నిలుపుదింక శరీరమునందు, పెద్దయె 
నీవుచరింపం జూచుకొని నెమ్మిసుఖీంపం దలంచితిన్‌సుతా! 


నా యాసల నడియాసలు 

చేయకుమో తండ్రి! నీవు చెంతన యున్నన్‌ 
బాయుదు దుఃఖములెల్లను 

నా యాన వసింపు మిందె నాకున్‌ దోడై 


అనినన్‌ నవ్విసుదర్శనుండు భయమేలాతల్లి! యీసృష్టిలో 
ననయంబున్‌ సకలంబు లోకజననీ యాజ్ఞానుకూలంబు, లె 
వ్వని కేరీతి విధించెనో యదియు తప్పన్‌ బోవునే యింతకున్‌ 
వినుమమ్మా! జగదంబ యాజ్ఞయిది సంప్రీతిన్‌ ననున్‌ బంపుమా! 


క్షత్రియాంగన వైయుండి క్షాత్రగుణము 
నూరిపోయంగం దగుంగాని యూరకిట్లు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 265 


తృతీయ స్కంధము —- 


భయముం జెందుట నీకిది పాడి యౌనె 
నన్ను దీవించి పంపు మానంద మొలయ 


556. మ. అని ధైర్యమ్మును స్టైర్యమున్‌ గలుగ నాఖ్యానించు సత్పుత్రునిన్‌ 
గని విశ్వాసముతో మనోరమయు తా “కల్యాణమస్తం”చు దీ 
వెనలన్‌ బూర్జముగా నొసంగి “నిను నా విశ్వేశి యెల్లప్పుడున్‌ 
గనుచుండున్‌ శుభమౌను పొమ్మనుచు సంజ్ఞన్‌ జేసె మోదమ్ముతో 

557. మ. మటియును నిన్ను 

558. సీ. _కుడియెడమల నిల్చి యెడపక పార్వతీ 

పరమేశ్వరులొగి కాపాడంగలరు. 
మార్గమధ్యంబున మానక వారాహి, 
దుర్గమ దుర్గాల దుర్గమాంబ, 
కలహరంగమ్మున కాళికాదేవియు, 
మాతంగి కల్యాణ మంటపమున, 
రాజమండలిలోన రంజిల్లెడు భవాని, 
గిరి దుర్గ్షమమ్ములం బరగ గిరిజ, 
గి. సరిగ చాముండి యెల్లప్పు చత్వరముల, 
కాననమ్ములంగామాక్షి కలహములను 
వైష్ణవి, సమర మందున భైరవియును, 
నంతటన్‌ భువనేశ్వరి యహరహమ్ము 
నిన్ను కావాడగలరు నాచిన్నికన్న! 

559. మ. అని యిట్లాయమ దీవెనల్‌ వలుకగా నాతండు సంతోషియై 
మునులన్‌ వీడ్మొని తల్లి పాద వనజమ్ముల్‌ శీర్షమున్‌ సోకగా 
వినయమ్మేర్పడ (మొక్కి యెక్కెరథమున్‌ విశ్వేశ్వరిన్‌ మానసం 
బునభావించుచు, సాగెనంత యరదంబున్‌ ముందుకున్‌ మెల్లగన్‌ 

560. మ. అరదంబించుక ముందుకేగ,6 గడు శోకావేశ సంరంభయె 
మరలన్‌ బావురుమంచు నేడ్చుచు సుతా! మారాడబోకయ్య; నే 
నరుదెంతున్‌ రథమెక్కి సుంతనిలుమయ్యా! నీవులేకుండినన్‌ 
ధర నే ప్రాణము తోడ నిల్వనికం ధథ్యం బర్మవంశోద్వహా! 

చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 266 


561. 


562. 


563. 


564 


565. 


566. 


567. 


5656. 


కం. 


చం. 


కం. 


కం. 


ఆ.వె. 


ఉ. 


శ్రీ దేవీ భాగవతం = 


అని పల్మి మనోరమ తా 

తన సఖీయగు ధాత్రిం గూడి తద్దయు వేగం 
బునంజని యరదము నెక్కెన్‌ 

ముని వరులును మోదమంది ముదల నొసంగన్‌ 


అరదము సాగె నెమ్మదిగ, నచ్చట నచ్చట సేదందేటుచున్‌ 
బురములం బల్లెలన్‌ మతియుంబుణ్యనదీనద భూములన్‌ మునీ 
శ్వరులను జూచుచున్‌ దుదకు వారలు చేరిరి కాశికాపురిన్‌ 
సురతటినీ తటాంచల సుశోభితమున్‌ శివశక్తి ధామమున్‌ 


ఆ రఘు వంశోద్వహునిన్‌ 

దోరంబగు నాదరమునం దోడ్ళొని వచ్చెన్‌ 
భూరమణుండు సుబాహుడు 

కూరిమి నెదురేగి భటులు గూడి నడువగన్‌ 


వారల కొక విడిదిగ్భహం 

బేరుపడగం జేసి యంత నిరవుగ భటులన్‌ 
జీరి తగినసేవలందని 

వారగం జేయంబనిచి యతడరిగె నిజేచ్చన్‌ 


పలు దేశమ్ములనుండి వచ్చిరటకున్‌ బద్మాక్షిం జేపట్ట క్‌ 

నలు నక్షౌహిణు లొక్కటన్‌ గదిసి వెన్మన్‌ వచ్చుచుండన్‌ మహా 
బలసంపన్నులు రాకుమారు అతి దర్పంబుల్‌ బ్రదర్శించుచున్‌; 
స్థలమొక్కింతయు లేదు నిల్వనయినన్‌ దత్రాంతమం దయ్యెడన్‌ 


అంత తనమనుమదైన శత్రుజిత్తును వెంటంబెట్టుకొని 
యుధాజిన్నరేంద్రుండునునటకు వచ్చి. 


విడిది గృహములెల్ల వేవేగ నిండెను 

ప్రేక్షకులను లెక్కపెట్టలేము 

నేల యీనినట్లు, నింగి వర్షించిన 

ట్లచటిజనులు వొలిచి రక్కజముగ 

అమ్మను వెంటంబెట్టుకొని యాత్రమునన్‌ బరువెత్తెనంట తా 
కొమ్మను బెండ్లియాడ మదింగోరి సుదర్భను డేమిచిత్రమో 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 267 


569. ఆ.వె. 


570. మ. 


571. ఉ. 


572. కం. 


573. చం. 


5/4 శా. 


575. తే.గీ. 


తృతీయ స్కంధము —- 


కొమ్ములు దిర్గినట్టి నృపకుంజరు లిందరు గూడియుండ నా 
దిమ్మరి నెవ్విధిన్‌ వలచు దీనుని కన్యక రాజ్యహీనునిన్‌ 


ఆశయెంత దనుచు నాశ్చర్యమునంజేరి 
రాకుమారులెల్ల రాజసమున 
ముచ్చటించుకొనుచు మూతులు ద్రిప్పుచు 
నతని పరిహసించి రచట నచట 


విడువన్‌ వీని సుదర్శనున్‌ దునిమెదన్‌ వీరాగ్రణుల్‌ చూడుడీ! 
తడబాటింతయులేక కన్నియయు నా దౌహిత్రునే గోరు నం 
చడపన్‌ జాలని తీవ్రకోపమున నోనాడెన్‌ యుధాజిన్నరేం 
'ద్రుడు భూపాలుర నెల్లరన్‌ గనుచు నుగుండై బుసల్‌గొట్టుచున్‌ 


అంతట కేరళాధిపతి యాతనింగాంచి ధరాధినాధ! నీ 
వింతటి తీవ్రకోపమున నిట్టులంబల్కుట నీతిగాదు. తా 
నింతకు నెవ్వరిన్‌ శశి వరించునొ నీవెజుగంగం జాలుదే 
యింతటి పంతమేల వధియించుట ధర్మమె యాసుదర్శనున్‌ 


ఇచ్భాస్వయంవరం విది 
స్వేచ్చగ వరియింపవచ్చు వేరెవ్వరినేన్‌ 
స్వచ్చంబిది దీనికిటుల 
మ్లేచ్చత్వముంబూనుటెల్ల మేల్లాదయ్యా! 


అదియునుంగాక నీవు మును నాతని తాతను మట్టువెట్టి దు 
ర్మదమున నీదుమన్ననికి రాజ్యమునెల్లను నప్పగించి సం 
పదల హరించి నట్టడవిపాలొనరించితిగాదె యంతటన్‌ 
వదలక యొంటింజిక్కెనని వానివధించుట నీకు ధర్మమా! 


నీ పాపంబునకైన దుష్పలము నిన్నేబొందు నేనాటికేన్‌ 
పాపంబుల్‌ మనపుణ్యముల్‌ గనుచు పైవాడొక్కడున్నాడు, తా 
నోపండెన్న డధర్శవృత్తి నిజమున్‌ యోచింపు, మెల్లప్పుడున్‌ 
పాపంబేయడగున్‌ జయంబెపుడు సంప్రాప్తించు ధర్మానకున్‌ 


కాన నీ దురాలోచన మానుకొనుము 
సమరమొనరింపం గాదిది సమయమయ్య 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 268 


576. కం. 


5//. శా. 


5/78. చం. 


5581. ఉ. 


5582. ఉ. 


శ్రీ దేవీ భాగవతం = 


ఇష్టపడునేమొ నీదుదౌహిత్రు నీమె 
ఎన్నుకొనునేమొ యితరుల నెవరికెజుక 


అని నయ భయములు మొనయగ 
వినిపించిన యతని జూచి పెల్లగు కోపం 
బెనయ యుధాజిన్నరపతి 

యనియెన్‌ దా నిట్లు సభ్యులదరి పడునటుల్‌ 


చాలున్‌జాలును నీతి వాక్యములికన్‌ జర్చింపం బోకయ్య! భూ 
పాలా! మాకును కొద్ది గొప్పలుగ నీపాండిత్యముల్‌ గల్టుం బో! 
(ప్రేలంబోకుము యోగ్యులిందరు మహావీరాగ్రణుల్‌గల్ల, నా 
వాలుంగంటి దరిద్రునొక్కని వరింపన్‌ జూచి సైరింతుమే 


మృగపతిపాలి సొమ్ము దిగమింగందలంచెడు జంబుకంబు నా 
నెగసి సుదర్శనుండు గొనుటెంతయు భావ్యమె కన్యకామణిన్‌ 
నిగమము భూసురాళికిని, నిక్కము భూపతికిన్‌ శరాసనం 
బగణితమౌ బలంబులగు నంచు వచింపవె నీతిశాస్త్రముల్‌ 


మటియు 


. బలముగల వాడె కన్యంజేపట్టవలయు 


బలమె పణముగం బెట్టి సుబాహుడిపుడు 
ప్రకటనము సేయం దగు స్వయంవరము; కాక 
సంగరము తప్పదనుచు భుజమ్ముందట్టె 


ఆతని పల్ములన్‌ వినిన యచ్చటి రాజకుమారులెల్ల శౌ 
ర్యాతిశయమ్మునన్‌ దమ శరాసనముల్‌ ధరియించినిల్సి ని 
ర్హాత నిపాత రావ పరికంపిత దేహులునౌచు లేచి, యా 
భూతల నాధుపై సమరమున్‌ బ్రకటించి రుదగ్రతేజులై 


అంతటం బెద్ద లెల్లరును నచ్చటం జేరి వివేక మేర్చడన్‌ 
శాంతిలంజేసి వారలను, సమ్మతి నప్పు సుబాహుతోడ చ 
ర్చింత మటంచు నెంచి కడుశీఘ్రమె యాతని బిల్వంబంచినన్‌ 
చింతిత మానసుండగుచుం జేరె సభాస్థలి కాతడున్‌ వడిన్‌ 


583. ఉ. 


584. చం. 


585. చం. 


586. కం. 


ర్‌రి7. ఉ. 


55858. ఉ. 


589. ఉ. 


చా రీచనీ 


వచ్చిన వానింగాంచి నృపవర్యకుమారులు వల్న్మిరిట్లు, మే 
మిచ్చట కేగుదెంచితిమి స్వేచ్చగ కన్నియ యొక్కనిన్‌ దగన్‌ 
మెచ్చి వరించునంచు, మతీ మీమది నెద్ది తలంచు చుంటిరో 
పొచ్చెములేక తెల్పుము నృపుల్‌ వినునట్లుగ నేడు భూపతీ! 


అని యడుగన్‌ సుబాహుడపు డందరం జూచుచు నెట్టకేలకున్‌ 
దనమదిలోని భావమును దాచక తా నెటిగించెనిట్లు, మా 
తనయ సుదర్శనున్‌ మదిని దద్దయుం గోరుచునుండె, నిద్దియున్‌ 
మును తెలియంగనైతి నిట మోసమొకింతయులేదు నమ్ముడీ! 


వలదని యెంత చెప్పినను పాయక నాతనిపై మనమ్ము ని 
శృలముగ నిల్పియున్నయది క్షతియవంశజులార! యాతనిన్‌ 
విలువగలేదు రమ్మనుచు, వేద్మందనంతటందానెవచ్చె, కా 
వలసిన కార్యమెల్ల భగవానుడె తా నెరవేర్చు నింకపై 


అనిపల్కి సుబాహుడపుడు 
తన యాసనమందు మిగుల దైన్యస్థితితో 
వినమిత శీర్షుండయి కూ 
ర్పొనియెన్‌ దగ మౌనవృత్తి చొప్పడురీతిన్‌ 


ఆతని మాటలన్‌ విని ధరాధిపసూనులు మంతనమ్ము ల 
త్యాతతరీతి సల్పి తుదకందరుం గూడి మనోరమాసుతున్‌ 
వీతభయున్‌ సభాస్థలికి వేగమె పిల్వగ బంచిరంత, సం 

ప్రీతినతండు వచ్చె తన వెన్మ నొకండునులేక యొంటిగన్‌ 


సుదర్శన-రాజపుత్ర సంవాదము 


వచ్చిన యాతనిన్‌ గని సభాసదు లోయి నరేంద్ర పుత్ర! నీ 
విచ్చట కేలవచ్చితివి? యెవ్వరు పిల్చిరి? మంత్రివర్యులున్‌ 
హెచ్చగు సంపదల్‌ మతి యహీన బలంబులు లేక యొంటిగా 
నచ్చనలాడ వచ్చితివా! యంగనంబెండిలియాడ వచ్చితో 


కన్నియ కోసమై యిచట కయ్యముసేయగ సర్వసైన్య సం 
పన్నుల మౌచు వచ్చితి మపార ధనమ్ములతోడమేము, మా 


తృతీయ స్కంధము —- 


: అగస్త 


స్యరాజు సుబ్బార్చా 270 


590. ఉ. 


591. చం. 


592. చం. 


593. కం. 


594. తే.గీ. 


595. ఉ. 


596. కం. 


శ్రీ దేవీ భాగవతం = 


కన్నను పెక్కుసైన్యములం గైకొని వచ్చెను శత్రుజిత్తు తాం 
(గన్నన తాత గారి సహకారముతో విజయాభిలాషియి 


దాచక యున్నదున్నటులం దథ్యముగా వివరించినారమో 
రాచకుమార! నీవిక తిరంబుగ వేడుకం జూడనిచ్చటన్‌ 
కాచుక యుందువో యటులం గాక నిజేచ్చంజనందలంతువో 
యోచనంజేసికొమ్మొకటి యొంటిగ నుంట ప్రమాద మర్భకా! 


అనవిని యాసుదర్శను డహంకరణం బొకయింతలేక, తా 
ననియెను వారింజూచి దరహాసముసేయుచు రాకుమారకుల్‌ 
వినుడిదె మీరు తెల్పెదను వేరొకరెవ్వరు లేరు సాయమున్‌ 
గొనకొని చేయువారు, ననుం గూర్మి నెవండును పిల్వరైరిటన్‌ 


ఇది జగదంబ యాజ్ఞ, వచియించెను స్వప్నమునందు వైష్ణవీ 
సదమల రూపమేర్చడ ప్రశస్తిగ నాకగుపించి, “నాయనా! 
ముదమున కాళికాపురికి పొమ్ము సుబాహుడు వానిపట్టికిన్‌ 
పదిలముగాగ నేర్చరచె ప్రాభవమొప్ప స్వయంవరంబటన్‌ 


అని యాజ్ఞాపింపగ నేం 

జనుదెంచితి నిటకు నామె సంకల్పంబే 
ఘన సైన్యసంపదలు నా 
కనఘాత్మకులార! బలము లన్యములేలా! 


ఆమె సంకల్ప మెద్దియో అదియె జరుగు 
సంశయంబేల నాకు నీ జగతియందు 
అంబయొక్కతె కన్సించు నఖిలమునను 
శత్రువొక్కడులేడు నిశ్చయము సుమ్ము 


నాయెడ నెవ్వరైనను మనంబున వైరముం బూని యున్న నన్‌ 
బాయక వెంటనంటి యరి వర్గము నెల్లను నుక్కడంచి ని 
(శేయస మిద్ధరన్‌ గలుగం జేయుటకై జగదంబ యుండ, నా 
కేయది దుఃఖమింక, ధన మేటికి, సైన్యసమూహమేటికిన్‌ 


ఏనాటి కేది జరుగునొ 
ఆనాటికి నదియె జరుగు నన్నిజగములన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 271 


597. తే.గీ. 


598. చం. 


599. ఉ. 


600. కం. 


601. చం. 


602. చం. 


603. ఆ.వె. 


తృతీయ స్కంధము = 


కాన నిక చింత యేటికి 
భూనాధకుమారులార! పోరులుడుగుడీ! 


ఆ జగన్మాత తలచిన నాఢ్యుడైన 
పేదయగును మటియు నిరుపేదయైన 
నాఢ్యుడగు, రాజు బంటగు, నందలమును 
నెక్కు బంటైన ధ్రువమిది యెల్లజగతి 


హరిహర పంకజాసన సురాధిపులున్‌ జగదంబశక్తి చే 
తిరుగుచునుందు రెల్లపుడు తేజములన్‌, దదనుగ్రహంబు సు 
స్థిరముగ లేక యున్న కడు దీనత వార లొకింతయేనియున్‌ 
జరుగగం జాలరట్టిటు, నిజంబిది నమ్ముడు వాదమేటికిన్‌ 


చావును పుట్టుకల్‌ మరియు సౌఖ్యము దైన్యము లెల్లవేళలన్‌ 
దైవవశంబునన్‌ జరుగు, తానది యట్లయియుండ, మానవుం 
డేవిధింజంపుం జంపంబడు, నెల్లవిధమ్ముల కర్మబద్దులై 
జీవులు సంచరించుటది సిద్ధము గావున నేల చింతిలన్‌ 


సంచితము వర్తమానం 

బంచున్‌ బ్రారబ్బమనియు నార్యులచే ని 
ట్లెంచంబడియె కర్మలు ప్రా 

పంచిక జీవులకు త్రివిధ భాగమ్ములుగన్‌ 


హతుడును హంతయున్‌ మదిని నారయ వారు నిమిత్తమాత్రులే 
సతతము కాలకర్మముల సంగతిచే త్రిజగంబులందు జీ 

వతతి మెలంగు చుండ నిక వాడని వీడని కర్తలన్‌ సదా 
వెతకుట యెల్ల భ్రాంతియగు విజ్ఞతతో మదినెంచిచూచినన్‌ 


జనకుని సింహమొక్కటి నిశాత నఖమ్ముల, జీల్చె, తాతనో 
తన నిశితాసిం జంపెను యుధాజితు, కర్తలు వీరలౌదురే 
కనంగ నిమిత్తమాత్రులగు, కాలమె వారిని సంహరించె, నే 
యనువున నైన కాలగతి నాపగ సాధ్యమె యెంతవారికిన్‌ 


కాలయోగ మింత కలసి రాకున్నచో 
బ్రతుక డెన్నిపాట్లు పడిన గాని 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 272 


604. . 


605. మ. 


606. కం. 


607. మ. 


610. ఉ. 


శ్రీ దేవీ భాగవతం = 


కలసి వచ్చు నపుడు కలకాలమైనను 
(బ్రతుకంగలడు యత్న పరుడుగాక 


కావున నే భయంపడను, కాగలయట్టీది కాకయుందునే! 
దైవమె సర్వమంచు దృఢ తత్వమునన్‌ మది నమ్మియుంటి, నా 
దేవియె నాకు సౌఖ్యముల, దృష్తి నొసంగును, గాన నామెనే 
భావమునందు నిల్పి కడు భక్తి భజించుచు నుందునెప్పుడున్‌. 


తన దుష్మర్మఫలమ్ములన్‌ దవిలి చింతన్‌ బొందుచున్‌, దానికిన్‌ 
మనుజుం డొక్క నిమిత్త మాత్రు నెడదన్‌ భావించుచున్‌ గర్తగా 
ఘనవైరమ్మును బెంచుకొంచు మిగులన్‌ గష్టంబులన్‌ బొందు టె 
ల్లను నజ్ఞానముగాదె, యిట్లునికిమేలా! సుంత యోచింపుడీ! 


సౌఖ్యములిచ్చిన మేలే 

సౌఖ్యములటు లీయకున్న సంతోషంబే 
సౌఖ్యమ్మునం బొంగుటయు, న 

సౌఖ్యమ్మునం గుంగి యుంట జరుగవు నాలో 


మది సంకోచములేక ధైర్యమును నిర్మాత్సర్యమున్‌ స్టైర్యమున్‌ 
గదురన్‌ బల్మిన యా సుదర్శనుని వాక్సాతుర్యమున్‌ మెచ్చుచున్‌ 
ముదముల్‌ జెందుచు వారి వారి భవనంబుల్‌ సొచ్చి యుత్సాహులై 
హృదయంబుల్‌ శశిపైన నిల్బుకొని రేయింబుచ్చి రా రాట్సుతుల్‌ 


అంత 


పద్మరాగంపు మణులను పలుచనైన 
కావిగుడ్డనంగట్టి సాగర విభుండు 
ప్రాగ్గిశాసతికి మిగుల ప్రణయ రాగ 
ముట్టిపడ నొసగెనన సూర్యుండు వాలిచె 


అంతట మంచి మూరుతమునందు స్వయంవర మంటపమ్మునం 
దెంతయుభక్తిం బూజలొనరించి సుబాహుడు రాకుమారులన్‌ 
సంతస మొప్ప నెల్లరను సాదరపూర్వక వాక్యపద్ధతిన్‌ 
శాంతమనస్ముడై పిలిచె సమ్మతి మంటప సీమకయ్యెడన్‌ 


స్త్ర '్చారావ్రు 273 


611. సీ. 


612. కం. 


613. చం. 


614. వ. 


615. ఉ. 


616. చం. 


తృతీయ స్కంధము = 
సువిశాల మంటప సుందర ప్రాంగణం 
బమర సభాశోభ నలరు చుండ 
చమ్మీలు, చాందినీల్‌ సౌరభ సుమమాల 
లందమ్ముగా చుట్టు నమరియుండ 
పన్నీరు లత్తరుల్‌ బరగ జవ్వాజియు 
కలిపి చల్లిన నీటి గాడ్పులమర 
కాంచన మణిమయ కమనీయ సింహాస 
నముల యమరిక లానందమొసగ 


సుందరీమణు లటనట సొంపుమీర 
చామరల్‌ వీచుచుండంగ సరసగతిని 
రాకుమారులు తమకు నర్హంబులైన 
ఆసనములందుం గూర్చుండి రంచితముగ 


కన్నియ యెప్పుడు వచ్చునా 

మన్ననతో నెవరిం దాను మదిం గోరునాయం 
చన్నరపాల కుమారులు 

తెన్నులు గనుచుండి రపుడు తీవ్రాసక్తిన్‌ 


శశికళ తా సుదర్శనుని సమ్మతితో వరియించెనేనియున్‌ 
భృశముగ సంగరంబె యగు పెంపులు దప్పునటంచు నయ్యెడన్‌ 
ప్రశమిత శాంతచిత్తులయి వారును వారును రాకుమారకుల్‌ 
నిశితగతిన్‌ దలంచుచు ననిశ్చితులై రతి సంశయమ్ములన్‌ 


ఆసమయమ్మున 


మంగళ వాద్యఘోషము లమందగతిన్‌ గగనమ్ముముట్ట,న 
య్యంగన మెల్లమెల్లగ స్వయంవర వేదిక నెక్కి తండ్రికిన్‌ 

చెంగట నిల్చి ముంగురులు స్నిగ్ధ ముఖాంబుజ సీమయందు సా 
రంగములట్లు వ్రాలగ విరాజిత శారద చంద్రికంబలెన్‌ 


మిలమిల లాడుచున్‌దనరె మేలి ముసుంగున జాలువాజు న 
య్యలికుల వేణి కంఠ గత హార వినిర్ణత కాంతి పుంజముల్‌, 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 274 


617. ఆ.వె. 


618. చం. 


619. కం. 


620. మ. 


621. తే.గీ. 


622. మ. 


623. ఉ. 


శ్రీ దేవీ భాగవతం = 


కలిత మధూక మాలికను గైకొని సాగరకన్యభంగి తా 
నిలిచెను శంబరారి కరనీరజ శాత సుమాస్త్రమోయనన్‌ 


ఆ సుబాహు డప్పు డాత్మజన్‌ గనుగొని 
పలికెనిట్లు మృదుల ఫణితి, నచట 
సముచితాసనములం జక్కగ కూర్చొని 
చూచుచున్న రాజసుతులం జూపి 


ఇరుగెడలందు రాకొమరు లెల్లరు భూరిమయాసనంబులన్‌ 
బరగ సువర్ణరత్నమణి భాసుర భూషణ భూషితాంగులై 
యిరవుగ నున్న వారలదె యేర్పడం జూడుము పుత్రి! నీవికన్‌ 
వరునిగ నెన్ను కొమ్మిచటి వారల యందొకనిన్‌ నిజేచ్చమై 


అనవిని శశికళయును తా 

జనకునింగని యిట్టులనియె సముచితరీతిన్‌ 
వినయానత గాత్రయగుచు 

తనమనమున మెచ్చంబోక తండ్రి పలుకులన్‌ 


జనకా! వీరల వక్రదృష్టి పథముల్‌ సైరించి దర్శింప నే 
మనమం దియ్యకొనంగంజాల, క్షమియింపన్‌ వేడెదన్‌ వీర లి 
ట్లనయంబున్‌ నను జూచుచుందురతి కామాసక్తితో జారిణిన్‌ 
గనుచున్నట్లుగ, నెట్లు సైపగల నింకన్‌ మీరు యోచింపుడీ! 


వరుడు గాదగు వానినే తరుణి యెపుడు 
చూడందగు, నాతడే తగ చూడవలయు 
నామె. నని ధర్మశాస్త్రము లనుచునుండ 
తగునె నన్నిట్లు పురికొల్చ్ప, దండ్రి! నీకు 


విరిదండన్‌ గొని నేనుకన్య నిటులన్‌ వేర్వేరుగానున్న యీ 
నరపాలాత్మజులన్‌ గనన్‌ జనుటయన్నన్‌ యెంచి చూడంగ సు 
స్థిర చిత్తంబొక యింతలేక విటులన్‌ జీరంగనేతెంచు దు 

ర్భర వారాంగన రీతి యౌను గద! సంభావ్యంబె యోచింపుమా! 


నేను సుదర్శనున్‌ మదిని నిల్పితి, తక్కిన వారినెట్లు నా 
మానసమొప్పు తండ్రి! యనుమానము లేదిది నిశ్చయంబు, మే 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 275 


624. చం. 


625. ఉ. 


626. ఉ. 


627. తే.గీ. 


628. చం. 


629. చం. 


630. వ. 


తృతీయ స్కంధము —- 


లైనముహూర్తమెంచి ననునాతనికిచ్చి వివాహయత్నమున్‌ 
బూనుము నాదు సౌఖ్యమునుం బొందుగం జూడ మదిన్‌దలంతువేన్‌ 


అని తగురీతిం బల్మిన నిజాత్మజ పల్ముల కా సుబాహుడున్‌ 
మనమున సంతసించియును, క్షాపతు లిందరు వచ్చియుండి, రే 
మని వచియింతు వీరికిపుడంచు మనంబునందీవ్రదుఃఖ సం 
జనిత నవీన వేదనలు సైపగ లేకం దలంచె నివ్విధిన్‌ 


“అన్యుల మధ్యకున్‌ గుసుమ హారముంగైకొని రానటంచు మత్‌ 
కన్యవచించె నిప్పుడిక కష్టమెయౌను స్వయం వరమ్ము రా 
జన్యకుమారులార!” యని చాటిన నన్‌ బ్రతుకంగ నిత్తురే 
సైన్యసమేతు లాహవము సల్పరె వీర లుదగ్ర కోపులై 


ఇందర నొక్కసారి యొదిరించగం జాలు చమూసమూహముల్‌ 
పొందగనైతి దుర్గబలముల్‌ మణి యర్థబలమ్ములేవి? యే 
చందమునన్‌ దలంచినను చాలను వీరినెదుర్శొనంగ, చ 
నెందుల కేగువాడనిక నెద్దియుపాయము నాకు నిత్తటిన్‌ 


ఆ సుదర్శనుడైన నన్నాదుకొను న 

టన్ను యొంటివాడును నిస్సహాయుడాత, 
డింక దిక్కేది నాకిపు డేమిసేతు 

కోరి దుఃఖముల్‌ గొని తెచ్చుకొంటినకట! 


అని యిటులాసుబాహు డసహాయుడునై మదిం గుందికుంది నె 
ట్టన నొక నిశ్చయంబును నెడందం దిరంబుగ నిల్పి యెట్టు లై 

నను నగుగాక దైవమిక నాకు సహాయ మొనర్చుం బొమ్మటం 

చనుకొని తత్సభాసదుల నందరంగాంచి నమస్మరించినన్‌ 


తడవిటు లింతయయ్యెంగద తామరసాక్షి యదేల రాదొకో! 
యెడపక తండ్రితోం గలసి యింత రహస్యపు మాటలేమియో! 
విడువని వాద్యఘోషముల వీనుల కెక్కవు వారిపల్ము లం 
చడగిన యోర్చులన్‌ విసిగి రచ్చటి రాజకుమారులయ్యెడన్‌. 


ఆసమ యంబున సభామధ్యంబున కరుదెంచి 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 276 


631. చం. 


632. ఉ. 


633. ఉ. 


634. ఉ. 


635. తర. 


636. తే.గీ. 


637. శా. 


చా రీచీకీ : అగ 


శ్రీ దేవీ భాగవతం చా 
పలికె సుబాహుడిట్లు నృపవర్య కుమారకులార! నెయ్యముల్‌ 

గలుగ వినుండు, నాయెదడలం గల్లదు దోసమొకింతయేని, యీ 
యలికులవేణి మత్తనయ యందరి ముందుకు రానుపొమ్మటం 

చలుక వహించియున్న, దిటు లౌనని మున్ను నెజుంగ నమ్ముడీ! 


తల్లియు నేనునున్‌ బలు విధమ్ములం జెప్పితి మైనంగాని తా 
నుల్లమునందు పట్టు విడకుండెను నేనిక యేమి సేయుదున్‌ 
కల్ల యటంచు నెంచకుడు, గల్లిన తప్పుకు నన్‌ క్షమించి, మీ 
చల్లని చూపులన్‌ గనుడు సాగిలి పాదములంటి (మొక్కెదన్‌ 


దాసుని తప్పులన్నియును దండముతో సరియంచు నెంచి యా 
యాస మటంచుందల్పక మదర్చిత చందనగంధముల్‌ గ్భపో 
ద్భాసిత చిత్తులై గొనుడు, ధన్యునొనర్చుడు, దివ్యరత్నముల్‌ 
వాసిగ వారణాశ్వముల వస్త్ర చయమ్ముల నిచ్చిపుచ్చెదన్‌ 


కానక కన్న కూతురిది, కాదని నేనిటు పట్టుపట్టినన్‌ 

ప్రాణ వియుక్తయైన నిక ప్రాణములుండునె నాదుమేన, నే 
దీనుడ, మీకు నెల్లరకుం దెల్లముగా వచియించి తంతయున్‌ 
గాన నవశ్యమున్‌ జనుడు కాదనంబోక ప్రశాంతచిత్తులై 


అనుచు దైన్యముతోడ వేడెడి యాతనిన్‌ గని యెల్లరున్‌ 
మనములన్‌ గడు సమ్మతించుచు మానవత్వము లేర్పడన్‌ 
వెనుకకున్‌ జన నిశ్చయించిరి వేగ సైన్యసమేతులై 
ఘనగుణోన్నతులైనవారల కార్యముల్‌ దగనిట్టులౌ! 


అంత నాయుధాజిత్తు తామ్రాక్షుడౌచు 
వ్రేటువడినట్టి యురగంపు విధము దోప 
ఆజ్యధారల మిన్నంటు నగ్నికీల 

యనగ లేచి యిట్లనియె తా నాగ్రహించి 


ఓరీ! మూర్చుడ! నంగనాచివలె మమ్మొప్పింపగాం జూతువా 
నీరేజాక్షి ప్రవర్తనమ్ము మది సందేహింపలేవైతివే? 
యీరీతిన్‌ మము నెల్లరన్‌ విలువ నీకెట్లొప్పెనో చెప్పుమా 
చేరన్‌ బిల్చి పరాభవించితివి యిస్సీ మమ్ము దుర్చుద్ధివై 


స్యరాజు సుభ్బార్యా 277 


638. 


639. 


640. 


641. 


642. 


643. 


644. 


= రీచీనీ : అగ 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కర 


వీరుల నిందరన్‌ వదలి వేరొక పంద కొసంగనెంచితే! 
కూరిమి పట్టి యౌశళిని, కూడునె నీకిటువంటి కృత్యముల్‌ 
సైరణ సేయంజాలనిది, చంపెద నిన్నును నా సుదర్శనున్‌ 
మేరలు మీరి వర్తిలిన, మీకిక నడ్డమెవండొ చూచెదన్‌ 


నిను, నీసుదర్శనుని నే 

గొనకొని వధియించి యిపుడె కూర్చొదపో, నా 
మనుమడగు శత్రుజిత్తుకు 

వనజముఖిన్‌ శశిని యెల్లవారలు చూడన్‌ 


ఆ భరద్వాజు నాశ్రమ మందె మున్ను 
నీ సుదర్శను శిరము ఖండించి యుందు 
దైవ వశమున నమ్ముని తల్లజుండు 
నన్ను వారింప, బ్రతిక తా నిన్నినాళ్ళు 


కన్నియ నిచ్చువాడు తనకంటె మహోన్నతుడైనవాని సం 
పన్నునింజూచి యిచ్చుటయె పాడియగున్‌ నరనాధ! యిట్లు నీ 
కన్నకుమార్తె నీతనికి కష్టగతిన్‌ ధనరాజ్యహీనుడై 

యున్న సుదర్శనాఖ్యునకు నొప్పి యొసంగిన నేమి సౌఖ్యమౌ? 


కులము విత్తము రాజ్యము బలము గుణము 
రూప యౌవనములం గడు రూఢికెక్కు 
వరున కీయంగ వలయును వధువునంచు 
శాస్త్రవాక్యమ్ము వినవె రాజన్య!నీవు 


కావున నీ సుదర్శనుడు కాదగ డల్లుడునీకు, నింతగా 

నే వచియించుటెల్ల యునునీదు సుఖంబును గోరియే కదా! 
నా వచనమ్ములన్‌ వినుము నచ్చిన వేరొక రాకుమారునిన్‌ 

దా వరియించునట్లు మదినాటగం జెప్పుము నీసుపుత్రితో 


నామాట వినకయుండిన 

మోమోటంబేల నీదు ముద్దుల పట్టిన్‌ 
భూమీశులెల్లంజూడగ 

నేమియు సంశయములేక యెత్తుక పోదున్‌ 


తృతీయ స్కంధము —- 


స్తరాజ సుబ్బార్పా 


278 


645. 


646. 


647. 


648. 


649. 


650. 


651... కఠ 


కం. 


కం. 


కం. 


చా రీచనీ 


: అగస్త 


శ్రీ దేవీ భాగవతం — 
ఆపైన శత్రుజిత్తున 

క్రీ పంకజనేత్రినిచ్చి యేజరిపింతున్‌ 

భూపాల! వివాహందవిక, 

నేపగిది యొనర్పంబూని తేర్ప్చడం జెపుమా! 


కడు దర్పమ్మున నిట్లు వల్ము నవనీకాంతున్‌ యుధాజిత్తు న 

ప్పుడు చూడంగ సుబాహుడెంతయు భయంబున్‌ బొందె లోలోన, నొ 
క్కెడ దౌర్దన్యము నొక్కచోట మిగులన్‌ హేయంబులౌవాక్యముల్‌ 
దడియన్‌ జేయుచునుండ స్వేదములు విస్తారంబులై యేర్చడన్‌ 


తనపట్టి స్వయంవరమిటు 

లనుకొనని విధమ్ముతోడ నల్లరియెనన్‌ 
జనపతు లందరి ముందర 

ననయము తలయెత్తి యెట్టు లరిగెద నింకన్‌ 


“ఒక్క సుదర్శనున్‌ వదలి యొండొకనిన్‌ వరియించెనేని నే 
నెక్కుడు సంతసింతు, వనజేక్షణ యాతనినే వరించినన్‌ 

నిక్కము యుద్ధమౌ నిదియు నిశ్చయ”మంచు వచించెనాత డిం 
కెక్కడ దూకువాడ నిక యెయ్యది మార్గము నాకు నిత్తణీన్‌ 


వరియింతు సుదర్శనునే 

నరపతుల నితరులను మది నచ్చను పొమ్మం 
చరమరిక లేక పలికెడు 

సరసిజ ముఖీశశియు పట్టు సడలక యుండెన్‌ 


అని దుఃఖించుచు నాసుబాహుడపు డర్భాంగిన్‌ సమీపించి యో 
వనజాక్షీ! సమరంబు తప్పదిక సాప్రాణాలకే ముప్పువ 

చ్చెను, నీవేయిక నాకు దిక్కు పతికిన్‌ శ్రేయంబు గూర్చంగ జా 
లిన భార్యామణి జన్మధన్యమగు, జాలిన్‌ జూపవే నాయెడన్‌ 


శశికళా మాతాపితృ సంభాషణము 


అనవిని వైదర్భి యపుడు 
తనపతికిన్‌ బ్రియము గూర్చ దద్దయు వేగన్‌ 


స్యరాజు సుభ్బార్యా 279 


652. శా. 


653. ఉ. 


654. సీ. 


655. కం. 


656. చం. 


తృతీయ స్కంధము —- 


జని యిట్లని పలికెను నిజ 
తనయున్‌ గని సంభ్రమమున తగిన విధమునన్‌ 


తల్లీ! నీజనకుండు మానసమునన్‌ దైన్యస్థితిన్‌ బొంది యే 
కల్లోలంబగునో యటంచు మిగులన్‌ కంగారుగా నుండె, నీ 
వల్లన్‌ యుద్ధము సంభవించిన నికన్‌ వంశంపు మర్యాదలున్‌ 
కొల్లంబోవె నిజోర్వికిన్‌ శుభమె నీకున్‌ క్షేమమే చెప్పుమా 


కావున నీవు మాసుఖ వికాసము గోరెడు దానవైన నీ 
భావమునన్‌ సుదర్శనుని పైగల మోహము వీడి యన్యునిన్‌ 
జేవగలట్టి వీరుని బ్రసిద్ధిగ నొక్కని నెన్ను కొమ్ము స 
ద్భావముతోడ నీకును శుభంబగు మాకును చింత తీజెడున్‌ 


నా మాట కాదని నీమది చొప్పున 
నా సుదర్శను వీడ నందువేని 
యా యుధాజిత్తిప్టె అతనిని ఖండించు 
నపుడైన వేరొక్క నృపకుమారు 
వరియింప వలె గాన వదలి వేయుము వాని 
వరియింపు మన్యుని వరగుణాధ్యు 
నటులైన తప్పును నాహవంబిప్పుడు 
నీదు సుఖము గోరి నే వచింతు 


ప్రేమ మీరంగ నిను మేము పెంచినాము 
ఒక్కగానొక్క బిడ్డవో యుత్పలాక్షి 

మొండి సేయకు మమ్మ! నీ మొజకుందనము 
విడిచి సుఖమును శాంతియుంబడయుమమ్మ 


తనతల్లి యీ విధంబున 

ననునయమునం బల్కు పలుకు లాలించియుందా 
వినిపించు కొనక యుందెన్‌ 

వనితలు తమ పట్టుదలలు వదలరు తలపన్‌ 


అదిగని తండ్రియున్‌ మరల నర్శిలిం గూతునిం జూచి యెంతయున్‌ 
పదిలముగా వచించె తనభార్య వచించిన యట్లె, కానియ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 280 


657. మ. 


658. సీ. 


659. చం. 


660. ఉ. 


661. ఆ.వె. 


శ్రీ దేవీ భాగవతం = 


మ్ముదిత తదీయ వాక్యముల పూర్ణముగావిని నిర్భయమ్మునన్‌ 
బదులిడె నొక్కనిశ్చయము భావమునన్‌దలపోసి తండ్రితో 


జనకా! మీరలు వల్మినట్టి పలుకుల్‌ సత్యంబె కావచ్చు నై 

నను నా దీక్షయె నాకు ముఖ్యముగదా! నన్నేటికిన్‌ మీరలో 
యనఘా! యిష్టములేని కార్యమున కిట్లంగీకరింపంగ బో 
ధనలన్‌ జేయుచునుంటి రిద్ది తగునే ధర్మంబె యోచింపుడీ! 


ఈ రాజలోకమ్ము నెల్లరం గనుగొని 
భయము జెందుట నీకు పాడిగాదు 

ఆయుధాజిత్తున కాత్మలో వెజిగంది 
యిట్టులంటివి గాని యెంచి చూడ 

నా సుదర్శనుడు మీ యల్లుడౌటకు తగి 
యుండడా యోచింపు మోర్మితోడ 

ఇదె నాదు నిశ్చయ మెటిగింతు వినుడయ్య 
అతనిం గాదనిమెచ్చ నన్యపురుషు 


నంతభయమైన ననువాని కప్పగించి 
పట్టణమ్మును దాటించి పంపు మవల 
జరుగనున్నది జరుగును జంకనేల 
దైవనిర్ణయ మెటైన దాట వశమె 


అనిశశిపల్మ తండ్రి తన యాత్మజ నక్కునం జేర్చి తల్లిరో! 
వినవది యేల మేమిటుల వేయివిధంబులం జెప్పిచూచినన్‌ 
మనమున మొండిపట్టుదల మానక యుంటివి మీదికష్టముల్‌ 
గనుగొనం జాలకుంటివి సుఖంబిది యుట్టులొ లోందలంపుమా! 


ఇందర తోడ వైరమును నిట్టులం బూనుట సేమమౌనె నీ 
డెందమునన్‌ దలంపుము కడింది బలాఢ్యులు చుట్టు ముట్టి మి 
మృ్మందరు నొక్కటన్‌ గలసి యాహవమం దెదురొడ్డి నిల్చినన్‌ 
పొందుగ నాసుదర్శనుడు పోరి జయింపగలాడె యొంటిగన్‌ 


అట్లు గాన తల్లి! అంగీకరింపుము 
వేరు మార్గమొండు విశద పరతు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 281 


662. ఉ. 


663. ఆ.వె. 


664. ఉ. 


665. చం. 


666. ఆ.వె. 


667. కం. 


668. చం. 


తృతీయ స్కంధము —- 


పణమునొకటి పెట్టి ప్రకటింతు న్‌ స్వయం 
వరము నిపుడు దాన భయములేదు. 


అప్పుడు నిన్ను తత్సణమునందు సుదర్శనుడే పరాక్రమం 
బొప్పగ గెల్చినన్‌ మదిని యూజటం జెందుము, తా నశక్తుడై 
తప్పిన యొక్కవేళ, నిను తప్పక యోగ్యుడు వీరుడొక్కరుం 
డెప్పగిదిన్‌ గ్రహింపగల డియ్యది నిశ్చయ మొప్పుకొమ్మికన్‌ 


శివధనుస్సు విరచి శ్రీరామ చంద్రుండు 
జనకరాజసుతను గొనిన యట్లు 
వీరుడెవ్వడైన వీర్యమ్ముం జూపించి 
నిన్నుం గొనగ వచ్చు సన్నుత్రాంగి 


దాన వివాద మెంతయును దప్పును రాజకుమారులెల్లరున్‌ 
దీనికి సమ్మతింతు, రిక నీదు వివాహము వైభవమ్ముగా 
బూని ప్రశాంతచిత్తమున భూపతులెల్లరు మెచ్చునట్లు స 
మ్మానముతోడ సల్పెదను మానుము నీ మదిలో విచారమున్‌ 


అనిజనకుండు వల్క శశియాతని పల్ముల కాత్మమెచ్చ కి 
ట్లనియెను తండ్రితోడ ననఘా! భవదీయ హితోక్తులెంతయున్‌ 
వినుటకు చక్క్మనై యెసగు విజ్ఞత తోడుతనొప్పు, నైన నా 
మనమున నాసుదర్శనుని మానక నిల్పితి సుస్థిరంబుగన్‌ 


అతని విడిచి యన్యు నాత్మలోగోరుట 
కంటె పాప మొండు గలదె తండ్రి! 
అది యసంభవమ్ము పదివేలు చెప్పిన 
నన్యు నొల్ల నిశ్చయమ్ముసుమ్ము 


పాపములకు పుణ్యములకు 

నేపగిదిం దలంచి చూడ నెల్లయుగములన్‌ 
భూపాలా! మనసొకటియె 

యేపారున్‌ గారణమయి యిద్ధరలోనన్‌ 


అనయము పుణ్యపాపముల నాత్మందలంచుచు వాని కార్యముల్‌ 
గొనకొని చేయకుండినను కూడి తమంతట తామెవచ్చు త 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 282 


669. ఉ. 


670. తే.గీ. 


671. ఉ. 


672. సీ. 


673. ఉ. 


శ్రీ దేవీ భాగవతం = 


ధన ఫలితంబు లెట్లయిన; కావున నిత్యము పాపచింతనల్‌ 
మనుజుడు చేయుటయ్యదె ప్రమాదమటంచు నెజుంగు టొప్పగున్‌ 


నన్ను పణంబువెట్టి నృప నందను లందరి ముందు నీవిటుల్‌ 
పన్నుగ మత్వ్వయంవరము పద్ధతితో జరిపించి తేని, నే 
నిన్నరపాల నందనుల కెల్లరకున్‌ వశమైన యట్లై యం 
చెన్నుము నీమనంబున మహీశ్వర! మానుము తత్ర్రయత్నమున్‌ 


పణమున నొకండె గెలిచిన బాధలేదు 
మువురు నలువురు గెలిచిన మొదటి కసరె 
యౌను నదియును మూల మనర్థములకు 
సంశయాస్పద కార్యముల్‌ జరుపనేల? 


కాన నొకింత సందియము గైకొనంబోవక నన్ను నిప్పు డె 
ట్రైనను నాసుదర్శనున కర్పణ సేయుము మీదికార్యమున్‌ 
దానొనరించు సర్వభువ నమ్ముల నేలెడి లోక మాత; దుః 
ఖానల కీలలాబివె తదంబిక నామము నుచ్చరించినన్‌ 


ఆది పరాశక్తి నాత్మలో స్మరియించి 
ధైర్యమ్ముతో మీది కార్యమెల్ల 

నడపింపుమోతండ్రి! సడియు చప్పుడులేక 
జరుగంగలదియెల్ల జరుపునామె 

రాజ సభకు నేగి రాకుమారుల కెల్ల 
ప్రాంజలించుచు స్వయం వరము టేపు 

జరుగును విడుదుల కరుగుడిపు డటంచు 
ప్రకటించి వారల బనుపు మయ్య 


అవల రాత్రికి మావివాహమ్ము మిగుల 
వేడ్మం జరిపించి పంపుము వేదమంత్ర 
విహిత మౌరీతి క్లుప్త మౌ విధముతోడ 
ఆ సుదర్శను గూడి నే నరుగుదాన 


ఈ వనుకొన్న యట్టు లవనీశకుమారులు గూడి యొక్కటన్‌ 
చేవదలిర్చ సంగరము సేతకు నిన్నెదిరించిరేని శ్రీ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 283 


674. కం. 


6/5. ఉ. 


676. కం. 


677. శా. 


678. వ. 


6/9. ఉ. 


680. ఉ. 


చా రీచీనీ : 


తృతీయ స్కంధము —- 


దేవియె సాయమైనిలుచు తేజమెసంగగ నాసుదర్శనుం 
డేవిధి నైన వారల జయించును దైవసహాయ సంపదన్‌ 


అని తన సుత పలుకగ విని 

జనపతి ధైర్యమ్ముతోడ సరగునం జని తా 
వినయమున రాకుమారులం 

గనుగొని యిట్లనియె మోడ్చి కరయుగ్మమ్మున్‌ 


రాజకుమారులార! మిము ప్రార్థనం జేతు స్వయంవరమ్ము నె 
డే జరిపింపంజాల విను డెల్లి శుభోదయవేళ వేడ్మమై 

నే జరిపింతు, శాంతము వహించి మదర్చిత భాజనమ్ములౌ 
భోజనముల్‌ గ్రహించి కడుపున్నెము నాకొనరంగంజేయుడీ! 


రేపే ప్రకటింతును నే 

నేపగిది స్వయం వరమ్ము నేర్పరతునా? మీ 
రోపిక పట్టుడు రాత్రికి 

నాపైనన్‌ గృప వహించి నమ్మిక తోడన్‌ 


నేడేమైనదొ యేమొ నాతనయ రానేరాను పొమ్మంచు తా 
మోడిన్‌ వేయుచునుండె రేపటికి నామోదింపగాం జేతు న 
న్నాడంబోవక నాదు విన్నపము యోగ్యంబంచు భావింతురేన్‌ 
దోడై యెల్లరు నేడు నిల్వుడిట సంతోషంబు చేకూర్చుచున్‌ 


అనియిట్లా సుబాహుండతి దీనగతిం బ్రార్థింప 


వల్లెయటంచు వల్ముచు సుబాహని వీడ్మొని రాజనందనుల్‌ 
మెల్లగ నేగి యెల్లరును మేలగువిందుల నారగించి తా 
ముల్లములందు మెచ్చుచు పరుండిరి స్వప్న జగత్తులందు ను 
త్ఫుల్ల దళాయతాక్షి వలపున్‌ దలపోయుచు రాత్రియంతయున్‌ 


శశికళా సుదర్శనుల పరిణయము 


అచ్చట నాసుబాహుడును నార్యపురోహితులైన వారిచే 
నిచ్చక మొప్ప నాత్మజ కహీన గతిన్‌ నిజమందిరమ్మునన్‌ 


అగస్త రాజు సుబ్బార్పా 284 


681. ఉ. 


682. మ. 


683. శా. 


684 తే.గీ. 


685. కం. 


686. కం. 


శ్రీ దేవీ భాగవతం = 


నచ్చినరీతి పెండిలి వినమతతో జరిపించె బంధువుల్‌ 
మెచ్చెడు రీతి కానుకలు మెండుగ నల్లునకిచ్చి గుట్టుగన్‌ 


పెండిలి యెనయంతం గడు విజ్ఞత దోపగ నముడై సుబా 
హుండు మనోరమన్‌ గదిసి యోరగ నిల్చి నమస్కరించి నే 
కొండొక దాసుడన్‌ దమకు, కోరిక లింకను నేమి కోరెదో 
దండి మనమ్ముతోం దెలిపి ధన్యునిం జేయుము నన్ను నాతిరో! 


అనినన్‌ గన్నుల మోద బాప్పములు నిండారన్‌ మదిన్‌ బొంగుచున్‌ 
దన వియ్యంకునిం జూచి యిట్లనియె నాతన్వీలలామంబు, నో 
యనఘా! మీకు శుభమ్ములౌత! వర కన్యారత్నమున్‌ మా కుమా 
రున కర్పించితి రింక యేమి వలయున్‌ రొక్కంబులున్‌ గిక్కముల్‌ 


నే నిన్నున్‌ స్తుతియింపగన్‌ దగిన వందిన్‌ మాగధిన్‌గాను సు 
మ్మైనన్‌ బంధుజనమ్ములన్‌ బొగడుటల్‌ న్యాయంబుగా దెన్నడున్‌ 
భూ నాధా! తమపుటత్రికన్‌ గొనిన నాపుత్రుండు యోచింపగా 
తానయ్యెన్‌ గనకాద్రి తుల్యుడవనిన్‌ దథ్యంబు వేయేటికిన్‌ 


వీరు లైనట్టి రాజ కుమార వరుల 
నెల్లరన్‌ గాదు కాదని యిచ్చకమున 
రాజ్యహీనుడై దుర్శరారణ్య భూమి 
సన్మునీంద్రుల యా(శ్రమ స్థలములందు 
కందమూలమ్ములన్‌ దిని కాలమెల్లం 
గడపు వానికి నుత్తమ కన్యనిచ్చి 

పెండ్లి జరిపించు టదియెంత పెద్దతనము 
ఇంతకన్నను మాకింక యేమి వలయు 


ఇందరు బలవంతులతో 

సందియ మొకయింత లేక సమరమ్మునకేన్‌ 
గొందలమందక పెండిలి 

పొందుగం జరిపించుటెంత పుణ్యంబొక్కో! 


ఇంతటి మీసౌజన్యము 
నెంతటికిని మరువం జాల నిద్ధచరిత్రా! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 285 


687. 


688. 


689. 


690. 


691. 


692. 


693. 


కం. 


ఆ.వె. 


చం. 


చం. 


శా. 


తృతీయ స్కంధము —- 


సంతసమగు మదికిని భూ 
కాంతుడ! కైమోడ్తునయ్య కరకమలములన్‌ 


అని యిట్లాయమ ప్రస్తుతింపగ మహాహ్లోదంబు సంతృప్తియున్‌ 
దనలోం బొంది సుబాహుడున్‌ మరల హస్తంబుల్‌ శిరంబానగా 
వినతుండై ముకుళించి (మొక్కి పలికెన్‌ విఖ్యాతిగన్‌ దల్లిరో! 
మనవిన్‌ జేసెద నొక్క్మమాట వినుమీ! మాజాడంబోకన్‌ గృపన్‌ 


ఈ కాశీ రాజ్యంబున్‌ 

మీకిచ్చెద యేలుకొండు మెల్పున నింకన్‌ 
మీ కనుసన్నల నేనును 

శ్రీకరముగ నిలిచి యుందు సేనాపతినై 


అట్లుగాక యున్న నర్ధరాజ్యమునైన 
నొసగు వాడ దీని కొప్పు కొనుడు 
అదవులందు దుంప లాహారముగం గొని 
యుండనేల రాజ్యముండ నిచట 


పడితిరి కష్టముల్‌ మిగుల ప్రాక్తన కర్మవశంబు చేత, మీ 
రిడుములం బొందనేల యిక నీప్పిత భోగములెల్లం బొందుడీ! 
జడియక రాకుమారులకు సాంతముగా విషయమ్ము నెల్ల నే 
నుడివెద, నంతకున్‌ వినక నోరు మెదల్చిన సంగరమ్మె యౌ 


వి నొనరించినట్టి పని యెంతయు ధర్మమటంచు నెంచి భూ 
జానులు, వారి పుత్రులును సవ్వడి సేయక వెళ్ళవచ్చు, లే 
దేని రణంబొనర్బెద నహీనగతిన్‌, దుద గెల్పు నోటముల్‌ 
గాన వశంబె యిర్వురకు, కాగల దౌను విచారమేటికిన్‌ 


అనవిని తా మనోరమయు నాత్మం గడుంగడు సంతసించి యో 
జననుత! భీతిం జెందకుము సన్మతి నాజగదంబికన్‌ సదా 
మనమున నిల్పి ధ్యానమును మానక చేయుము తతృపా రసం 
బున విజయంబు సేకుజును బొమ్ము సుఖాంతమె యౌ(ధువంబుగన్‌ 


ఆ దేవీ కరుణాకటాక్షమున తానత్యంత తేజమ్ముతో 
భూదేవుల్‌ మతి మంట్రి పుంగవులు నామోదింప నాపుత్రు డా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 286 


694 


695. 


696. 


697. 


6986. 


699. 


700. 


తే.గీ. 


చం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం = 


మీదన్‌ రాజగు మాయయోధ్యకు, శుభమ్మే యౌను మాకింక, సం 
వాదంబేటికి మీర లేలు కొనుడీ! వాసిన్‌స్వరాజ్యంబికన్‌ 


ఆదిశక్తిని నిరతమ్ము నాత్మ నిలిపి 

ధ్యాన మొనరించు కొనుచు మే మరుగువార, 
మంతయును చక్కం బడునింక చింతయేల 
పోయివత్తుము సెలవిమ్ము భూపవర్య! 


అనిపలికెనంత 


. ఇడుము లనియెడి చీకట్లు గడచి పోవ 


సౌఖ్యకాంతుల వెదజల్లు చందమొప్ప 
నా మనోరమ యానంద మంద నంత 
భాను డుదయించె ప్రాగ్జిశా భాగమందు 


ఇతరుల కింతయున్‌ దెలియ నీయక నంతి పురంబునందు తా 
సుతకటు పెండ్లి చేసినను, చోద్యమదేమియొ, రాజపుత్ర సం 
తతి కదియెల్ల తెల్లమయినన్‌, గములై వడింజేరి రెల్ల రా 
యతగతింగ్రుద్దు లౌచు నగరంబును వీడి పురోపకంఠమున్‌ 


వారలలోనం గొందరు సుబాహుడొనర్చిన కార్యమందు నే 
నేరము లేదు. యుక్తమని నెమ్మి దలంచుచు నేగిరంత; క్రో 
ధారుణ నేత్రులై యతని నాతని యల్లుని సంహరించి య 
వ్వారిజ నేత్రయౌ శశి నవారణ గైకొని పోదమంచు తా 
మోరిమి! దప్పి కొందరట నుగ్ర గతిన్‌ జరియించుచుండగన్‌ 


మంగళ వాద్యముల్‌ మొరసె మానిసి టీని గృహాంతరమ్మునం 
దంగన లెల్లరున్‌గలసి యంపకముల్‌ జరిపించిరంత, హృ 
ద్యంగమమై వివాహము సుఖాంతమునౌట సుహృజ్ఞనమ్ముతో 
పొంగెడు వేద్మ నాన్ఫపుడు భూపతు లున్నెడకేగి నముడై 


కర కమలమ్ములన్‌ మొగిచి “క్షత్రియ వంశజులార! మీర లె 
ల్లరును మనంబులన్‌ గృప దలంచి సహించి ముదమ్ముతోడ మా 
పురమున కేగుదెండు కడు పున్నెము మీకగు, నా సుదర్భనున్‌ 
బరిణయ మాడె మత్తనయ పట్టును వీడక యెంతచెప్పినన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 287 


701.తే.గి. 


702. చం. 


703. మ. 


704.చం. 


705. తే.గీ. 


706. ఉ. 


707. చం. 


తృతీయ స్కంధము —- 
“ఇదియు నిచ్చా స్వయంవర మెల్లభంగి 

నేను వరియింతు నామది కిష్టమైన 

వాని” ననియామె నాతోడ వాదులాడ 

నేమి చేయుదు నేనందు కిష్టపడితి 


ఇది యహితమ్మ కాక హితమే యగునో యది నేనెజుంగ, స 
మ్మదమున కోప తాపములు మాని పురమ్మున కింకరండు నా 
హృదయము తృప్తి జెందుం గద! యెల్లరుం గూడిమదర్చితమ్ములౌ 
సదమల భోజనంబులను చక్కగ గైకొని యేగు దెంచినన్‌ 


అనినన్‌ రాజకుమారు లిట్లనిరి “యోగ్యంబైన కార్యంబు నీ 
వనఘా! చేసితివయ్య! యింక దయసేయన్‌ వచ్చు మీ వీటికిన్‌ 
పనులేమైనను తక్కియున్న నెరవేర్పన్‌ బొమ్ము;మమ్మింతటన్‌ 
జననిమ్మింక” యనన్‌ సుబాహుడు మదిన్‌ శంకించుచున్‌ మెల్లగన్‌ 


వెనుకకుందిర్లి చూచుచు విభిన్న విధంబుల నూహసేయుచున్‌ 
జనియెనతండు నంత నృప సంఘములెల్లరు గూడి యొక్కటై 
ఘనముగం జర్చ చేసిరట క్రార్యగతిన్‌ దగ మార్గ మధ్య మం 
దనయము నాసుదర్శనుని యంతమొనర్చి (గహింపందత్సతిన్‌ 


ఆ యుధాజిత్తు నందరు నగ్రగామిం 
జేసి సైన్యమ్ములంగొని శీఘ్ర గతిని 
ముని భరద్వాజు నాశ్రమంబునకు పోవు 
మార్గమందున నిలిచిరి మాటువేసి 


అచ్చట వారణాసి పురమందు సుబాహుడు కూతునల్లునిన్‌ 
ముచ్చట దీరునట్టు లిరుమూడు దినంబులు వైభవమ్ముగన్‌ 
బుచ్చగం జేసె; నంతనట భూపతులెల్లరుం గూడి కుట్రతో 
హెచ్చుగ నిల్చి యుండిరని యేర్ప్చడ చారు లెజుంగ జెప్పినన్‌ 


అతడును జంకు లేక చతురంగ బలమ్ములతోడ నల్లునిన్‌ 
సుతను మనోరమన్‌ బనిచి శూర వరేణ్యుల నింకకొందరన్‌ 
చతురత తోడ వెంటం గొని సాగెను సాంద్ర వనంబులందు భూ 
పతు లెదిరించిరేని తన పౌరుషమున్‌ బ్రకటింప నెంచుచున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 288 


708. 


709. 


710. 


711. 


712. 


7192. 


714. 


కర 


చం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం = 
సుదర్శన యుధాజత్తుల సంగ్రామము 


అంతట నా సుదర్శను శతాంగము తీవ్ర రయంబునన్‌ దటిత్‌ 
కాంతుల జిమ్ముచున్‌ జనగ కానన భూముల; మార్గమధ్యమం 
దెంతయు రోసమూని యెదిరించిరి శత్రు ధరాధి నాధుల 
త్యంత పరాక్రమంబెసగ నడ్డము వచ్చి భయంకరార్భటిన్‌ 


దాసిన వారిం జూచియు సుదర్భను డాత్మ నొకింత యేనియున్‌ 
గాసిలం బోక వాడియగు కాండములన్‌ ధనురాసనంబునన్‌ 
వాసిగం గూర్చి నిల్చి సుర వర్యుని భంగి నవక్ర విక్రమో 
ద్భాసితుడై రణంబొనరుపన్‌ బెజివారల గుండె లూడగన్‌. 


ముందుగ శత్రుజిత్తు తన మోముబిగించి శరాసనంబు, చే 

నంది యిషుద్వయంబుం గొని యార్చుచు నేసె వడిన్‌ సహోదరున్‌, 
పొందిక నా సుదర్శనుడు భూరితరో[గ నిశాత బాణముల్‌ 
(గందిల ట్రేసి ద్రుంచె పెట కాండములన్‌ గడు నేర్పు జూపుచున్‌ 


తన మనుమనికి సహాయం 

బొనరింపం దలంచి యంత నుగ్రుండై తా 
కనలుచు డాసి యుధాజి 

జ్ఞనపతి యొనరించె తీవ్ర సంగ్రామంబున్‌ 


ఆయుధాజిత్తు తత్సమ యంబున 


సరగున వెంటవెంటంబలు సాయకముల్‌ గడుతీవ్ర సంగతిన్‌ 
బరప; సుదర్శ నుండును వివర్ధిత చండ మహోగ్రరూపుడై 
వెరవున వానినెల్ల వడి భిన్నముసేయుచు నుండె; నిట్టు ల 
య్యిరువురు హెచ్చు తగ్గులొకయించుక లేక జయాఖిలాషులై 


బవరము సేయుచుండగ సుబాహుడు చయ్యన నల్లువాని కా 
హవమున సాయమేర్పడగ నచ్చటకున్‌ జనుదేర; “నాకు వే 
రెవరి సహాయ మిందు వల దెక్కటినై యతి విక్ర మంబునన్‌ 
బవతుల నుక్కడంచెదం గృపన్‌ జనూడంచు వచించె నాతడున్‌ 


715. కం. 


716. తే.గీ. 


717. వ. 


718. పీ, 


719. మ. 


720. మ. 


తృతీయ స్కంధము = 
అంతట సుబాహు డరిగిన 

నంతక సముడౌచు నల్లు డాహవరంగం 

బెంతయు భీతిల్లెడు గతి 

పంతమ్మున విక్రమించి బవర మొనర్చెన్‌ 


శత్రుజిద్యుధాజిత్తుల స్టెర్యమడగ 
సంగరముసేయు నాసుదర్శనునిం జూచి 
తక్కువారెల్ల చేష్టలు దప్పి యపుడు 
ప్రేక్షకుల వోలె నిల్చిరి పెంపు సెడగ 


ఆసమయమ్మున 


మందార సుమమాల లందమ్ముగా కంఠ 
భీమన వ్రేలుచు చెలువు మిగుల 

దివ్య కాంతులతోడం దేజరిల్లెడి సింహ 
వాహనారూఢయి వాసిగాంచి 

కోటి సూర్యప్రభల్‌ కొలువైన రీతిగా 
ఘన విభూషలు మేనం గ్రాలుచుండ 

నానా విధములైన నవ్యాయు ధమ్ములు 
హస్త పద్మమ్ముల నమరియుండ 


అరుణ దివ్యాంబరాంచిత, యాదిశక్తి 
సకల భువనైకమాత, యా సమయమందు 
నంత దూరాన కన్పించె నాకసమున 
అద్భు తమ్మును నాశ్చర్యమావహిల్ల. 


కలయో! మాయయొ! విభ్రమంబొ! యిదినిక్కంబౌనొ! కాకుండునో 
యిలపై నెన్నడు చూచి యుండముగదా! యీ దివ్యరూపమ్ము, ని 
స్తుల తేజమ్మున వెల్లుచుండె ననుచున్‌ జోద్యంబుగా చూచుచున్‌ 
గలగన్‌ జొచ్చి రొకళ్లొకళ్ళితరులన్‌ గన్గొంచు నాభూపతుల్‌ 


జగదంబన్‌ గని యా సుదర్శనుడు విశ్వాసంబునన్‌ మొక్కి తా 
నొగి తల్లిన్‌ శశిం గూడి మొక్కుచు సుబాహున్‌ గూడ మొక్కించి యొ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 290 


721. 


722. 


728. 


724. 


725. 


726. 


కత 


కం; 


కం. 


కర్మ 


కం. 


: అగస్త 


శ్రీ దేవీ భాగవతం = 


ప్పుగ పల్న్మెన్‌ వినుమయ్య! సుంతయు భయంబున్‌ బొందనింకేల య 
చ్చుగ నాదేవియె దర్శనంబిడెం గదా! శోభాకృతిన్‌ బొల్బుచున్‌ 


అనిపల్కి సుస్థిరమ్ముగ 

మనమున శ్రీ కామరాజ మంత్రాక్షరమున్‌ 
గొనకొని నిల్పి సుదర్శను 

డొనరన్‌ గడు భక్తి జపము నొనరించె నటన్‌ 


అపుడతి భీకరమ్మయి దిశావలి యెల్ల ప్రతిధ్వనింప త 
ద్రిపుతతి గుండియల్‌ వగుల తీవ్ర తరమ్ముగ సింహ వాహనం 
బపర యుగాంత మేఘ జనితార్భటియోయన గర్జసేసె న 
వ్విపిన మృగమ్ములెల్లం గడుభీతిలి పర్వగ నాల్లుదిక్కులన్‌ 


ఆ సింహగర్జనము విని 

వేసరిలెను శత్రుసేన వేయివిధములన్‌ 
గాసిలి వేదండాశ్వము 

లోసరిలుచు పరువులెత్తె నురుగతి నపుడున్‌ 


ఒక్కట రుంరూమారుత 

మెక్కుడుగావీచి ధూళి యెగురుట కతనన్‌ 
దిక్కులు తెలియక సైనికు 

లక్కట! నేత్రములు మూసి యట్టులెయుండన్‌ 


తనసేనాపతిం జేరంబిల్చి కడు నిర్వంద్వంబుగా నా సుద 

రను డాలోచన చేసిపల్మె వినుడీ! సైన్యంబులంగొంచుం జ 

య్యన నేతెంతము. దేవియున్‌ మనకు సాహాయ్యంబుగానిల్చెం బొ 
మ్మనినన్‌ వేగమె స్యందనంబులును శీఘ్రాయత్తమై సాగినన్‌ 


అంత యుధాజిజ్ఞనపతి 

వింతగ నిలుచుండి యున్న వీరులంగని తా 
నెంతయుంగ్రుద్దుండై యపు 

డంతక సముడౌచు బిట్టు నార్చి యిటులనెన్‌ 


ఏమీ! మీరలు కుద్యచిత్రముల యబట్లీరీతి వీక్షించుచున్‌ 
మీమీ చేష్టలు మాని యుండుట శుభంబే సుంతయోచింపుమా 


స్తరాజ సుచ్చారాు 291 


728. కం. 


729. మ. 


730. ఉ. 


731. కం. 


732. ఉ. 


7383. తే.గీ. 


తృతీయ స్కంధము = 


సామాన్యుండగు నాసుదర్శనుడదే సంరంభుడై కన్యకన్‌ 
భూమీశాగ్రణు లిందరుండ నిటు గొంపోం జూచుటాశ్చర్యమౌ 


హరి వాహన యై వచ్చిన 
హరిణాక్షిని గాంచి యిట్టులదరి పడితిరా! 
హరి! హరి! పిరికిందనమును 

సరగున విడనాడి వానిం జంపం గడంగుడీ! 


అరయన్‌ సింహము పాలి సొమ్ముం గొనగా నాశించు గోమాయు వ 
ట్లరవాయిన్‌ మదిం జెంద కీతడిదె కన్యారత్నమున్‌ గొంచు తా 
నరెరే! పోయెడు నంచుం బల్మి యత డత్యంతా(గహోదగ్రుడై 
శరవృష్టిన్‌ గురిసెన్‌ సుదర్శను పయిన్‌ శౌర్యాతిరేకంబునన్‌ 


దానికి! జంకం బోవక సుదర్శనుడున్‌ ద్విగుణీకృతంబుగా 
వేనకు వేలు బాణములు భీకర వృత్తిని వేయుచుండె, సుం 
తైన నెడమ్ములేక; యపుడాతని చేతి శరాసనమ్ము ని 

త్యానత మౌట చూడ నలరారె పరిస్ఫుట మండలాకృతిన్‌ 


ఆతని దక్షిణహస్తం 

బేతటిం బరికింప చెవికి నెంతయు దాపై 
భాతిగ నగపడుచుండెను 
చేతములలరంగ నెల్ల సేనలు చూడన్‌ 


ఆ సమయంబు నందు జగదంబ విలాసముతోడ నింగి పై 
హాసముసేయుచున్‌ రణమునట్టులె చూచుచు జెప్పపాటునన్‌ 
వేసె శరద్వయంబు కడు భీకర రావము లుప్పతిల్లగా 


వేసరిసైన్య సంఘములు వీడ్వడి పర్వ ననేక రీతులన్‌ 


అంబ విడిచిన బాణద్వయంబు దగిలి 
శత్రుజిద్యుధా జిత్తులు సత్వరమున 

నేల కొరిగిరి యూపిరుల్‌ గోలు పోయి 
ఆ సుబాహుడు సంతస మంది యపుడు. 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 292 


734. వ. 


735. మ. 


736. మ. 


737. చం. 


738. తే.గీ. 


739. ఉ. 


740. మ. 


శ్రీ దేబీ భాగవతం —ా 
సుబాహుడొనర్చిన దేవీస్తుతి 


దేవినిట్లని స్తుతియించె. 


కరపద్మమ్ములు మోడ్చి నమత నమస్మారంబు గావించి యో 
పరదేవీ! త్రిగుణాత్మ కుండనగు నే భావించి నాబుద్ధితో 
నరయంజాలను నిరుణంబవగు నిన్నమ్మా! కడున్‌ భక్తి సు 
స్థిరులై గొల్చెడి వారి కష్టముల నర్ధిన్‌ దీర్తువెల్లప్పుడున్‌ 


తెలిసెన్‌ నేడిటు నీ ప్రభావము కడున్‌ దివ్యంబునై యొప్పుచున్‌ 
వలంతిన్‌గాను స్తుతింప నీ మహిమలన్‌ వాగ్దేవివై నీవె యీ 
కల రూపంబులలోన నుండ నిక నీకారుణ్యమున్‌ బొందలే 
కెలమిన్‌ నిన్‌ గొనియాడ సాధ్యమగునే యిచ్చామతిన్‌ శాంకరీ! 


హరిహర పద్మ గర్భులు నిరంతరమున్‌ భవదీయ సద్దుణో 
త్మరముల నాత్మనిల్చుకొని ధ్యాన మొనర్చుచు నుందు, రైన వా 
రిరవుగ నేటికిన్‌ భవదహీన మహత్వ మెజుంగరన్న, నే 
నరయగ నెంతవాడను త్వదంఘి సరోజ పరాగమేన్‌ గనన్‌ 


ఎజుగ సజ్జన సాంగత్య మింతదనుక 
చిత్త శుద్ధియులేదు నిన్‌ జేరికొలువ 
ఈ సుదర్శను డల్లుడై వాసిం గనుట 
నీదు రూపమ్ము దర్శించి త్రీ దినమ్ము 


ధన్యుడనైతి నోజనని! తామరసోద్భవ ముఖ్య దేవతల్‌ 
మాన్యులు యోగి పుంగవులు మానక నిన్‌ దరిసింపం గోరి సౌ 
జన్యులు నై తపించియును చాలరు నిన్‌గన, నట్టులుండ, రా 
జన్యుడనైన నాకు నిటు సతృప దర్శనమిచ్చి (బ్రోచుటన్‌ 


ధన రాజాది విహీనతన్‌ వనములన్‌ దారాడుచున్‌ గష్ట జీ 
వనుడైయున్న సుదర్శనున్‌ గరుణం (బోవన్‌ జూచి యుద్దావనిన్‌ 
తన శత్రు ద్వయమున్‌ వధించితివి, నిత్యంబీవు భక్తావళిన్‌ 

గని రక్షించెద వన్నమాట కిదె తార్మాణంబుగా నెంచెదన్‌ 


741. తే.గీ. 


భక్త జనముల కాపాడు భరముం దాల్చి 
జనన మరణాది భయములం గనగనీక 
వారి కీర్తుల దిక్కులం బర్వం జేయు 
టదియె నీ నైజగుణమమ్మ! యనవరతము 


తృతీయ స్కంధము —- 


742. కం. కడు భక్తి నాతడివ్విధి 
జడియక స్తుతియింప సంత సంబున తా న 
పుడమి మగనింగని యొకవర 
మడుగుము నే నిత్తు ననుచు నంబపలుకగన్‌ 
743. శా. అమ్మా! యేమని నిన్నుం గోరెదను బ్రహ్మాండ ప్రకర్షంబు లే 
కమ్మై యొక్కట నిల్చినన్‌ సరిపడంగా జాలవేనాటికిన్‌ 
సుమ్ము! నీదగు దివ్యరూపమునకున్‌; చోద్యంబుగానేడు నీ 
విమ్మాడ్మిన్‌ గనిపించితింక యితరంబేలా! నినున్‌ గోరగన్‌ 
744. ఉ. _ ఐనను కోరు కొమ్మని దయా మతిం బల్మితి గాన నిత్యమున్‌ 
మానక నే మనంబున క్రమంబున నీ పయి భక్తి భావమున్‌ 
బూని వసించు నట్లు వరమున్‌ దయ సేయుము; దుర్గవైయికన్‌ 
మా నగరంబునన్‌ నిలిచి మాకు ముదంబును గల్గం జేయుమా! 
745. ఉ. నన్నును నాదు వంశమును నాప్రజలన్‌ ధరణీ విభాగమున్‌ 
బన్నుగం బ్రోవుమమ్మ యెడం బాయకయిందె వసించి; దీనికిన్‌ 
మిన్నగ కోరనేమియును, మెల్పున నీకను సన్నలందె సం 
పన్నత వారణాసి ధర వర్ధిలునట్టు లనుగ్రహింపుమా! 
746. తే.గీ. అని సుబాహుడువేడ నయ్యంబయపుడు 
వాని ప్రార్థనమాలించి వారణాసి 
యందె వసియింతు నింకనే ననవరతము 
ధరణియున్నంతదనుక సుస్థిరముగాగ 
747. కం. అనిపల్మ నాసుబాహుడు 
తన మనమున సంతసించి తద్దయుభక్తిన్‌ 
వినమిత గాత్రుండై యా 
జననికి సాష్టాంగ పడియె సంరంభమునన్‌ 
= రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 294 


748. చం. 


749. చం. 


750. చం. 


751. తే.గీ. 


752. చ. 


753 సీ. 


శ్రీ దేవీ భాగవతం = 


అదిగని యాసుదర్శను డనంత ముదంబును బొంది భక్తి సం 
పదలొదవన్‌ జగజ్జనని పాద సరోరుహయుగ్మమున్‌ మదిన్‌ 
వదలక నిల్పి శీర్షమును వంచి నమస్కృతులందం జేసి తా 

పదిలముగానుతించె ననవద్యగతిన్‌ హృదయంగ మంబుగన్‌ 


అవధులు లేవు తల్లి! భవదాదరవృత్తికి, భక్తబృందమున్‌ 
జవమునం ట్రోచు కార్యమున సాటి యొకింతయురారునీకు నే 
దివిజ వరేణ్యులైన, నిది తెల్లము; దీనుడనైన నన్‌గ్భపా 
ప్రవిమల దృష్టిం బ్రోచితివి ప్రాభవమొప్పగ సర్వకామదా! 


జగముల సృష్టిం జేయుచు ప్రశస్తిగం బుష్టి యొనర్చుచున్‌దుదన్‌ 
దగ విలయంబొనర్హు విది తావక నిత్యవిలాసమే యగున్‌ 
సగుణవు నిర్గుణంబవన సన్నుతి కెక్కిన నీమహత్వ మే 

పగిది నుతించెదన్‌ పరమ పావని యజ్ఞుడ నీకు దాసుడన్‌ 


నీవు చెప్పిన యట్టుల నేను చేయు 

దెచటి కేగంగవలయు నో యెజుగం దెల్పు 
మమ్మ! నీయాజ్ఞ మేరకు నరుగు వాడ 
అడుగు ముందుకిడను భవదాజ్ఞ లేక 


అనిన బ్రసన్నయి పలికె నాజగదీశ్వరి యోసుదర్శనా! 

వినుమిక నీ వయోధ్య కతి వేగమె యేగి ప్రజానురంజకం 

బున ధరనేలు మయ్య! శుభముల్‌ గలుగంగల వింక; నీ ప్రజల్‌ 
ధన కనకాది భోగముల ధర్మయుతంబుగ నుందు రెల్లెడన్‌ 


అష్టమి నవముల నవల చతుర్దశి 
తిథుల యందెల్లప్పు దీక్షతోడ 
విధివిధానమ్మున వేడ్మతో నర్చనల్‌ 
జరిపింపుమిక మూడు సంధ్యలందు 
శారద నవరాత్రు లారడమ్మున సల్పు 
డాగమ శాస్రోక్షమైనరీతి 
బహుళచతుర్దశి పర్వదినమ్మది 
ప్రీతి పాత్రము నాకు పెంపెసంగ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 295 


754. తే.గీ. 


75ర్‌. చం. 


756. మ. 


757. ఆ.వె. 


"758. కం. 


759. తే.గీ. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారా 


నర్చనాదులు జరిపింపు డాదినమ్ము 

చైత్ర మాషాఢ మాశ్వయుజమ్ము మాఘ 

ముల మహోత్సవ ములం గడు మోదమలర 
జరుపుచుండుడు ప్రతి యేట జరుగు శుభము. 


అని పలికి జగన్మాత తానాక్షణంబ 
అక్కజంబుగ మాయమై యరిగినంత 
పరుగు పరుగున వచ్చి భూపాల పుత్రు 
లా సుదర్శనునకు భక్తి నంజలించి 


తెలియక మేము నీ యెడల దెప్పటి కంపు టవజ్ఞ సేయగా 
దలచితిమయ్య! మమ్ముల నుదారమతిన్‌ క్షమియింపుమయ్య! న్స్‌ 
వలన మహేశ్వరిన్‌ గనెడి భాగ్యములబ్బెను మాకు నేడు; ధ 
న్యులము సుదర్శనా! భవదనూన మహత్వమెజుంగ శక్యమే 


నినురక్షింపగ లోకమాతయె యిటుల్‌ నేడాద్భతిన్‌ వచ్చెనం 
చనినన్‌ పృథ్విని నిన్నుమించి కడుపుణ్యాత్ముండొకండేనియు 
న్లనిపింపండని మే మెటింగితిమి! అజ్ఞానాంధకారమ్ముచే 
నినుగుర్తింపము నేటిదన్మ నకటా! నీ వెంత బోధించినన్‌ 


ఆది శక్తి యైన అయ్యంబయాజ్ఞచే 
వచ్చితేనటంచు నచ్చికమున 

నీవు చెప్పినట్టి నిజమెజుంగక మూఢ 
మతులమైతి మయ్య! మాన్యచరిత! 


అరిషడ్వర్లము లనియెడి 

యురు నక్ర తిమింగిలముల నుగ్రంబౌ సం 
సరణాబ్దిన్‌ మునిగిన మము 

తరియింపగం జేయుమయ్య! దండి మనమునన్‌ 


నీవ సర్వజ్ఞుడవు చూడ నిశ్చయముగ 
మాకు శ్రీదేవి మహిమమ్ము ప్రాకటముగ 
చెప్పి సరగున తరియింపం జేయుమయ్య! 
సంసృతి విషాబ్ధి నుండి యో సదమ లాత్మ! 


తృతీయ స్కంధము 2 


296 


760. చం. 


761. ఉ. 


762. తే.గీ. 


763. తే.గీ. 


764. కం. 


765.లే.గ. 


766. చం. 


శ్రీ దేవీ భాగవతం = 
సుదర్శనుడుచెప్పిన దేవీ మహిమ 


అని కడుదీనులై యడుగు నాన్ఫప నందను లందరన్‌ గృపన్‌ 
గనుగొని యాసుదర్శనుడు కామిత దాయిని యైన యీశ్వరిన్‌ 
మనమున సంస్కరించి బహుమాన పురసృృత మంజు భాషలన్‌ 
దనర వచించె నిట్లని యుదారగతిన్‌ నమితోత్తమాంగుడై 


రాజకుమారు లార! వివరంబుగ తన్మహిమంబుం జెప్ప నం 
భోజ భవాదు లేనియునుం బోలరటన్న వివేక హీనుడన్‌ 

నే జగదంబ తత్వమెటు లేర్పడం దెల్పుదు, నెంచి చూడ న 

వ్యాజ తపః ప్రభావులకె యౌనెజుగన్‌ నిజయోగదృష్టులన్‌ 


అన్నిటికి మూలమై యొప్పు నాదిశక్తి 
సత్వగుణమున లక్ష్మియె సకల జగము 
లేలుచుండును నిరతమ్ము నెట్టి కొజత 
లేక సకల సంపద్విభ వైక యగుచు. 


ఆమెయే రజో గుణమున నఖిలసృష్టి 
జేయుచు సరస్వతియనం బ్రసిద్ధి వడసె 
విలయమొనరించుం దమమున విశ్వమెల్ల 
అంతమున శ్రీమహాకాళి యనగ నొప్పి 


త్రిగుణ స్వరూపములతో 
నగణితయైయొప్పి యిట్టు లాయావిధులం 
దొగి వర్తిలు నాదేవియె 

యగపడ దంతమున నిర్గుణాత్మస్థితయై 


గుణరహితయిన దేవిని కొల్పుటెల్ల 
కష్టసాధ్యము కావున నిష్టమైన 

సగుణ రూపమున్‌ గొలుచుటె సమ్మతమ్ము 
నేను నిత్యమ్ము సేవింతు నియమగతిని 
సాత్వికంబైన వైష్టవిన్‌ సవినయముగ. 


అనవిని రాకుమారులపు డాతనిం గాంచుచు నో సుదర్శనా! 
వినుటకు చిత్రమయ్యెం గడు పిన్నవయస్సున నేగుదెంచి యీ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 297 


767. తే.గీ. 


768. తే.గీ. 


769. ఉ. 


770. చం. 


771. కం. 


772. ఉ. 


= రీచ్‌ : అగస్త 


తృతీయ స్కంధము చా 


వనముల నున్న నీ వెటు లుపాసన చేసి మహేశ్వరిన్‌ మదిన్‌ 
గనుగొనం జాలితో తెలియం గౌతుకముల్‌ జనియించె జెప్పుమా 


ఆదిశక్తిని తెలియుట కహరహమ్ము 

నెట్టి మంత్రమ్ము జపియించి తెవరు గురువు 
లెవ్వి నియమమ్ము లవియెల్ల యెజఖుగందెల్పు 
మయ్య!మాదు పుట్టువులు ధన్యమ్ములౌను 


అనుచు వేడిన నతడు ధరాధిపతుల 

గాంచి యిట్లనిపల్మె భూకాంతులార! 

ఒక్క మంత్రాక్షరంబిటం జిక్కెనాకు 

నదియు కామ భీజాక్షరం బనుచునేను 
తెలియ నైనను మదినిల్పి దీక్షతోడ 

పదియు రెండేండ్లు నిరతమ్ముం బాయకెపుడు 
భక్తి విశ్వాసములు మదిం బదిల పరచి 
జపమొనర్చితి పూర్వ సంస్కార మొదవ. 


అంతకుమించి నేనెబుగ నాజగదంబ గుతించి, యా(శ్రమ 
ప్రాంతమునందు నున్న బుషి వర్యు లొకింత తదీయ వైభవం 
బెంతయు సంతసంబున వచింపగ వింటిని నంతెగాని యా 
వంతయు లేదు నామహిమ యంచెలిగింపగ సంతసించుచున్‌ 


చనిరి నృవాల నందనులు సమ్మతి నాజగదంబ దివ్య ద 
ర్శృనమును గూర్చి పల్మరు విచారణ సేయుచు, నాసుదర్శనున్‌ 
ఘనముగ మెచ్చుకొంచు బలగంబులం దోడ్మొని; యాసుబాహుడున్‌ 
జనియెను కాళికాపురికి సైన్యసమేతముగా ముదంబునన్‌ 


జననిన్‌ భార్యను గైకొని 

చనెనంత సుదర్శనుండు సంతోషమునన్‌ 

తన నగరియౌ నయోధ్యకు 

వినుతించుచు నంబమహిమ వేయివిధములన్‌ 


అంతకు మున్నె యీావిషయ మంతయు చారుల వల్ల విన్న సా 
మంతులు దండ నాయకులు మంత్రులు కోసల దేశవాసులున్‌ 


స్మ్యరాజు సుబ్బారా 298 


7782. 


774. 


775. 


776. 


777. 


778. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం — 
సంతసమొప్పకానుకలు సమ్మతిగైకొని వచ్చియిచ్చి పూ 
బంతుల స్వాగతించి గొని వచ్చి రయోధ్యకు వారి మువ్వురన్‌ 


సుదర్శనుడు లీలావతి నూబిడించుట 


అంత సుదర్శనుండు వడి నంతిపురంబును జేరి లోన నే 
కాంతమునందు దుఃఖమతియి విలపించెడు పిన్నతల్లి క 
త్యంతము భక్తి మొక్కి క్షణమట్టులె చెంతన నిల్చి యామెకున్‌ 
స్వాంతము శాంతిలంగందగు సాంత్వన వాక్కులం బల్మెనివ్విధిన్‌ 


తల్లీ! నేవధియింప లేదరయ నీతండ్రిన్‌ సుతున్‌ నమ్ముమా! 
యుల్లంబందున నన్ను దోషియని నీ వూహింపంబోకెన్నడున్‌ 
కల్లల్‌ గావు మదీయ వాక్యములు నిక్కం బామహాదేవియే 
చెల్లన్‌ జేసెను వారిప్రాణముల, నిచ్చెన్‌ ముక్తి సామ్రాజ్యమున్‌ 


కావున చింతిలన్‌ వలదు కాగలదెన్నడు కాకమానునే? 
జీవుడు కర్మబద్దుడయి చేకొనుచుండు శుభాశుభమ్ములన్‌ 
భావమునం దొకింతయును బాధపడందగ దెద్దిగల్లినన్‌ 
దైవము కారణంబు ఫలితంబుల కంచుం దలంచు టొప్పగున్‌. 


నిన్ను నాతల్లి నొకటిగ నేందలంతు. 
భేద మిసుమంత యైనను లేదు తల్లి! 
కాన దీవింపుమమ్మ! నన్‌ గరుణతోడ 
తల్లు లిర్వురు నాకంచుం దలతునెపుడు. 


జీవుడు చెక్క బొమ్మవలె చేసిన కర్మను బట్టియాడునం 

చీవు తలంపుమమ్మ! యిదియెల్ల యెతింగినవారు దుఃఖీలన్‌ 
బోవరు, నేను మున్‌ సకల భోగములన్‌ విడనాడి తల్లితో, 

చేవం దొజంగి యుగ్ర వన సీమ వసించియుం బొంద దుఃఖమున్‌ 


తాత వధియింపం బడగ నా తల్లి యపుడు 
నన్ను పసివానిం గొని యరణ్యముల కరిగె 
దోచుకొని రెల్ల ధనముల దొంగలచట 
కట్టు బట్టలు మాత్రమే కడకు మిగిలె. 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 299 


779. చం. 


780. తే.గీ. 


781. తే.గీ. 


782. కం. 


7883. తే.గీ. 


784. ఉ. 


785. తే.గీ. 


తృతీయ స్కంధము —- 
తినుటకు తిండిలేక కడు దీనత నన్‌ బసి వాని చంకలో 

నునుచుక నుస్సురుస్సురయి యోర్పు వహించి విదల్లుగూడి తా 
వనములయందు గ్రుమ్మరుచు వన్యములన్‌ భుజియించుచున్‌ దుదన్‌ 
జనియెను నెట్టకేల కొక సన్నుని వర్యుని పర్ణశాలకున్‌ 


అది భరద్వాజు నాశ్రమంబని యెతింగి 

లోని కరుగగ నందున్న మౌని వర్యు 

డామె దుఃఖమ్మునెటిగి తా నాదరించె 

అచటి మునులును మముం జూచి రాదరమున 


అట్టి సమయమ్ము నందైన నాత్మయందు 
దుఃఖమును జెంద, నన్యుల దూబనెపుడు 
భోగ భాగ్యము లిప్పుడు పొంది తంచు 
నింగి కగయుటయును లేదు నేల విడిచి. 


నీవార భక్షణంబే 

భావింపగ ్రేష్టమౌను పావనమదియే 
నీవరియన్నము తినువా 

రేవారలు నైన స్వర్గ మేగుదురమ్మా! 


భోగ భాగ్యాలం దులదూగు పూరుషుండు 
యముని పురమునకేగునం చార్యులనిరి 
ఆర్జవమ్మున మానవుండహరహమ్ము. 
ఇంద్రియాదుల నడచి జీవింపవలయు. 


మానవ జన్మదుర్లభము మానుగ నందును భారతాంబ గ 
ర్భాన జనించు టెంతయును భాగ్యము కావున నిందు నెల్లరున్‌ 
బూని నిరంతరమ్ముంగడు పుణ్యపు కార్యము లాచరించి వి 
జ్ఞాన నిధానులై పరమ శాంతిని బొంది తరింపగా నగున్‌ 


ధర్మ సాధన చేయ నీ ధరణియందు 

మనుజ జన్మంబె యోగ్యంబు మది దలంప 
తిర్యగాదుల కీధర్మ దృష్టి లేదు 

దీని మరువంగ రాదెప్లు మానవుండు 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 300 


786. ఉ. 


787. చం. 


788. ఉ. 


789. తే.గీ. 


790. కం. 


791. ఉ. 


792.6. 


శ్రీ దేవీ భాగవతం = 


ఈ విధి ధర్మ సంగతుల నేర్పడం బల్ము మనోరమాసుతున్‌ 
భావము నందు మెచ్చుకొని బాధల నెల్లం దొలంగం జేసి లీ 
లావతి పూర్వ సంఘటనలన్‌ దల పోయుచు సిగ్గు చెంది ధై 
ర్యావహయి వచించె నిటు లాతనితో తలవంచి మెల్లగన్‌ 


వయసున పిన్నవయ్యుం గడు భావ్యముగా వచియించి తయ్య దు 
ర్నయమున నీదుతాతను రణంబున మజ్జనకుండు చంపి నీ 
దయిన వసుంధరన్‌ మిగుల నక్రమరీతినిం బొంది మత్సుతున్‌ 
ప్రియమునరాజుం జేసి యొనరించెను మీకు మహాపరాధమున్‌ 


ఆతని కృత్యముల్‌ దలచి నంతం గడుంగడు సిగ్గుగల్లు నే 
నాతటి వారి కద్దుపడ నైతి భయమ్మున;6 గాని యిందులో 
నా తనయుండు కారణమనందగ, దైనను దోసమే యగున్‌ 
తాత యొనర్చు కార్యము లధర్మములంచు వచింపకుండుటన్‌ 


ఏది యేమైనం గాని నే డిర్వురవని 
గూలి రవ్వారి కర్మాను కూల గతిని 
వారి కొజికేను మదిలోన వగవనయ్య! 
వగతు నెంతయు వారి నిర్వాకములకు. 


నీ పట్ల మత్సరంబును 

కోపంబును లేవునాకు కూరిమి మీరన్‌ 
నే పుత్రుగ నిన్‌దలచెద 

నా పాపము లెంచకయ్య నమ్మిక నికపై 


పోయిన రాజ్యమున్‌ మరలం బొందితి వా జగదీశ్వరీకృపన్‌ 
హాయిగ రాజ్యమేలుము ప్రజావళీ మెచ్చగ; ధర్మకార్యముల్‌ 
సేయుము, మోదమున్‌ గలుగం జేయుము నాకును నీదుతల్లికిన్‌ 
నా యనుగుం గుమార! కరుణన్‌ పరదేవియు నిన్ను బ్రోచుతన్‌ 


అనిపల్ము పిన్నతల్లికి 

వినయమున నమస్కరించి వీడ్శొని యంతన్‌ 
తన మంత్రిపురోహితులను 

గొని చనియెను తల్లికడకు కూరిమితోడన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 301 


793. చం. 


794. తే.గీ. 


795. మ. 


796. కం. 


797. కం. 


798. కం. 


799. చం. 


తృతీయ స్కంధము = 
కాశీ-అయ్యోధ్యలలో దేవీమందిర నిర్మాణములు 


అట తన తల్లి యాజ్ఞం గొని యార్యపురోహితు లొక్కమూర్తమున్‌ 
బటు గతి నిర్ణయింప, చెలువంబగు నాలయ మొక్కటయ్యెడన్‌ 
దిటవుగ నిర్మితిన్‌ సలిపి దివ్య సువర్ణమయాసనంబు నొ 

కృటి రచియింపం బంపెను జగద్ధితబుద్ధి నమాత్యవర్యులన్‌ 


అతని యాజ్ఞానుసారమ్ము నాలయమును 
వేగ నిర్మింపం జేసి యా పిదప నందు 
కనక సింహాస నమ్ము నక్కజముంగొల్ప 
రూప కల్పన చేయించి చూపిరపుడు 
మంత్రిపుంగవు లెల్ల సంభావితముగ. 


స్థిర చిత్తంబున నా సుదర్శనుడు తత్‌ సింహాస నంబందు తా 
పరదేవిన్‌ వరవైష్టవిన్‌ నిలిపి దివ్యంబైన మంత్రమ్ములన్‌ 

బరగన్‌ విప్రులు సుస్వరంబున పఠింపంగన్‌ బ్రతిష్టన్‌ విధిన్‌ 
జరిపించెన్‌ బృథుదాన ధర్మములతో సంతర్పణల్‌ సేయుచున్‌ 


ఆ దినము రాజ్యమంతట 

వేదాధ్యయ నములతోడ వేడుక మీరన్‌ 

శ్రీదేవీ యుత్సవముల 

భూదయితుడు జరుప బంచె పొలుపు మిగులగన్‌ 


మంగళ వాద్యమ్ములతో 

సంగీతములెల్ల దిశల సంరంభమునన్‌ 
నింగిని దాకుచు (మోగెన్‌ 

పొంగారెడు వేడ్క నచటి భూభాగమునన్‌ 


ఆనాటి నుండి నిరతం 

బానాటన్‌ బ్రజలకెల్ల నంబయె యిలవే 
లై నానావిధ సంపద 

లేనాటన్‌ దజుగ కుండ నిచ్చుచునుండెన్‌ 


ఇనకుల నాధులౌ రఘుమహీశుడు, రాముడు, నా దిలీపుడున్‌ 
ఘనముగ రాజ్యమేలిన ప్రకారము సంతత ధర్మబద్దుడై 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 302 


శ్రీ దేవీ భాగవతం —- 
యనయము నేలె కాదనక నర్గుల కోర్కెలు దీర్చుచున్‌సుద 


తృతీయ స్కంధము —- 
806. తే.గీ. వలయు సంభారముల మున్నె వరుసం గూర్చి 


రృన జననాధు డీతనికి సాటి యితండన కోసలావనిన్‌. 


చైత్ర మందైన నాశ్వయుజమున నైన 
ప్రథమ దినమున మొదలిడి భక్తితోడ 


800. ఉ. అచ్చట కాశికాపురమునందు సుబాహుడు సైత మంబకున్‌ Ce 
ముచ్చటం గొల్బు నాలయముం బొందుగ నిర్మితి జేసి యంత నా అనరు ఇల్‌ కలన, 
డచ్చట దర్శనంబిడిన యట్టులె యాజగదంబ రూపమున్‌ 807. సీ. సమతలమంటపం బమరించి దానిని 
మెచ్చుగం జేయం బంచి యొక మేలగు లగ్నమునన్‌ బ్రతిష్టం దా గోమయమ్మున మట్టిం గూర్చియలికి 
నిచ్చ నొనర్చం జేసె ప్రజలెల్లరు మెచ్చగ భక్తి యుక్తుడై దానిపై నొక వేది తగ నన్ని కొలతలు 
801. తే.గీ వాడవాడల వెలసెను వరుస నంత See Be 
నాలయమ్ములు దేవికి నంచి తముగ నుండు నట్లానరించి యొప్పుగ జగదంబ 
ల్స్‌ ల్స్‌ 
నిత్యపూజల జరుపుచు నిఖిల జనులు ఎఠమ్ము నందుంచి బ్రతి తోడ 
భక్త వరులైరి దేవి కా ప్రాంతమందు. లాల తోరణముల పొలుపొందగా గూర్చి 
పాల వెల్లిని పైన పదిల పరచి 
802. వ. శౌనకాది మహామునులారా! పైవిధంబున వ్యాసుండు దేవీ 
మాహాత్యంబెజింగించిన విని జనమే జయుడు మరల వ్యాసుని గీ. _ వేద విదులైన విప్రుల నాదరించి 
యిట్లభ్యర్దించె వినుందు. శుద్ధ పాడ్యమి మొదలు విశుద్ధమతిని 
ts: వేకువన లేచి స్నానాది విధుల జరిపి 
దేవీనవరాత్రులు వ్రతము నారంభమొనరింప వలయు భక్తి 
803. కం. దేవీ నవరాత్రంబుల 808. సీ. శాంత స్వభావుల సద్రాహ్మణుల నర్జ్య 
నేవిధమున చేయవలయు నె వ్విఫలితముల్‌ పాద్యాది విధుల సద్భక్తి పూజ 
భావించి చెప్పుమయ్యా! సల్పి వినూత్న వస్రమ్ముల నిడి వార 
శ్రీవేదవ్యాస ముని వరేణ్యా! నాకున్‌ లందొక్కరినినైన నైదుగురను 
804. కం. అనియడిగిన జనమేజయుం లైన SS sear 
గని మునివరు డిట్లు పలికె కాలంబున నా Ms షల 
కటు శరత్సమయంబులు నాచారమును వీడ కార్దవమ్మునుగల్లి 
గన మనుజుల కెపుడు కష్ట కాలము లనఘా! సక్తమైసను గక భుక్రమైన 
805. కం. యమదంషలట్టు లవి రో గీ. స్వీకరించుచు నేకాగ్రచిత్తమలర 
గములను గలిగించుచుండుం గావున జనులా re వ. 
సమయమ్ముల నుత్సవములం పూజలొనరింప వలయు సద్బుద్ధి డ 
(గమమున శ్రీదేవి కొణకుం గావింతు రిలన్‌ నుడ శంక అంగాని) 
— రీచీనీ : అగస్త్యరాజ సుబ్బార్పా 303 = రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 304 


809. ఉ. 


810. కం. 


811. కం. 


812. తే.గీ. 


813. వ. 


814 కం. 


815. కం. 


శ్రీ దేవీ భాగవతం = 


వేదికమీది పీఠమున వెల్లదనంపు నవీన వస్త మా 

చ్చాదన చేసి, దానిపయి చక్కని యాసనముంచి యందులో 
మోదమెలర్చ నాల్గు బుజముల్‌గల యంబను సింహవాహనన్‌ 
శ్రీదను వేదమంత్రములచేందగ నిల్పవలెన్‌ బ్రసిద్ధిగన్‌ 


కలశంబొక్కటి శుచియగు 

జలములతోనింపి రత్నచాంపేయమణుల్‌ 

కలిగిన యవి యందునునిచి 

వలనొప్పగ పంచ పల్లవముల నిడవలెన్‌ 

(మామిడి, నేరేడు, వెలగ, మాదీఫలం, బిల్వం) పంచపల్లవములు 


ముక్కోణపు కుండ మొకటి 

చక్నగ నేర్పాటు చేసి సమ్మతితోడన్‌ 

దక్కక తొమ్మిది దినములు 

నక్కజంజరుపంగ వలయు నట హోమంబున్‌ 


చివరి దినమున ప్రజలను చేరంబిలిచి 
అన్నసంతర్పణమును చేయంగవలయు 
అట్లు చేసిన వారి కయ్యంబ కరుణ 
శీఘగతింగల్లు; మోక్ష సంసిద్ధియౌను 


కుమారీ పూజ 
ఇదికాక నిత్యమును కన్యలను యథాశక్తి నొకరి నుంచి తొమ్మండు 
గురను నాహ్వానించి కుమారీ పూజ సేయవలయును అదియెట్లనిన 


కన్నియలకు వస్త్రములను 

మన్ననతో నొసగి వేద మంత్రమ్ముల సం 
పన్నతం బూజింపవలయు 

పిన్నలనుచు మది దలపక ప్రియమారంగన్‌ 


రెండేండ్ల వయసు నుండియు 
నిండుగ పదియేడులున్న నిర్మలచిత్తల్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 305 


816. వ. 


817. పీ. 


818. తే.గీ. 


819. వ. 


1. 


తృతీయ స్కంధము = 


దండిగ నీ పూజలయం 
దుండం దగ నర్హ్మ లితరు లుండ ననర్హల్‌ 


ఈ కుమారీ పూజయందు రెండేడ్లనుండి పదియేండ్ల వరకు వయసుగల 
ఆడపిల్లలను వరుసగా కుమారి, త్రిమూర్తి, కల్యాణి, రోహిణి, కాళిక, 
చండిక, శాంభవి, దుర్గ, సుభద్ర, అనునామములతో వ్యవహరింతురు. 
వివిధ వయస్సులున్నవారు దొరకనిచో ఒకే వయసు వారినైనను 
ఏర్పాటు చేసికొనవచ్చును. ఒక్కొక్కరిని పూజించుటవలన కలుగు 
ఫలితములు చెప్పెదను వినుము. 


దారిద్ర దుఃఖముల్‌ దలంగి దీర్చాయువుల్‌ 
గలుగు కుమారిని కొలిచినంత 
ధనధాన్య పుత్ర పౌత్ర సమృద్ధియు త్రివర్గ 
ఫలముగల్లు త్రిమూర్తి భజన వలన 
విద్యాభివృద్ధియు విభవమ్ములున్‌ గల్లు 
కల్యాణి బూజించు కారణమున 
కాళికం బూజింపంగలుగును విజయమ్ము 
చండికాపూజ యైశ్వర్యమొసగు 


శాంభవీపూజ మోహమున్‌ సలిపి నృపుల 
వశమొనర్చుట కుపయోగపడెడి మందు 

రౌద్రగతి దుర్గం బూజింప రణమునందు 
శత్రు నాశన మౌను నిస్సంశయముగ 


సౌమ్యగతి దుర్గం బూజింప సౌఖ్యమబ్బు 
రోహిణీపూజ లడగించు రోగములను 
వాంఛితార్ధ ప్రదాయి సుభద్రయౌను 
అంబ ప్రతిరూపములటంచు నాత్మందలచి 
కన్నియలంగొల్బు భక్తి సంపన్నులకును 


మరియు నీకుమారీపూజకు సంబంధించిన స్తోత్రశ్లోకములు 
చెప్పెద నాకర్ణింపుము 
కుమారీ స్తోత్రము 


= రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 306 


3%, 99 స ర 3% > 3 A 3% 3% 9 మ రై 


3% 5 


చా రీచనీ 


శ్రీ దేవీ భాగవతం చా 
కుమారస్యచ తత్వాని యాసృజత్యపి లీలయా 

కాదీనపిచ దేవాన్‌ తాంకుమారీం పూజయామ్యహమ్‌ 
త్రిమూర్తి స్తోత్రము 

సత్వాదిభీస్రిమూర్తిర్యా తైర్జి నానాస్వరూపిణీ 

త్రికాల వ్యాపినీ శక్తి ప్రిమూర్తిం పూజయామ్యహమ్‌ 
కల్యాణీ స్తోత్రము 

కల్యాణ కారిణీ నిత్యం భక్తానాంపూజతానిశమ్‌ 
పూజయామిచ తాం భక్తా కల్యాణీం సర్వకామదామ్‌ 
రోహిణీ స్తోత్రము 

రోహయంతీచ బీజాని ప్రాగ్గన్మ సంచితానివై 

యాదేవీ సర్వభూతానాం రోహిణీంపూజయామ్యహమ్‌ 
కాళికాస్తోత్రము 

కాళీ కాళయతే సర్వం బ్రహ్మాండం సచరాచరమ్‌ 
కల్పాంతసమయే యాతాం కాళికాంపూజయామ్యహమ్‌ 
చండికాస్తోత్రము 

చండికాం చండ రూపాంచ చండముండ వినాశినీమ్‌ 
తాం చండ పాప హరిణీం చండికాం పూజయామ్యహమ్‌ 
శాంభవీ స్తోత్రము 

అకారణాత్సముత్పత్తిః యన్మయైః పరికీర్తితా 

యస్యాస్తాం సుఖదాందేవీం శాంభవీం పూజయామ్యహమ్‌ 
దుర్గా స్తోత్రము 

దుర్గా త్రాయతిభక్తం యా సదా దుర్గతినాశినీ 

దుర్దేయా సర్వదేవానాం తాం దుర్గాం పూజయామ్యహమ్‌ 
సుభద్రా స్తోత్రము 

సుభద్రాణిచ భక్తానాం కురుతేపూజితా సదా 

అభద్ర నాశినీం దేవీం సుభద్రాం పూజయామ్యహం 


: అగస్తరాజు సుచ్చారాప్పి 307 


ల 


820. తే.గీ. 


821. సీ. 


822. కం. 


828. గీ. 


824 గీ. 


తృతీయ స్కంధము —- 
రోగములం గుందువారిం గురూపిణులను 

కులవిహీనల, వికలాంగినుల, కులటల 

వలన జనన మందిన బాలికలను, నిందు 

పూజ సల్పంగరాదని బుధుల మతము. 


బ్రాహ్మణకన్యలం బాటించి పూజింప 
కార్యసంసిద్ధి శీఘ్రముగ నౌను 
క్షత్రియ కన్యల సాదరమ్మున పూజ 
సల్పిన వారికి జయముగల్లు 
వైశ్యకన్యల శూద్ర బాలికలన్‌ బూజ 
సల్పిన లాభమ్ము జరుగునండ్రు 
బ్రాహ్మణుల్‌ క్షతియుల్‌ బ్రాహ్మణకన్యల, 
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కన్య 


కలను వైశ్యులు, పూజింప వలయునండ్రు 
నాల్గువర్ణాలకన్యల నయముతోడ 

శూద్రు లర్బింపందగునండ్రు సూరివర్యు 
లనుదినమ్మును నవరాత్రులందు భక్తి 


తొమ్మది దినములు పూజల 

నిమ్ముగ సలుపంగ లేని యెడ నష్టమినా 
డమ్మను కాళిని నైవే 

ద్యమ్ముల సంతృప్తిపరచి యర్చింపందగున్‌ 


ఆ దినము భద్రకాళిక యవతరించి 
దక్షుడొనరించుచున్న యధ్వరమునెల్ల 
ధ్వంస మొనరించెం గాన దివ్యంబటంచు 
నెంచి దేవిని యర్చింతు రిష్టగతుల 


అన్నిదినములు నుపవాస మాచరింప 
శక్తి లేనట్టి వారలు భక్తిం గడమ 
మూడుదినముల యందైన ముదముతోడ 
పూజ సేయంగం దగు నేక భుక్తమూని 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 308 


825. 


826. 


827. 


828. 


829. 


830. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


చం. 


శ్రీ దేవీ భాగవతం = 


దానము లెన్నియైనను వ్రతంబులు తక్కిన వెన్ని యేనియున్‌ 
దీనికి సాటిరావు కడుదివ్య ఫలప్రద మిద్దియొక్కటే 

యౌను జగంబులందుం దగ నర్ధ సమృద్ధియు మోక్ష సిద్ధియున్‌ 
మానుగంగల్లు దీనిని క్రమంబునం బూని యొనర్చు చుండినన్‌ 


ఆయు రారోగ్యములను విద్యాభివృద్ధి 
పుత్ర సంతానమును రాజ్యభోగములను 
బడయ వచ్చును దీనిని భక్తితోడ 
నాచరించిన యత డెవ్వడైన జగతి 


సుశీలుడికథ 


నిరతము సత్యసంధుడును నిర్మల చిత్తుడు ధర్మశీలుడున్‌ 
పరహితసువ్రతుండునగు వైశ్యుడు మున్‌ వసియించుచుండె దు 
ర్భర నిరుపేదయై సుగుణరాశియనందగి కోసలావనిన్‌ 

సరస గతిన్‌ సుశీలుదను సార్ధకనామముం దాల్చి శాంతుడై 


తన దౌర్భాగ్యముతోడు నెక్కుడగు సంతానంబు చేకూరుటన్‌ 
వనమున్‌ జొచ్చి ఫలంబులున్‌ మరియు దుంపల్‌ దెచ్చి యవ్వారికిన్‌ 
దినగా నిచ్చుచు, చాలినంతంగడు తృప్తిన్‌ బెట్టలే కట్టులే 

దినముల్‌ పుచ్చు నతండు దైవమె యికన్‌ దిక్కంచు లోనెంచుచున్‌ 


పెద్దకూతున కెట్టులో పెండ్లిసేయ 
నల్లునిన్‌ గూడి యామెయు నిల్లు విడక 
నచటనే యుండ నదిచాల దన్నయట్లు 
పుట్టె వారల కాపైన పుత్రుడొకడు 
పెరిగి యెదేండ్లబాలుడై తిరుగసాగె 


మనుమని యాకలిం గనుచు మౌనముగా నటులుండలేక కో 
రినయది యయగా తగిన దీతియుంగానక వారి దుఃఖమున్‌ 
గనుగొనలేక కోపమున గట్టిగ దండన సేయ నాతడున్‌ 
వెనుకకుంజూడంబోక విలపించుచు దవ్వులకేగె పర్వునన్‌ 


= రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 309 


831. 


832. 


839. 


834. 


835. 


836. 


837. 


కం. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


తృతీయ స్కంధము —- 
బాలుండెంతకు నింటికి 

రాలేదని యెంచి వారు రా(త్రింబవలున్‌ 

గాలించి వెదకి రైనను 

తేల దతనిజాడ యెన్నిదినముల కేనిన్‌ 


ఇది యిట్లుండ మరొక్క కూతునకు పెండ్లీడేర్చడన్‌ దానికిన్‌ 

పదు నొక్కేండ్లకు మున్‌ వివాహ మొనరింపన్‌లేక యున్నన్‌ ఫలం 
బొదవన్‌ జాలదటంచు నెంచి యతడెంతో కుందుచున్‌ చేయ నె 
య్యదియున్‌ దోచక యుండ (బ్రాహ్మణుడొకండా వీధిలో గన్పడెన్‌ 


అతనిని గాంచి వైశ్యుడు రయంబుననేగి నమస్కరించి యో 
యతుల మహానుభావ! భవదాననమున్‌ దిలకించి నంత నా 
వెతలను సర్వమున్‌ దమకు వేగమె తెల్పగ నిచ్చగల్లె స 

న్మతి వినుమంచుందెల్పెం గడునమత తచ్చరితంబు నంతయున్‌ 


తనదు దీనగాధ వినిపించి వైశ్యుడు 
మరల పఠల్మె భూమి సురునిగాంచి 
అయ్య! నాకు నింక నాశ లేమియులేవు 
కోట్లు కూడం బెట్టు కోర్మెలేదు 


నాకును నాదు సంతతికి నాసతికిన్‌ బ్రతినిత్య మెక్కుడౌ 

నాకలి తీరినన్‌ మనము నందు ముదమ్మును బొందు దయ్య! నా 
పై కరుణించి యొక్కటి యుపాయముసెప్పుము, సర్వవిద్యలున్‌ 
మీకు మనోగతంబులు సుమీ! జలజాసనవంశ మండనా! 


మంత్రమైనను లేకున్న తంత్రమైన 
శ్రేష్టమైనట్టి వ్రతమైన చెప్పుమయ్య! 

అనుచు సాష్టాంగ పడియె నయ్యవని సురుని 
పాదపద్మమ్ములన్‌ సోక ఫాలతలము 


అనికడు దీనుడై యడుగు నాతనిం గన్గాని బ్రాహ్మణుండు నె 
మృనమునం జాలిం బొంది నియమంబును నిష్టయుం బూని యింకపై 
ననయము చేయుమయ్య పరమాద్భుతమౌ నవరాత్రిపూజ లొ 

య్యన జగదంబం గూర్చి యని యంతట తత్మమమెల్ల చెప్పినన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 310 


8856. 


839. 


840. 


841. 


842. 


849. 


844. 


చం. 


కం. 


కం; 


తే.గీ. 


కం. 


శ్రీ దేవీ భాగవతం — 
కడు సంతోషమునంది వైశ్యుడపు డక్కంజాత గర్భాన్వయున్‌ 

వడింట్రార్థించి మహానుభావ తమరే ప్రాజ్ఞుల్‌ ననున్‌ దీనునిన్‌ 

గడు మూఢాత్ముని శిష్యుగాంగొని మహా కారుణ్యభావంబు చొ 

ప్పడ చేయింపుము తద్రతంబు గురుభావంబొప్ప నాచే విధిన్‌ 


అనియడిగిన వైశ్యున క 

వ్వనజాసన వంశభవుడు పరమానందం 

బున దేవీ మంత్రమ్మును 

మును నుపదేశించి యంత పొలుపొందంగన్‌ 


దేవీ నవరాత్రములం 

దా వైశ్యునిచేత వ్రతము నానందముతో 
నా విప్రడు చేయించెను 

నేవిధమగు కొబితలేక యేకాగ్రమతిన్‌ 


అంత ప్రతియేట నాత డత్యంతభక్తి 
తొమ్మిదేండ్లట్లు వ్రతమును నమ్మిసలుప 
తొమ్మిదవయేట నంబ సంతోషమంది 
యెనిమిదవనాటి రాత్రి దర్శనమొసంగి 


కోరిన వరముల నొసగెను 

తీరెను తనబాధలెల్ల దేవీ మహిమన్‌ 
చేరెను మనుమం డింటికి 

కూరెను సంపదలు నింట కోకొల్లలుగా 


శ్రీరఘురాము డీవ్రతము చేయు కతంబున నేగదా! మహా 
వీరులు వానరోత్తములు వెంబడిరా మును రావణాసురున్‌ 
బోర జయించి జానకిని పూతచరిత్రను దెచ్చె నా జగ 
త్మారిణి యండనుండ ఫలితంబుల కింక కొజంతయుండునే 


అనియివ్విధంబున దేవీనవరాత్రి మాహాత్యంబును గూర్చి 
వేదవ్యాసుండు జనమేజయున కెలింగించెనని సూతుండు 
శౌనకాది మునులకుంజెప్పె. 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 311 


845. కం. 


846. వ. 


తృతీయ స్కంధము —- 
జయమగు నాజగదంబను 

నయమునం బూజించు దేవ నరముఖ్యులకున్‌ 

జయమగును భాగ వతమును 

భయభక్తులతోడ చదువు భాగవతులకున్‌ 


ఇది శ్రీదేవీ కరుణాకటాక్షలబ్ధ విభవుండును కమలాంబా సుబ్బరాయుల ద్వితీయ 
పుత్రుండును కౌశికస గోత్రుండును అగస్యరాజ వంశోదృవుండునునగు 
సుబ్బారావు కవి ప్రణీ తంబగు దేవీభాగవతమను మహాపురాణమునందు 
త్రిమూర్తుల గగనయానము, సర్వలోక సందర్శనము, త్రిమూర్తులకు దేవీ 
దర్శనము, త్రిమూర్తులు దేవిని స్తుతించుట, దేవియొనర్చిన తత్వోపదేశము, 
బ్రహ్మవివరించిన గుణ నిరూపణము, త్రిగుణముల సమ్మేళనము, సత్యవ్రతుని 
చరిత్ర, దేవీయజ్ఞ భేదములు, విష్ణువానర్చిన దేవీ యజ్ఞము, సుదర్శనో 
పాఖ్యానము, సుదర్శన రాజపుత్ర సంవాదము, శశికళమాతా పితృ 
సంభాషణము, శశికళా సుదర్శనుల పరిచయము, సుదర్శన యుధాజిత్తుల 
సంగ్రామము, సుబాహు డొనర్చిన దేవీస్తుతి, సుదర్శనుడు చెప్పిన దేవీ మహిమ, 
సుదర్శనుడు లీలావతి నూజడించుట, కాళీ అయోధ్యలలో దేవీ మందిర 
నిర్మాణములు, దేవీ నవరాత్రులు, కుమారీ పూజ, సుశీలుడి కథయు నను 
కథలు గల తృతీయస్మంధము. 


శుభం 


Ci 


ee 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 312 


1 కం. 
2 కం. 
3 చం. 
4. మ. 

5 కం. 
6. కం. 
7. కం. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


శ్రీదేవీ భాగవతము 
చతుర్ధ స్కంధనం 


శ్రీమన్ముకుందు వక్షో 

భూమిన్‌ వసియించి మించు పూర్ణేందుముఖిన్‌ 
లేముల్‌ బాపెడు తల్లిని 

కామితవరదాయిం గొల్తు కమలన్‌ విమలన్‌ 


ఆతత పురాణ విజ్ఞుడు 

పూతచరిత్రుండు మౌని పుంగవుడౌ నా 
సూతుం డిట్లని పలికెను 

ప్రీతిన్‌గని శౌనకాది విబుధ గణములన్‌ 


మునివరులార! వ్యాస మునిముఖ్యుని వేదవిభాగునిన్‌ గనుం 
గొని జనమేజయుండు తనకున్‌ గల సందియముల్‌ వినమతన్‌ 
వినిచెను నొక్కటొక్కటి నివృత్తియొనర్పు మటంచు మానసం 
బునం గడు సంభ్రమంబెగయ పూరువరాన్వయు డివ్విధంబునన్‌ 


మును వైకుంఠుడు యాదవాన్వయమునన్‌ బూర్జావ తారుండునై 
జననంబందెనటంచు వింటిని ప్రశస్తం బైన కృష్ణాఖ్య; నో 
యనఘా! తన్మహనీయ వృత్తమును నాద్యంతంబు మోదంబునన్‌ 
వినగా కోర్మెజనించె నాకిపుడు సంప్రీతిన్‌ వచింపంగదే! 


కారాగారంబున నే 

కారణమునం గంసుడుంచె కాలపురుషునే 
కూరిమిసుతుగాం బడసిన 

వారిన్‌ దేవకిని మరియు వసుదేవాఖ్యున్‌ 


వారల కుదయించిన సుతు 

లారుగురన్‌ గరుణలేక అంతమొనర్చన్‌ 
కారణమేమిటి కంసున, 

కోరిమితో చెప్పుమయ్య యురు తత్త్వజ్ఞా 


అష్టమ గర్ఫోద్భవు, దు 
శ్చేష్టలు నేర్వంగలేని చిన్నకుమారున్‌ 


10. 


11. 


12. 


19. 


14. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కష్టగతిన్‌ వసుదేవుం 
డిష్టంబుగ గొల్లపల్లె కెందుకు చేర్చెన్‌ 


వారలకొక యాడ శిశువు 
కూరిమి జన్మించినంత క్రూరంబుగ తా 
చేరువ జని యాకంసుం 
డేరీతి వధించె తెల్పు మేర్చడ ననఘా! 


ఆ పసిబిడ్డ యెవ్వతె వియత్తల మందొక యోగమాయగా 
రూపముదాల్చి యంతట నిరూఢిగ కన్మరుగయ్యెనంట, ల 
క్ష్మీపతి లీలలెవ్వి? యదుసింహుని వంశమదెట్లు విప్ర శా 
పోపహతంబుం జెందెం గడు నోరిమి నాకివియెల్ల దెల్పుమా! 


ఇంతయేటికి వైకుంఠు డేల ధరణి 
నవతరించెను బాల్యమున్‌ యౌవనమ్ము 
నెట్లుగడిపెను నవతార మే విధాన 

ముగిసె నివియెల్లం దెల్పుమో మునివరేణ్య! 


వరసంజాతులు కృష్ణభక్తులు రణవ్యాపారపారీణులున్‌ 

ధర నప్పాండుతనూజు లెల్ల, రదియున్‌ దథ్యంబు, నవ్వారికే 
కరణిన్‌ గల్లె ననేక కష్టములు తత్మాంతామణిన్‌ ద్రౌపదిన్‌ 
గురు నాధుండటు నొంప చిత్తరువులై కూర్చుండనేలా పతుల్‌ 


కడు ధర్మజ్ఞులు సత్సథానుచరులౌ కౌంతేయు లట్లేలొకో 
జడియంబోవక ద్రోణ భీష్ములను రోసంబూని మోసంబునన్‌ 
వడిఖండించిరి నశ్వరంబయిన యైశ్వర్యంబుం గాంక్షించి, య 
య్యెడంగృష్ణుండును సమ్మతించుటది యెంతేం జిత్రమౌనెంచగన్‌ 


ధర విచ్చిన్నముం జెందు మాకులము నౌదార్యంబునన్‌ నిల్పితో 
పరమర్నీ! మును నీవ; నేడదియె నిర్భాగ్యస్థితిన్‌ బొంది యూ 
పిరు లెట్టెట్టులొ పట్టి యుండెం గడునిర్వేదంబునన్‌; మానసం 
బెరియున్‌ మద్దురు నీచకృత్యమది యూహింపంగ రేయుంబవల్‌ 


తపముంజేసి కొనుచు తన ధర్మమున నుండు 
మునికి హాని సలుప జనకుడెట్లు 


= రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 314 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం 


పాలుపడె నటంచు పరిపరి విధముల 
కలతం జెందుచుందు తలపునందు 


కావున మహానుభావా! నామనంబున ననయంబు౯ బొడమునిట్టి సంది 
యంబులందీర్చి నన్ను గృతార్థుంజేయుమని యడిగిన జనమేజయుం 
జూచి కృష్ణ ద్వైపాయనుండిట్లు పలికె 


కర్మనుగూర్చిన వ్యాసుని ప్రబోధము 


ఏమని చెప్పుదున్‌ గురుకులేశ్వర! జీవులు కర్మబద్దులై 

వేమరు జన్మలెత్తుచు విభిన్నగుణమ్ములతో జగమ్ములన్‌ 

దా మొనరించు కర్మలకుం దగ్గ ఫలంబులం బొందు చుందు రిం 
కేమియు లేదు; కార్యముల కెల్ల స్వకర్శలె కారణంబులౌ 


కర్మగతి విలాసములు సూక్ష్మమ్ము లరయ 
దివిజులైనను దీనిని తెలియరనగ 
మానవులకౌనె సాధ్యము దీనిం దెలియ 
కర్మవలననె దేహముల్‌ గలుగుచుండు 


పుణ్యములని పాపములని 
పుణ్యాపుణ్యమ్ము లనియు మువ్విధములచే 
గణ్యంబగు నీకర్మ ల 

గణ్యంబులు జగములందు కౌరవనాధా! 


సంచితములు ప్రారబ్ధిము 
లెంచగ నాగాము లనగ నీజగముల (ప్రా 
పంచిక కర్మము లొప్పును 
పంచుచు సుఖదుఃఖ తతిని ప్రాణులకెల్లన్‌ 


జరయు, రుజయును, శోకమ్ము, సంతసమ్ము 
కామమాదిగ శత్రు వర్గమ్ములెల్ల 

దేహగత గుణములను సందేహమొదవు, 
కాని కర్మలే వీనికి కారణములు 


21. 


22, 


28. 


24. 


25. 


26. 


27. 


కం. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


చతుర్ధ నృంధము చా 


స్థావర జంగమాత్మక విశాల జగంబులలోన నెప్పుడున్‌ 
భూవర! యెల్ల జీవులును పుట్టిన దాదిగ గిట్టుదన్మ నే 
యేవిధులన్‌ జరింతు రవియెల్లను కర్మ ఫలంబులంచు నీ 
భావమునం దెజుంగుము నిబద్దిగ బ్రహ్మ పిపీలికాంతమున్‌ 


కర్మంబనాది నిధనము, 

కర్మంబది నిత్యమయ్య! కలకాలంబున్‌ 
మర్శంబెటిగిన వారికి 

కర్మలు బంధములు. గావు కౌరవనాధా! 


మాయలోపలం జిక్కిన మనుజులకును 
కాని పించును సత్యమై కలజగమ్ము 

నిత్యకారణ మీ మాయ నిఖిలమునకు 
కారణంబుండ కార్యముల్‌ గలుగకున్నె 


త్రిజగద్వంద్యుడు శేషశాయి యురు దైతేయాంతకుం డైన పం 
కజ నాభుండె వికుంఠ భోగవితతిన్‌ గాదంచు మత్స్యాదియో 
నిజుడై పల్మరు సంచరించెననినన్‌ నిందాస్తుతుల్‌ బొందుచున్‌; 
నిజకర్మంబె తదీయకారణమగున్‌ నిక్కంబు యోచించినన్‌ 


మలమూత్రాది పదార్ధ పంకయుతమున్‌ మాలిన్యమున్‌ ధ్వాంతసం 
కలితంబున్‌ గద గర్భవాస; మది యోగ్యంబంచు నెవ్వారలేన్‌ 

గల నైనన్‌ మదిం గోరు కొందురె?,యికన్‌ గారాగ్భహంబెద్దియేన్‌ 
గలదే దానికి మించి ముజ్జగములన్‌ గౌరవ్యవంశోత్తమా. 


యమపరిం బోలు గర్భమున నంగములన్‌ ముకుళించి యెట్టులో 
శ్రమమున మాసముల్‌ గడచిరాగ భువిన్‌ బడి శైశవస్థితిన్‌ 
క్రిములును కీటకంబులు పొరింబొరి స్రుక్కగం జేయ నేడ్చుచున్‌ 
(గమమున క్షుత్పిపాసలకుం గందెడి దుస్థితి యెంతహేయమో! 


కాన విజ్ఞులు మరల నీగర్భవాస 
మెన్నడున్‌ గోర, రందు నేమున్నదనుచు, 
నట్టిచో విష్ణుమూర్తి తానవతరించు 

టెల్ల కర్మప్రభావమం చెజుగుమయ్య! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 316 


శ్రీ దేవీ భాగవతం చా 


28. చం. జగముల సౌఖ్యముల్‌ మజియసాఖ్యములున్‌ సతతంబు మానవుం 


29. 


30. 


31 


చం. 


తే.గీ. 


డొగి మదిం గోరి నంత తలయూపుచు వచ్చుట కవ్వి తత్మర 
స్థగితములే; తలంపుమ! భృశంబుగ జీవులకెల్ల నెల్లెడన్‌ 
దగులుచు వీడుచుండు నవి తత్కత కర్మఫల ప్రదంబులై 


తపములు దానధర్మములు ద్రవ్యమయంబగు యజ్ఞయాగముల్‌ 
నృపవర! స్వర్గసాఖ్య సరణిన్‌ గలిగించును; నంతకంతకున్‌ 
వ్యపగత పుణ్యుడౌనెడ ధ్రువంబుగ మానవ లోకమందు తాం 
గృపణత పుట్టుచున్‌ మరల గిట్టుచునుండు మహేంద్రుడేనియున్‌ 


దశరథ రాముడై ధాత్రిజన్మించిన 
పద్నాక్షునకు సాయపడగనెంచి 
వానర వీరులై వరుస జన్మించిరి 
దివిజ గణములెల్లం తేజమెసగ 
వసుదేవపుత్రుడై వర్ధిల్లు కృష్ణున 
కనుచరగణములై యమరులెల్ల 
యాదవవంశమం దసహాయశూరులై 
జన్మించి మిగుల ప్రశస్తి గనిరి 


యుగయుగమ్ముల ధర్మమ్ము నుద్ధరింప 
జన్మలెత్తుట వెన్నుని సహజగుణము 

నంద నందనుం గూర్చి వినంగ మదిని 
కోరితివిగాన వినుమయ్య కువలయెశ! 


దేవకీ వసుదేవుల చరిత్రము 


కమల గర్భుని మనుమడౌ కశ్యపుండు 
మున్ను యజ్ఞమ్ము సేయుచు ముదలం గొనక 
వరుణదేవుని గోవును పట్టితెచ్చె 
విషయమెలింగిన యాతండు వేగవచ్చి 


32. చం. సురభినొసంగు మయ్య! యనుచున్‌ బ్రతిమాలిన నైన నమ్మునీ 


శ్వరు డొకయింతయేని మది సందియ మందక దాని నీయ నం 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 317 


38. 


34. 


85. 


36. 


37. 


38. 


39. 


కం; 


చం. 


కం. 


కర్త 


చం. 


కం, 


చతుర్ధ నృంధము చా 


చురువుచుం బల్మ నవ్వరుణు డుగ్రగతిన్‌ గడు కోపమూని యు 
ర్వర జనియింతు వీవు వ్రజ పాలుడవై యిక నిశ్చయంబుగన్‌ 


నీ సతు లిర్వురున్‌ వరుస నీ వెను వెంటనె మర్యకాంతలై 
వాసిగ జన్మమెత్తెదరు పాడిం దొజంగి మదీయ ధేనువున్‌ 
వేసటం బెట్టి తెచ్చితివి బిడ్డలకున్‌ గడు దవ్వుసేసిి య 

ట్ల సుతశోక మెక్కుడయి యేద్చెద వీవును తథ్యమాపయిన్‌ 


అని శాపమిచ్చి వడివడి 
జని వరుణుడు విషయమెల్ల సాంతమ్ముగ తా 
వినిపించె బ్రహ్మ కంతట 
తన మనుమని పిలిచి నలువ తగ నిట్లనియెన్‌ 


వరుణుని గోవునేల గొని వచ్చితి వియ్యది నీకు ధర్మమా! 

పరమ భయంకరమ్ముం గడు పాపపు హేతువునైన లోభమున్‌ 
సరగున వీడు మంచుం గడు సౌమ్యగతిన్‌ హితమున్‌ వచించి తా 
మరల శపించె నట్లె తనమన్మని పృథ్విజనించు నట్టులన్‌ 


దితియును నదితియు ననగా 
సతులు గలరు కశ్యపునకు సతతము వారల్‌ 
పతిభక్తిం గలిగి యుండియు 

ప్రతి విషయమునందు కలహపడుచు మెలగుచున్‌ 


దినములు పుచ్చుచునుండన్‌ 

వనితామణి యదితి గర్భవతియై యటుపై 
దినకరతేజుని నింద్రుని 

తనయునిగా బొంద, దితియు దైన్యముతోడన్‌ 


తనపతిం జేరి దుఃఖ పరితాపమునన్‌ బదయుగ్మమంటి యో 
యనఘ! మహేంద్రతుల్యుడగు నాత్మజు నొక్కని నాకునిమ్ము నే 
మనమున సంతసింతునన మౌనియు సమ్మతి దెల్పి నీకునున్‌ 
తనయుడు గల్లు నింద్రునకు దగ్గ పరాక్రమశాలి పొమ్మనెన్‌ 


అనిపల్మి యామె గర్భం 
బున తనవీర్యమ్మునునిచె ముదితయు నంతన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 318 


40. 


41. 


42. 


48. 


44. 


45. 


46. 


చం. 


తే.గీ. 


కం. 


చం. 


కం. 


కం, 


కం. 


శ్రీ దేవీ భాగవతం చా 


దినదినము తేజమెసగగం 
గనిపించెన్‌ వృద్ధినాందు గర్భము తోడన్‌ 


అది గమనించి యయ్యదితి యాత్మం గడుంగడు నీర్మ్యం జెంది య 
మ్ముదితకు పుత్రుడొక్కరుడు పుట్టుటకున్‌ మదినోర్వలేక తా 

నదను నెటింగి యొక్క దివసాంతమునన్‌ దనపుత్రు నింద్రునిన్‌ 
గదిసి కుమార! నా సవతిగర్భము భిన్నమొనర్చు మీవనెన్‌ 


పుట్టి పెరిగిన మీదట పోరనేల 
యుదరమందున్న శత్రువు నుక్కడంచి 
సౌఖ్యమందుము పుత్రకా! శంకలేక 
గోటితో పోవుదానికి గొడ్డలేల 


క్షయరోగమువలె శత్రువు 

రయమునం బెంపొంది మిగుల రాయిడి పెట్టున్‌ 
దయంబూనక యిదికడు దు 

ర్నయమని యనంబోక చంపిరమ్మిక వానిన్‌ 


అని తన తల్లి పల్మ దివిజాధిపు దద్ది యవశ్య కార్యమౌ 

నని మదినెంచి వల్లెయని యమ్మను వీడ్మొని భక్తి యుక్తులున్‌ 
దనరగ నేగి యాసవతితల్లి పదద్వయ మంటి మొక్కి యో 
జనని! శుభంబె నీకు కడు సంతసమొప్పచరించు చుంటివే! 


చూలాలివైన నీవిటు 

లేలా కడునీరసించి యెల్ల విధములన్‌ 
దూలుచు నుంటివి నినుం గని 
జాలిన్‌గొని వచ్చితమ్మ! సలుపగ సేవల్‌ 


పరమ పతివ్రతవగు నీ 

చరణంబుల పూజసల్పు సత్కృతికన్నన్‌ 
కరమెక్కుడైన పున్నెం 

బరయన్‌మటి యొండు గలదె యంభోజాక్షీ! 


నా తల్లియట్లె నిన్నును 
నే తలచెద నమ్మ! నిజము నీ సేమంబే 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 319 


47. 


48. 


49. 


50. 


51. 


52. 


53. 


చా రీచనీ 


తే.గీ. 


కం. 


కర్మ 


కం. 


కఠ; 


: అగస్త 


చేతంబున మతిమలి వి 
ఖ్యాతిన్‌ దలపోయుచుందు మమ్మయు నేనున్‌ 


అనుచు వినయంబు నటియించి యమరనాధు 
డామె చెంతనం గూర్చుండి యల్ల నల్ల 
చరణములు పట్టి యొత్తుచు చల్లనైన 
పల్ములను బల్ముచుండగ పరవశమున 


ఆతని పల్ములన్నియు యథార్థములంచుందలంచి యామె సం 
ప్రీతినిబొంది నిద్రగొనె మెల్లన నంతట యోగవృత్తి సూ 
క్ష్మాతి తరంపు రూపమున నయ్యమ గర్భమునందు వజమున్‌ 
చేత ధరించి చొచ్చె కడు శీఘ్రగతిన్‌ సురనాధుడయ్యెడన్‌ 


చని తన వజ్రాయుధమున 

జననీ గర్భమున నామిషంబును బోలెన్‌ 
గనపడు బాలుని తమ్ముని 

నెనరూనక సంహరించె నిర్భీతుండై 


ఖండించె నేడు గతులన్‌ 
పిండంబును, నంతంబోక ద్వివిధంబులుగా 
ఖండించె మరల నొక్ళొక 
ఖండమ్మును పదియునాల్లు ఖండమ్ములుగన్‌ 


ఈ పదునాలుగు ముక్కలు 

నేపుగ దితికుద్భవించి యిరవుగ జగతిన్‌ 
దీపించి రెల యెడలను 

నాపైన మరుద్దణమ్ములన విఖ్యాతిన్‌ 


తన యుదరగోళమున ని 

ట్లనుకొనని విధమ్ముతోడ నలజడికలుగన్‌ 
కనుయుగముందెరచి మెల్లన 

కనుగొనె సురనాధు దుష్ట కార్యము నెల్లన్‌ 


తన గర్భమ్మున వృద్ధి యౌసుతుని నిర్జాక్షిణ్యభావమ్మునన్‌ 
తునియల్‌ సేయగ ప్రోత్సహించి తన పుత్రున్‌ బంపె నేదక్కటా! 


స్మ్యరాజు సుబ్చార్వా 320 


54. 


ర్‌ర్‌. 


56. 


57. 


ర్‌రి. 


59. 


60. 


చం. 


చం. 


తే.గీ. 


కరః 


కం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం చా 


ఘన మాత్సర్యముంబూని నాసవతి, తత్మాంతన్‌ సుతున్‌ మిన్నకుం 
డిన మేల్లాదని యెంచి యాదితియు వేణిన్‌ జుట్టి యుద్వేగ యై 


ప్రకటిత తీవ్ర కోపమున ఫాలము లాస్యము సేయుచుండ, తా 
రకల నధఃకరించు గతి రక్తకణమ్ములు కన్ను దోయియం 

దొకటయి తేజరిల్ల దితి యుగ్రగతిన్‌ జనుదెంచి పుత్రునిన్‌ 
జికురము దువ్వుచున్‌ ముదముం జెందెడు నయ్యదితిన్‌ గనుంగొనెన్‌ 


కనుగొని యోపిశాచి! యిటు క్రౌర్యమునన్‌ భవదీయ పుత్రునిన్‌ 
మనమెరియంగ మత్సుతుని మానుగ గర్భమునన్‌ వసించువా 
నిని వధియింపం బంపితివి నీకిది ధర్మమె, యింకపైన ర్స్‌ 
తనయుని వైభవం బడగు తప్పునుబో త్రిదివాధిపత్యమున్‌ 


శిశువును సప్తఖండములు సేసెను నీసుతు, డట్లె నీకునున్‌ 
శిశువులు పుట్టి పుట్టగనె చేరుదు రింక యమాధివాసమున్‌ 
భృశముగ పుత్రశోకమున వేదనంజెందెద వీవటంచు తా 
నశని సమాన శాపమిడె నయ్యదితిన్‌ గని యాగ్రహమ్మునన్‌ 
అంత కశ్యపు దచ్చట కరుగు దెంచి 

దితిని వారించి యోదార్చి తీవ్రమైన 

శాపముల్‌ చాలు చాలింక శాంతిం బూని 

యుండు మో దేవి! కోపమ్మునుడిపి మదిని 


పదునల్లురు పుత్రులు నీ 

కుదయించెదరింక మదికి నుత్సవమొదవన్‌ 
పదిలముగ మరుత్తులునా 

నదితిసుతున కెనయనందగి యన్ని విధములన్‌ 


అదితియు నిక నిరువది యె 

న్మిదవదియగు ద్వాపరమున మేదినిపై తా 
నుదయించి నీదు శాపము 

వదలక యపుడనుభవించు వగవకు మింకన్‌ 


వరుణుని శాపము వలనన్‌ 
తిరముగ మన మిర్వురమును దివ్యాంశలతో 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 321 


61. 


62. 


63. 


64. 


65. 


66. 


67. 


తే.గీ. 


కం. 


చం. 


ధర నత్తథి జన్మింతుము 
వరుసగ నని కశ్యపుండు పలికిన యంతన్‌ 


దితి యూజడిల్లె, నటుపై నిరువదియెనిమిదవద్వాపరము ్రవేశించె 


. అంత వరుణుని శాప వాక్యముల వలన 


యదు కులమ్మున వసుదేవుడనగ నొప్పి 
జనన మందెను ధాత్రి కశ్యప మునీంద్రు 
డతని భార్యలు తోడౌచు నవనింజేర 


అదితి దేవకియైపుట్టై యదు కులమున 
దితియు రోహిణి యనుపేర తేజరిల్లె 
ఇరువురును భార్యలై యొప్పి రిద్ధరిత్రి 
ప్రీతి చేకూర్చు వసుదేవు చేతమునకు 


జనమేజయుని ధర్మసందేహాలు 


అని కృష్ణ ద్వైపాయన 

ముని వినిపించిన కురుకుల పుంగవు డపు డ 
ల్లన మతిపోయిన యై 

వినయమ్మున మరల నిట్లు పృచ్చ యొనర్చెన్‌ 


వెరవిది యౌనొ కాదొ? నిను వేడెద తెల్పుము వ్యాససన్మునీ! 
తిరముగ నామనంబునకు తెల్లముగాదిట యేదిధర్మమో? 
యరయ నధర్మమేదియొ? మహాత్ము లనందగు వారలెవ్వరో? 
యిరవుగ విశ్వసింపందగు నెవ్వరి? నెవ్వరి నమ్మగూడదో? 


ఈ సంసారమె పాపకూపమకటా! యిందెవ్వరేన్‌ మున్దినన్‌ 
వీసంబైనందలంగంజాలరుగదా! విజ్ఞుండునై కశ్యపుం 
డాసంజెంది దిగీశు గోవునటు లన్యాయంబుగా దెచ్చె నా 
యాసంబం చెజుగంగంబోక ననగా నాశ్చర్యమౌ నెంతయున్‌ 


దోసము నెంచంబోక కడు దుర్శతియైచని కల్ల బొల్లియౌ 
బాసలు వల్ముచున్‌ దితిని వాదములొత్తుచు నిద్రంగూర్చి బల్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 322 


68. 


69. 


70. 


71. 


72. 


78. 


74. 


కం. 


ఆ.వె. 


కర, 


కం. 


శ్రీ దేవీ భాగవతం చా 


మోసమునన్‌ మహేంద్రుడటు ముద్దియ గర్భములోనం జొచ్చి తా 
నీసున పిండమున్‌ దునిమె నెంతటి దారుణ కార్యమక్కటా! 


త్రిదివాధీశుడు ధర్మరక్షకుడునౌ దేవేంద్రుడే యివ్విధిన్‌ 
మదిలో నియ్యది దుష్టకార్యమనుచున్‌ భావింప కౌన్నత్య సం 
పదలోలిన్‌ దల పోయ కాదితిసుతున్‌ పైశాచి కత్వంబునన్‌ 
విదళించెన్‌, గతియేది ధర్మమునకున్‌ విశ్వంబునం దట్టిచో 


అరయన్‌ భారత యుద్ధరంగమున ద్రోణాచార్యుడున్‌ భీష్ముడున్‌ 
కురురాబేంద్రుడు కర్ణధర్మజులు తక్కుంగల్లు వీరాగ్రణుల్‌ 
కరమున్‌ ధర్మముం దప్పి పోరిరి గదా కాలానుగుణ్యంబుగా 
నరెరే! యెంతయుంజిత్ర మౌను మునివర్యా!యార్యు లిట్రైరనన్‌ 


పరమాత్ముడైన కృష్ణుడె 

ధర నింద్యంబైన యిట్టి దౌష్ట్రములను ని 
బృరమున (మ్రేరేపించుట 

యరుదౌంగద సంయమీంద్ర! యాత్మందలంపన్‌ 


ఇన్ని వినిన పిదప నెవ్వారికైనను 

శ్రద్ధ యున్న ధర్మ శాస్త్రమందు 

ధర్మమెద్దియౌనొ ధర్మబాహ్య మెదియొ 

నిర్ణయింపం దరమె నిర్మలాత్మ! 

మానుగ నాప్తవాక్యమె ప్రమాణమనన్‌ మజియాప్తుడెవ్వడో 
కానము, దేహధారి త్రిజగంబులలో విషయానురక్తుడే 
యౌను దలంచి చూడగ, ప్రియంబది సాజము వానికెయ్యెడన్‌ 
దానన తారతమ్యములు తప్పవికన్‌ స్వపరానుచింతనన్‌ 


రాగోద్భవమే ద్వేషము 
రాగంబది యొకరిపట్ల రంజిలుచున్నన్‌ 
వేగమె మటియొక్కరియెడ 

సాగున్‌ ద్వేషంబు నిదియ సహజము తలపన్‌ 


పెరుగదె యసత్యవచనము 
స్థిరమగు ద్వేషంబు వలన త్రిజగములందున్‌ 


= రీచనీ : అగస్త్యరాజ సుబ్బార్పా 323 


75. 


76. 


77. 


78. 


79. 


తే.గీ. 


కం. 


వ. 


బరగ జరాసంధుం దునుమ 
ధరణీసురు డయ్యెంగాదె దామోదరుడున్‌ 


సత్యమ్ము శౌచమ్ము నిత్యమ్ము దయయును 
దానమ్ములనునవి ధర్మమునకు 

నాల్గు పాదములంచు నయమున వేదమ్ము 
పలికెంగావున నివి తొలగెనేని 

ధర్మమ్మునకు నింక స్థానమెచ్చట నుండు 
ధర్మదూరంబైన కర్మలెల్ల 

సతృ్సలంబుల నీయంజాలవు జగముల 
నింద్రునకేని యుపేంద్రుకైన 


తలప ధర్మమ్ముపట్ల (శ్రద్ధయును భక్తి 
కలవె యెవ్వారికైన నెకాలమందు 

ఎవరి నాదర్శముగ (గ్రహియించ వలెనా 
యొజుగనైతిని మునివరా! యెల్లగతుల 


శత యజ్ఞమ్ము లొనర్చి నట్టి బలినే సాక్షాత్తు వైకుంఠు డు 

న్నత్రిం బోనాడుచు వామనాకృతిని విన్నాణంబుగా దాల్చి స 
న్మతి దానంబును గోరు వ్యాజమున నన్యాయంబుగాంబంపె తా 
నతి నైచ్యస్థితి సర్పలోకమున కాహా! యెంత మోసంబొకో 


ధర్మ మేనాడు తప్పడు దాన శీలి 
వేదవిధులను పాలించు వినయగుణుడు 
శమము దమమును గల్గిన సత్యవాది 
యైన బలినేల కంజాక్షు డడచెనకట! 


వారిరువురిలో నెవ రె 

వ్వారిని నడగించి నట్లు వ్యాసమహర్షీ! 
నేరక యుంటిని తెలుపుము 

నేరంబని యెంచంబోక, నినుంట్రార్థింతున్‌ 


అనవిని వ్యాసుండు జనమేజయుంగని 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 324 


80. 


81. 


82. 


83. 


84. 


రిర్‌. 


86. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం —- 
సందియ మేలనయ్య నృప సత్తమ! యాబలి చక్రవర్తినె 

పొందునుబో జయమ్ము, కడు మోదమునన్‌ ధరనెల్లనిచ్చె గో 

విందున కంతకంటె మరి వేరొక డెవ్వడు త్యాగశీలి, యిం 

కెందులకయ్య మోసమునకే హరి వామనుడయ్యె నయ్యెడన్‌ 


అంతియెకాక నాబలికి నంబుజ నాభుడు ద్వార పాలుడై 
సంతత మాతనిన్‌ గనుచు సమ్మతి రక్షణ సేయుచుండు, శ్రీ 
కాంతుడు గౌరవార్థమె జగంబులలోన త్రివిక్రముండునా 
నెంతయు పేరు గాంచె నిజమెంచగ నోడిన దాతడేయగున్‌ 


ధర్మములకెల్ల మూలమ్ముం దలచిచూడ 
సత్యమేయగు నైన నాచరణ మదియు 
దేహధారుల కెల్లను సాహసమ్మె 

మాయ యనునది మిగుల బలీయమగుట 


త్రిగుణయుతంబు మాయయన, దీని సమాశయ కారణంబునన్‌ 
జగములు భిన్నభిన్నగతి సాగుచునున్న విధంబు దోచు, ప 
న్నగమది రజ్జువందునం గనంబడు రీతి నసత్యమెల్ల తా 
నగపడు సత్యమై, తెలియనయ్యెడు సత్య మసత్యమన్నటుల్‌ 


అవని వైఖానసాది మహర్షులనగ, 
సంగరహితులునా, నిత్య సత్యవాదు 
లనగ, నిపష్పరిగ్రహులన, వినుటె గాని 
కలరె కేవల దృష్టాంతములకునైన 


వేదములన్‌ దదంగముల విసృతమైన పురాణగాధలన్‌ 
బ్రోదిగ ధర్మశాస్తముల మున్‌ రచియించిన వారలెల్లరున్‌ 
మేదినిం జూచినన్‌ గుణసమేతులెయౌ, నటుగాన నిర్గుణం 
బాదట వచ్చునే గుణవిహారుల వాక్కులలోన నెంచగన్‌ 


ఏకవాక్యతాసిద్ధిలే దెంచి చూడ 
వేదశాస్రాదులవియెల్ల వివిధగతుల 
గోచరించుచు మనసు నాకులముసేయు 
సగుణచిత్తుల రచనలై సాగు కతన 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 325 


87. 


85. 


89. 


90. 


91. 


92. 


93. 


కరః 


కం. 


చం. 


కం. 


మానవ దేహధారికిల మాయదొజింగుట కష్టమౌటచే 
వానికి ధర్మమందు నొకపట్టుననైన స్థిరత్వముండ దో 
మానవనాధ! మానసము మానక పర్విడు నింద్రియాలకున్‌ 
బానిసయౌచు; నట్టి యెడ ప్రస్ఫుట మౌనె స్టిరత్వమెన్నడున్‌? 


కామక్రోధాదు లనెడి 

భీమంబగు విమతు లెపుడు ప్రేరేపింపన్‌ 
సేమంబులు తొలగి చెడును 
సామాన్యుండైన పద్మసంభవుడైనన్‌ 


కోరినయర్థమెల్ల నొనగూడక యున్న నసత్యముల్‌ కడున్‌ 
నేరుపునన్‌ వచించు,6 గడు నింద్యయుతంబగు వక్రమార్ద సం 
చారుడునై యధోగతికి జారును, మంచియు చెడ్డయున్‌ గనన్‌ 
నేరడు, మిన్నుమన్నులగణింప డదహంకరణంపుం బెంపునన్‌ 


ఈసు, నసూయయు, ద్వేషము, 

నాసయు, దైన్యమ్ముం, దృషయు, నమితాటోపం, 
బేసర నధర్మపరుడై 

దోసంబులం బొందు మాయ దోచుట కతనన్‌ 


ధనసంపన్నులు గొందరార్భటమునన్‌ దానంబులున్‌ ధర్మముల్‌ 
ఘనయజ్ఞంబులొనర్హు రెక్కుడు నహంకారంబునన్‌ గీర్తి చే 
కొనగానెంచుచు, నట్టివారికృతముల్‌ గూలంకషోద్యత్‌ జలం 
బునం బిండించిన తింత్రిణీఫల రసంబుల్‌ వోలె వ్యర్థంబు లౌ 


నిరతము స్వార్థ పూరితుడు నిక్కము మానవు, డెల్ల పాపముల్‌ 
విరివిగం జేయుచుండుం గడు వేడుకతోభువి; వేద వాక్యముల్‌ 
స్థిరముగం బల్కు సత్వమున దేవతలున్‌, మలి రాజసంబునన్‌ 
నరులును, రాక్షసుల్‌ దమమునన్‌ జరియింతురటంచు భిన్నులై 


నర సుర రాక్షసులు పర 

స్పరమున్‌ గల హింత్రు త్రిగుణ సంగతి గానన్‌ 
సురలును నసురులు మనుజుల 

వరతపముల నెపుడు భంగ పరతురు మిగులన్‌ 


చతుర్ధ నృంధము చా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 326 


94. కం. 


95. కం. 


96. కం. 


97. ఆ.వె. 


98. చం. 


99. తే.గీ. 


100. ఉ. 


శ్రీ దేవీ భాగవతం చా 


రాగద్వేష విదూరులు 

భోగములం దిచ్చలేని పుణ్యపురుషులున్‌ 
యోగులు నిరహంకారులు 

నేగతిం బరికింపం గలరె యేయుగములనేన్‌ 


అపకారము చేయునతని 
కపకారము చేయంబూను టదియట్లుండన్‌ 
అపకారమెద్ది యెజుగని 
తపసుల నవమానపరుపం దగునేయెందున్‌ 


దేవేం[ద్రుడంతవాడే, 

యేవిధమగు ద్రోహచింత లెజుగక మౌనుల్‌ 
గావించు తపములను తా 

భావింపక మంచిచెడులు భంగమొనర్చున్‌ 


సత్యయుగమె నెలవు సజ్జనాళికెపుడు 
మధ్యయుగము రావు మధ్యములకు 
కలియుగమ్మునందు కాపురుషులె మెండు 
కోటికొకడు తప్ప కువల యేశ! 


మనుజుని ధర్మ సంస్థితికి మానుగ పూర్వపు జన్మవాసనల్‌ 
ఘనమగు కారణంబు;లవి కల్మష మౌశెడ ధర్మహాని యౌ 
జననుత! దీనికొక్కటి ప్రశస్తము నౌనితివృత్తమిప్లు నే 

వినిచెద శ్రద్ధగా వినుము వీనుల కింపొనగూడునట్లుగన్‌ 


నరనారాయణుల తపస్సు 


(బ్రహ్మమానస పుత్రుడై ప్రభవమంది 
ధర్ముడను పేర మును వేద ధర్మయుతుడు 
సత్యసంపన్నుడన్న యశమ్మునంది 
జీవనముసేయు చుండెను చింతలేక 


ఆతడు దక్ష పుత్రికల నర్మిలితో పదుగుండ్రం బెండ్లియె 
పీతి గృహస్థ ధర్మమున పెంపెసలారం జరించుచుండ వి 


= రీచనీ : అగస్త్యరాజ సుబ్బార్పా 327 


101. 


102. 


109. 


104. 


105. 


106. 


107. 


కర్త, 


చం. 


ఆ.వె. 


చతుర్ధ నృంధము చా 


ఖ్యాతిగ వారికిన్‌ గలిగి రాత్మజు లాధ్యులు నల్వురింపునన్‌ 
భూతల మందు భూరిగుణ పూర్ణులు యోగతపః ప్రభావులై 


వారలలో హరి, కృష్ణులు 

వారక యోగాభ్యసన వివర్ధిత బహుళా 
చారులునై యుండగ నర 

నారాయణు లురు తపంబొనర్పం దలచుచున్‌ 


హిమగిరిం జేరి వారలట నిద్ధమునీంద్రుల కాలవాలమై 
యమరుచు నున్న యాబదరి కాశ్రమమం దతి దీక్షం బూని య 
(శమమున వేయి వర్షము లసంగతవృత్తిం దపంబొనర్ప, న 
య్యమర విభుండు మానసము నందున భీతిలి వ్యాకులాత్ముడై 


అపుడైరావతమెక్కి డంబమున ప్రోద్యత్‌ ఘోర కామాది ష 
డ్రిపువర్గంబును లోననిల్పుకొని చేరెన్‌ శీతశ్రైలంబునన్‌ 
విపులంబౌ బదరీవనంబునకు, నిర్భీతిన్‌ సురేంద్రుండు తా 
వ్యపదేశంబున ధర్ముసూనుల తపోవ్యాపారముల్‌ మాన్పగన్‌ 


అట్లు సని బదరి కాశ్రమంబున 


అరవిందోద్భవ కంజనాభసము, లుద్యద్భాను తేజుల్‌ తప 
శృరణోద్యోగ దృఢవ్రతుల్‌ విగతతృష్టా ద్వేష రాగాత్ములన్‌ 
నరనారాయణులన్‌ సురేంద్రుడచటన్‌ దర్శించి యాశ్చర్య సం 
భరితుండై మెలమెల్లగా నరిగి సంభాషించె నీరీతిగన్‌ 


ఓమహనీయులార! యిటు లుగ్రతపం బొనరింప కారణం 
బేమిటి? మీమనోరథములెవ్వియొ నాకెటింగింపుడీ! కడున్‌ 
నేమముతో నొనర్చెడు ననింద్యము లౌభవదీయ కృత్యముల్‌ 
నామది కింపుం గొల్బె కరుణన్‌ దమ కోర్మెలం దీర్చ వచ్చితిన్‌ 


ధర్ముసుతులటంచుం దలచెద మిమ్ముల 
నాకవిభుడ నేను నమ్ముడింక 

వరముం గోరుకొనుడు వలదని యనం బోక 
యీయరానిదైన నిచ్చువాడ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 328 


108. చం. 


109. చం. 


110. తే.గీ. 


111. ఉ. 


112. ఉ. 


113. మ. 


114. మ. 


చా రీచీనీ : అగస్త 


శ్రీ దేవీ భాగవతం చా 


అని పలుమారు లిట్టు లమరాధిపు డాదరవృత్తిం బల్మినన్‌ 

కనులను విప్పరైరి పలుకన్‌ దలపోయరు ధ్యాననిష్టులై; 

“మనముల నన్యచింతనలు మాని చలింపక కూరుచుండి, దీ 
మునివరులం”చు నాత్మం దల పోయుచు నాగ్రహమూని యంతటన్‌ 


భయమున వారిచిత్తముల భంగమొనర్పదలంచి సింహ సం 
చయముల పుండరీక వృక సంఘములన్‌ సృజియించి పంపెదు 
ర్నయమున నా సురేంద్రు, డయినన్‌ దృఢ చిత్తులునైన వార లే 
భయమును బొందకట్టులె తపం బొనరించుచు నుండి రున్నతిన్‌ 


ఆదిశక్తిని జగదంబ నాత్మనిలిపి 
ధ్యానమొనరించు వారల మానసముల 
చెజుపం బూనిన యోటమిం జెందకున్నె 
అల్పమగు మాయ లడచునే యలఘుమతుల 


ఇంత యొనర్చినన్‌ చలన మింతయుం బొందని వారిపైన నా 
పంత మికేల యంచు సురవంద్యుడు చేయున దేమిలేక తా 
చింతిలి వెన్మకున్‌ దిరిగి శీఘ్రగతిన్‌ సురలోకమేగి యే 
కాంతమునన్‌ దలంచె తగినట్టి యుపాయ మొకండు నెమ్మదిన్‌ 


కంతు వసంతులన్‌ రతిని గ్రన్నన చెంతకుం వబిల్చి యప్సరః 
కాంతలం గూడి మీరు వడి కాశ్యపిం జేరి హిమాలయంబునం 
దెంతయు దీక్షతో తపము లేర్పడ సల్పెడు వారలున్‌, దృఢ 
స్వాంతులు ధర్ముపుత్రుల తపమ్ములు భగ్నము చేసిరండనెన్‌ 


మదనా! నీసుమ బాణసంహతులు నొంపన్‌ మూడు లోకంబులన్‌ 
విదళింపన్‌ బదనట్టి గుండియ లవేవీ? తెల్పుమూహించి, న్‌ 
కదియున్‌గాక వసంతు డచ్చరలు తోడైయుండ నీధాటి కిం 
కెదురేదీ? మది సంశయం పడక నాయీకార్య మీడేర్చుమా! 


అనియాజ్ఞాపన సేయ మన్మథుడనంతానంద వారిన్‌ గడున్‌ 
మునుకల్‌ వేయుచు నీదునాజ్ఞ నిపుడే పొల్పొందం బాలింతు నై 
నను నవ్వారు (త్రిమూర్తులాదిగల యన్యంబైన వారిన్‌ మదిన్‌ 
దనరన్‌ నిల్పి తపంబుసేయునెడలన్‌ దథ్యంబు కార్యంబగున్‌ 


స్యరాజు సుచ్చార్యా 329 


115. 


116. 


117. 


118. 


119. 


120. 


121. 


ఆ.వె. అట్లుగాక నంబ నఖిల లోకేశ్వరి 


కం; 


చం. 


చం. 


కం. 


నాత్మ నిల్పివార లంచితముగ 
తపముసేయుచున్న తథ్యమవ్వారల 
భంగ పజుప సాధ్యపడదు మాకు 


అనిపల్మి మదను డంతట 

తనవారిన్‌ గూడి సనియె తద్దయు వేడ్మన్‌ 
గొనకొని నరనారాయణు 

లనిశము తపమాచరించు నాశమమునకున్‌ 


అంత వసంతు డాబదరి కాశ్రమ భూమికి ముందె చేర, న 
త్యంతము శోభతో తరువులల్లం జిగిర్భ్బెను, కొమ్మకొమ్మకున్‌ 
స్వాంతము లుల్లసిల్ల సుమవల్లికలల్లి సుగంధ బంధురో 
పాంతములయ్యె, రుమ్మనుచు పైపయి మూగెను షట్పదంబులున్‌ 


పికయుగళంపు గీతములు పెంపెసలారె, మనోహరంబులై 
శుకముల పల్ములెల్లెడల శోఖిలె, జీవులవెల్ల నెల్లెడన్‌ 
ప్రకటిత కామభావ పరిరంభిత యుగ్మములయ్య, మౌనులున్‌ 
వికల మనస్ములైరట వివృద్ధ వసంత సరాగ రమ్యతన్‌ 


అదనిదెయంచు నెంచి యమరాంగనలున్‌ రతిమన్మథుల్‌ వడిన్‌ 
గదలిరి యాశమంబునకు, కాముడు ముందుగ పంచబాణముల్‌ 
వదలెను, నచ్చరల్‌ శ్రవణ పర్వముగా మధురంపు గానముల్‌ 
గదుకొని యాలపించిరి పికమ్ములతో (శ్రుతిం గల్పిచక్నగన్‌ 


నరనారాయణుల కపుడు 

స్థిరమౌ ధ్యానమ్ము చెదరి తిలకింపగ త 
త్పరిసరములందు ముందే 

యరుదెంచిన విధము దోచె నామనిశోభల్‌ 


కాలముగాని కాలమునం గన్పడునేల వసంతశోభ, యీ 
జాలమిదేమి? కామవివశత్వమునొందెను జీవకోటి, యి 
ట్లేలొకా? వింతయై ప్రకృతి యెల్లం గనంబడు, షట్పదంబులున్‌ 
మాలలుగట్టై, మారుతము మందగతిన్‌ బయనించె హృద్యమై 


= రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 330 


122. వ. 


128. కం. 


124. పీ. 


125. మ. 


126. కం. 


127. చం. 


శ్రీ దేవీ భాగవతం చా 
అని ప్రశ్నించిన నరుని చూచి నారాయణుండిట్లనియె 


స్వపలాశ కుసుమ నఖములం 

గృపమాలి వసంతకాల కేసరి శిశిర 
ద్విపమును చకితను చీల్చుచు 

నిపుడే యరుదెంచె నయ్య యింద్రుని యాజ్ఞన్‌ 


అరుణ వర్ణాశోక తరు వర హస్తయై 
కింశుకాపాద సంకేతయౌచు 

నీలి మాశోక వినీల కచభరయై 
సితపద్మముఖ కాంతి వితత యౌచు 

ఇందీవరాక్షియె కుంద రదనయునై 
బిల్వఫల కుచ సంవేద్యయగుచు 

మంజరీ కర్ణయై మధు కలకంఠియై 
హంస మయూర సుయానయౌచు 


సరసగతి వచ్చి యిపుడు వసంత లక్షి 
కలయం దిరుగుచునుండె నకాలమందు 
భంగపజుపంగ మనదు తపమ్ములెలమి 
నిదియు నింద్రుని కుట్ర యంచేం దలంతు 


అని నారాయణుడిట్లువల్మ తన మాయా తంత్ర మీతండు తా 
కనిపెట్టెన్‌ గద యంచు మన్మథుడటన్‌ గన్పించె రంభాదులున్‌ 
దనవెన్మన్‌ నిలువన్‌ దటిల్లతలనన్‌ దళ్ళొత్తు శృంగారపున్‌ 
ఘనరూపంబుల పోల్మి యక్కజముగల్లన్‌ దాపస (శేణికిన్‌ 


పదునారువేల యేబది 

సుదతుల నచ్చరలం గాంచి చోద్యంబున నా 
మదనునిగని నారాయణు 

డొదవౌ మర్యాదతోడ నొయ్యనం బల్మెన్‌ 


అతిథులు మీరు మాకు; హృదయంగమ గీతములాలపించి యీ 
యతివలు మామనంబులకు హాయిని గూర్చిరి, గాన నిప్పు, స 


128. మ. 


129. తే.గీ. 


180. కం. 


131. మ. 


132. ఉ. 


133. శా. 


మృ్మతమున యాతిథేయముల మాకొనగూడిన యంతవట్టు వ 
న్యతతిని స్వీకరించి ముదమారగ నేగుడు మాకు దృప్తి యౌ 


అనినన్‌ వారును సమ్మతింప నపుడత్యంతాభిమానమ్ము హె 
చ్చిన నారాయణు డాత్మశక్తిని ప్రదర్శింపంగ యోచించి చ 
య్యన హస్తమ్మున నూరువున్‌ చజిచగా నందాల రాశిన్‌బలెన్‌ 
వనితారత్నము పుట్టె నచ్చరల గర్వం బంత మొందించుచున్‌ 


ఊరు సంభవ యౌనామె కూర్వశియన 
రమ్యమగు నామమిడియె నారాయణుండు 
అచట నున్నట్టి యచ్చర లందరకును 
వరుస నొక్కొకరికి నొక్క సరసిజాక్షి 
నిచ్చెసృష్టించి పరిచర్యలిచ్చం జేయ 


అందరు పరిచారిక లపు 

డందముగా నెల్లవార లానందింపన్‌ 
పొందగు నాటల పాటల 
విందులొసగి రద్భుతముగ వేర్వేరనృపా! 


నరనారాయణ తాపసేంద్రుల యమందంబౌ తపశ్శక్తి క 
చ్చెరువుల్‌ పొందుచు నప్పరోంగనలటన్‌ శీర్షంబులన్‌ వంచి ముం 
దర నిల్చుండి కడున్‌ నుతించి రిటులన్‌ దర్పంబులన్‌ వీడి యు 
ర్వర మీబోటి మహాత్ములన్‌ గనమెటన్‌ భాస్వత్తపోనిష్టులన్‌ 


మాదు విలోకనాస్రముల మార్శొని నిల్చియు గెల్చినట్టి వా 
రేదరిం గాన రారరయ నింతకుమున్నుు మహాత్ములార! మీ 
పాదములంటి మైొక్కెదము పాకవిరోధికి ప్రీతిసేయగా 

కాదనలేక వచ్చితిమి గాని యెజుంగము మీమహత్వముల్‌ 


మా గర్వంబులడంగె, నోడితిమి సుమ్మా! నేడు మాపూర్వ పు 
ణ్యాగారంబులు నిండుటన్‌ గనెడి భాగ్యంబబ్బెమిమ్మిట్లు, మీ 
రాగాతీత మనః ప్రవృత్తులను ధైర్యంబుల్‌ తపంబుల్‌ గనన్‌ 
యోగిగ్రేష్టులటంచు నెంచితిమి మాయుద్వృత్తులన్‌ సైపుడీ! 


చతుర్ధ నృంధము చా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 332 


184 


185. 


186. 


137. 


138. 


139. 


140. 


141. 


కరి, 


చం. 


చం. 


కం. 


కం. 


కం, 


మ. 


శ్రీ దేవీ భాగవతం —- 
క్షమ యింపుడయ్య మమ్ముల 

తమ బోంట్లకు శాంత గుణమె తగ భూషణమౌ 

తమ రొసగిన యాతిథ్యము 

లమితానందముల నొసగె నయ్యా! మాకున్‌ 


అనివినయ వినమితోత్తమాంగులై ప్రార్థించుచున్నయప్పరలంగని 
నరనారాయణులు సంతసించి ప్రసన్నవదనులైయిట్లు వల్సిరి. 


సరసిజ నేత్రలార! కడు సంతసమయ్యెను మీ వినమతా 
భరమగు చిత్తవృత్తులకు, భద్రముగా గొని పొండు మీర లీ 
తరుణిని యూర్వశిన్‌ దివికి, తప్పక యింద్రునకిండు కాన్మగా, 
వరమొకటెద్దియే నొసగు వారము కోరుడు, నిశ్చయమ్ముగన్‌ 


అనవిని వార లెల్లరును నాత్మం గదున్‌ గడు బాధం జెంది, యో 
యనఘ చరిత్రులారం భవదాశ్రమమున్‌ విడనాడి మేమెటన్‌ 
జనెదము, మిమ్ముం బాయుటకు సమ్మతి నొందవు మాదుడెందముల్‌ 
గనుక వరమ్మునిమ్ము కలకాలమిటన్‌ వసియించునట్టులన్‌ 


నారాయణమునివర్యా! 

కోరెద మెల్లరము నిన్నె కూరిమితో మా 
భారమ్ముల భరియింపుము 
వేరొకరింకేల నీవె విభుడవు మాకున్‌ 


మాకొజకై సృజియించిన 
యా కంజేక్షణలంబంపు మీ యూర్వశితో 
నాకంబున కోమునివర! 
మాకిచటన్‌ స్థానమొసగి మమ్మేలుమికన్‌ 


సంగమ సుఖముల్‌ గోరెడి 

యంగనల నవజ్ఞసేయు టది ధర్మంబే 
పొంగారు మాదు కోర్మెల 
కంగీకారమ్ముందెలుపు మయ్యా! కృపతో 


అనియిట్లా దివిజాంగనల్‌ మిగుల నభ్యర్థింప నారాయణుం 
డనియెన్‌ వారలం గాంచి యోరమణు లారా! మేము వేయేండ్లుగా 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 333 


చతుర్ధ నృంధము చా 


ననయంబున్‌ దపమాచరించితిమి కామాద్యుగ్ర షట్మంబులన్‌ 
గనబో కిప్పటిదన్మ తుచ్చసుఖ భోగత్యాగ చిత్తంబులన్‌ 


142. ఆ.వే. క్షణీక సుఖముం గోరి శాశ్వత ఫలమును 


143. కఠ: 


144. తే.గీ. 


145. తే.గీ. 


146. మ. 


147. కం. 


148. ఉ. 


భంగపజుపం దగునె పదతులార! 
బుద్ధిమంతుడెవడు పూని యిక్కార్యమ్ము 
నాచరింపం దలప డఖిల జగతి 


అనిపల్ము నతనిం గని యి 

ట్లని రా యచ్చరలు తనివినందక; మాకున్‌ 
మును నీవొక వర మిచ్చెద 

నని యంటివి గాన దాని నడిగెదమిపుడే 


ఇంద్రియార్థ సుఖంబులం దెల్ల గతిని 
స్పర్శసుఖమును మించిన సౌఖ్యమొండు 
గలది? కావున నదియె కావలయుమాకు 
మాట తప్పకు మయ్య! యోమాన్యచరిత! 


అనుచు నచ్చరల్‌ వలుక నారాయణుండు 
వీరికిచ్చిన మాటను వీడకున్న 
గంగపాలౌను తపమెల్ల; కడకుమమ్ము 
నపహసింపరె సాటి బుష్యాదులెల్ల 


దివిజాధీశున కీయనంగు నకు నీదివ్యాంగనాకోటికిన్‌ 
వివరింపంగ మదీయ శక్తి నిటు లీవిద్యన్‌ బ్రదర్శించి తే 
నవివేకంబున, నాయహంకరణమే యౌదీనికింగారణం, 
బవలోకింపక మంచి చెడ్డల వరంబర్ధింపు మంటిన్‌ గదా! 


తిరముగ సంసరణాటవి 

కరమున్‌ బెంపొందుటకును కత మరయ నహం 
కరణమె యగు; నే పన్నిన 

యురులందిపుడేం దగిలితి నూర్జాయువటుల్‌ 


ఏనిపుడేమిసేతు వదిలించుట కార్యము వీరినెట్టులేన్‌ 
ఐనను వీరినియ్యెడ ననాదరవృత్తిం దిరస్మరించినన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 334 


149. 


150. 


151. 


152. 


159. 


154 


155. 


కం. 


కం. 


కర్ర 


వ. 


శ్రీ దేవీ భాగవతం చా 


మానుగ శాపమిత్తు రనుమానములే, దటుగాక ముందుగా 
నేనె శపింత మన్న తపమెల్లను భంగమగున్‌ భృశంబుగన్‌ 


అరిషడ్వర్గములందు క్రోధమది యత్యంతమ్ము నాభీలమై 

కరమున్‌ దుఃఖము బొందం జేయు, కడు దుష్మార్యోద్యతుండై మదిన్‌ 
గురువున్‌ దల్పడు, తల్లిదండ్రులని సంకోచింపడెంతేని, దు 

ర్భర హింసాత్మకుడౌచు కోధను డసంబద్ధ ప్రలాపంబులన్‌ 


కొమ్మల మధ్యన రగులుచుం 

(గమ్ముకొనెడి యగ్ని యుగ్ర గతి విస్పృతమై 
కొమ్మల దహించుగతిం (గో 

ధమ్మది యనలమ్మువోలె దహియించు నరున్‌ 


అని నారాయణు డివ్విధ 

మునం దలపోయుచు విచారమున నుండ నరుం 
డును తనయ[గ్రజుం గనుగొని 

వినయంబున నిట్లు వలికె విజ్ఞత దోపన్‌ 


అన్నా! శాంతమె రూపుం గొన్న తమకేలా యాయహంకారపున్‌ 
జిన్నెల్‌ దెల్పుమ! పూర్వమిట్లె తపముల్‌ చెల్లంగ ప్రహ్లాదుతో 
నెన్నోయేండ్లు రణంబుం జేసితిమి గాదే! క్రోధ దావాగ్ని సం 
ఛన్నంబైన మనః ప్రవృత్తుల నిరస్త స్వాంతశాంత్యున్నతిన్‌ 


కావున క్రోధమున్‌ వదలి గ్రన్నన శాంతగుణమ్ముం బూని స 
ద్భావము తోడ వీరికి కృపారసముల్లసిలంగం జెప్పుమో 
పావన మూర్తి! తాపసుల పాలిట శాంతమె భూషణమ్మటం 
చారసి నీతపోవిభవ మాజడిపెట్టక యుంట మేలగున్‌ 


అనిపల్ము నరుని మాటలు 

విని నారాయణుడు సుంత విజ్ఞత దోపన్‌ 

తన మనమున నిక క్రోధం 

బనవరతముం బూనంగూడ దనుచుం దలంచెన్‌ 


అనియివ్విధంబున వచించు వేదవ్యాసునకద్దుతగిలి జనమే జయుండు 
మరలనిట్లని ప్రశ్నించె 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 335 


156. మ. 


157. ఆ.వె. 


158. ఉ. 


159. తే.గీ. 


160. వ. 


161. తే.గీ. 


162. తే.గీ. 


163. కం. 


చతుర్ధ నృంధము చా 
అతిధర్మాత్ముడు దైత్యనందనుడు ప్రహ్లాదుండు శాంతుండు సం 

స్తుతి పాత్రుండునునయ్యు మౌనివరులన్‌ శుద్దాంతరంగుల్‌ మహో 
న్నతులైయొప్పుచుం గీర్తిం గొన్న నరునిన్‌ నారాయణున్‌ గర్వసం 

గతి యుద్ధమ్మునకేల పిల్చెనొ యెజుంగన్‌ దెల్చుమయ్యా! కృపన్‌ 


వైరమేల కలిగె వీరి మధ్యనమున్ను 
హేతువదియ క్రోధమేని యింక 
జపములేల వీరి తపములు నవియేల 
శ్రమయెగాక కలదె సతృ్సలమ్ము 


అంతటి సత్తపోధను లహంకరణోద్భవమైన 'కోధమున్‌ 
సుంతయు వీడరైరియన చోద్యమెయౌ, నిక మమ్ముబోంట్లకె 
ట్లంతమగున్‌ దలంపగ నహంకరణమ్ము మునీంద్ర చంద్ర! భా 
స్వంతునిమోల రాత్రివలె బాయు నహంకృతిగల్ల పున్నెముల్‌ 


ఇనుప సంకెళ్ల నైన ఛేదింపవచ్చు 
గుదియనైనను తొలగించుకొనగవచ్చు 

కష్ట మెవ్వారికిని నహంకార సూత్ర 
బంధనముం [దైెంప బ్రహ్మాందభాండమందు 


అనియివ్విధంబునం బలుకు జనమే జయుంజూచి వ్యాసుండిట్లనియె 


కారణముకంటె కార్యమ్ము వేరుగాదు 
అంగులీయకమైనను వారమైన 
స్వర్ణమునకంటె వేరౌనె నిర్ణయింప 
ప్రత్తికంటెను భిన్నమై పటము గలదె 


కాన నీసృష్టి యును నహంకార మందు 
నుద్భవించిన దౌటచే నున్నదెల్ల 

దాని కంటెను భిన్నమెట్లాను తలప 

అగణి తంబగు సర్వమ్ము త్రిగుణయుతము 


అరయగం ద్రిమూర్తులైనను 
పరమర్చులునైన, దివిజ వర్యులు నైనన్‌ 


= రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 336 


164 


165. 


166. 


167. 


168. 


169. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం చా 


చరియింతురు నిరత మహం 
కరణ విమోహితులగుచు జగంబులలోనన్‌ 


త్రిగుణాతీతుడొకండును 

జగములం గన్పింపడయ్య జనమే జయ! దే 
హగతుండగు వాడెపుడును 

నొగి సంసరణాబ్లీ మునుగుచుండు నిజముగన్‌ 


దేహమున్నంతవరకు సుస్థిరమునౌచు 
కామమాదిగ శత్రు వర్గంబులెల్ల 

నిలిచి యుండును తథ్యంబు తొలగవెపుడు 
పామరునకైన పండిత వరునకైన 


వేద పురాణశాస్త్రముల వేడుక నభ్యసనంబొనర్చుటల్‌ 
మోదము తోడం దీర్థముల మున్గుచుం దేలుట, ధ్యాన దాన ధ 
ర్మాదులు, పూజలెల్ల విషల్రైక సుఖానుభవంబుం గోరియే 
మేదిని చోరునింబలె శ్రమించుచుం జేయు నరుండు నిత్యమున్‌ 


ఐనను కామవర్గమును నాత్మనడంచిన సాధువుల్‌ భువిన్‌ 
గానరనంగ జాలము యుగంబున కొక్కడొ యిర్వురైన కా 
లానుగుణంబుగాం గల రటంచు నెబుంగు ముదాహరింప, లే 
దేని ప్రపంచమే నిలువదింతకు వారలె లేక యుండినన్‌ 


ప్రహ్హాద చ్యవన సంవాదం 


కనక కశ్యపు డరిగిన వెనుక నతని 
తనయుడు విభుడయ్యె నల పాతాళమునకు 
నఖిల సద్గుణ గణుడు ప్రహ్లోదు డార్య 
సమ్మతమ్ముగ పాలన జరుపుచుండె 


పాతాళంబునం బృధ్వియందును గడున్‌ భావ్యంబుగా ధర్మవి 
ఖ్యాతిన్‌ గూర్చుచు దాన శీలుడయి యోగ్యంబైన మార్గంబునన్‌ 
బ్రీతిన్‌ యజ్ఞము లాచరించుచు బుధుల్‌ వేనోళ్ళం గీర్తింప ని 
ర్లీతంబైన విధాన పాలనమొనర్చెన్‌ వేడ్మం బ్రహ్లోదుడున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 337 


170. వ. 


171. తే.గీ. 


172. 6. 


173. కం. 


174. తే.గీ. 


175. చం. 


176. కం. 


177. ఉ. 


చతుర్ధ స్కంధము = 
అతండట్లు రాజ్యపాలన సేయుచుండ నొక్కనాడు 


భృగువు తనయుండు చ్యవనుడన్‌ బేరం బరగు 
బుషివరేణ్యుడు స్నానార్థ మేగుదెంచి 
నర్మదానదీ జలముల స్నానమాడి 

దరికిం జనుచుండె మౌనముద్రను ధరించి 


ఆసమయమ్మునందొక భయంకర సర్పము వాని పాదముల్‌ 
గాసిలం బట్టి యీడ్చుకొని గ్రన్ననం జేరెను నాగలోక; మా 
యాసముం జెంది యమ్మునియు నాత్మం గడుంగడుభక్తిం గన్నులన్‌ 
మూసి జనార్దనున్‌ మదిని పొందిక నిల్పిభజించె భీతుడై 


వెన్నుని భజించు కతమున 

మున్నీటన్‌ మునిగి సర్పభువనమ్మునకున్‌ 
దిన్నగం జేరిన యతనికి 

నన్నన్న! యొకింతశ్రమయు నగపడదయ్యెన్‌ 


చెక్కుచెదరని చ్యవనుని స్థితినిం జూచి 

ఈత డెవ్వడొ భువి తాపసేంద్రు డగును 
శాపమిడు నేమొయంచు నాసర్పమపుడు 
కడుభయమ్మున దేహమ్ము కంపమొంద 


సతియును తాను సంతతియు సమ్మతినాబుషి వర్యుచెంతకున్‌ 
నతులయి చేరి సేవలు ఘనంబుగం జేయుచు నుండ నంత న 
య్యతుల మహాను భావు డపుడా(్టమతిన్‌ బరికించి వారి స 
త్మృతులకు మెచ్చి మిక్కిలి సుఖీంచుచు కాలము పుచ్చుచుండగన్‌ 


అదిగని ప్రహాదుండును 

ముదమున నాచ్యవనునింగడు పుణ్యాత్ముని శాం 
తి దయా భూషణు గౌరవ 

ముదయింపం బిలిచి యొనర్చి నొప్పుగపూజల్‌ 


అంతట నాతనిన్‌గని సురారి సుతుందు మహర్షి సత్తమా! 
యింతకు మీరలిచ్చటకు నేమి కతంబున వచ్చితయ్య! పా 


= రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 338 


178. 


179. 


180. 


181. 


182. 


189. 


184. 


కం. 


తే.గీ. 


కర, 


2 


శ్రీ దేవీ భాగవతం చా 


కాంతకుడంప వచ్చితిరె? ఆతడు దైత్యులకెల్ల ద్వేషియౌ 
నంతియ, గాక మాభువనమంతయు చూడగం గోర్మెగల్లెనా? 


తెలియం జెప్పుము తండ్రీ! 

యలుగకు మిట్లడిగితంచు ననఘా! మాపై, 
కలకారణ మది చెప్పిన 

పలురీతుల సత్మరించి పంపగలాడన్‌ 


అని ప్రహ్లాదుండడిగిన భృగు తనయుండిట్లనియె 


ఇంద్రుని తోడ నాకుం బనియేమిటి? దౌత్యమునిర్వహింప నే 
సాంద్రతరంపు సాగరరసంబుల మున్దెడికష్టమేల? ని 

స్తంద్ర తపోధనుండ, భృగు సన్ముని పుత్రుడ, ధార్మికుండ, స 
ర్వేంద్రియనిగ్రహుండ, తగదెంతయు నాయెడ సంశయింపగన్‌ 


నర్మదా నదీజలముల స్నానమాడు 
చుండ నొక్కవిషాహి నన్నొడిసిపట్టి 
యీడ్చుకొనిరాగ నిచ్చట కేగుందెంచి 
నిన్ను దర్శింప గలిగితి నిర్మలాత్మ! 


నీవును విష్ణు భక్తుడవు నేనును శ్రీహరి భక్తియుక్తుడన్‌ 
నీవిక సంశయింపకుము నిర్ణరవైరి కులావతంస! నీ 
కేవిధమైన హానియును నేం దలపోయనటంచుం బల్మ స 
ద్భావము తోడ దైత్యకుల వర్ధనుడమ్మునిం గాంచి యిట్లనెన్‌ 


భువిపైం గల తీర్థంబుల 

నవి గలిగించు ఫలములను నాయాస్థలముల్‌ 
(ప్రవిమలతేజా! నాకున్‌ 

వివరింపుము వేద్మననుచు వేడ నతండున్‌ 


అడుగం దగిన ప్రశ్న నడిగితి విప్పుడు 
కనకకశ్యపపుత్ర! వినుతశీల! 

త్రికరణ శుద్దుడై స్థిరచిత్తుడౌనరుం 
డడుగిడినది తీర్థ మౌను జగతి 


— రీచీనీ : అగస్త రాళ సుబ్బార్పా 339 


185. 


186. 


187. 


188. 


189. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


మలిన చిత్తమ్ముల మసలెడి వారికి 
భాగీరథియు పాపపంకిలమ్మె 

తీర్థమ్ములవియెల్ల దివ్యమ్ములైయొప్పు 
పరిశుద్ధచిత్తుడై యరిగి నపుడె 


గంగ కీవల నావలం గలుగు వారు 
మునుగుచుందురు గాదెయప్పుణ్యనదిని 
ముక్తి నొందెనె యందొక్క పురుషుడైన 
పాపికేగంగ యైనను ఫలమొకండె 


యాత్రలు సేయ నేగియు నియంత్రిత చిత్తుడు గాక దుష్ట చా 
రిత్రుడునై నిరంతర పరిగ్రహణక మనంబునం గడున్‌ 
జిత్రగతిన్‌ పరార్థములం జేకొనం బూనుచు నాత్మ వంచనన్‌ 
ధాత్రి చరించు హీనునకు దక్కునె ముక్తినిధాన మెన్నగన్‌ 


తీర్థ యాత్రలంచు దేశముల్‌ దిరుగుచు 
పరుల మోసగించు వారికెపుడు 
పాపసంచయములు పర్వత సమములై 
పెరుగు చుండు గాని విడువ వెపుడు 


ఇంద్ర వారుణమ్ము నిట్టెగైకొని వచ్చి 
దినదినమ్ము కోటి తీర్థములను 

ముంచి యెత్తు చున్న పోవునే మలినమ్ము 
అధమ గుణుని యాత్ర లావిధంబ 


ఆత్మశుద్ధి లేని అన్ని యాత్రల కంటె 
భూతదయయె మిన్న భూమినాధ! 

తీర్థ రాజములను తెలియం జెప్పుమనుచు 
అడిగి తీవుగాన నవధరింపు 


భూలోకంబున లెక్కకున్‌ మిగులుగా పుణ్యప్రదేశంబులున్‌ 
వేలున్‌ వేలుగ తీర్థముల్‌ గలవు, భావింపంగనన్నింటిలో 
మేలై యొప్పును చక్ర తీర్థమది సుమ్మీ! నైమిశంబందు, నొం 
డే లా! నద్దియె పుష్మరంబనియు నీప్పథ్విన్‌ ప్రశస్తిన్‌ గనెన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 340 


శ్రీ దేవీ భాగవతం చా 


190. ఉ. ఆదర మొప్ప నాచ్యవనుడవ్వధిం బల్మగ సంతసించి ప్ర 
హ్లాదుడు దైత్యవర్యులను నార్య పురోహిత వర్గమున్‌ మహా 
మోదమెలర్పవెంటంగొని పొల్పుగం జేరెను నైమిశమ్ము, బు 
ష్యాదుల కాకరమ్ము, విభవాతి శయమ్మును, పుణ్యభూమమున్‌ 


191. ఉ. అచ్చట చక్ర తీర్ధ విమలాంబువులన్‌ దగ స్నానమాడి తా 
స్వేచ్చనటన్‌ సరస్వతిని చెల్వుగ స్నానము లాచరించి బల్‌ 
మెచ్చుగ యాచకాళికి నమేయ ధనమ్ముల నిచ్చియంతటన్‌ 
ముచ్చట దీర పుణ్యవన భూములగాంచుచు సంచరించుచున్‌ 


ప్రహ్లాద - నర నారాయణుల యుద్దం 


192. తే.గీ. తీర్ధవిధులకు ననువైన దివ్యభూమి 
కొజకు వెదకుచు నట నను కూలమైన 
యొక్క వటతరుచ్చాయం గూర్చుండి తద్వి 
ధుల నొనరిచి మదిని పరితోషమంది 


198. చం. అటు నిటుం జూడ నొక్కయెడ నమ్ములు కొన్ని విభిన్న రీతులన్‌ 
పటునిశితత్వముల్‌ గలిగి పక్షులయీకల తోడనొప్పి త 
త్తటమునం గానుపింప మదిం దద్దయు నచ్చెరు వంది యాతడ 
చ్చటకు రయంబునంజని విచారణం జేసె మనంబునందిటుల్‌ 


194. చం. పరమ పవిత్రమైన మునివర్యుల యాశ్రమ భూమియందు ని 
కరణి నిశాత సాయక నికాయము లెవ్విధివచ్చె? నివ్వియె 
వ్వరివయి యుండవచ్చు? ననిభావనసేయుచు చూచుచుండ నా 
పరిసరమందు తాపసుల భాస్మరతేజుల నిర్వురంగనెన్‌ 


195. కం. కృష్ణాజినధరులు తప 
సృష్టాత్ములు కేశభారదీప్తశరీరుల్‌ 
విష్ణుసములు విలువిద్యా 
నిష్ణాతులు నైనవారి నియతేంద్రియులన్‌ 


196. తే.గీ. అజగవము శార్ణమనెడి బాణాసనముల 
అక్షయంబైన తూణద్వయంబు లెలమి 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 941 


ముందు నిడుకొని యున్న యమ్ముని వరులను 
గాంచి ప్రహాదు డమిత యాగ్రహముతోడ 


197. వ. వారలు విష్ణ్వంశసంభూతులగు నరనారాయణులని యెజుంగక 
వజ్ర నిపాతసమ గంభీర రవంబున నిట్లనియె. 


198. మ. మునివేషమ్ములు దాల్చి దొంగజపముల్‌ పుణ్యాశ్రమ ప్రాంతమం 
దనయం బిట్టుల చేయనేల? కడు నిష్టాచారులేయెనచో 
ధనువుల్‌ బాణములేల? యొవ్వరిని యుద్ధంబందునోడించగా 
ఘనమౌతాపసవృత్తిం బూనితిరి యీకార్యంబు మీకొప్పునే 


199. ఆ.వె. వీర వరుల మన్న కీరితి కైమీర 
లాస పడిన యెడల నాహవమును 
సేయరండు పూను డాయుధమ్ములవేగ 
మీ పరాక్రమములం జూపుదడయ్య! 


200. కం. కాదనిన ధనుర్భాణము 
లీదరి దాపులను నుండనీయక తపముల్‌ 
మోదమున నొనర్చుకొనుడు 
కాదిది ధర్మమ్ము రెండు గావలె ననుటల్‌ 


201. మ. అని ప్రహ్లాదుడు ధర్మపన్నముల వ్యాఖ్యానించుచున్‌ బల్కు న 
య్యన ఘాత్ముండు నరుండు వానిం గని మూఢా! నీకు మావల్ల వ 
చ్చిన నష్టంబదియేమి? రెంటికిని వాసిన్‌ మాకు సామర్థ్యముల్‌ 
ఘనముల్‌ గావున మాటలాడకిక చక్కన్‌ బొమ్ము నీదారినన్‌ 


202. శా. సామర్ధ్యంబు గలట్టి వానికి ధరన్‌ సాధ్యంబదేదైన; ర్స్‌ 
వేమైనన్‌ మముం జేయగల్లుదువె, నీకేలా? మహాటోపముల్‌ 
సామాన్యుండవు మమ్మెదుర్శొనెదవె! క్షాత్రోచితంబైన నీ 
సామర్థ్యంబది బ్రాహ్యమున్‌ జెనకునే చాలింపు మీడంబముల్‌ 


203. మ. అతి నిర్లక్ష్యము తోడం బల్కు నరువాక్యంబుల్‌ శరాఘాత వి 
సృతమై కర్ణయుగమ్ముం దాకం గడు నుద్విగ్న ప్రచేతుండునై 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 342 


204. శా. 


205. మ. 


206. మ. 


207. తే.గీ. 


208. కం. 


209. మ. 


210. మ. 


శ్రీ దేవీ భాగవతం చా 


దితివంశాగ్రణి యిట్లు వల్మె నతనిన్‌ దీక్షంబుగా చూచుచున్‌ 
ఘృత సంయోగము చేత పైకెగయు నగ్నిజ్వాల చందమ్మునన్‌ 


చాలున్‌ జూలును నీప్రగల్భములు త్వత్‌ సామర్ధ్యమట్రైనచో 
జాలంబేటికి రమ్ముచూపుమిక నేసైరింప సీయుద్దతిన్‌ 
వీలొక్కింతయు లేదు మీరిచట నిర్ఫీతిన్‌ దపోనిష్టులై 
కోలల్‌ వీడక ధర్మదూరులగుచున్‌ గూర్చుండ మందాత్తులై 


అని ప్రహ్లాదుడు తీవ్ర కోపమున నుగ్రాకారుడై ముందుగా 

తన బాణాసనమెత్తి దిక్తటులు బ్రద్దల్‌ గాగ బిట్టార్చుచున్‌ 
ఘనటంకారమొనర్చి నిల్బెనట సంగ్రామోన్ముఖుండై వడిన్‌ 
మునివర్యుల్‌ దివిజుల్‌ సురారులు భయమ్ముల్‌ సెంద నొక్కుమ్మడిన్‌ 


నరుడున్‌ దివ్యశరాసనంబుం గొని యంతన్‌ దీవ్ర కోపమ్మునన్‌ 
శరవర్షమ్మున ముంచె దైత్యసుతునిన్‌, సైరింపకాతండు నా 
శరజాలంబుల మధ్యనే తునిమె శస్తంబుల్‌ ప్రయోగించి, యి 
ట్లిరు పక్షంబుల బాణముల్‌ గగనమందేపారి కప్పెన్‌ రవిన్‌ 


ద్వంద్వయుద్ధమ్ము తీవ్రమౌ స్థాయికెదిగె 
దైత్య సూనుని ధాటికి తాళలేక 
సతమతంబౌ నరునకు బాసటగనిల్బ 
నపుడు నారాయణుందు శౌర్యమ్ముC గదుర 


నారాయణు డప్పుడు శిత 
నారాచమ్ములను వింటి నారికిం దొడి తా 
నా రాక్షసేంద్రు సుతుపై 

నారంభముసేసె యుద్ధ మత్యుగ్రముగన్‌ 


ప్రకళయాభీల వినీల మేఘచయ నిర్యాతార్భటిన్‌ మించె న 
య్యలఘుస్వాంతుడు సల్పుటంకృతులు, తీవ్రాసార సామ్యమ్మునై 
కలయన్‌ బర్వె నిశాతసాయకము లాకాశమ్మునన్‌ భూమిపై 
బలువై యయ్యవి సూర్యచంద్రులను గప్పన్‌ జూచిప్రహాదుడున్‌ 


తనధైర్యంబును తగ్గనీక, నిశితాస్తంబుల్‌ ప్రయోగించుచున్‌ 
మును నారాయణుడేసినట్టి శరముల్‌ పోజేసి తానంతటన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 343 


211. 


212. 


219. 


214. 


215. 


216. 


217. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కర్మ 


కం. 


కం. 


జనితా మర్షణుడై యొనర్చె రణమున్‌ సంరంభ జృంభస్థితిన్‌; 
ఘన శౌర్యంబున నిర్వురున్‌ సమముగా గన్పట్టిరప్పట్టునన్‌ 


సురలు పుష్పవృష్టిం గురియించి రప్పుడు 
సంతసించి వారి సమరమునకు 
నారదాది బుషులు చేరి కీర్తించిరి 
వారిపటిమం గాంచి బంధురముగ 


మునుపెన్నం డిటువంటి యుద్ధగరిమంబున్‌ జూడ లేదెందు; వృ 
తుని యుద్ధంబును, తారకాసుర మహాయుద్ధంబు; నంభోనిధిన్‌ 

ఘనమౌ నా మధుకైట భాసురుల సంగ్రామంబునున్‌ నేటి యీ 

యనికిన్‌ బోలవటంచు దేవతలు వ్యాఖ్యానించిరుత్సాహులై 


అంత నారాయణుండు (ప్రహాదుచేతి 

ధనువు (ధ్రుంచగ, మజియొకధనువుం బట్టం, 
ద్రుంచె దానిని కడునేర్చుతోడ; నట్లె 

పెక్కు బాణాసనములను విరుగం గొట్టె 


కోపముతో ప్రహాదుం 

డేపున పరిఘాయుధమ్ము నేయగ నదియున్‌ 
దాపునకు వచ్చు చుండగ 
నాపైఖండించెదాని నంబక సమితిన్‌ 


అంతట నారాయణు దడ 

త్యంతము కోపించి తన దశాంబకముల నొ 
క్కింతయు నెడమీయక తా 
పంతమ్మున నేసెనపుడు ప్రహాదునిపై 
చలియింపక ప్రహ్లాదుడు 

బలువౌనొక యినుపగదను బట్టి యతని పై 
బలమున విసరగ నదియు, న 

చలమువలె తగిలెను మౌని జాను యుగంబున్‌ 


ఆదెబ్బకు సుంతైనను 
వేదనం జెందకయె నిల్చి వీర్యోన్నతుడై 


చతుర్ధ నృంధము చా 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 344 


218. కం. 


219. మ. 


220. వ. 


221 సీ. 


222. చం. 


శ్రీ దేవీ భాగవతం చా 


యెదుటన్‌ గల వానిం గనుచు 
మదిలో వెజగంది దైత్య మండను డంతన్‌ 


బలమౌ శక్తినిగొని ని 

శృలమతి విసరినం గని ముని చంద్రుడు తనయ 
మ్ములతో పదునాలుగు ము 

కృలుగా ఖండించె దాని క్షణమాత్రమునన్‌ 


కురువంశాధిప! దైత్యసూను డిటులన్‌ గ్రోధాధికోన్మత్తుడై 
నరనారాయణ మౌనివర్యులకు సుంతన్‌ దీసిపోకట్టులే 

దురమున్‌ దివ్యశతాబ్దముల్‌ సలిపె నెందున్‌ సంకటంబంద, క 
ట్లిరు పక్షంబులు పోరుచుండం గని యెంతేన్‌ బీతిలెన్‌ లోకముల్‌ 


ఆసమయంబున 


నలు బుజంబులవాడు నగుమోము గలవాడు 
శంఖచక్ర గదోరు శార్జ ధరుడు 

శ్రీవత్స వక్షుండు శ్రీ రమాకాంతుడు 
వనమాలికా భూష లెనయువాడు 

భకార్తి హరణుండు భావజ జనకుండు 
పట్టు పీతాంబర భవ్యధరుడు 

యోగి హృద్దమనుండు నాగేర్రద వరదుండు 
దైత్యదానవ గర్వ దారకుండు 


గరుడ గమనుడు వైకుంఠపుర నివాసి 
నీలనీరద తనుకాంతి నెక్కానంగ 
నంబుజోదరు డపుడు ప్రత్యక్షమయ్యి 
కనకకశ్యప సుతున కక్కజము గల్ల 


పులకలెసంగ దైత్యకుల పుంగవు డప్పుడు విష్ణు మూర్తికిన్‌ 
వలంగొని యంజలించి, సురవంద్య! రణంబులు సేసియుంటి ము 
న్నలయక పెక్కువేలు, విజయంబులెగాని, జితుండం గాను, నే 
డలసియు వీరి గెల్వం దగనైతిని కారణమేమి తెల్పుమా! 


228. 


224. 


225. 


226. 


227. 


228. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


2 


చతుర్ధ నృంధము చా 


అనవిని విష్ణు మూర్తి కడు నాదరమొప్పగ వాని జూచి యి 
య్యనఘులు జన్మమందిరి మదంశలంబూని మహర్షివర్యులున్‌ 
ఘనవిజితేంద్రియుల్‌; గెలువం గష్టముగావున, నోడిపోతి నం 
చనుకొనం బోక సంతసము నందుచు నీపురికేగు మింతటన్‌ 


ఇట్టి తపసుల తోడ నీవెప్పుడేని 

వైరమున్‌ బూనవలదంచు వనజనాభు 
డాజ్ఞసేయంగ ప్రహాదు డాక్షణంబ 

అరిగె పాతాళమునకు నాహవము మాని 


అని పలికి వ్యాస భగవానుడు జనమే జయుంగాంచి మరల 
నిట్లనియె 


ఆరయ సృష్టికార్యమున కాదిమ కారణమెంచగా నహం 
కారమె; యిద్దియున్‌ [ద్రిగుణ గర్భిత మౌట తదీయకార్యముల్‌ 
వేరుగ నుండునే త్రిగుణ విసృతినొందక; దేహధారులున్‌ 
వేరుగలేరు సృష్టి కటు వీడు నహంకృతి యట్టిచోనికన్‌ 


ఎంతవారికైన నీయహంకారమ్ము 
తప్పదయ్య! దేహధారికెపుడు 

మునులు సురలెగాదు ముగురు మూర్తులకైన 
మూడు జగములందు నాడు నేడు 


సాత్వికాహంకార సాంగత్య మైనచో 
తపమును దానమ్ము ధర్మములును 
యజ్ఞ యాగము లప్రయత్నముగా గల్లు 
నరునకు యోగ్యంపు సరణియౌను 
క్రమమున నన్నియు కలుగు రాజసమున 
ఫలములు వేర్వేరం బరగు చుండు 
కలహముల్‌ కయ్యముల్‌ గలుగుచుండును నెప్పు 
తామసాహంకృతి తగిలెనేని 


కాన నీజగముల నహంకారమెద్ది 
యైన లేకున్న కార్యమింతైన జరుగ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 346 


299. కం. 


230. సీ. 


231, కఠ; 


232. వ. 


శ్రీ దేవీ భాగవతం చా 


దదియు శుభము నైన నశుభంబైనగాని 
దీని మించిన బంధమ్ముం గానమెందు 


పుట్టుటయును పెరుగుటయును 
గిట్టుటయును మరల పుట్టి గిట్టుచునుంటల్‌ 
నెట్టన కర్మాను గతిని 

గట్టిగ బంధమ్ములౌను కల జీవులకున్‌ 


మీనజన్మంబెత్తి దానవున్‌ వధియించి 
వేదమ్ములన్‌ దెచ్చె విక్రమమున 

కూర్మావతారుడై కుధరమ్ము ధరియించి 
సంద్రమున్‌ద్రచ్చంగ సాయపడెను 

నరసింహమూర్తియి సురవైరి వధియించి 
ప్రహాదు రక్షించె భక్తవరుని 

వామన మూర్తియై బలినడంచెను దాన 
మర్ధ్థించి సురల యభ్యర్థనమున 


యుగయుగమ్ముల నట్టులే యుద్భవించు 
పద్మనాభుడు కర్మసంబంధముననె 

అట్టి మహనీయునకె తప్పవయ్యె ననిన 
కర్మబంధమ్ము లవరిని కట్టకుండు 

భృగు శాపమ్మున వెన్నుం 

డగణితమగు జన్మలెత్తె నాశ్చర్యముగన్‌ 


తగ నీమన్వంతరమున 
నాగి భూభారమ్ము నడప నుద్యుక్తుండై 


ఆ భృగుశాప వృత్తాంతంబిపుడేను నీకు నెటింగించెద సావధానుండవై 
వినుము. 


శుక్రాచార్యునితపస్సు 


233. తే.గీ. కనకకశ్యపు డమర వర్ణముల తోడ 


వైరమున్‌ బూని వేల సంవత్సరములు 


= రీచనీ : అగస్త్యరాజ సుబ్బార్పా 347 


284. 


235. 


236. 


287. 


288. 


239. 


చం. 


చం. 


చం. 


ఆ.వె. 


చం. 


యుద్ధమొనరించి తుదకు తానోడిపోయె 
అతడు దేహమ్ము విడిచిన యంతనతని 
సుతుడు రాజయ్య ప్రహ్లాదు డతులగుణడు 


అతడును తండ్రి యట్టులె నిరంతరమున్‌ దివిజాళితోడ పో 
రితములు సల్పి సల్పి దివిజేంద్రునకోడి విరోచనాత్మజున్‌ 
వితత గుణాధ్యుడౌ బలిని వేడుక నేలికం జేసి యేగె స 
న్మతి విపినంబులన్‌ దపమొనర్పగ భోగవిరక్తచిత్తుడై 


బలియును తాత తండ్రులటు పాయక దేవగణమ్ము తోడ సం 
కుల సమరమ్ములన్‌ సలిపి కుంఠిత సర్వపరాక్రముండునై 
నిలువగలేక నోటువడ నిర్దరవైరులు భీతి జెంది కా 

నలం బడి పర్వులెత్తి భృగునందను శుక్రుని, జేరి రెల్లరున్‌ 


చేరి నమస్కరించి తమ శిష్యుల మౌ మమునుద్ధరింపుమో 
భూరిగుణాలవాల! కడు పూజ్యులు మీరలు, మిమ్ము సాయమున్‌ 
గోరగ నేగు దెంచితిమి; కూడదనన్‌ మతి దిక్కులేదు, మ 
మ్మారసి నీవె బ్రోవవలె నంచు విధేయత దోప వేడినన్‌ 


అతడును నార చిత్తుడయి యయ్యసురాళిని నూజడించి స 

మృతి నభయం బొసంగి యిక మానుడు మీభయ సంభ్రమంబులన్‌ 
వెతలను దీర్తు మీకిపుడె విస్సతమౌ భవదీయ దైహిక 

క్షతులను మాన్నివైచెద ప్రశస్తతమంబగు వైద్యవిద్యచే 


నాదు బుద్ధి చేత నాతపశ్శక్తిచే 
సాయపడుదు మీకు జడియం బోకు 
డనుచు వలి శుక్రు డాదైత్యులకునెల్ల 
గాయములను మాన్సె కరుణతోడ 


దితిసుతులెల్లరున్‌ మిగుల దీనత శుక్రునియండం జేరి య 
య్యతుల తపః ప్రభావు నభయంబును బొందిరటన్న వార్త దే 
వతలకు గూఢచారు అతి వైళమదెల్ప దివౌకసుల్‌ మహా 
చతురత నొక్కచో గలసి చర్చలొనర్చిరి విస్ఫతంబుగన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 348 


240. 


241. 


242, 


2432. 


244. 


245. 


246. 


చా రీచీనీ : అగస్త 


కం. 


చం. 


కం. 


కం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం చా 


భృగుతనయుండగు శుక్రుడు 

తగ మంత్రాంగములు పన్ని దైత్యుల కొనరన్‌ 
మగటిమి పెంపొందించిన 

నగచాట్లే యగును తప్ప దంచు దలచుచున్‌ 


సురపతి నాయకత్వమున సుస్థిర విక్రమమొప్ప దేవతల్‌ 
సరగుననేగి యాదితిజ సంఘములన్‌ వడి చుట్టు ముట్టి, భీ 
కరగతింద్రుంచిరెందరినా కాళులు చేతులు మొండెముల్‌ దలల్‌ 
నరుకుచు శోణితమ్ములు ననల్పముగా ప్రవహింప నేరులై 


చావక మిగిలిన వారలు 

బావురు మని కేకలిడుచు పరుగు పరుగునన్‌ 
కావుము కావుము గురువర 

కావుము మమ్మనుచుంజనిరి కావ్యని కడకున్‌ 


సురలును శుక్రుని గని తా 

మరిగిరి యిక చంపవలదటంచు దలచి వెన్‌ 
దిరిగి యమర పురమున; కా 

సురవైరుల పాట్లు చూచి శుక్రుండంతన్‌ 


రక్కసులం బిలిచి వారిని 

పెక్కుగ నోదార్పి యంత ప్రియమారంగన్‌ 
'స్రుక్కకు డని పలుకుచు తా 

నొక్క యుపాయమ్ము మదిని నూహించి వెసన్‌ 


వారలకున్‌ జనార్దనుడు పాయక సాయమొనర్చుచుండె, నా 
సారసనాభు గెల్వం దగు చక్కని మార్గము దోచదయ్యె, గా 
రీ రమణుండె దిక్కిక భరింపగ నెవ్విధినైనం గాన, మీ 

రోరిమి నుండు డిందె, భవునొద్దకు నేం జని వత్తు నిప్పుడే 


అని కావ్యుండు వచింప దైత్యులని రయ్యా! మీరలిచ్చోట లే 
రనినన్‌ నిర్ణరు లూరకుందురె? భయంబౌనయ్య! వీరాగ్రణుల్‌ 
మునుపెక్కండ్రు గతాసులైరి యికపై పూర్ణంబుగా మమ్ము వి 
త్తన మేనిన్‌ గననీక చంపెదరు సత్యంబిద్ది విప్రోత్తమా! 


స్యరాజు సుచ్చార్యా 349 


247. మ. 


248. తే.గీ. 


249. తే.గీ. 


2 


251. 


252. 6. 


చతుర్ధ స్కంధము = 
కడుదైన్యమ్మున నిట్టు లయ్యసుర సంఘమ్ముల్‌ భయోద్వేగులై 

నుడువన్‌ వారల గాంచి శుక్రు డనియెన్‌ దూర్గంబుగా వెళ్ళి యి 

య్యెడకున్‌ వచ్చెద నంతదన్మ నిటనే యెచ్చోటనేనిన్‌ గనం 

బడకుండన్‌ దలం దాచుకొండు తపముల్‌ భద్రంబుగా జేయుచున్‌ 


అభవు మెప్పించి మంత్ర విద్యను గ్రహించి 
వచ్చి యుపదేశ మిచ్చెద వగవవలదు 
సామదానమ్ములను బూని సమయమునకు 
తగిన యట్టుల నుండుటే ధర్మమౌను 


అన్ని వేళల పౌరుష మదియు తగదు 
దేశకాలాను గుణముగా తిరుగవలయు 
శక్తి సమకూరు నందాక, శత్రువులకు 
నూడిగమ్మైన చేయుట యుక్తమగును 


అని వారల నొడంబరచి భృగుతనయుండు నాగాభరణుని 
చెంతకుంజనియె నంత 


దైత్యులెల్లరుం గూడి దానవా(గణియెన 
(ప్రహాదు కడకేగి పలికిరిట్లు 

ఉభయ పక్షమ్ముల కొప్పెడి వాడవు 
దివిజుల కడకేగి తెల్పుమిట్లు 

వల్మలమ్ములు దాల్చి వైరాగ్యమును బూని 
ఆయుధమ్ముల వీడి అడవులందు 

తపము సేయుదురింక దైత్యులు కావున 
వారితో యుద్ధమ్ము వదలు మనుచు 


మాదు సందేశమును నయ్యమరులకెల్ల 
వినిచి రమ్మని వేడంగ వేగనతడు 
స్వర్గమునకేగి వారల పల్ములెల్ల 

వరుస విన్సింప నమరులు వల్లెయనుచు 


తామును 'పెక్కుయుద్ధములు దానవవీరుల తోడ మున్ను వి 
శ్రామము లేక సల్సి కడుశాంతిని బొందం దలంచిరేమొ సం 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 350 


258. 


254. 


25ర్‌. 


256. 


257. 


2556. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


కం. 


2 


శ్రీ దేవీ భాగవతం చా 


గామపు యత్నముల్‌ విడచి కాలము పుచ్చుచు నుండిరంత నా 
రామములందు నిత్యము సరాగము లొప్పగ నాటపాటలన్‌ 


అచట దితిజులు కశ్యపు నాశ్రమమునం 
దపము లొనరించుచుండిరి దంభవృత్తి 
గురుని రాకను నాత్మలం గోరు కొనుచు 
సురల నోడించుటొక్కటే పరమ గతిగ 


భృగుతనయుండు శుక్రుడును ప్రీతి దలిర్బగ శంభునొద్ద క 
త్యగణిత భక్తినేగి తనహస్తయుగమ్ముల మోడ్చిమొక్కి యో 
నగవర భవ్యవాస! దితినందనులన్‌ సురలెల్లం గూడి బి 
ట్టుగ వధియించుచుండ బెగడుల్‌ వడివచ్చిరి నాదుచెంతకున్‌ 


అభయ మిచ్చితి వారికో యభవ! నేను 
దేవగురు నొద్ద లేనట్టి దివ్యమంత్ర 
ములను నా కొసంగుము వేగ, భూతనాధ! 
ఆదితేయుల గెల్వంగ నవసరమ్ము 


అని ప్రార్థింపగ శంకరుండతని దుర్వాపారమున్‌ మానసం 
బున యోచించి యితండు దేవతల సంపూర్ణంబుగా నాశనం 
బొనరింపన్‌ దలపోసె; దైత్యులకు తా నొప్పంగ నాచార్యుడై 
తన శిష్యాళి జయమ్మె కోరు కొనియెన్‌ దథ్యమ్ము భావింపగన్‌ 


కావున నేనును నమరుల 

కేవిధమగు హాని కలుగనీయ నటంచున్‌ 
భావించి శంకరుం డపు 

డావిప్రనిం గాంచి యిట్టు లనియెన్‌ బ్రీతిన్‌ 


నీవు కోరిన కోర్కె నెరవేర వలెనన్న 
కలదొక్క మార్గమ్ము కఠిన తరము 

తలక్రిందుగానొక్క తరుశాఖం బాదముల్‌ 
గీలించి వ్రేలుచుం గిందినుండి 

ధూమమ్ము ముఖమున కేమర నీయక 
తగులు నట్టులం జేసి తపమునిష్ట 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 351 


259. 6. 


260. చం. 


261. కం. 


262. 6. 


263. కం. 


264. కం. 


వెయ్యేండ్లు సలిపిన పిదప నీకోరిన 
మం|(త్రముల్‌ లభియించు మానితముగ 


కాన యత్నింపుమని నీల కంఠుడనగ 
కావ్యుడున్‌ సమ్మతిన్‌ దెల్సి కాననముల 
కేగి యారీతి తపము నహీన గతిని 
సలిపె వెయ్యేండ్లు మిక్కిలి శ్రమకునోర్చి 


ఈ విషయమ్మెతీంగి సురలెల్లరు విసయమంది యక్కటా! 
భావములందు దైత్యులతి వంచనం బూని తపంబులొప్పగా 
వావిరిం జేయుచుంటిమని పల్ముచు దూతను బంపి నేడు వా 
రీవిధి కుట్ర సేయుదురె? యింతకు మించిన ద్రోహమున్నదే? 


అని కడు తీవ్రకోపులయి యగ్గిని గుగ్గిల ముంచినట్లుగా 
కనలుచు నొక్క పెట్టున జగత్ర్రళయాగమనంపు వేళయో 
యన దిశలెల్ల పిక్కటిల నార్చుచు వేగమె వచ్చి దైత్యులన్‌ 
గొనకొని తాకి రుగ్రగతిం గూడి దివౌకసు లెల్లరయ్యెడన్‌ 


అనుకొనని విధంబున ని 

ట్లనుకంపలు మాని దివిజు లాగహమున తా 
మని యొనరుప కారణమే 

మనుకొనుచు సురారు లిట్టు లనిరి చకితులై 


దేవతలార! మీరిటుల తీవ్ర తరంబుగ నెత్తివచ్చి మ 

మ్మీవిధి చంపంబూనం దగునే? వనసీమల నాయుధమ్ములన్‌ 
బోవిడి సత్వవృత్తి తపముల్‌ బచరించుచునున్న మేము మీ 
త్రోవల కద్దు వచ్చితిమె దుర్మ్నయ వృత్తికి సాహసింతురే! 


శరణన్నవాని, భయమున 

పరు వెత్తెడువాని, వ్రతము పట్టిన వానిన్‌ 
గురునిన్‌, భీరున్‌, జంపుట 

సరికాదని పల్కు ధర్మ శాస్త్రములెల్లన్‌ 


దేవతలగు మీరలె దు 
ర్భావులునై ధర్మశాస్త్ర పద్ధతి విడి మ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 352 


265. 


266. 


267. 


2178. 


279. 


270. 


2171. 


కర్ర; 


కర 


కర 


శ్రీ దేవీ భాగవతం చా 


మ్మీవిధిని నిరాయుధులను 
తీవరపడి చంపందగునె తెప్పటికమునన్‌ 


అని ప్రార్ధింప దేవత లాగ్రహోదగ్రులై 


బెరా! యెంతటి నంగనాచులు రణవ్యాపారముల్‌ మాని సాం 
ద్రారణ్యంబులలో తపంబులను సేయం బూనినామంచు నా 
డారీతిన్‌ వచియించి గూఢముగ దివ్యంబైన మంత్రంబు లొ 
ప్పారన్‌ దెండని పంపినారట గదా! యాచార్యుడౌ శుక్రునిన్‌ 


ఆతడు శంకరు నాజ్ఞన్‌ 

ప్రీతిన్‌ దపమాచరింప వెడలెనటగదా! 
భీతిలకుడు మంత్రములను 

చేతము లలరంగ మీకు చేకొని వచ్చున్‌ 


అని యెకసెక్మెము లాడుచు 

ననిమిషు లతి భీకరమగు నాయుధములతో 
దనుజుల పైంబడ వారును 

వనములం బడి పరువు లిడిరి భయకంపితులై 


వారటు పర్వులెత్తి భృగు భార్యను చేరి భయాతిరేకులై 
మీరె శరణ్యమమ్మ! యనిమేషులు మాపయి నెత్తివచ్చి దు 
ర్వార పరాక్రమంబున నుపక్రములై వధియించు చున్నవా 
రోరిమి దప్పి తల్లి! యెటులోర్తుము దిక్కెవరింక మాకిటన్‌ 


అని దైన్యగతిని వేడెడు 

దనుజులం గని “యుశని భయముం దలగు డటంచున్‌ 
నెనరున బల్ముచు వారికి 

నొనరన్‌ దా నభయ మొసగి యూజటం బుచ్చెన్‌ 


ఐనను దేవతల్‌ వదల కా[(శ్రమ భూమికి నేగుదెంచి దీ 
నాననులైన దైత్యులను హత్యలొనర్చుచు నుండం జూచి య 
మ్మాని వరేణ్యుపత్ని యిది మంచిది గాదని యెంతచెప్పినన్‌ 
వీనుల కెక్ళనీయక వివేక విహీనులునై చరింపగన్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 353 


272. 


2782. 


274. 


275. 


276. 


277. 


278. 


కం; 


కం. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


చం. 


అది గని భృగుపత్ని “యుశన” 
త్రిదివాధీశుడు మొదలుగ దివిజుల నెల్లన్‌ 
నిదురల్‌ గూరగం జేసెను 

పదిలంబౌ తన తపః ప్రభావముచేతన్‌ 


సురనాధుండును నిద్రకున్‌ గడగ విష్ణుం దద్ది వీక్షించి స 

త్వరుడై యాతని దేహమున్‌ దనదు దివ్యంబౌ శరీరమ్ములో 
నిరవందన్‌ నిలుపంగ నయ్యదియు తానీక్షించి యాయిర్వురన్‌ 
సరిగా నిద్దురం గూర్చె నా “యుశన” యాశ్చర్యమ్ముగా నయ్యెడన్‌ 


ఇరువురను నిద్రం గూర్చగ 
సురనాధుండపుడు చక్రిం జూచి యిటులనెన్‌ 
సురవంద్వా! యింతియనుచు 

నరయక వధియింపు మింక నాభ్భగు పత్నిన్‌ 


చంపకున్న మనల చంపును నిర్వుర 
ననుచు పలుక విష్ణుడపుడు వేగ 

తన సుదర్శనమును మనమున స్మరియించి 
పంపె నామె పైకి పౌరవేంద్ర! 


అదియును తీవ్రవేగమున నగ్నికణమ్ములం జిమ్ముచున్‌ దిశా 
మదగజ సంఘముల్‌ ప్రిదల క్షాతల మెల్లను కంపమంద గ్ర 
కృదలగ శైల సంఘములు గ్రందిలుచున్‌ జని యామెకంఠమున్‌ 
విదళనం జేసె రాక్షసులు భీతిల దివ్యులు మోదమందగన్‌ 


నిదుర లేచిరి దేవతల్‌ ముదముతోడ 
చక్రియును, నింద్రుడును, సంతసమును బొంది 
రైనను భృగు మహర్షి తా నాగ్రహమున 
శాపమిడు నేమొ యనియెడు శంక గలిగె 


తనసతిం జంపె విష్ణుడు సుదర్శన చక్రము చేత నన్నవా 

ర్త నపుడెటింగి యాభృగువు దైన్యమునన్‌ విలపించి యక్కటా! 

వనిత యటంచు, బ్రాహ్మణుని పత్నియు నంచును నెంచం బోక య 
వ్వనరుహ నాభు డివ్విధిని వక్రగతిన్‌ వధియింపం జెల్లునే 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 354 


279. 


280. 


281. 


282. 


289. 


284. 


285. 


286. 


శ్రీ దేవీ భాగవతం చా 


ఆ.వె. చంపుమనిన వాడు శక్రుడే యైనను 


కం. 


చం. 


కం. 


చంపినట్టి వాడు చక్రిగాన 
విడువం దగదు వాని వేవురు చెప్పినన్‌ 
శాపమిత్తు ననుచు సంభ్రమమున 


వెన్నుని సమీపించి 


సారసనాభ! నీవు కడు సాత్విక వృత్తిం జరింతువంచు లో 
నారయు వార లెల్లరు ననార్యులె యౌదురు; తామసంబు నీ 
లో రమియించు చున్నయది; లోకము ఛీయన దుష్టబుద్ధివై 
నారిని సంహరించితివి, నాయెదం జిచ్చు రగిల్చి తెంతయున్‌ 


కావున దుస్సహంబయిన గర్భ నివాస దురంత దుఃఖముల్‌ 
నీవును పొందు మింక ధరణిన్‌ బలు మారులు జన్మలెత్తు మం 
చా వనజోదరున్‌ భృగుమహర్షి శపించెను తీవ్రమైన కో 
పావిల మానసుండగుచు హస్తమునన్‌ జలమెత్తి చల్లుచున్‌ 


ఆ కారణమున విష్ణుం 

డీ కాశ్యపి నవతరించి యెల్ల యుగములన్‌ 
శ్రీకరముగ ధర్మమ్మును 

ప్రాకటముగ నుద్ధరించు పరమాత్ముండై 


అనిపలికి వేదవ్యాసుండు జనమే జయుంజూచి మరలనిట్లు వచిం 
ప దొడంగె. 


భృగువటు శాపమిచ్చి చని వేగమె భార్య శిరమ్ముం దెచ్చి తి 
న్నగ నతికించి మొండియమునన్‌ దగ; “నేనిరతమ్ము ధర్మమున్‌ 
దెగి విడకుంటినేని, గణుతింపగ శీలము దప్పనేని, యా 
మగువ మరుక్షణంబుననె మానుగ జీవిత మొందుం గావు తన్‌” 


అని పలికి శీత జలముల 

తన సతిపై చిలకరింప తక్షణమున నా 
వనితామణి లేచి నిలిచె 

తనమోమున లేత నగవు తగ మొలకెత్తన్‌ 


న్య బార 355 


287. కం. 


288. చం. 


289. క. 


290. 6. 


291. మ. 


292. 6. 


2 


299. 


-— రీచ్‌ : అగస్త 


సంతసమందెను సృష్టియు 

సంతోషము లంది రెల్ల సాధు జనంబుల్‌ 
ఎంతటి ప్రేమము సతిపై 

నెంత తపశ్శక్తి భృగు మునీంద్రున కనుచున్‌ 


తపమది పూర్తి యైన యెడ దైత్యగురుండిక నేమి చేయునో 
యపకృతి మాకటంచు నమరాధిపు డాత్మం దలంచి యెట్టులేన్‌ 
గృప విడనాడి తత్తపముం గీడ్వడం జేయుట యుక్త మంచుం దా 
నపుడు జయంతినిన్‌ బిలిచె నాత్మజ నబ్దదళాయ తేక్షణన్‌ 


అమ్మా! నిను మును శుక్రున 

కిమ్ముగ దానమ్ము నొసగి తెంతయుం ట్రీతిన్‌ 
అమ్మహితాత్ముం డిపుడు వ 

నమ్ముల ఘోరతర తపమొనర్చుచు నుండెన్‌ 


నీపతిం జేసి కొమ్మతని నేర్పున సర్వసపర్య లొప్పగా 

ప్రాపున నుండి చేయుచుం దిరమ్ముగ తన్మదిం దోచుకొమ్ము, న్స 
వీపని చేయ దేవతల కెల్ల విధంబుల 'సేమమౌను, నీ 

కోపిన యట్లు సేయం దగు నోతనయా! శుభమౌను పొమ్మికన్‌ 


అనినన్‌ సమ్మతిం దెల్పి యామెయును శుక్రాచార్యు సేవింపగా 
వనమున్‌ జేరి, యటన్‌ మహా నియమమున్‌ బాటించి యేకాగ్రతన్‌ 
దన శీర్షంబును క్రిందుగా పదము లూర్జ్వంబౌనటుల్‌ జేసి యా 
ననసీమన్‌ బొగ చుట్టుముట్ట తపమున్‌ గావించు కావ్యున్‌ గనెన్‌ 


ఏపగు ఘర్మ ధారల సహింపక యుండెడివేళ వానికిన్‌ 
బ్రాపయి వీవనన్‌ విసరు, పాయక శీతజలమ్ము లిచ్చి దా 
హోపశమమ్మొనర్చుచు కుచోపరి చేలమునెత్తి భాను సం 
తాపమడంగ ఛత్రము విధంబునం బట్టుచు ప్రీతింగూర్చుచున్‌ 


మధురస ఫలముల మానుగం గొనివచ్చి 
ప్రియమార నతనికిం బెట్టు చుండు 

సమిధలు కుసుమముల్‌ సమకూర్చు నిత్యమ్ము 
నగ్నిహోత్రాది కార్యములు నెజప 


స్మ్యరాజు సుబ్బారా 356 


294. 


295. 


296. 


297. 


298. 


చం. 


కం. 


కం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం చా 


చిగురు టాకుల తోడ సెజ్జ నేర్పరచును 
మెత్తగ నాతడు మేను వాల్బ 

స్తుతియించుచుండును హితమైన పల్ముల 
మనసు రంజిల్లంగ ననుదినమ్ము 


ఆదరమ్మున దరిం జేరి యధిక భక్తి 
నిర్వికారంపు భావమ్ము నెక్కానంగ 
(బ్రహ్మచర్యవ్రత నియమ పాటవమున 
సేవ లొనరించు నిర్మల చిత్తయగుచు 


చనియె సహస్ర వర్షములు, శక్రున కేమియు దోచదయ్యె శు 
క్రుని విధ మెద్దియో? తనయకున్‌ వశుడయ్యెనొ, లేదొయంచు నె 
మృ్మనమున సంభ్రమంబు నను మానము హెచ్చగ భృత్య వర్గమున్‌ 
బనిచెను నచ్చటన్‌ గలుగు వార్త లెబుంగగ గోరి కొందరన్‌ 


ముగిసెను శుక్రుని తప మటం 

దిగ కంటియు మెచ్చివచ్చి దితిజ గురునకున్‌ 
దగనొసగ నవధ్యత్వం 

బొగి సర్వజ్ఞత్వమును మహోత్సాహమునన్‌ 


వరములొసగి పరమ శివుం 

డరిగెను, ముదమంది కావ్యు డా చెంగటనే 
దరహసి తాననయౌనా 

సరసిజ ముఖిం గాంచి యక్కజమున నిటులనెన్‌ 


తరుణీ! యెవ్వరి దాన వివ్విధమునన్‌ ధైర్యమ్ముతో నొంటిగన్‌ 
దిరుగన్‌ గారణమేమి? నీమదిని దేనిన్‌ గోరి యీ రీతిగన్‌ 
గరమున్‌ భక్తి సపర్యలెల్లపుడు నాకైచేయు, దింకేటికో 
యరవిందానన! సంతసించితి వరంబర్ధింపుమీ యిచ్చెదన్‌ 


అనవిని సంతసంబున జయంతియు నిట్లనె సుంతసిగ్గునన్‌ 
మునివర! నే మహేంద్రునకు పుత్రిని, పేరు జయంతి, నీపయిన్‌ 
మనసయి వచ్చితిన్‌, బెజల మానసమందుం దలంప, నాపయిన్‌ 
నెనరిడి పెండ్లియాడు మిదె నీకయి వేచితి నింతకాలమున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 357 


299. ఉ. 


300. తే.గీ. 


301. కం. 


302. చం. 


808. తే.గీ. 


304. చం. 


305. కం. 


చతుర్ధ నృంధము చా 


కాదనం బోకు మంచు పలుకన్‌ ముని వర్యుడు నింతిం జూచి స 
మ్మోదము తోడం బల్మె వినుమో వనజేక్షణ! పెండ్లి యాడెదన్‌ 
నీదగు కోర్మెందీర్తు నది నిక్క్మమె, యైన పదేండ్లు మాత్రమే 

మేదిని సంతసంబున రమింత మదృశ్యులమై సుఖంబుగన్‌ 


దీని కంగీకరించిన నేను నిన్ను 
పెండ్లియాడుదు ననిన సంప్రీతినామె 
యొప్పుకొనె నంత శుక్రుడు నువిదం గూడి 
యా[(శమము౯ జేరి పెండిలి యాడెనంత 


ఇరువురు నదృశ్యరూపము 

లిరవందగం బొంది ప్రీతి యేర్పడ స్వేచ్చన్‌ 
దిరుగుచు ననంగ కేళుల 

నరమరికలు లేక యుండి రానందమునన్‌ 


తమగురువైన కావ్యు డతి దక్షత శంభుని మెప్పుం బొంది, యు 
త్రమమగు మంత్రశక్తుల ముదంబునం గైకొని వచ్చెనంచు న 
య్యమర విరోధు లెల్లరును నాత్రమునన్‌ బరుగెత్తి వచ్చి యా 
(శ్రమమునం జూడగన్‌ గురుని జాడ కనంబడదయ్యె నెచ్చటన్‌ 


అత డదృశ్య రూపమున నర్జాంగి తోడ 
నుల్లసంబునం దిరుగుచు నుండె ననుచు 
నెజఖుగం జాలక యా(శ్రమ మెల్ల వెదకి 
తిరిగి వెనుకకు మరలిరి దీన గతిని 


మాయాశుక్రుడు 


అమర పురిన్‌ మహేంద్రుడు బృహస్పతిం జేరి వివేక సత్తమా! 
యమ నియమాదులన్‌ విడి జయంతిని గూడి సుఖోపభోగ సం 
గమమున శుక్రుడుండెనట కార్యములెల్లను విస్మరించి, యా 
సమయము చూడ యుక్తమగు శాత్రవ వీరుల నుక్కడంపగన్‌ 


ఇంకను పదేళ్ళు శుక్రుడు 
పంకజ ముఖిం గూడి భోగ పరవశుడై యే 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 358 


శ్రీ దేవీ భాగవతం చా 


శంకన్‌ దలపడు గావున 
నంకిలి యిక లేదు మనకు నాలోకింపన్‌ 


306. కం. మంచి యుపాయము చెప్పుము 
వంచనతోనైన దైత్య వర్గమునెల్లన్‌ 
పంచత్వమొందం జేయుట 
కెంచన్‌ దగు సమయమిదియె యిద్ధచరిత్రా! 


8307. మ. అనినన్‌ వల్లె యటంచు గీష్పతియు శుక్రాచార్యరూపమ్మునన్‌ 
జనియెన్‌ దైత్యుల చెంత, కంత నసురుల్‌ సమ్మానపూర్వంబుగా 
మనయాచార్యుడె వచ్చెనంచు గురు సంబంధమ్మునన్‌ స్వాగతం 
బెనయన్‌ బల్ముచు నర్థ్యపాద్యముల నెంతేం బూజలన్‌ సల్పినన్‌ 


308. మ. అతడున్‌ సంతస మంది దైత్యవరు లారా! మీహితమ్మెంచి యే 
నతిదీక్షన్‌ దపమాచరించి భవు నత్యంతమ్ము మెప్పించి పొం 
దితి దివ్యంపు వరంబులన్‌ జయము మీదే యింక నాదిత్యులన్‌ 
వెతలన్‌ బెట్టుడనంగ దైత్యులతనిన్‌ వేనోళ్ళం గీర్తించుచున్‌ 


309. శా. ఆనందంబున గంతు లేయుచును గీతాలాపముల్‌ సేయుచున్‌ 
మేనున్‌ మేనును తాక కౌగిళుల మేల్మేలంచు బిట్టార్చుచున్‌ 
(ప్రాణంబుల్‌ నిలం బెట్టె శుక్రుడని తత్సాదంబులన్‌ (మొక్కుచున్‌ 
నానారీతుల దైత్యులెల్లరును వింతల్‌ సల్పి రప్పట్టునన్‌ 


310. వ. అనియీరీతి వేదవ్యాసుండు వచించుచుండ జనమేజయునకు 
మనంబున ననేక సందియమ్ములు వొడమ మునివరుంజూచి 
యిట్లనియె 


311. కం. అయ్యా! వ్యాసమహర్షీ! 
తియ్యంబున మీరు చెప్పు దివ్యచరిత్రల్‌ 
నెయ్యంబున వినుచుండగ 
నొయ్యన పలుసంశయమ్ము లొదవెడు మదికిన్‌ 


312. చం. దివిజులకెల్ల పూజ్యుడు, విధిజ్ఞుడు, నంగిరసర్షి పుత్రుడున్‌ 
అవిరళ ధర్మవేత్తయు బృహస్పతియే నయవంచనక్రియల్‌ 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 359 


చతుర్ధ నృంధము చా 


దివిరి యొనర్చనేల; గణుతింపడె తా పరమాత్మం జీరగా 
ప్రవిమల సత్యమొక్కటె యుపాయమనంబడు శాస్త్రవాక్యమున్‌ 


318. తే.గీ. ఇన్ని తెలిసిన యాతడే యిట్టులైన 
జగతి నితరుల నననేల సాధువర్య! 
బుద్ది చెప్పంగ వలసిన బోద్ధలకట; 
పాడిం దప్పిన ధర్మ మేపగిది నిలుచు 


314. ఉ. స్వార్థమె ముఖ్యలక్ష్యముగ సన్ముని వర్యులు సైత మివ్విధిన్‌ 
స్పర్థలం బెంచుచున్‌ గడు నసత్యవచః పరిపోషులైన వే 
దార్థములేమి కావలె? బృహస్పతి కియ్యది నీచకార్యమం 
చర్భముగాదొ? ధర్మమున కాదర మెద్దిక? నిట్టులైనచో 


315. కం. దివిజులు సాత్వికులనియును 
భువి మనుజులు రాజసమునం బొల్తురటంచున్‌ 
వివిధములగు తిర్యక్కులు 
నవి తమమున నుండు నందు రఖిల మునీంద్రుల్‌ 


316. ఉ. అట్టియెడన్‌ బృహస్పతి సురావలికిన్‌ గురుదేవుడయ్యుం దా 
నిట్టుల సాత్వికమ్మువిడి యీసున సత్యవిదూర మార్గమున్‌ 
బట్టిన, నింక సత్యగుణవాదులు రాజస తామసంబులం 
దెట్టు లభిం(తు? ధర్మమున కెయ్యది తావల మిట్టులైనచో 


817. మ. అని యావేదన తోడం బల్కు నతనిన్‌ వ్యాసుండు వీక్షించి యో 
జననాధా! భువనంబులన్‌ గడు విశిష్టంబైన వారేనియున్‌ 
తనువుల్‌ దాల్చిన యట్టి యెల్లరును స్వార్థంబొక్కటే లక్ష్యమై 
దినముల్‌ పుచ్చుచు నుందు, రేలయిక సందేహింప రాజాన్వయా! 


318. చం. అరయం ద్రిమూర్తులైనను సురాధిపుడాదిగ లోకపాలురేన్‌ 
పరివృత రాగసంయుతులె, పైకి విరాగుల వోలె కొందరున్‌ 
గరమునటింతు రంతె కలకాలము సాగవు వారి వేషముల్‌ 
పొరిపొరి సంకట స్థితుల బొల్బును వారి నిజస్వభావముల్‌ 


819. తే.గీ. పరుల కుపదేశ మొనరించు పట్టులందు 
నెల్లవారును పెద్దలే యెంచి చూడ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 360 


320. మ. 


821. కం; 


822. తే.గీ. 


3823. మ. 


324. చ. 


825. శా. 


326. క. 


చా రీచీనీ : అగస్త 


శ్రీ దేవీ భాగవతం చా 


ఆచరించెడు సమయమ్ములందు మాత్ర 
మొక్కరైనను స్థిరముగ నుండరెందు 


ఒకచో నిష్టం దపం బొనర్చు, నొకచో నొప్పార నర్ధాంగితో 
ప్రకటంబౌను, మరొక్క చోట సురలన్‌ రక్షింప దైత్యాళితో 
నకలంకస్థితిం బోరి తీవ్ర శర ఘాతాళిన్‌ జవిన్‌జూచు నొ 
క్కొకచో వారలగెల్బు, నోడు నొకచో నూహింప వైకుంఠుడున్‌ 


లోకక్షేమము కొజకై 

చేకొను సుఖ దుఃఖములను, శేషునిపై న 
వ్యాకుల గతి నిద్రించును, 

మేకొని తనయంతం దానె మేల్మొను చుండున్‌ 


అజుడు శివుడును మజియు పాకారియైన 
తనువులన్‌ వీడి చనుటది తథ్యమధిప 
తిరిగి జగదంబ యాజ్ఞచే దేహములను 
దాల్చుచుందురు పూర్వ విధమ్ముదోప 


పర తత్వమ్ము నెలింగి, లోనియరిషడ్వర్గంబులన్‌ ద్రుంచి, దు 
ర్భర సంసార మహాబ్ది దాటి కడు విశ్రాంతిన్‌ మదిన్‌ బొందు వా 
డరయన్‌ గన్సడడీ జగంబుల, శరీరాధ్యాసచే దుఃఖ సం 
సరణాబ్లిన్‌ బడి మున్గువారె యెటం గాంచన్‌ సర్వకాలమ్ములన్‌ 


తనర గృహస్థ ధర్మమును దాల్చినవారలు సర్వసంగముల్‌ 
గొనకొని వీడం బూనుటది గొంగళినన్నము నెరుచందమౌ 
ననయము నెల్ల యత్నముల నావల నుంచి మనంబునన్‌ జగ 
జ్ఞననిని నిల్పికొల్చుటది చక్కని మార్గము ముక్తిం బొందగన్‌ 


మాయావాగురం జిక్కి వెల్వడ మహామాయార్చనం బొక్కటే 
సేయంగాం దగు దేహధారులకు, స్వస్తిన్‌ బొంద సాధ్యంబగున్‌; 
మాయాస్ఫృష్టికి కారణంబగుట నంబన్‌ భక్తి సేవింపకే 

పాయన్‌ వచ్చునె? తతృతంబులగు దుర్వారంపుటజ్ఞానముల్‌ 


కరుణానిధాన మగు నా 
పరదేవిని నిర్మలంపు భావము తోడన్‌ 


స్యరాజు సుబ్బారా 361 


327. వ. 


328. మ. 


329. ఆ.వె. 


330. చం. 


331. ఉ. 


332. ఉ. 


333. ఉ. 


చా రీచ్‌ : అగస్త 


పరిపరి నర్చించిన దు 
రర దుఃఖములెల్లం బాయుం బడయుసుఖమ్ముల్‌ 


అని పల్కి వేదవ్యాసుండు మీది వృత్తాంతంబు జనమేజయున 
కిట్లని వచించె. 


కురువంశాబుధి సోమ! గీప్పతి యటుల్‌ గూఢంబుగా రూపమున్‌ 
సరిగా శుక్రుని యట్లు మార్చి యరుగన్‌, శంకింప కాదైత్యులున్‌ 

గురుడీతండె యటంచు నమ్మి యతనిన్‌ గూర్మిన్‌ మహోత్సాహులై 
కరమున్‌ సేవలొనర్పసాగి రతి సఖ్యంబొప్ప రేయున్‌ బవల్‌ 


గడచి పోవుచుండె కాలమీలాగున 
ఒక్కమంత్రమైన నొసగడయ్యె 

శ్రమయె మిగిలె దైత్య సంఘమ్ములకునెల్ల 
అమర గురుని మోస మరయరైరి 


అచట జయంతిం గూడి యమరారి గురుండు నదృశ్యరూపుడై 
ప్రచురిత రాగబంధమున పాయక నిత్య మనంగ కేళులం 

దచల మనస్స్ముడై మునిగి హాయనముల్‌ పది నిండ పూర్వపున్‌ 
వచనము గుర్తురా నిటులం బల్మె సరోరుహ నేత్రం జూచుచున్‌ 


చారు సరోజ లోచన! విశంకట వృత్తి చరించినార మిం 
పారగ నీ ప్రదేశముల హాయిగ నొక్కపదేండ్లు, నాడు నిన్‌ 
జేరగం దీసినప్పుడు వచించిన యా గడు విష్ణ నిండె, నా 
వారల, శిప్యవర్గముల వైళమ చూడం దలంపు గల్లెడిన్‌ 


నాకొజ కెల్ల శిష్యులు ననారత మచ్చట చూచుచుందురో 
నాకినిం పోయి వచ్చెదను నన్‌ ముదమారగ సాగనంపు మం 
చా కమలాక్షితో ననగ; నామెయు వల్లె యటంచు బలి నే 
నీకయి చూచుచుందు ననునిత్యము వేగమె వెళ్ళీ రమ్మనెన్‌ 


అంతట సంతసంబున జయంతిని వీడ్మొని యేగె శుక్రుడ 
త్యంతరయంబు తోడ నమరారుల చెంతకు; నచ్చటన్‌ గడున్‌ 
వింతగ స్వస్వరూపమును వీడి బృహస్పతి తన్నుబోలి ని 
శ్చింతగ జైన ధర్మముల శిష్యులకున్‌ వచియించుచున్‌ దగన్‌ 


స్మ్యరాజు సుబ్చార్యా 362 


334. 


335. 


336. 


337. 


338. 


339. 


340. 


తే.గీ. 


చం. 


చం. 


చం. 


చం. 


వు. 


శ్రీ దేవీ భాగవతం చా 


దైత్య వరులార వచియింతు సత్యమిదిగొ 
ధర్మముల కెల్ల గశ్రేష్టమౌ ధర్మమనగ 
నది యహింసయెకాన నిత్యమ్ము మీర 
లెంతదుష్టులనైన వధింప వలదు 


పసులను యజ్ఞ యాగములం బట్టి వధించుట హింసగాదటం 
చుసురులు దీసి యద్ది నిగమోక్తి యటంచు వచించుటెల్ల భూ 
మిసురుల కల్పనంబెయగు మీరలు నమ్మకుడట్టీ వాక్యముల్‌ 
శసనము వీడి యెల్లరు ప్రశస్తిగం బూను డహింస నింతటన్‌ 


అని యుపదేశముల్‌ సలుపు నాతని శుక్రుడు గాంచి యెంతయున్‌ 
మనమున నక్కజంపడుచు “మాయికుడీతడు నీచ బుద్ధిచే 

దనుజుల మోసగించెం గద”! తానిటు, లోభమదెంతహేయమౌ 
పనులకునైన నెల్లర నవారణ ప్రేరణసల్పు నక్కటా! 


దివిజగురుండితండు కడు ద్వేష్యుడు నాకు మదీయ రూపమున్‌ 
ఠవళి ధరించి రాక్షసులడాసి కడుంగడు లోభ బుద్ధిచే 
నవిరళరీతి హింస వలదంచును బోధలు చేయుచుండె, ని 
ట్లవుర! తలంప లోభమది యాధ్యుల నైనను జేయు వెజ్టులన్‌ 


దైత్యులకు శుక్రునిశాపం 


అని తల పోసి శుక్రుడు సురారుల చెంతకు వచ్చి నవ్వి తా 
ననియెను దైత్యులార! కడు నక్కజమయ్యెడు, నాదు రూపమున్‌ 
గొనకొని దాల్చి గీప్పతి నిగూఢముగా జనుదెంచెనంచు మీ 
మనముల నెంచరైతిరన; మాయికుడీత డెజుంగు డింతటన్‌ 


సురకార్యమ్మును చక్కం బెట్టుటకునై చోద్యంబుగా నీత డి 
ట్లరుదెంచెన్‌ సురపూజ్యు డచ్చుగ మదీయాకారమున్‌ దాల్చి, టర 
గురుడన్‌ శుక్రుడ నేనె నమ్ము డికపై కూటాత్ముడౌ వీనిపై 
గురుభావమ్మును వీడి నాకడకు సంకోచింప కేతెంచుడీ 


అనినన్‌ రాక్షసులెల్లరున్‌ మనములం దాందోళనల్‌ సెంది మె 
ల్లన నయ్యిర్వుర నట్టులేగనుచు తేల్చన్‌ లేక యిందెవ్వరో 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 363 


341. చం. 


342. తే.గీ. 


848. తే.గీ. 


344. ఉ. 


తికల్‌,. కం. 


346. కం. 


347. చం. 


చతుర్ధ నృంధము చా 


మన యాచార్యుడటంచు సంశయములన్‌ మారాడ బోకట్టులే 
ఘనశిల్పమ్ముల వోలె చేష్టలొగిం దక్కన్‌ నిల్చి రొక్కుమ్మడిన్‌ 


అదిగని యాబ్బహస్పతి సురారులతోననె శిష్యులార! మీ 
హృదయములందు సందియములేల నిజంబుగ నేనె శుక్రుడన్‌ 
తీదశుల మేలు గోరి చనుదెంచె బృహస్పతి నాదు వేషమున్‌ 
పదిలముగా (గ్రహించి, యటు ప్రకృకుC బోకుడు నిల్వుడిచ్చటన్‌ 


శంకరుడు నాకొసంగిన సకల విద్య 
లెలమి యుపదేశ మొనరింతు నిపుడెమీకు 
దేవతా విజయమొదవు దితిజు లార! 
సంశయింపకు దిద్ది నిశ్చయము సుమ్ము 


అతని మాటలు వినిన సురారులెల్ల 

తమ గురుం డితడెయని యాత్మలం దలంచి 
నిజగురుని విశ్వసింపగ నేరరైరి 

యెంత బోధించినను విన నియ్యకొనక 


ఈతడె మాగురుండు తపమీశ్వరుం గూర్చి సహస్రవర్షముల్‌ 
భాతిగ తానొనర్చి కడు పావన మూర్తి, దయాగుణుండు వి 
ఖ్యాతిగ సర్వవిద్యల ననారతమున్‌ గజపించుచుండె సం 
ప్రీతిగ మాకు, నీవెవరొ? పెక్కులు (ప్రేలకుమింక దుర్మతీ 


నీవెవరా? మేమెజటుంగము 

భావింపగ నీవె మమ్ము వంచింపంగా 
నీ విధి శుక్రుని వేషము 

తోవచ్చిన గీప్పతివని తోచుచునుండెన్‌ 


నీ వచ్చిన దారిననే 

వేవేగన్‌ జనుము లేక వేందుజువలె నీ 
వీవిధి ప్రేలుచు నుండిన 

గావింతుము తగిన శాస్తి గౌరవ ముడుగన్‌ 


అని సురవైరు లెల్లరొకటై బెదిరించగ నాజ్యధారలన్‌ 
గనలెడి యగ్ని కీలయన కావ్యుడు క్రోధ విలోలితాంగుడై 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 364 


348. 


349. 


350. 


351. 


352. 


358. 


354. 


కరు 


కరః 


చం. 


చం. 


తే.గీ. 


చం. 


శ్రీ దేవీ భాగవతం చా 


వినుడిదె మూర్చులార! య వివేకముతో నను ధిక్కరించి యి 
ట్లనుటకు సైపం జాల మిమునందర నే శపియింతుం జూడుడీ! 


అని హుంకరించి మీరలు 

ఘనమగు నవమానములను గాంచెద; రటుపై 
కననౌదు రీబ్బహస్పతి 

యొనరించిన మోసమెల్ల నొకనాటికినేన్‌ 


అని శాపంబిడి శుక్రుడు 

గునగున నేతెంచె తీవ్ర కోపోగుండై 
మనమున నానందించెను 
ననిమేషాచార్యు డప్పు డతి గూఢముగన్‌ 


శమము నశింప భార్గవుడె శాపమిడెన్‌ దితిజాళికల్ల, కా 
ర్యము తనయంత తాముగిసె, నక్కర లేదిట నుండ నింక, యం 
చమరగురుండు మానసమునందుం దలంచి నిజస్వరూప మ 
చ్చముగ గ్రహించి యేగె వడి శక్రపురంబున కుల్ల సంబునన్‌ 


చని దివిజేంద్రుం గాంచి సురసత్తమ! దైత్యులు శాపదగ్గులై 
వనరుచు నున్న వారిపుడు వారికి సాయమొనర్చు నాధుడున్‌ 
గనబడడెచ్చటన్‌, సులభకార్యము గెల్బుట వారి నిత్తతిన్‌ 

చని యెదిరింపు మీవనుచు సంతస మొప్ప వచింప నంతటన్‌ 


గురుని పల్ములు వినినంత సురవిభుండు 
పట్టగా రాని యానంద ముట్టి పడగ 
దివిజ సంఘమ్ములను గూడి తేజమెసంగ 
నెత్తి వచ్చెను దైత్యుల నుత్తరింప 


ఈ వార్త చారుల వలననెలింగి రాక్షసులు 


థైత్యుల పశ్చాత్తాపము 


దివిజు లశేష సైన్యముల దేజ మెలర్పగ వచ్చుచుండి, రిం 
కెవరిని యాశ్రయింత, మిపుడేది యుపాయము, దుష్టబుద్ధియె 


స్య బార 365 


855. 


356. 


357. 


855. 


359. 


360. 


361. తే.గీ. 


కం. 


కం. 


కం; 


దివిజ గురుండిటుల్‌ సలిపె; ధిక్కరణంబున శుక్రు మాటలన్‌ 
చెవులను బెట్టమైతిమని చింతిలుచున్‌ దితిపుత్రులెల్లరున్‌ 


మనగురువని తెలియక య 

య్యనఘుని దుర్భాషలాడి యవమానం బ 
ట్లొనరించితి మాదినమున 

గన నిష్కృతి గలదె మనకు కఠినాత్ములకున్‌ 


ఐనను తప్ప దివ్లు వినయమ్మున శుక్రుని చెంతకున్‌ గడున్‌ 
దీనత దోప నేగి గురుదేవ! మమున్‌ క్షమియింపుమంచు స 
న్మానముతోడ వేడుదము మానుగ పాదములంటిమొక్కి య 
టైన క్షమించునాతడు దయా మయుడంచుందలంచియందరున్‌ 


తమవంశమ్మున పెద్దవాడగు మహాధర్మాత్ముంబ్రహ్లాదునిన్‌ 

తమ ముందుంచుక, దైత్యులెల్లరు ప్రమోదంబొప్ప నేతెంచి, యా 
(శ్రమభూమిన్‌ గురుదేవుంగాంచి వరుసన్‌ సద్భక్తి తత్సాద ప 
ద్మములన్‌ శీర్షములంట మొక్కి యెలమిం బ్రార్థించి రీరీతిగన్‌ 


మము మన్నింపుము స్వామీ! 

మిమువిడి చనమింకమేము, మీయాజ్ఞలకున్‌ 
సుముఖులమై నడచెద మ 

య్యమరగురుని మోసమెల్ల నవగత మయ్యెన్‌ 


అనినన్‌ శుక్రుడు తీక్టకోపమున నుగ్రాకారమున్‌దాల్చి, హు 
మ్మని గద్దించుచు, మూర్చులార! విశదంబెౌరీతి మీకెల్ల నే 
వినిపింపన్‌ గడుబుద్ధి హీనులయి యావేశమ్ముతో నాడున 
న్ననగారాని విధంబునన్‌ దెగడి నారౌరా! మదోన్మత్తులై 


దానికి తగిన ఫలంబే 

యీనాడిటు సంభవించె నేటికిచింతల్‌ 
నేనేమిచేయుదిక మీ 

రా నయ వంచకుని వేడు డమరాచార్యున్‌ 


అతని మాయలు మంత్రమ్ము లవియెజుంగం 
బరుల వంచన సేయ నాతరముగాదు 


చతుర్ధ నృంధము చా 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 366 


362. కం. 


363. ఉ. 


364 చం. 


365. చం. 


366. కం. 


367. చ. 


368. తే. 


శ్రీ దేవీ భాగవతం చా 


కాన దయసేయు డచటికే కాలయాప 
నమ్ము సేయక స్వర్గ లోకమ్మునకును 


అనుచున్‌ దీవ్రస్వరమున 

ననియెడి యాచార్యుంగాంచి యసురులు దిక్కుల్‌ 
గనుచుండిరి భయమును, సి 

గ్గును, నవమానము పెనగొన కొందల పడుచున్‌ 


వేదనంజెందు నయ్యసురవీరుల దుస్థితింగాంచుచున్న ప్ర 
హ్లాదుడు ముందుకేగి వినయంబున శుక్రున కంజలించి, స 
మ్మోదమెలర్చం బల్మె “గురుపుంగవ వీరు భయాతి రేకులై 
మీదరిం జేరి, రింకం మితిమీరిన శిక్షవిధించ నెటికిన్‌ 


కొడుకుల వంటి వారు తమకున్‌ దితి పుత్రులు, వీరిపైన మీ 
రుడుగుడు కోప మింక దయయుంచి, తమంతటి వారికిట్లు నే 
నుడువంగలట్టి విజ్ఞాడనె? నొంచుట భావ్యముగాదు వీరలన్‌ 
దొడవులుగావె విప్రులకు తోరపు శాంతగుణంబు లెల్లెడన్‌ 


అదియును గాక మీరలు విషాభరణున్‌ మది నిల్పి యెంతయున్‌ 
సదమల వృత్తి సత్తపము సల్పగ నేగితి రెల్ల మంత్రముల్‌ 
ముదమునం బొందనెంచి, యదెపో యదనంచు త్వదీయరూప మిం 
పొదవ గ్రహించి గీప్పతి యనూహ్యముగా నరుదెంచి యంతటన్‌ 


నేనే మీగురుడ నటం 

చా నాకాచార్యు డనగ నందరమును స 
మ్మానించుచు తమరేయని 

యానందించితిమి యెజుగ మన్యం బనఘా! 


తెలియక చేసినట్టిదిది తెల్లముగావున దోసమంచు మీ 

రలుగక మమ్ము నెల్లర దయా మతితో పరికింపుమయ్య! ని 
శృలముగ మీదు రూపము ప్రశస్తమునై హృదయంబులన్‌ గడున్‌ 
నెలకొనియుంట మీరె యనినెమ్మిందలంచితి మయ్య యాతనిన్‌ 


జలమునకు శీతలత్వము సహజ మెచట 
అగ్ని సంపర్మమున నుష్టమౌను నాకట 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 367 


369. 


370. 


371. 


372. 


378. 


374. 


375. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కర్త, 


అగ్నిందొలగింప నవి చల్లనౌను మరల 
కోధమను నగ్నిందొలగించి గురువరేణ్య! 
సహజ శాంత స్వభావ విస్తరుడ వగుము 


ఇన్ని తెలిసిన మీరలే యిట్లుమమ్ము 
వదలి వైచిన నేగతి బ్రతుకంగలము 
వజ్రఘాతమ్ములకు చావ వలయునపుడు 
చెప్పుకొననైన నీకొక్క శిష్యుడున్నె? 


అని ప్రహ్లాదుడు నముడై పలుకు యోగ్యంబైన వాక్యంబులన్‌ 
విని శుక్రుండు ప్రసన్నుడై యసురులన్‌ వీక్షించి మందస్మితా 
ననుడై దానవులార! మీరలిక చింతల్‌ వీడు డేనుండగా 
పనిలేదింక భయమ్ముంజెంద సురసంబంధమ్మునన్‌ నమ్ముడీ! 


శివుని మెప్పించి తెచ్చిన శ్రేష్టమైన 
మంత్రరాజమ్ములున్నవి మహిమ గలవి 
జరుగవలసిన దెటైన జరుగుననుచు 
తలచి నిశ్చింతగా నుండవలయు నెపుడు 


కాలము మీకు ప్రస్తుతము కష్టతరమ్ముగ నున్నదయ్య! యి 
క్మాలము స్వర్గవాసులకు కామ్యఫలమ్ముల నిచ్చుంగాన మీ 
రాలములందు నోడితిరి, అంతకుమున్‌ దివిజాళినోర్చి లో 
కాలను నెల్ల యేలితిరిగాదె! బలంబయి యోగముండుటన్‌ 


వామనాకృతి ధరియించి పద్మనాభు 
డెపుడు బలిచక్రవర్తిని నిద్ధచరితు 
నాగలోకమ్ముం జేర్చెనో నాటినుండి 
పతన మారంభమయ్యె మీ వంశమునకు 


ఆసమయంబున విష్ణుమూర్తి బలికిట్లు వరమొసగియుండెను 


సావర్ణిక మన్వంతర 

మేవేళన్‌ వచ్చు నపుడె యీరాజ్యంబున్‌ 
నీ వేల గలవు మజియును 

నీవే యింద్రుండవపుడు నిశ్చయముబలీ! 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 368 


376. కం. 


377. వ. 


378. శా. 


379. చం. 


380. చ. 


381 ఉ. 


382. కం. 


383. ఉ. 


శ్రీ దేవీ భాగవతం చా 


అని వరమొసగెను గావున 

మనమెల్లర మంతదనుక మౌనముతోడన్‌ 
దినములు గడపగ వలయును 
ననిమిషులకు మంచి కాలమై యుండుటచే 


అనిపలికి దైత్యకులావతంసుందైన ప్రహ్లోదుంగాంచి 


పాతాళంబున నీదు పౌత్రుడగు నా వైరోచనుండెంతయున్‌ 
భీతిన్‌ గార్జ్భభవేషమూని కడు నిర్వేదంబుతో ధ్వాంత సం 
వీతంబైన రహస్యమందిరమునన్‌ పెంపేద జీవించుచున్‌ 
భాతిన్‌ దప్పి మెలంగుచుండం జనియెన్‌ పాకారి యచ్చోటకున్‌ 


చని పరిహాస మేర్పడు ప్రసంగములన్‌ బలింజూచి “యక్కటా! 
మును దితిజాళికల్లరకు మోదమెలర్పగ నాయకుండవై 

ఘన భుజశక్తి నేలితివిగాదె త్రిలోకము, లట్టినీవు నే 

దనద విధాన నొంటిగ ఖరాకృతి నుంటకు సిగ్గుంజెందవా! 


అని దివిజేంద్రుడిట్లు పరిహాసము సేయగ వానింజూచి యి 
ట్లనియెను నీదు పౌత్రు “డమరాధిష! దీనికి సిగ్గుంజెందగా 
పనివలదయ్య! పూర్వమల పంకజనాభు డనంతతేజుడే, 
గొనకొని పొందలేదె రుష కూర్మ వరాహ నృసింహరూపముల్‌ 


ఈవును బ్రహ్మహత్యయొనరించి యొకప్పుడు పంకజమ్ములో 
చేవ దొబింగి యుండుట ప్రసిద్ధముగాది! జగంబులందు నే 
జీవులకైన సౌఖ్యములు, చింతలు తప్పవు, దైవ నిర్ణయం 
బే విధినుండునో యెజుగ నెవ్వరికేని యసాధ్య మెన్నగన్‌” 


అని బలి పల్మగ వినియ 
య్యనిమిషపతి మారు పల్మ కాంతర్యమునన్‌ 
ఘనమగును కాలనిర్ణయ 
మనుకొని స్వస్థతను బొంది యరిగె నిజేచ్చన్‌ 


కావున దైవ నిర్ణయముంగాదనంజాలము దైత్యవర్య! దే 
హావరణంబునంగల సురాధిపుడేని త్రిమూర్తు లేనియున్‌ 


న్య బార 369 


384. వ. 


385. ఉ. 


386. ఆ.వె. 


387. చం. 


388. తే.గీ. 


389. ఉ. 


390. కం. 


చతుర్ధ నృంధము చా 


దైవనియోగమున్‌ దలను దాల్చి చరించుట తథ్యమన్న నిం 
కేవిధిం దప్పు దైవగతి యీనర దైత్య దివౌక సాళికిన్‌ 


కాన ప్రస్తుతము మిన్నకుంట మేలనిన శుక్రుని పల్ములకు ప్రహ్హాదు 
డు సమ్మతించె; సమ్మతింపక రాక్షసులిట్లనిరి. 


దేవుడు గీవుడంచు కడు దీనత దోప వచింపనేల, యా 
దేవునింగన్నవారెవరొ తెల్పుము, వాని స్వరూప మెట్టిదో? 
తావల మేదియౌను? భుజదర్పము గల్గిన వీరవర్యులా 
దైవము నమ్మనేల? యది ధైర్యవిహీనుల కార్యమెంచగన్‌ 


బలములేని వాడు, భయకంపితాత్ముడు 

దైవమంచు మజియు దయ్యమనుచు 

పలుకుచుండుగాని, బల పరాక్రమశాలి 

దైవబలము నెపుడు తలపడెందు 

విజయమొ స్వర్ణ్గమో వలయు, వేరొక మార్గము కూడ దియ్యెడన్‌ 
త్రిజగము లెత్తి వచ్చినను తీవ్ర రణంబొనరించి శాత్రవ 
వ్రజమును నోర్చినల్దెసల పర్విడం జేయుదమంతె గాని యీ 
ద్విజ సహజంపు పల్ములను వీడి రణంబున కుద్యమింపుడీ 


అన్నివిధముల పెద్ద వీవౌట చేత 

మమ్ము నడిపింపుమయ్య యోమాన్యచరిత! 
యనుచు ప్రహాదునపుడు సేనాధిపతిగ 
నెన్నుకొని రెల్లరున్‌ భేదమింత లేక 


ఆతని నాయకత్వమున నందరు నయ్యమరేంద్రు పట్టణం 
బాతత విక్రమ స్ఫురణ నార్భటులన్‌ పలువాద్యఘోష సం 
ఘాతము లొప్పం జేరి వడి కయ్యమొనర్చుటకై సుధాశన 
వ్రాతముంబిల్వ, వారు బలభంజనుతో జనుదెంచిరుద్ధతిన్‌ 


ఇరు వాగుల వారును ఖీ 

కరముగ పోరాడుచుండ గంధర్వులు, కిం 
పురుషులు, గరుడులు, మునులున్‌, 
పరికించుచునుండి రమిత భయసంభ్రములై 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 370 


891. 


392. 


893. 


394. 


395. 


396. 


397. 


— రీచీకీ : అగ 


కం. 


కం. 


కం. 


కం. 


వ. 


శ్రీ దేవీ భాగవతం —- 
సురపతియును ప్రహాదుడు 

శరములు నస్త్రములు మిగుల చాతుర్యమునన్‌ 

పరిపరి విధముల వేయుచు 

సరియై యొనరించిరపుడు సంగ్రామంబున్‌ 


అసురాచార్యుని మంత్రశక్తి తమకత్యంతమ్ము సాహాయ్యమై 
యెసగన్‌ దైత్యులు విక్రమించి సురలన్‌ హింసించుచున్‌ యుద్ధమం 
దసమానప్రతిభావిశేషముల పోరాటంబు సల్పంగ న 
య్యసురానీకమె గెల్తురంచచట నూహల్‌ సల్పి రా (ప్రేక్షకుల్‌ 


శత వర్షంబులు యుద్ధం 
బతులితగతి నిట్లు సలుప నాదిత్యులకున్‌ 
పతనము తథ్యంబని సుర 
పతి తన గురువర్యుంజేరి ప్రార్థించెనిటుల్‌ 


గురువర! యుద్ధంబున నీ 

సురలెల్లరు నోడిపోవు సూచన మాకున్‌ 
దిరముగంగన్పడు చున్నది 

వెరవొక టెటిగింపు మయ్య! విజయముంబొందన్‌ 


అనియడుగ నాది శక్తిని 

మనమున ధ్యానింపుమయ్య! మౌనయుతుడవై 
నిను విజయము వరియించును 

వనరం బని లేదటంచు వాక్చతి పలుకన్‌ 


ఇంద్రుడొనర్చిన దేవీస్తుతి 


దేవేంద్రుండు వల్లెయని యేకాంతంబునం జేరి జగన్నాత నిట్లు స్తుతించె 


దం. - శ్రీలోకమాతా! పరాశక్తిరూపా! ప్రఫుల్లాబ్దనేత్రా! గదాశంఖ 


చక్రాబ్ద శూలాది దివ్యాయు ధోద్దీప్త హస్తా! ప్రశస్తా! జగత్సృష్టికర్రీ! జ 
గత్పోషిణీ! తోషిణీ! శోషిణీ! దివ్యగాత్రీ! చతుర్వేదముల్‌ శాస్త్రముల్‌ మంత్రముల్‌ 
తంత్రముల్‌ నీమహత్వంబొకింతన్‌ గనన్‌ నేరవన్నన్‌ నినున్‌ సన్నుతింపంగ 
నేనెంత వాడన్‌ మహాబిందురూపీ! భవన్మాయ చేతన్‌ ద్రిలోకంబులన్‌ 


స్యరాజు సుభ్బార్యా 371 


398. శా. 


399. శా. 


400. మ. 


401. శా. 


402. మ. 


403. వ. 


చా రీచీక్‌ : 


అగు 


చతుర్ధ స్కంధము = 
మోహమున్‌ బొందగాంజేయుదో సచ్చిదానంద సద్రూపిణీ! దుష్టసం 
హారిణీ! శిష్టరక్షాకరీ! బ్రహ్మవిద్యాస్వరూపీ! గుణీ! నిర్గుణీ! పంచ 
కోశాంతరస్థా! త్రిమూర్తుల్‌ సదానిన్ను సేవించుటన్‌ గాదెస్ఫష్టాది 
కార్యంబులన్‌ నిర్వహింపంగ సామర్థ్యముల్‌ బొంది రమ్మా! త్రినెత్రీ! 
నమస్తే! నమస్తే! నమస్తే! నమః 


తల్లీ! దిక్కిక నీవెమాకు దితిసంతానంబు మమ్మెల్లరన్‌ 
భల్లారే! రణమందు దివ్యబల సంపత్తిన్‌ జయింపంగ తా 
ముల్లాసంబున నున్నవారు గురు మంత్రోద్దీప్త తేజస్వులై, 
చెల్లెన్‌ బ్రాణములింకమాకు జననీ! శ్రీచక్ర సంచారిణీ! 


మా దుఖఃమ్ములంబాపు శక్తి గల దమ్మా! నీకై విశ్వమ్ములో 

నీ దాక్షిణ్యము గల్లు వారికెగదా నిక్మమ్ము సర్వార్థముల్‌ 
మోదంబందగంగల్లు, నన్యులిక పెంపుల్‌ దప్పి వర్తింపరే? 
నీదా ధ్యానమె మోక్షమార్గమగు సందేహమ్ములేదెన్నడున్‌ 

శ్రీదా! నిన్‌ స్మరియింపం గల్లుంగద నిశ్రేయంబు శీఘ్రంబుగన్‌ 


భవబంధమ్ములంద్రుంచి భక్తులం గృపాపాంగమ్ములన్‌ నిత్య మీ 
వవలోకించెద వన్న సద్యశము నీకబ్బెన్‌ గదా యీశ్వరీ! 
భువనాధీశులు నున్‌, ద్రిమూర్తులును సంపూర్ణంపు నీతత్వమున్‌ 
వివరింపన్‌ దగం జాలరమ్మ జననీ విశ్వంభరా! నిస్తులా! 


మత్తేభంబులపై ధరాధిపులు; సామంతుల్‌ సమర్పించునా 
మత్తేభప్రతిమానయాన లతి సంభావ్యంబునన్‌ వీవనల్‌ 
పొత్తెవీవ, పురంబులన్‌దిరుగు తద్భోగాదు లేజన్మనో 
చిత్తెకాగ్రత నిన్‌ భజించిన మహాసేవాఫలంబుల్‌గదా! 


అని యీరీతి సురాధినాధు డతి భక్యా వేశముల్‌ బొంగ నా 
జననిన్‌ సోత్రము సేయ నప్పు మిగులన్‌ సంతృప్తితో సింహవా 
హనయై యొప్పుచు కోటిసూర్య కమనీయంబైన తేజంబునన్‌ 
గనుపించెన్‌ జగదేక మాత తనకున్‌ గారుణ్య భావంబునన్‌ 


అట్లు ప్రత్యక్షంబైన జగన్మాతనుగని దేవేంద్రుండు సాష్టాంగదండ 
ప్రణామంబులాచరించి నిలుచుండ నప్పుడాదేవి మందస్మిత వదనారవిందయి 


గన్మ్యరాజ సుబ్బార్చా 372 


404 చం. 


405. కం. 


406. చం. 


407. క. 


408. కం. 


409. తే.గీ. 


410. మ. 


శ్రీ దేవీ భాగవతం చా 


భయపడకో సురాధిప! కృపామతి మిమ్ము సముద్ధరింతు ని 
శృయముగనంచుం బలి తనచారు విలోకన హాససంపదన్‌ 
ప్రియమొనరించి, యంత నడిపించెను దైత్యులచెంతకున్‌ గడున్‌ 
రయమున వాహనమ్ము నతిరౌద్రగతిన్‌ బెగడంద రక్కసుల్‌ 


అదిగని ప్రహ్లాదుడు తన 

మదిలో భయ మంది యీమె మనలను నెల్లన్‌ 
విదళింప వచ్చుచున్నది 

త్రిదశుల గెలిపింపనెంచి తేజో యుతయై 


మును మధుకైటభాసురుల పోర జయించెను విష్ణుమూర్తి యీ 
జనని యనుగ్రహంబుననె, సర్వజగంబులకెల్ల మూలమై 
యనయము నేలుచున్న జగదంబయెయీమె ధృంవంబటంచు తా 
ననియె హిరణ్యకశ్యపుని యాత్మజు దాదితిజాళిం జూచుచున్‌ 


ఆతని పలుకులు విని యా 

దైతేయులు భయముంజెంది దైన్యము దోపన్‌ 
చైతన్య విహీనులవలె 

నాతురమతు లౌచునుండ నా సమయమునన్‌ 


మనమిపు డాజగదంబన్‌ 

ఘనముగ స్తుతియించి యామె కరుణ బడసినన్‌ 
చనునెల్ల కష్టగతులని 

వినయమ్మున “నముచి” పల్మె విజ్ఞత దోపన్‌ 


ప్రహాదుడొనర్చిన దేవీస్తుతి 


నముచి పల్ముల కెల్ల రానందమొంది 
రంత (ప్రహ్లోదు డఖిల ధర్మార్థ విదుడు 
సన్నుతించెను భక్తి విశ్వాస గతుల 
నసుర వర్యుల పక్షాన నంబనిట్లు 


జననీ! యీ భువనమ్ములన్నియు ప్రశస్తంబైన నీమాయచే 
తనరారున్‌ దగ రజ్ఞావందు ఫణి చందంబౌచు భ్రాంత్యుక్తమై 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 373 


411. ఉ. 


412. 6. 


413. మ॥ 


415. కం॥ 


416. సీ॥ 


గీ॥ 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


అనయంబున్‌ సృజియించిపెంచి తుద నీయందే లయంబౌనటుల్‌ 
కనుకట్టీ వొనరింతు వీజగములన్‌ గన్పట్టి కన్పట్టకన్‌ 


తల్లుల కెల్ల తల్లివి, విధాత్రివి, తక్కిన సృష్టికర్తలో 

తల్లి! నిమిత్త మాత్రులెకదా! పరికింపంద్రిమూర్తులేని; నీ 
కెల్లరు బిడ్డలౌదురు మహేశ్వరి! సర్వజగంబులందు; నీ 
యుల్లములోన భేద మొకటున్నదె దైత్యులు దివ్యులంచెటన్‌ 


దానవు లెట్టి వారయిన త్వత్సుతులేగద! లోకమాత! నీ 
మానసమందు దైత్యుల నమానుషులంచుం దలంతువేని, ధ 
ర్మాను గతిన్‌ జరింతురె సురావళి, స్వార్థము మాకు నెట్లాయ 
ట్లౌను దలంప వారికిని, నందు సమానమె రెండు పక్షముల్‌ 


ధన దారాది సుఖాను భోగముల భేదంబేది మాయిర్వురన్‌ 

ఘను లవ్వారలె భోగ లౌల్యముల మాకంటెన్‌ దలంపంగ న్‌ 
జననీ! యట్టి యెడన్‌ దివౌకసుల శ్రేష్టభ్వంబదేదీ? కృపన్‌ 
గనుమా! యెక్కువ తక్కువల్‌ తలంప బోకన్‌ మమ్ము దీవింపుమా! 


త్రిగుణాత్మకమగు జగతిన్‌ 
త్రిగుణంబుల భేదమెల్ల త్రిగుణులలోనన్‌ 
ప్రగతి వహించుట సహజం 

బగపడదిక భేద మంత కన్నను మాలో 


సాగరోద్భవములౌ సకల సంపదలను 
గైకొని రమరులు కరుణలేక 

లక్ష్మిని విష్ణుండు లక్షణమ్ముగం గొని 
వక్షస్థలమునందుం బరగ నిలిపె 

ఐరావతమ్ము తా నమరేంద్రునకు నబ్బె 
కామధేనువు కల్పకములతోడ 

ధన్వంతరియును తాందరలె స్వర్గమునకు 
దివ్యమణుల తోడ తేజమెసగ 


చివర కమృతమైనను మాకు చెందనీక 
మోహినిగమారి విష్ణుండు ముదము తోడ 


చతుర్ధ నృంధము చా 


374 


417. మ॥ 


418. మ॥ 


419. తే.గీ. 


420. él 


421. él 


422. కం॥ 


428. కం॥ 


శ్రీ దేవీ భాగవతం చా 


దివిజులక పంచె యెంతటి తెగువందనము 
శ్రమయె మిగిలెను కడకు రాక్షసులకెల్ల. 


ఇటు లన్యాయము లిన్ని చేసినను వారే గొప్పవారంచు ది 
క్రటముల్‌ ముట్టగ వంది మాగధుల చందానన్‌ బొగడ్తల్‌ మహో 
తృట హర్షమ్మునం జేయుచుందురతి తాదాత్యమ్ములన్‌ జెందుచున్‌ 
కుటిలత్వంబున కిట్లె గౌరవము చేకూరున్‌ గదా యెప్పుడున్‌ 


తన యావేదన లెల్ల నిట్లు వరుసన్‌ ధైర్యమ్ముతో చెప్పు నా 
దను జాగ్రేసరుతో జగజ్జనని తా దాక్షిణ్య భావమ్ము నె 

క్కొనం బల్మెన్‌ దితిజాగ్రణీ! వినుము మీకున్‌ క్షేమమౌనింక, మీ 
రనుమానించక చేరుడయ్య వడి వాతాంధో నివాసానకున్‌ 


కష్టసుఖములకెప్పుడు కారణమ్ము 
కాలమేయౌను గావున కాలమదియు 
మీకు నను కూలమైనంత మేలె జరుగు 
వేచి యుండుడు మీరలా వేళ దనుక 


కాయము నశ్వరంబగు, సుఖంబులు సంపద లస్థిరంబు లౌ 
శ్రేయము లేదటంచు మది చింతయొనర్చు విరాగు లెప్పుడున్‌ 
హాయిగ నుందు రెల్లెడల; నన్యులు లోభగుణ ప్రవృత్తిచే 
పాయరు దుఃఖముల్‌ సకల భాగ్యము లబ్బిననైన నెన్నడున్‌ 


కావున మీరలెల్లరును గాశ్యపివీడి రసాతలంబు స 
ద్భావములన్‌ జనుండనుచు ప్రాభవ మేర్చడం బల్కు నాజగ 
త్సావని కెల్లరున్‌ దలలు వంచి వినమ్రత దోప మొక్కి థై 
ర్యావహ చిత్తులై యరిగిరంత ముదంబులు సెందుచున్‌ వడిన్‌ 


అంత జగన్నాతయుం దా 

నంతర్జిత యయ్యె; దివిజు లాత్మలలోనన్‌ 
చింతల్‌ వీడుచు నరిగిరి 

సంతసమున స్వర్ణమునకు సంరంభమునన్‌. 


ఈకథ వినినను చదివిన 
చీకులు చింతలును తొలగు చిత్తములందున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 375 


424. వ. 


425. చం॥ 


426. కం॥ 


427. కం॥ 


428. షీ 


గీ॥ 


ప్రాకటముగ నూర్ధ్వగతులు 
చేకూరున్‌ మౌనులార! స్థిరముగ జగతిన్‌ 


మునికుల నాధుండైన వ్యాసుడిట్లు వచించుచుండ కురుకులనాధుండగు 
జనమేజయుం డతనిం గాంచి మరల నివ్విధంబున ప్రశ్నించె 


భృగువు శపింప పల్మరు భువిన్‌ మధువైరి జనించెనంటి, వే 
యుగముల నెట్టులాతని మహోన్నత మౌయవతార రూపముల్‌ 
జగముల సన్నుతింపంబడె? చయ్యన తత్మథలెల్ల విస్తరం 

బుగ వినిపింపుమయ్య! ముని పుంగవ! వీనులకింపు గూర్చుచున్‌ 


అనియడుగ సంతసించుచు 

వనజోదరు జన్మములను వరుసగ నీకున్‌ 
వినిచెదనని వ్యాసుడపుడు 

జననాధున కిట్లు చెప్పె సమ్మతితోడన్‌ 


మును చాక్షుష మన్వంతర 

మున నరనారాయణులన భువి వెన్నుడు తా 
జనియించె ననుచుం దెలిపితి; 

వినుమిక తెల్పెదను మీది విస్తృత జన్మల్‌. 


అవని దత్తా త్రేయు డన్న నామముం దాల్చి 
వరభక్త కోటికి వరదుడగుచు 

నత్రికి ననసూయ కబ్దనాభుడు పుట్టె 
వైవస్వతాఖ్య మన్వంతరమున 

అవ్వారి కుదయించి రజుడు రుద్రుడు నంత 
వరుసగ చంద్ర దూర్వాసులనగ 

నరసింహ రూపుడై నాల్గవ మన్వంత 
రమున నవతరించి రౌద్ర గతిని 


కనక కశ్యపు వధియించె కమల నాభు 
దంత జ్రేతాయుగమ్మున నవనియందు 
కశ్యప సుతుడై వామనా కారమొప్ప 
బలిని పాతాళమున కంపెం బ్రాకటముగ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 376 


429. కం॥ 


430. కం॥ 


431. కం॥ 


482. తే.గీ. 


433. చం. 


434. కం. 


435. ఉ. 


శ్రీ దేవీ భాగవతం చా 


జమదగ్నికి తనయుండై 

క్రమమున క్షత్రియుల జంపి కశ్యపునకు దా 
న మొసగె ధరనెల్లను శ్రీ 

రమణుడు తా పరశురామ రమణీయాఖ్యన్‌ 


ఆ (త్రేతాయుగ ముననే 
ధాత్రిన్‌ రఘు వంశమందు దశరథసుతుదై 
చిత్రగతి రాక్షసుల తా 
క్షాత్రమ్మునం జంపె రామ చంద్ర వరాఖ్యన్‌ 


నర నారాయణు లిరువురు 

కురు యదు వంశముల యందు కుజనుల నడపన్‌ 
ధర నర్జున కృష్ణు లనగ 

కురువర! జన్మించి కీర్తిం గొనిరి ఘనముగన్‌ 


ప్రకృతి కోరిన యట్టుల పరిణమించు 
సకల జగములు తనకు వశంబు లౌచు 
పురుషు సంప్రీతి నొనరింపం బూనియదియె 
సృష్టి యొనరించుచుండు విశేషముగను 


పురుషుడు నిర్వికారుడు, ప్రపూర్ణుడు, నిస్పృహు, డవ్యయుండు, తత్‌ 
పరము డుపాధిసంగతుల (బ్రహ్మ ముకుంద, మహేశ్వరాఖ్యలన్‌ 
వరలుచునుండు మువ్వురయి, భాతిగ శక్తియు మూడు మూర్త్తులై 
వరుసగ సృష్టికార్యముల వారికి సాయమొనర్చు నిత్యమున్‌ 


ఇది మూలతత్వ మనబడు 

నిదియే విధి తంత్రమయ్య! యీాతంత్రమునన్‌ 
పొదిగొని తిరుగుచు జీవులు 

వదలక సుఖ దుఃఖతతులం బడయుదు రెపుడున్‌ 


అప్పరలను నరనారాయణులనుగ్రహించుట 


పాయక నిట్లు పల్కు మునివర్యుని మాటల కాత్మ సంతసం 
బాయత రీతిం బొందుచు నరాధిపు, డోమునివర్య! మున్నునా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 377 


436. 


4837. 


4838. 


4839. 


440. 


441. 


కం. 


చం. 


తే.గీ. 


కం 


చతుర్ధ నృంధము చా 


రాయణు దివ్యశక్తింగనియప్పరసల్‌ గడు మోహితాత్మలై 
ఆయననే వరించిరని యద్భుతరీతి వచించి యంతటన్‌ 


మరియొక కథలోనికి మీ 
రరిగితి రటుగాన నిప్పు డాపైవిధమున్‌ 
సరసగతిందెల్పుడన, నా 
పరమర్షి వచించె భూమి పతి కీరీతిన్‌ 


ఆ యమరాంగనల్‌ దనను నర్మిలి భర్తగంగోరినంత, నా 
రాయణు డాగ్రహంబున త దంగనలన్‌ శపియింపంబోవ శాం 
త్యాయత చిత్తు డౌచు నరు డగ్రజుకోపము మాన్ని శాంతిలన్‌ 
జేయగ నాతడున్‌ వదన సీమన చిర్నగ వంకురింపగన్‌ 


అనిమిష సుందరీమణుల నట్టెకనుంగొని యింతులార! మే 
మనయము దీక్షం బూని తప మాదరవృత్తి నొనర్చుచుంటి మీ 
జననమునన్‌ వివాహపుం బ్రసక్తిని మాని, వివేకవంతు లే 
యనువుననైన తాపసుల యత్నము లాడి పోందలంతురే 


కారణము లేక కార్యమ్ము కానియట్లు 
రతియె లేకున్న శృంగార రసమునకును 
అనుభవస్థితి రాదని యార్యులనిరి 

అట్టి స్థాయి భావమ్ము నాయందులేదు 
కాన మిము పెండ్లియాడంగ లేనునేను 


ఇంతటి సుందరీమణుల నిందర నే వలపించితన్న నా 
దెంత యదృష్టమో! సఫల మీజననంబును నాదు రూపమున్‌ 
పంతము బూనంబోకుడు ధృవంబుగ నేను మరొక్కజన్మలో 
కాంతుడ నౌదు నెల్లరకు కాదనకేగుడు నేడు సమ్మతిన్‌ 


ధర నిర్వదెన్మిదవ ద్వా 

పరమున జన్మింతు భూమి భారం బడపన్‌ 
తిరముగ మీరును భువిపై 

ధరణీశుల పుత్రికలుగం దాల్తురు జన్మల్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 378 


శ్రీ దేవీ భాగవతం చా 


442. ఆ.వె. అపుడు మీకు భర్తనయ్యెద నటుగాన 


443. కం. 


444. కం. 


445. తే.గీ. 


446. కం. 


447. 6. 


448. 6. 


నంతదనుక స్వర్గమందు మీరు 
వేచియుండు డనుచు వివరించిచెప్ప, నా 
దివ్యకాంతలెల్ల దివికింజనిరి. 


నారాయణుడు సృజించిన 
నారీ మణులెల్ల వెంటనడువగ దివికిన్‌ 
బోరనంజని యెతిగించిరి 
వారీవిషయమ్ము దివిజపతి కేర్పడగన్‌ 


తన కా నారాయణు డి 

చ్చిన యూర్వశినిం గనుంగొని చిత్తమునం దా 
వనితామణి యందమునకు 

ననిమిషపతి సంతసించె నత్యంతంబున్‌ 


అతడు సృష్టించి పంపిన యందమైన 
అంగనలంగాంచి మురిసె స్వర్గాధినాధు 
డంత వారల తపముల కడ్డుపడుట 
వ్యర్థమని మిన్నకుండె నే స్పర్థలేక 


నారాయణుండు నరుడును 

ధీరవరు లనంగంజెల్లి దివ్యాంశల నొ 
ప్పారుచు కృష్ణార్దునులన 

ధారుణి జన్మించి రంత ద్వాపరమందున్‌ 


భూదేవి మొర 


పాపులు లెక్క కెక్కుడయి భారముసైపక నొక్కనాడు గో 
రూపముం దాల్చి పృథ్వి కడురోదన చేయుచు మిక్కుటంపు సం 
తాపముతోడ నా దివిజనాధుని చెంతకుంజేర, నాతడున్‌ 
దాపునకేగి యిట్లనియె ధాత్రినిగాంచి ప్రియమ్ము మీరగన్‌ 


ఏమిటికమ్మ! దుఃఖిలుచు నిట్లరుదెంచితి, వెవ్వరేనియున్‌ 
నీమది నొచ్చునట్టులుగ నిందలు వల్మిరా, లేకయున్న నే 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 379 


449. 6. 


450. మ. 


451. 6. 


452. చం. 


453. వ. 


454. శా. 


455. కం. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


పామరుడైన హింసలకుంబాల్పడెనో వివరింపుమమ్మ! నీ 
కేమిటికీ భయమ్మనుచు నెంతయుం్రీతిగంబల్మరించినన్‌ 


బావురు మంచు నేద్చి సురవర్యుని గాంచి ధరిత్రియిట్లనెన్‌ 
నీవెబుగంగలేవె? కడు నీచగుణుల్‌ నను నేలుచున్నవా 
రేవిధినోర్తు, పాపభరమెట్టుల మోయుదు, ధర్మమెల్లెడన్‌ 
ఠావులు దప్పియున్నయది డస్సిరి సాధువులెల్ల దీనులై 


మును విష్ణుండు వరాహమూర్తియయి నన్‌ మున్నీటిలోనుంచి తె 
చ్చిన కార్యం బుపకారమేయనుచు నే చేతంబునందెంచి, తై 
నను యోచింప మహాపకారమది, యానాడట్లె నన్నుంచినన్‌ 
మనుదానన్‌ గద నాగలోకమున దుర్మార్గంబు లీక్షింపకన్‌ 


ధర్మవిహీనులై తమకుందామె రణంబులు సేయుచున్న దు 
ష్కర్ములు నేడు భూపతులు, సద్గుణమొక్కటియైనలేదు, స 

త్మర్మలెజుంగ రేమియును, కాలునికిన్‌ బ్రతిరూపులైరి, నా 
యోర్మినశించె నీభరము నోపగం జాల సురేంద్ర! నేనికన్‌ 


కలియుగ మేగుదెంచునదె, క్రౌర్యములింకను పెచ్చరిల్లు, భూ 
వలయము దుర్దనాళికి నివాసమెయౌ, నపుడైన నే రసా 
తలమున కేగగావలయు తథ్యము కావున నాదుకష్టముల్‌ 
దొలగగం జేయుమయ్య! కలిదోషము లంటకమున్నె సత్మృపన్‌ 


అనియిట్లభ్యర్థించెడు భూదేవిన్‌ గని ఇంద్రుండిట్లనియె 


అమ్మా! నేనసమర్దుడన్‌ దొలగంజేయన్‌ నీదుకష్టంబులన్‌ 
రమ్మా! పోదము (బ్రహ్మచెంత కతడే రక్షింపగా యోగ్యుడా 
సుమ్మీ! నేనునువత్తు నీవెనుక నస్తోకంపు నీ దుఃఖ తా 
పమ్ముల్‌ దానడగించుంగాన నతనిన్‌ బ్రార్థింత మెట్లేనియున్‌ 


ఇంతకు మించిన యుపకృతి 

సుంతయు నొనరింపం జాల సుమ్మీ! యనినన్‌ 
సంతసమున నామె యరిగె 

నంతన్‌ దేవేంద్రుంగూడి యబ్దజు కడకున్‌ 


చతుర్ధ నృంధము చా 


380 


456. 


457. 


455. 


459. 


460. 


461. 


462. 


469. 


కం. 


కం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం చా 


వారలంగని నలువయు ప్రియ 

మారన్‌ గుశలమ్ములడిగి యానందమునన్‌ 
మీరిట్లు నేడు వచ్చిన 

కారణమేమనుచు నడిగె గౌరవ ఫణితిన్‌ 


ఆ వనజోద్భవుండు పరమాదర వృత్తిని పల్మరింప భూ 
దేవియు దుఃఖమాపుకొని దీన గతిన్‌ వచియించెనిట్లు వా 
ణీవర! మంచి చెడ్డలు గణింపని నీచులు నేడు రాజులై 
త్రోవలు దప్పుచున్‌ నయ విదూరులునై చరియింతు రెల్లెడన్‌ 


కలికాలంబును వచ్చుచున్నయది కంగారయ్యె నా గుండెలో 
అలసుల్‌ పాపులు మందబుద్దులును రాజ్యాధీశులై సైన్యముల్‌ 
తలకున్‌ మించినరీతి పెంచుకొని యుద్ధంబుల్‌ సదా చేయుచున్‌ 
కలతల్‌ వెట్టగ, నెట్టులోర్వంగలనో కంజోద్భవా! హింసకున్‌ 


కావున దుష్టులన్‌ దునిమి కావుము నన్‌ జలజాసనా! శమం 
బావ హిలంగంజేయుము నిరంతర మంచు కడింది వేడు భూ 
దేవిని గాంచి యంత తొలిదేవుడొకించుక ధ్యానమగ్చుడై 
భావి జగద్విలాసమును భావమునం దలపోసి యిట్లనెన్‌ 


దేవీ! యీఘనకార్యము 

నావలనంగాదు కంజనాభుడె దక్షుం 
డావనధిశాయి కిపుడే 

యీవిషయము విన్నవించు టెంతయు శుభమౌ 
అనిపలికి బ్రహ్మదేవుడు 

తనతో సురపతిని మరియు ధరణీ దేవిన్‌ 


గొనివెడలె కడు రయంబున 
వనజోదరు కడకు హంస వాహనము పయిన్‌ 


అట్లు సని వనజనాభుంగని వనజభవుం డిట్లు స్తుతియించె 


అగణిత వేదమూర్తివి, సహస్ర ముఖాంబక పాద విస్ఫతిన్‌ 
జగముల నేలుచుండెదవు, సర్వము నీ వెబుగంగ రానిదే 


464. 


465. 


466. 


467. 


468. 


469. 


చం. 


కం. 


తే.గీ. 


2 


చతుర్ధ నృంధము చా 


యుగమునలేదు, తావక మహోన్నత వైభవ మెన్న శక్యమే? 
ఖగవరవాహనా! సృజనకర్తవు భోక్తవు హర్తవీవెగా! 


అనినుతియించు నానలువ నంబుజనాభు దనుగ్రహించి యే 
పనివడి వచ్చినా రిటు శుభం బొనరించెద చెప్పుడన్న నా 
వనజభవుండు దెల్ప కరపద్మములన్‌ ముకుళించి యో దయా 
వననిధి! ద్వాపరాంతమిది, వచ్చునికన్‌ గలి భీకరాకృతిన్‌ 


పాపుల సంఖ్యపెచ్చగుట భారము హెచ్చెను ధా(త్రికెంతయున్‌ 
భూపతులెల్ల ధర్మ పథముల్‌ విడి స్వేచ్చం జరింతురయ్య! యీ 
ద్వాపరమందె భూమిపయి తప్పక మీరవ తారమెత్తి సం 
తాప మడంపు ముర్వరకు,6 దక్కిన సాధు తపోధనాలళికిన్‌ 


అని పృథ్వీ పక్షమ్మున 

వనజభవుడు విష్ణుదేవుంబ్రార్థింపగ నా 
వనజోదరు డవ్వారలం 

గని యిట్టుల పల్కె మిగుల కారుణ్యమునన్‌ 


విష్ణుమూర్తి నిస్సహాయత 


ఈవిషయమ్ము నందెపుడు నేను స్వతంత్రుడంగాను, మీరలున్‌ 
దేవతలెల్లరున్‌ మటియు దిక్సతులున్‌ రవిచంద్రు లగ్నియున్‌ 
నావలె నస్వతంత్రులు, వినంబడరెవ్వరు సర్వ సృష్టిలో 

స్థావర జంగమంబుల భృశంబుగ స్వేచ్చగలట్టి వారెటన్‌ 


ఆ మహామాయ యాజ్ఞల ననుసరించి 
నడచు కొనవలె నెల్లరు నడంగి జగతి 
నెప్పు డయ్యమ సంకల్ప మెట్టులున్నా 
యట్టులే చేయుచుండు నియంతవోలె 


నేను స్వతంత్రుడ నేని మున్నారీతి 
మత్వాాది జన్మలంబడయనేల 

పశుజన్మలందేవి పరికింప సుఖ భోగ 
యశములున్నవె మీర లరయు డయ్య! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 382 


4170. 


4171. 


472. 


4178. 


4174. 


చం. 


కం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం చా 


ధర వరాహము నైతి నరసింహుడను నైతి 
వామనాకృతితోడ వరలి యుంటి 

పరశురాముడనైతి పరగ శ్రీరామావ 
తారమ్ము నెత్తితి ధాత్రియందు 


యిన్ని జన్మంబులందు నేనేమి సుఖముం 
బడయ గల్లితి చెప్పుమో పద్మగర్భ! 
అన్నిజన్మల నేచేసి నట్టి పనుల 
నిష్టపడుదురె చేయంగ నెవ్వరైన 


కావున నోచతుర్ముఖ! జగద్గురు డవ్యయుడౌ పరాత్సరున్‌ 
నీవును నేను రుద్రుడును నెల్లరమున్‌ గ్రహియింపలేక, మా 
యావరణంబునంబడి యహంకరణంబున నేను విష్ణుడన్‌ 
నేవిధి నేశివుండ ననియెంచుచు నుంటిమి జ్ఞానహీనతన్‌ 


మును నొక కల్పమందు జగముల్‌ సృజియింపగ శక్తిలేక యో 
చనలనుసేయుచుండ కడుసంభ్రమ మొప్పగ యోగమాయ తా 
మనలను వెంటంబెట్టుక విమానమునన్‌ గొనిపోయి యా జగ 
జ్ఞననిని నాదిశక్తిని ప్రశస్తను జూపెను విస్మరించితే! 


పొందుగ క్రీరాంభోధిన్‌ 

సుందర మణిగ్భహమునందు చూడ్ముల కింపౌ 
మందార తరుచ్చాయల 

యందున్‌ చూచితిమిగాదె యాదిమ శక్తిన్‌ 


కావున నిప్పుడందరము కామదయౌ జగదంబ నొక్కటన్‌ 
భావములందు నిల్పి కడుభక్తి భజింత మటంచు బల్కు ల 
క్షీవిభు నాదరించి తమచిత్తములన్‌ స్తుతియించి రప్డు శ్రీ 

దేవిని నెల్లవారలును దివ్యములౌ నిగమోక్త సూక్తులన్‌ 


వారల నుతులకు దేవియు 

తోరంబుగ సంతసించి తోం తెంచె దర 
స్మేర ముఖాంభోరుహయై 

తారాధిప సూర్యకోటి తాద్భశ దీప్తిన్‌ 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 383 


475. 


476. 


477. 


478. 


479. 


480. 


481. 


482. 


ఆ.వె. 


చం. 


కం. 


చం. 


తే.గీ. 


కం. 


చం. 


చతుర్ధ స్కంధము = 
అట్లు ప్రత్యక్షంబైన జగన్మాతను గాంచి బ్రహ్మోదు లిట్లు స్తుతించిరి 


సాలెపురుగు నుండి సన్నని దారమ్ము 
చిన్న నిప్పురవయు చిచ్చునుండి 
వెడలి వచ్చునట్లు విశ్వంబు నీ నుండి 
వెడలి వచ్చెనమ్మ విశ్వజనని! 


అచర చరాత్మకంబయిన నబ్ద భవాండములందు నెల్లెడన్‌ 
ప్రచురము నీదుమాయ; వశవర్తులు దానికి నెల్లవారు, ని 
న్నచల మనంబునం దెలియు నాధ్యుడె సంసరణాట్టిదాటు, ని 
ర్వచనము తల్లి! నీమహిమ, పాయక మమ్ము నను గ్రహింపుమా! 


దివిజారుల శిక్షించుచు 
దివిజుల రక్షించు కార్యదీక్షయె నాకున్‌ 
బ్రవిమల కర్తవ్యంబని 
వివరింపగ లేదె మున్ను విశ్వవిధాత్రీ! 


అసురుల కాలవాలమయి యారట మందుచు నున్నదమ్మ! యా 
వసుమతినేడు; మిక్కుటపు భారము తా వహియించుచుండె, న 
య్యసమబలాధ్యులన్‌ రణమునందు వధింపగ మాకు సాధ్యమే 
పొసగక మీదుశక్తి, నవఫుల్ల సరోరుహ పత్రలోచనీ 


ధూమలోచన దుర్ముఖ దుస్సహులను 
మహిషు శుంభనిశుంభుల, మరియు రక్త 
బీజ చండముండాసుర వీర వరుల 
సంహరించితి వొక్కింత (శమములేక 


అవసరమయ్యెను మరలన్‌ 

భువిపయి నడయాడుచున్న భూపాలుర, దు 
ర్వవసాయుల పీచమడచి 

యవనిన్‌ రక్షింప నిప్పుడంభోజాకీ! 


అని మధుసూదనాదులటు లాజగదంబను సన్నుతింప, త 
జ్ఞననియు నాలకించి కడుసమ్మతినిట్లనె దివ్యులార! యీ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 384 


483. చం. 


484. కం. 


485. ఉ. 


486. ఉ. 


487. కం. 


488. కం. 


489. తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం చా 


పని యొనరింప నేమదిని బాగుగ యోచన చేసియుంటి, మీ 
రనిమిష వర్యులెల్ల భవదంశలతో పృథివిన్‌ జనింపుడీ! 


అవసరమైనచో తమకు నన్నివిధంబుల తోడు నిల్ఫెదన్‌ 
భువిపయి కశ్యపుండు నిజపుణ్యసతుల్‌ తనతో జనింప యా 
దవకులమందుంబుట్టు; భృగుదారుణ శాపవశంబుచేత వి 
ష్టువు తనయంశతో నతని సూనుని గాజనియించు నంతటన్‌ 


ఆనకదుందుభి యనగా 

మానుగ వసుదేవుడనగ మన్ననతోడన్‌ 
తానవని పిలువ బడుచున్‌ 

పూనిక కశ్యపుడు వొలుచు పున్నెపుంబ్రోవై 


నేనును గోకులంబున జనింతు యశోదకు పట్టినౌచు, నా 
పైన చెజన్‌జనించి పొలుపారెడు వెన్నుని జేర్తు ఘోషకున్‌ 
మానుగ నాదిశేషుడును మానిని రోహిణికిన్‌ జనించు, భూ 
జానుల దుష్టులన్‌ గసిమసంగుదు రిర్వురు వీరవర్యులై 


ఇంద్రునియంశ తోడ జనియించును కుంతికి నర్గునుండు, తా 
సాంద్ర పరాక్రమంబెనయ సైన్యములన్‌ బరిమార్చు నిరయన్‌, 
చంద్రవరాన్వయంబును (ప్రశస్తమొనర్చు, జగంబులన్‌ యశ 
శ్చంద్రిక లల్లంజేయు, కడుసన్నిహితుండగు విష్ణుమూర్తికిన్‌ 


యమధర్మరాజు నంశన్‌ 

విమలాత్ముడు జననమంది విశ్వంభర పై 
శమదమ వృత్తుల నొప్పుచు 

నమరున్‌ ధర్మజ, యుథిష్టి రాఖ్యల తోడన్‌ 


అనిలాంశం బుట్టు భువిపై 

ననితర భుజబలుడు భీముడనియెడి పేరన్‌ 
దునుమాడు శత్రుసేనల 

ఘనయశ మార్జించు ముజ్జగంబుల యందున్‌ 


అశ్వినీ దేవతాంశల నవతరించి 
నకుల సహదేవు లనియెడి నామములను 


— రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 385 


490. 


491. 


492. 


4939. 


494. 


495. 


కం. 


కం. 


కం. 


చం. 


తే.గీ. 


ధరణి నశ్వ గోరక్షణ దక్షులౌచు 
యశము నార్జింతు రమిత పరాక్రమముల 


అష్టమ వసువు ప్రభాసుడు 
కష్టగతిన్‌ శాపవశతం గాశ్యపిం బుట్టున్‌ 
స్పష్టముగ శత్రుసేనల 

నష్టంబొనరించు భీష్మ నామముతోడన్‌ 


క్షత్రియ నాశనంబగును కౌరవ పాండవ యుద్ధమందు; నీ 
ధాత్రి భరంబడంగునిక తథ్యముకావున మీరలెల్ల మీ 
పాత్రలలోచరింపు, డొక బ్రాహ్మణ శాప వశంబునన్‌ గడున్‌ 
చిత్రగతిన్‌ నశించు యదుసింహుని వంశ మనంతరంబునన్‌ 


మీరలు నిమిత్త మాత్రులు 

భారము నాపైన నుంచి వర్తిలు డింకన్‌ 
చేరుడు మీనెలవులకిక 

తోరంబుగ నేను మీకు తోడ్చడు చుందున్‌ 


వ్యాసుడు యోగమాయను ప్రశంసించుట 


అని యోదార్చుచు పలికిన 

చనిరెల్లరు వారి వారి స్వస్థలములకున్‌ 
వినుమాపై వృత్తాంతము 

వినిచెదనని వ్యాసుడిట్లు వివరించెంగృపన్‌ 


కురుకుల భూషణా! వినుము కూరిమి నంబ వచించినట్లు ద్వా 
పరమున విష్ణుమూర్తి యదువంశమునన్‌ జనియించెం గృష్టుడై 
యురుతర భూభరమ్మడచు టొక్కటె లక్ష్యముగా దలంచి; య 
చ్చెరువుగదయ్యం యాజనని చిత్ర విచిత్రపు లీలలెంతయున్‌ 


ఆదిశక్తి త్రిమూర్తులనైనగాని 
మోహపాశమ్మునన్‌ జుట్టి మురియుచుండు 
గర్భవాసంపు దుఃఖమ్ము కమల నాభు 
నంత వానికి కల్పించు టబ్బురమ్ము 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 386 


496. 


497. 


498. 


499. 


500. 


501. 


502. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం చా 


అసురవధార్థమై దశరథాత్మజుగా జనియింపం జేసి, తా 
విసరెను మోహపాశముల వెన్నునిపై; అపుడెన్నాకష్టముల్‌ 
పొసగొనె; నాకవాసులును పుట్టిరి యాజగదంబయాజ్ఞచే 
వెస కపివర్యులైభువిని, వేదనలందిరిగాదె వారలున్‌ 


ముక్త సంగులైన మునులును సద్యోగి 
వరులె యామె మోహపాశములను 
ద్రుంచం గలరుగాని ద్రుంచంగ సాధ్యమే 
పరుల కామె పాశబంధములను 


విద్యయు నవిద్యయన రెండు విధములైన 
నామముల నొప్పు నాజగన్మాత యిపుడు 
విద్యతో ముక్తుడౌను నవిద్యతోడ 
బద్దుడగు నెవ్వడైనను పౌరవేంద్ర! 


అరవిందాసన కంజనాభ భవ నాకాధీశులేనిన్‌ సదా 

పరదేవీ వశవర్తులయ్య! తలపన్‌ బద్య్మాక్లు దివ్యావతా 

ర రహస్యమ్ములు, తత్‌ ప్రణాళికలు, కార్యంబుల్‌, జగన్మాతచే 
విరచింపంబడినట్టీవౌ; కలుగునే స్వేచ్చాక్రియల్‌ వేరుగన్‌ 


ఒకచో శేషనిపై సుధా జలధియం దొప్పారు, వైకుంఠమం 
దొకచో లక్ష్మిని గూడి కష్టములం బాయున్‌; దుష్టదైత్యాళితో 
నొకచో పోరులు సల్పు, నొక్కొకయెడన్‌ యోగేశ్వరుండెౌను, వే 
రొకచో యజ్ఞము లాచరించు హరి, వశ్యుండౌచు శ్రీదేవికిన్‌ 


సనక సనందనాదులును సప్తమహర్షులు దిక్పతుల్‌ జగ 

జ్ఞననికి బొమ్మలట్టుల వశంవదు లౌదురు; ముకుతాడు గ 
ట్టిన వృషభంబు లంబలె, కడింది భయమ్మున కాలపాశబం 
ధనములం జిక్కి చెప్పినవిధమ్మునం జేయుదు రస్వతంత్రులై 


హర్షశోకమ్ములును నిద్ర అలసతయును 
మెలకువయు నాకలియును సర్వులకు నొకటె 
అమరులనియును నిర్దరులనియు కవులు 
వారిం గీర్తించుటది మాట వరసకౌను 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 387 


503. 


504. 


505. 


506. 


507. 


505. 


509. 


చం. 


కం. 


చం. 


కం. 


తే.గీ. 


చం. 


కం. 


చతుర్ధ నృంధము చా 


మనుజుల భంగి దేవతలు మానక పుట్టుచు గిట్టుచుందురో 
యనఘ! సుఖంబు దుఃఖమును నందర కొక్కటె యౌట, వారినె 
ట్లనందగు నట్టిచో నమరులంచును దేవతలంచు, కానిచో 
కనంబడు వారిజీవితపు కాలము మానవజాతి కెక్కుడై 


మనుజుల కంటెన్‌ దివిజులు 
ననిమిషవర్గముల కంటె నజహరిరుద్రుల్‌ 
మనుచుందు రధిక కాలము 

జనన మరణ దుఃఖములవి సహజంబెందున్‌ 


కంస దొష్ట్రము 


మును యమునాతటిన్‌ వికచ పుష్పలతా తరు గుల్మయుక్తమై 
వనజ నవోత్పలాంచిత సువర్ణ సరోవర శోభలొప్ప, నత 
దనవనతుల్యమై మధువనంబను నామమునన్‌ ప్రసిద్ధమై 
కనులకు నింపు సేయు నొక కమ వనం బలరారు ధారుణిన్‌ 


మధుసుతుడౌ లవణాసురు 

డధిపతియె యేలుచుండె నావనమును, తా 
నధిక మదోన్మత్తుండై 

వధియించుచు సాధుజనుల వరగర్వమునన్‌ 


అతని దుశ్చర్యలంగని యాగ్రహించి 
రఘుకులోద్వహుడైన శ్రీరామచంద్రు 
డంపె శత్రుఘ్ను సర్వసైన్యముల నొసగి 
లవణు వధియించి రమ్మని లాఘవమున 


అతడును వేగమేజని యనన్య పరాక్రమ విసృతిన్‌ మదో 
ద్ధతు లవణాసురున్‌ దునిమి తద్వన శోభకు మెచ్చుకొంచు, స 
మృతి మధురాభిధానమున మానుగ నొక్కపురంబు గట్టి తత్‌ 
పతులుగ నాత్మనందనుల వాసిగ నిల్చెను పుష్క రాక్షులన్‌ 


కాలక్రమమున నినకుల 
పాలకు లెల్లరును స్వర్గ వాసులు నౌటన్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 388 


510. 


511. 


512. 


513. 


514. 


515. 


516. 


చా రీచనీ 


కం. 


తే.గీ. 


కం. 


ఉ. 


: అగస్త 


శ్రీ దేవీ భాగవతం చా 


యేలికలై రంతట నా 
ప్రోలికి యాదవులు భూరి భుజబల యుతులై 


ఆ నగరంబు నేలె మును యాదవ వంశ్యుడు “శూరసేన” భూ 
జానియనంగ, నాతనికి శాపవశంబున కశ్యపుండు సం 
తానముగాజనించి వసుధన్‌ వసుదేవుడనంగ నొప్పె క 

ల్యాణ గుణండునై దశదిగంత వివర్తిత కీర్తి సాంద్రుడై 


దేవకున కదితి పుట్టెను 

దేవకి యనుపేర నంత దేవకుడామెన్‌ 
దేవేరిగంజేసెను వసు 

దేవున కతిసంతసమున దివ్యులు మెచ్చన్‌ 


ఉగ్రసేనుని పుత్రుడై యుద్భవించె 
కంసుడను పేర నొక క్రూరకర్ము డవని 
ఉ(గసేనుడు దేవకు నగ్రజుందె 

యౌట కంసుడు దేవకి కన్నయౌను 


వసుదేవుండును దేవకీసతియు సంపన్నమ్మునన్‌ బెండ్లియె 
యసమానంబగు సంతసంబెనయ తామట్లుండ, నవ్వేళ యా 
కసమందుండి వినంబడెన్‌ దివిజ వాక్యంబుల్‌ మహాశ్చర్యమున్‌ 
బొసగన్‌ జేయుచు నెల్లవారలు భయంబుల్‌ బొంద నీరీతిగన్‌ 


ఓయీ! కంస! భవత్సహోదరికి నెంతో సంతసంబౌనటుల్‌ 
చేయం జాలితివయ్య పెండ్లి, యదియున్‌ శ్రేయంబె యేనాటికే 
నీయబ్బాక్తికి పుట్టు నష్టమ సుతుం డెటైన నీప్రాణముల్‌ 
దీయున్‌ దథ్యము పొమ్మటంచు పలికెన్‌ దీవ్రస్వరం బేర్పడన్‌ 


అని దివ్య వాణి పలుకన్‌ 
వినికంసుడు సంభ్రమమున విచలితమతుడై 
అనిమిషవాక్కు లసత్యము 
లని యెంచం దగదటంచు నాక్షణమందున్‌ 


దేవకి నిప్పుడే తునిమి తీర్చుకొనందగు మృత్యుభీతి, య 
ట్లే వధియింతునా? చెలియలిన్‌ హతమార్చిన పాపమబ్బు, లే 


స్మరాజ సుబ్బారా 389 


517. 


518. 


519. 


520. 


521. 


522. 


523. 


చం. 


కం. 


తే.గీ. 


కం, 


చం. 


చతుర్ధ నృంధము చా 


దా వధియించు నన్ను తన యాత్మజు, డెన్నగ ప్రాణరక్షణం 
బే విధినైన ధర్మమని యెంచె మనంబున నెట్టకేలకున్‌ 


అని యొక నిశ్చయమ్ము మనమందుం గుదిర్చి మరుక్షణంబునన్‌ 
గనలుచు నామెకేశముల గట్టిగ పట్టి శితాసిందాల్చి నే 

దునిమెద నీమెనంచు నయదూరుడు కంసుడు బిట్టు నార్చినన్‌ 
గని యటనున్న బంధువులు కంసున కడ్డమువచ్చి రుగులై 


ఇరు పక్షమ్ముల వారికి 

దుర మధికంబయ్యె, నంత దుస్సహమగుటన్‌ 
సరగున యాదవ వృద్ధులు 

విరమింపన్‌ జేసి రపుడు విగ్రహముం దగన్‌ 


కంసా! యేమిది పిచ్చివానివలె నీకల్యాణింబూత (వ్రతన్‌ 
హింసింపన్‌ సమకట్టి తీవు, తగునే యిక్కార్యమూహింపుమా! 
శంసింపన్‌ దగ విట్టి చేష్ట, లెవరో శత్రుత్వమున్‌బూని నిన్‌ 
హింసాసక్తునింజేయం నెంచి రదియే యిప్పట్టునన్‌ సత్యమౌ 


నీ కపకీర్తిం దెచ్చుటకొ? నీభగినీధవు మానసంబు చీ 
కాకొనరింప నెంచియొ? పగన్‌ వెలింగ్రక్కగలేక యెవ్వరో 
ఆకసమం దదృశ్యుదడయి యవ్విధి పల్మియు నుండవచ్చు, ని 
ట్లాకుల మంద నేటికి మహాబలశాలివి దుర్చలున్‌ బలెన్‌ 


వ్రాసి పెట్టిన యాపద వచ్చుగాని 
ఎంత యత్నించినను మార దింతయైన 
కాన చింతించ నేటికి కంస! నీవు 
పరుల ప్రాణాలు తీయుట పాడిగాదు 


యదు వీరుల పలుకులకున్‌ 

మది కంసుడు సమ్మతించి మౌనముంబూనెన్‌ 
అదనెతిగిన వసుదేవుం 

డదరక నిట్లనియె మెల్ల నాతనితోడన్‌ 


నిరతము సత్యమున్‌ మదిని నేనును నమ్ముదు కంస! లోకముల్‌ 
తిరముగ సత్యమన్న యొక దివ్యపథంబున నిబ్బియున్నవం 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 390 


524. 


525. 


526. 


527. 


526. 


529. 


తే.గీ. 


చం. 


కం. 


చం. 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం చా 


చెజుగుదు, నమ్ము మింకపయి యీమెకు పుట్టిన వారినెల్లరన్‌ 
వరుసగందెచ్చి నీకిడుదు, పల్మను వారల నేమిచేసినన్‌ 


మాట తప్పను నేను ముమ్మాటి కయ్య! 
అట్లు దప్పిన నాపూర్వు లందరింక 

నరక కూపంబునంబడి తిరుగుచుందు 
రనుచు ప్రతిన యొనరిచె నయ్యదువరుండు 


అంతట సభ్యులెల్లరును హర్షమునందిరి, కంసుడున్‌ మదిన్‌ 
పంతమువీడి, వీడె తన పట్టిన చెల్లెలి కేశ భారమున్‌ 
కాంతను వెంటంబెట్టుకొని కౌతుక మేర్చడ శౌరసేనియున్‌ 
శాంతివహించి బంధుజన సంఘముతోంజనె మందిరానకున్‌ 


దేవకీవసుదేవుల సంవాదము 


తనపతింగూడి దేవకి ముదంబున కాలము పుచ్చుచుండె పా 
యని మరుకేళులన్‌ మునిగి యంతట కాలము కొంతసాగగన్‌ 
వనిత ధరించె గర్భమును, బంధువులెల్లరు సంతసించి, రై 
నను వసుదేవు డయ్యెడ మనంబున సంతస మంద డింతయున్‌ 


పదినెలలు నిండె నంతట 

ముదితకు సుతుడుద్భవించె ముద్దులొలుకుచున్‌ 
యదువరుడౌ వసుదేవుడు 

పదిలంబుగం బల్మె నాటి ప్రతినందలచుచున్‌ 


మును శపథమ్మొనర్చితిని పుట్టిన బిడ్డను పుట్టినట్టులే 

తన కిడుదంచు కంసునకు, దానికి తగ్గటు లిప్పుడీ సుతున్‌ 
మనమున సుంతయేని యనుమానములేక యొసంగెదన్‌ సతీ! 
విను మిది కాల నిర్ణయము వేదనంజెందకు మానసమ్మునన్‌ 


కర్మ పరిపాక ఫలమది గడచి పోదు 
అశుభమైనను శుభమది మైనగాని 
యనుభవింపంగ వలయునో యబ్దనేత్రి! 
కాన వగచుట యెల్ల మూర్ణత్వమగును 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 391 


530. 


581. 


582. 


539. 


534. 


585. 


586. 


చం. 


చం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


చతుర్ధ నృంధము చా 


అనివచియించు భర్తమది నారటమున్‌ గ్రహియించి యాతనిన్‌ 
గనుంగొని దేవకీసతియు కన్నుల బాష్పకణమ్ములొల్మ యి 
ట్లనియెను స్వామి! యీజగములందు స్వకర్మఫలంబు లేరికేన్‌ 
అనుభవమౌను తప్పదని యంటిరి, సందియ మొండు గల్లెడున్‌ 


వ్రతములు తీర్థయాత్రలు తపమ్ములు దానము లన్నియున్‌ పురా 
కృతములు నైన కర్మముల క్లేశములన్‌ దొలగింపలేనిచో 
వ్రతములికేల? తీర్థములం బాయకంగ్రుంకిడనేల? దానముల్‌ 
సతతము సేయనేమిటికి? సర్వము వ్యర్థములంచు నెంచెదన్‌ 


బ్రహ్మహత్యాదులగు మహాపాతకమ్ము 
లైన తొలగును ద్వాదశహాయనములు 
వ్రతముకడు నిష్థసలిపిన వారి కనుచు 
యాజ్ఞ వల్మాాది ధర్మజ్ఞు లనగ లేదె 


ఆయా వ్రతములు ధర్మము 
లాయాశాస్త్రములు వ్యర్థమనుటే యొప్పున్‌ 
ప్రాయశ్చిత్తము తోడన్‌ 

పాయవు పాపములటంచుంబల్మిన యెడలన్‌ 


జరుగవలసిన దెపుడైన జరుగుననిన 

వ్యర్థమే గద శాస్తముల్‌ యత్నములును 
థ 

పడక తప్పదు రోగంపు బాధయనిన 

వైద్యశాస్త్రమ్ము లేటికి? వైద్యులేల 


ప్రాప్తమున్న యెడలం బ్రాపించు స్వర్లోక 
మన్న యజ్ఞమేల? యాగమేల? 
ఉద్యమించి ఫలము లొందినవారలు, 
గలరు పెక్కుమంది తలచిచూడ 


కాన మనముగూడ కర్తవ్యమిప్పుడు 
నిర్ణయించుటొప్పు నిర్మలాత్మ! 
మంచిపనియొనర్ప మాట తప్పిన దోష 
మనగరాదటంచు నార్యులనరె 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 392 


537. కం. 


5838. మ. 


589. తే.గీ. 


540. సీ. 


541. ఉ. 


శ్రీ దేవీ భాగవతం చా 


అని యాదేవకి పలుకగ 

విని వసుదేవుండు మరల వివరించెనిటుల్‌ 
తన సత్యనిష్ట భంగం 

బొనరించుట కిష్టపడక యుక్ష్యుక్తముగన్‌ 


వనితా! నీవని నట్టు లుద్యమము సల్పన్‌ వచ్చు, కానీ ఫలం 
బనయంబున్‌ మన కోర్మెకున్‌ దగినయట్లందంగ శక్యంబె, పూ 
చిన పుష్పంబులు సర్వమున్‌ ఫలములన్‌ జేకూర్చలేనట్లు, చే 
సిన యత్నంబులవెల్ల నన్నియెడలన్‌ సిద్ధింప వెవ్వారికిన్‌ 


కర్మఫలములు దైవానుగతము లనుచుం 
దలచి కర్తవ్య మొనరింప వలయునెపుడు 
ఫలిత మనుకొన్న విధమున కలుగదెందు 
నెంతయత్నించినను, దీని నెబుగవలయు 


ప్రారబ్ద మాగామి భవసంచితములన 
త్రివిధంబులై కర్మ తెలియంబడును 
సంసార మందలి సర్వజీవుల కివి 
బీజసమమ్ములై విస్తరిల్లి 
జన్మజన్మలకును సాగివచ్చుచు శుభా 
శుభములంగల్పించుచుండు నెపుడు 
కర్మానుగతముగా కాయంబు విడనాడి 
యన్య దేహమ్మున కరుగుదేహి 


నాక సుఖభోగములకైన, నరకలోక 
కష్టములకైన కర్మలే కారణములు 
సంచితాగాములవి వీడి చనునుగాని, 
చనదు ప్రారబ్ధ మనుభవించిననె తప్ప 


ఆడినమాటందప్పి నిరయంబును బొందుట, లోకనిందలన్‌ 
గూడుట, శ్రేయమౌనె, యవికోరుదురే యెవరైన, దేహముల్‌ 
వాడి నశించునట్టివె ధ్రువంబుగ, కావున దుఃఖమేల, న 
న్నాడక పుత్రునిమ్మిక రయంబున కంసున కిచ్చి వచ్చెదన్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 393 


542. తే.గీ. కష్టమైనను సుఖమైనంగలుగవచ్చు 


543. మ. 


544. మ. 


545. మ. 


546. కం. 


547. ఉ. 


546. కం. 


సత్య సంసేవనమె భావి సౌఖ్యదమ్ము 
సుకృతకర్మలు కలిగించు శుభములెపుడు 
కాన సుతునిమ్ము దేవకీ! కలత వడక 


అనియర్థించెడు భర్తంగాంచి సెలయేరై పారుబాష్పంబులన్‌ 

తన చేలంబున నద్దుచున్‌ వరుని సత్యస్ఫూర్తికిన్‌, ధర్మచిం 
తనకున్‌ మెచ్చి నమస్కరించి యెటులో ధైర్యంబు లో నింపుచున్‌ 
తనయున్‌ మెల్లగ నందంజేసె కరపద్మంబుల్‌ చలింపన్‌గడున్‌ 


స్థిరచిత్తంబున పుత్రునిన్‌ గొనుచు వాసిన్‌ సత్యవాక్సాలనా 
పరుడై యా వసుదేవుడప్పు నడచెన్‌ వైళంబ చిత్తంబులో 
పరమాత్మన్‌ దలపోయుచున్‌ దురితదుర్వారుండునౌ కంసభూ 
వరునిన్‌ గన్గాని బిడ్డనిచ్చుటకునై పౌరవ్యవంశాగ్రణీ! 


అరెరే! యెంతటి ధర్మనిష్థ సుతునే యర్పింపం జూచెన్‌గదా 
స్థిరుడై మృత్యువు నోటి కీతడనుచున్‌ జేజేలు వల్కన్‌ బ్రజల్‌ 
సురలాశ్చర్యము బొందుచున్‌ గుసుమ వృష్టుల్‌ గుర్వ, నాయాదవుం 
డరవాయిన్‌ గొన కిచ్చె కంసునకు కట్టా! చిన్నవానిన్‌ సుతున్‌ 


ఇచ్చిన బిడ్డను గైకొని 

యచ్చెరు వందుచును కంసుడావసుదేవున్‌ 
మచ్చికం గన్లాని యిట్లనె 
యచ్చపుంజిరునవ్వు నవ్వి యాదరమొప్పన్‌ 


ఓ వసుదేవ! తావక మహోన్నత ధీరగుణంబుంజూడ స 
ద్భావము హెచ్చె నామదిని, ధారుణి మాన్యుడవయ్య నీవు, ని 
న్నేవిధింగష్టపెట్టగల, నీతడు మృత్యువు కాదునాకు, నె 

ట్లీ వసవొల్బు బిడ్డను వధించి గడింతును పాపసంహతిన్‌ 


నీ యష్టమ గర్భజుడే 

నా యాయువు లపహరించు ననిపల్మెను నా 
డా యమరవాణి కావున 

నీ యర్భకుడేల? యతని నిమ్మదిచాలున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 394 


549. కం. 


550. ఆ.వె. 


551. చం. 


552. కం. 


553. ఉ. 


554 చం. 


శ్రీ దేవీ భాగవతం చా 


అని యుగ్రసేన తనయుం 

డనినన్‌ వసుదేవు డంత నానందమునన్‌ 
తన నందనుంగొని యింటికిం 

జని యొసగెన్‌ సుతుని సతికి సద్దుణవతికిన్‌ 


అంతకొంత వడికి నచటికి నారదుం 
డరుగుదేర కంసు డతి రయమున 
నర్థ్యపాద్యవిధుల నతనిని పూజించి 
కుశల ప్రశ్నలడిగె కూర్మితోడ 


అమర మునీంద్రు డప్పుడిటు లాతని తోననె నోయికంస! నే 
నమరగ నొక్కనాడు కనకాద్రికి వెళ్ళగ నాఫప్రదేశమం 
దమరగణాల తోడ కమలాసనముఖ్యులు గూడి చర్చలం 
గ్రమమున సల్పుచుండి రధికంబుగ నిన్‌వధియింప నెంచుచున్‌ 


శ్రీవిష్ణుమూర్తి భువిపై 

దేవకికిన్‌ బుట్టునంట తేజంబలరన్‌ 
దా వధియించును నిన్నని 

నే విని వచ్చితిని నీకు నెటిగింపంగన్‌ 


ఎంతటి బుద్ధి లేని పని నీవొనరించితి విప, తండ్రి యే 
చెంతకు వచ్చి విడ్డనిడ, చెల్లరె! చంపక పంపివైతువా! 

ఎంతటి మూర్చుడైన నొనరించునె యివ్విధి, శత్రువైనవా 
డెంతయు చిన్న వాడయిన నిట్టు లుపేక్షయొనర్పంజెల్లునే 


అనవిని కంసుడిట్లనె మహర్షి వరేణ్య! భయంబదేల, ము 
న్ననియెను దివ్యవాణియును నష్టను గర్భజుడే నినున్‌ వధిం 
చునని, వృధాప్రయాస మగుంజువ్వె జనించిన వారి నెల్లరన్‌ 
గొనకొని చంపుటెల్ల, సమకూర్చగనేల దురంత పాపముల్‌ 


అనియిట్లు పల్కు కంసునింగని దేవర్షి యిట్లనియె 


. అందుకేకద నిను వెర్రి వంటనేను 


దేవతల మాయ లింతయుందెలియలేవు 


— రీచీనీ : అగస్త రాళ సుబ్బార్పా 395 


55. 


555. 


5539. 


560. 


561. 


562. 


563. 


ఉ. 


కం. 


కం. 


కం. 


చా రీచనీ 


: అగస్త 


అల్బుడైనను శత్రువు నాదిలోనె 
అణచుటది రాజనీతియౌ నయ్యకంస! 


అష్టమ గర్భజుండె నను నంతము సేయు నటంచుంబల్మ్కె దా 
యష్టమ గర్భమిద్దియని యారయంగల్లుట నీతరంబె? యీ 
కష్టమదేల? యెద్ది యెటుకల్లునొ వీడునొ గుహ్యమద్ది, నీ 
యిష్టము వచ్చినట్టు లొనరింపుము చెప్పునదెల్లంజెప్పితిన్‌ 


అని పలికి నారదుడు సనె 

వెనువెంటనె కంసుడును వివేక రహితుడై 
తనవారింబంపె శిశువును 

గొనితెమ్మని, వారలట్లై గొని తేరంగన్‌ 


ఆ పసిబిడ్డను గైకొని 
కోపమునన్‌ విసరికొట్టె క్రూరాశ్ళముపై 
పాపిష్టుడైన కంసుం 
దేపాపము పున్నెమెటుగ కేడ్పెడువానిన్‌ 


అనియిట్లు చెప్పుచున్న వ్యాసుంజూచి జనమేజయుడు తనమదిలో 
నారదు వ్యవహారంబు మహాదారుణంబని యెంచి యిట్లు ప్రశ్నించె 


హరిభక్తుండు, మహర్షి సత్తముడు, ధర్మాధర్మసంవేద్యుడున్‌, 
పరమ జ్ఞానియు నైన నారదుడు పాపంబెట్లు చేయించె?; తా 
కరుణన్‌ వీడి వధింప నేల నిసుగున్‌ గంసుండు; దౌష్ట్రంబునన్‌ 
సరియై యొప్పరె యిర్వురున్‌ మునివరా! సందేహమున్‌ దీర్ప్చుమా! 


అనినన్‌ వ్యాసుడు వల్మెనిట్లు నృపవర్యా! నారదుం డెప్పుడున్‌ 
గనుచుండున్‌ గలహంబు, లవ్వియు జగత్మల్యాణముల్‌ గూర్చ చే 
కొను, నాదిత్యుల పక్షమై నిలుచు బొంకుల్‌లేవు, సచ్చీలి, స 

జ్ఞన మాన్యుండు తపోధనుండు తగదే సందేహమున్‌ బొందగన్‌ 


కలహ(పియుడై యెపుడున్‌ 

కలిగించుచు నుండు నతడు కలహము, లైనన్‌ 
కలహములని యనిపించును 

కలహమ్ములు గావు లోక కల్యాణమ్ముల్‌ 


స్మ్యరాజు సుబ్చార్వా 396 


564 చం. 


565. చం. 


566. ఉ. 


567. ఉ. 


5656. ఉ. 


శ్రీ దేవీ భాగవతం చా 


అమర మునీంద్రు మాటవిని యంతమొనర్భెను కంసుడంత తా 
క్రమమున నార్వురన్‌ మిగుల క్రౌర్యగతిన్‌ వసుదేవ పుత్రులన్‌ 
విమలచరిత్ర! శాపమున వీరలు దేవకికిన్‌ జనించి య 
శ్రమమున ముక్తిం బొందిరిటు, శాపమదెట్లన విన్ముతెల్పెదన్‌ 


స్వాయంభు వాఖ్య మన్వంతరమున మున్ను 
ఊర్ణా మరీచుల కుద్భవించి 

రార్లురు సుతులు మహా బలవంతులు 
ధర్మతత్సరులు ముదమ్ము గలుగ 

బ్రహ్మదేవుడు తన పట్టినే కామింపం 
దలచినంగని వారు తగదటంచు 

పరిహసింపగ నప్పు బ్రహ్మయు కోపించి 
అసురులై జన్మింపుడని శపించె 


అంత వారలు జన్మించి రవని పైన 
కాలనేమికి పుత్రులై కర్మవశత 

నవల పుట్టిరి కనక కశ్యపున కెలమి 
సుగుణ సంపన్నులనగ సంస్తుతులంగొనుచు 


శాపవశమ్ముచే నసుర జన్మము లెత్తియు శాంత చిత్తులై 
తాపసవృత్తింజేకొని విధాతను గూర్చి తదేక దీక్షను 
ద్దీపిత దివ్యతేజముల తీవ్ర తపంబులు సేయ కంజజుం 
డేపగు సంతసమ్ము జనియింపగ వచ్చెను వారి చెంతకున్‌ 


వచ్చి ప్రియమ్ముతో నిటులంబల్మెను బాలకులార! మున్ను మీ 
కిచ్చితి శాప మాగ్రహము హెచ్చుట, నైనను నేడు నే మదిన్‌ 
మెచ్చితి మీతపమ్ములకు మేలగు నట్టి వరంబులిత్తు, మీ 
నచ్చిన వానింగోరుడు మనంబుల సందియ మందంబోకుడీ! 


పంకజగర్భు డాదరము పైకొన నవ్విధింబల్క వారలున్‌ 
శంకలు మాని యిట్లనిరి సారసగర్భ! జగంబులందు మా 
కంకిలి లేనటుల్‌ నర సురాసుర సిద్ధగణంబు లెవ్వరే 

నింక వధింప లేనియటు లిమ్ము వరమ్ము దయాపయోనిధి! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 397 


చా రీచనీ 


569. వ. 
570. తే.గీ. 


571. చం. 


572. సీ. 


578. తే.గీ. 


: అగస్త 


చతుర్ధ స్కంధము = 
అట్లు కోరగా చతుర్ముఖుండు “తథాస్త” ని యదృశ్యుందయ్యెనంత 


కనక కశ్యపు డీవార్త వినిన యంత 
ఆగ్రహోదగ్రుడై వారి నట్టె చూచి 
నన్ను కాదని మీరలు నలిన భవుని 
వలన వరములు పొందుట పాడియౌనె 


నను విడనాడి మీరిటుల నాటక మాడితి, రింక మీద మీ 
రనయము నిద్రంగూరి యనిలాశన లోకమునన్‌ వసింపుడీ 
పనియొకయింతలేక, యటుపై యదువంశము నందు దేవకీ 
తనయులుగా జనించెదరు ధాత్రి్యగ్రమంబున నేటికొక్కరై 


గత జన్మమున మీకు కన్నతండ్రియునైన 
కాలనేమి జనించు కంసునిగను 
పుట్టినంతనె మిమ్ము పొలివుచ్చు నాతడు 
మీరుగొన్న వరము నీరుగారు 
పడియుండుడిక వెళ్ళి పాతాళలోకాన 
నిద్రగైకొను దహర్ష్నిశము లచట 
అని తండ్రి శపియింప నాపైన వారలు 
పాతాళమున నిద్రంబడసి యుండ 


నంత ప్రతియేట నొక్కొక్క రవని పైన 
పుట్టి రార్డురు దేవకీ పుత్రులగుచు 
వరుస ఖండించె కంసు డవ్వారి నెల్ల 
తొలంగె వారల శాపముల్‌ కలిగె ముక్తి 


అంత సప్తమ గర్భమం దాది శేషు 

నంశ చేరెను దేవకి కక్కజముగ 
ఐదునెలలటు గడచిన యంత యోగ 
మాయ తత్పిండమున్‌ దీసి మార్చి రోహి 
ణీసతి యుదర మందుంచె నేర్పుతోడ 
దేవకీదేవి గర్భమ్ము స్రావమయ్యె 

ననెడి విషయము వ్యాపించె నన్నిదిశల 
సత్యమని యెంచి కంసుండు శాంతినొందె 


స్ఫరాజ సుబ్చార్వా 398 


574. వ. 


5/75. కం. 


5/6. శా. 


577. కం. 


5/78. మ. 


579. సీ. 


శ్రీ దేవీ భాగవతం చా 
అంత కొంత కాలమ్మునకు దేవకి మరల గర్భమ్ము ధరించె 


అష్టమ గర్భమ్మున తా 

నిష్టముగా జొచ్చె వెన్ను డీ భువి పైనన్‌ 
దుష్టులందునుమాడి కడు వి 

శిష్టుల రక్షింపనెంచి స్థిరచిత్తుండై 


వ్యాసుం డివ్విధి గాంగనిర్హర సమంబౌ వాక్య చాతుర్యముల్‌ 
భాసిల్లన్‌ బ్రవచించు చుండ కురుభూపాలుండు సంతోషియై 
వ్యాసర్నీ! కమలేశ కశ్యప మహా వాతాశనాద్యంశ, ల 

త్యాసక్తిన్‌ వివరించితయ్య! మదిలో నానందమయ్యెన్‌ గడున్‌ 


తక్కిన దేవతలిలపై 

నెక్కడ జనియించిరయ్య! యెవి నామంబుల్‌ 
చక్కగ నాకెతీగింపుము 

నిక్నమ్ము గ్రహించు వాడ నిర్మల చరితా! 


అని యర్థింపగ వ్యాసు డిట్లనియె రాజా! దేవవర్గంబు నె 
ల్లను విస్తారముగా వచించుటది వల్లన్‌గాదు, గానన్‌ వచిం 
తును క్లుప్తంబుగ సావధానగతి సంతోషమ్మునన్‌ విన్ము, న్‌ 
జననంబున్‌ గడుధన్యమౌ నవి వినన్‌ సర్వాఘ సంహారముల్‌ 


వసుదేవునిగంబుట్టె వసుధపై కశ్యపుం 
డదితి దేవకి యయ్యె ముదముతోడ 
దితి యంత రోహిణీ సతిగ జన్మించెను 
బలరామునిగ నయ్యె పాపటేడు 
నారాయణుండు తా నవనీత హరుడయ్యె 
అర్జునునిగ నరుం డవతరించె 
ధర్మరాజయ్యెను ధర యుధిష్టిరుడన 
అనిలదేవుడు భీముడయ్యె వసుధ 


అశ్వినీ దేవతలు కవలైరి ధాత్రి 
యముడు విదురుడై యొప్పె ప్రఖ్యాతింగొనుచు 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 399 


580. సీ. 


581. గీ. 


582. వ. 


583. మ. 


తగ బృహస్పతి ద్రోణుడై ప్రగతింగాంచె 
ద్రోణ సుతుడయ్యె శివుడతి రుద్రగతిని 


సాగరుం డుదయించె శంతను డనుపేర 
వసువు భీష్ముండయ్యె వసుధయందు 
ధర మరుత్తులు పుట్టి రిరవుగంగృతవర్మ 
విరట కృపు లనంగ వరుసతోడ 
హంసు డుద్భవమందె నంధ నృపాలుగా 
వరుణుడు ద్రుపదుడై పడసె ఖ్యాతి 
కౌరవాగ్రజుడౌచు కలి పురుషుడు పుట్టె 
తనర శకుని యయ్యె ద్వాపరుండు 


బుధుడు తా సువర్చసుడన పుట్టె పుడమి 
చంద్రు డుదయించె “రురు వను సంజ్ఞనొప్పి 
పావకుడు ద్రుపదసుతుడై పడసె యశము 
నిర్భతి పుట్టెశిఖండియె నృప వరేణ్య! 


కూర్మి గంధర్వ పతి దేవకునిగ పుట్టె 
ద్రౌపదిగ పుట్టె లక్ష్మి ముదమ్ము గలుగ 
అప్సరలు కృష్ణ పత్నులై యవతరిలిరి 
అసురు లెల్లరు క్షత్రియులైరి వరుస 


మరియు సనత్ముమారుండు ప్రద్యుమ్నునిగను, విశ్వేదేవతలు ద్రాపదేయులుగను, 
సిద్ది-కుంతిగా, ధృతి-మాద్రిగా, మతి గాంధారిగా, కనకకశ్యపుడు 
శిశుపాలునిగా, జరాసంధునిగా విప్రజిత్తు, ప్రహాదుండు శల్యునిగను, కాలనేమి 
కంసునిగను, హయగ్రీవుడు కేశిగా, బలినందనుడైన అరిష్టుడు కకుద్మిగా, 
అనుహ్లాదుడు ధృష్టకేతునిగా, బాష్మలుడు భగదత్తునిగా, లంబ ప్రలంబకులు 
ఖర ధేనుకులుగా, వరాహ కిశోరులు చాణూర ముష్టికులుగా, దితిపుత్రుడైన 
యరిష్టుడు కువలయమను నేనుగుగా, బలిపుత్రిక బకిగా, దాని తమ్ముడు 
బకాసురునిగా ధారుణిన్‌ జన్మించిరి. అదియును గాక జనమేజయా! మతియొక్క 
విశేషంబు వివరించెద వినుము 


వనజాతాసన వాసవాది సురలావైకుంఠు మున్‌ భూ భరం 
బనివార్యం, బడగింపగాందగు నటంచర్జించినన్‌ విష్ణుడున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 400 


ర్‌రి4. 


ర్‌రిర్‌. 


586. 


ర్‌రి7. 


ర్‌రిరి. 


589. 


తే.గీ. 


కం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం చా 


తన శీర్షంబున నుండి తీసి యొసగెన్‌ ధావళ్య నీలంబులౌ 
ఘన కేశంబుల రెండిటిన్‌ మిగుల విఖ్యాతంబుగా నయ్యెడన్‌ 


అందు ధవళము బలరాము దనగంబరగె 
నీలిమము కృష్ణుడని యండ్రు నృపవరేణ్య 
దేవతాంశల సంగ్రహమౌవిధాన 
తెలిపితిని మీది వృత్తాంతములను వినుము 


సోదరి కంతటన్‌ మరలం జొప్పడె నష్టమగర్భమంచు తా 
వేదనంజెంది కంసుడు వివృద్ధభయావహుడై రయంబునన్‌ 
వేదురువోలె దేవకిని పెంపు నశింపగ 'కారి నుంచె, తా 
నాదర మొప్ప భర్తయును నామె కడన్‌ వసియించె తోడుగా 


కృష్ణజననము 


అనిమిష వర్గము లెల్లను 

ఘనముగ నుతియించుచుండ గర్భమునందున్‌ 
దినదినము వృద్ధిం జెందుచు 
వనజాక్షుండుండె నుదయ భాస్మర సముడై 


పదినెలలు నిండెపడతికి 

కదలెను మెలమెల్ల శిశువు గర్భము వెడలన్‌ 
ప్రిదలగ ఖలుల మనంబులు 
ముదమందన్‌ దివిజ సాధుపుంగవు లెల్లన్‌ 


శ్రావణ కృష్ణ పక్షమున సమ్మతి నష్టమి నాటి రోహిణిన్‌ 

దేవకి కేర్చడెన్‌ మిగుల తీవ్ర తరంబగు కాన్సువేదనల్‌ 

భావజ సుందరుండు యదు వంశమునన్‌ హరి యుద్భవించు, భూ 
దేవికి దీటు భారమని దివ్యులు సంతసమంది రయ్యెడన్‌ 


రవి యస్తంగతుడౌట చీకటులు ప్రారంభమ్ములయ్యెన్‌, భటుల్‌ 
వివిధంబౌ నిశితాయుధమ్ములంగడున్‌ విన్నాణులై ద్వారమం 
దవరోధించుచునుండి రన్యులను డాయన్‌ బోవనీ,కంతటన్‌ 
నవనీలోత్సలగంధి యిట్లనియె చెంతన్‌ భర్త నీక్షించుచున్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 401 


590. చం. 


591. ఉ. 


592. ఉ. 


593. కం. 


594. వ. 


595. మ. 


596. కం. 


597. వ. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


ప్రసవపు వేళయయ్యెను, విరామములేక కృపాణ పాణులై 
మసలుదు రచ్చటన్‌ భటులు మార్గమదేమియుందోచదియ్యెడన్‌ 
వెస సుతు డుద్భవంబగును వేగమె వార్తనెజింగి కంసుడున్‌ 
గసిమసగున్‌ గుమారు నెటు గాంచెద నయ్యది ప్రాణవల్లభా! 


ఇంచుక ప్రకృకేగు, మిపుడెంతయు సిగ్గగుచుండె నామదిన్‌ 
సంచిత పుణ్యకర్మ! యని సమ్మతి దేవకి పల్మ నాతడున్‌ 
కొంచెము ప్రక్కకున్‌ జనియె కొందల మందుచు కంసు చేష్ట లొ 
క్కించుక మానసంబును దహింపగ దుఃఖము లోన (మింగుచున్‌ 


అంతట నర్ధరాత్రమున నంగజకోటి సమాన సుందరుం 
డింతికింబుట్టె, కూర్మిసుతు నేర్పడం జూచిన తల్లి మానసం 
బెంతయు సంతసిల్లి, పులకించెను దేహము, భర్తనంతం దా 
చెంతకుంబిల్చి చూపె తనచిన్నికుమారుని శ్యామలాంగునిన్‌ 


క్రూరుడు కంసుడు వచ్చిన 
దారుణముగ సంహరించు, తదనంతర మిం 
పారన్‌ జూడ వశమె, కను 
లారన్‌ జూడు మిపుడె సుతు నానందమునన్‌ 


అని పలికిన 


పసికందున్‌ దనహస్తపద్మములతో భద్రమ్ముగా నెత్తి, త 
న్మిసిమిన్‌ బొల్చెడు దేహమున్‌, వదనకాంతిన్‌ జూచి ముగ్గుండునై 
వసుదేవుండపుడాత్మ శోకిలుచు “నిబ్బాలున్‌ దురాత్ముండు దు 
ర్వసనుం డిప్పుడు కంసుడేమి యొనరింపన్‌ బూనునో దైవమా! 


ఇతనిని నేనే విధమున 

బ్రతికించు కొనంగందగుదు పరమాత్మా! దు 
ర్మతి యౌ కంసుని పాలన్‌ 
సుతునికంబదవేయకయ్య! శుభవరదాయీ! 


అని కన్నీరు మున్నీరుగా వసుదేవుండు దుఃఖించుచుండ నింగి 
నుండి యశరీర వాణి యిట్లనియె 


చతుర్ధ నృంధము చా 


402 


598. ఉ. 


599. మ. 


600. కం. 


601. ఉ. 


602. కం. 


608. తే.గీ. 


604. ఉ. 


శ్రీ దేవీ భాగవతం చా 


ఓ వసుదేవ! నీతనయు నొయ్యన గైకొని శీఘ్రగామివై 

పోవలె గోకులంబునకు, పొందుగ నచ్చట నందునింటిలో 
పావని యౌ యశోదకడ భద్రముగానిడి, యామె పుత్రికన్‌ 
తేవలె యోగమాయను, మదిన్‌ విడనాడుము సందియమ్ములన్‌ 


భట వర్గంబుల నిద్రంగూర్చితిని, నీబంధమ్ములున్‌ బాయు నం 
తట ద్వారంబులు మొత్త మెన్మిది తమంతన్‌ దాముగా వీడ్వడున్‌ 
పటు ధైర్యంబున లెమ్ము, సాగుమిక నీ ప్రాపొచు నేనుందు, న 
చ్చట కార్యంబు లవెల్లచక్కంబడు నిశ్ళంకన్‌ బ్రయాణింపుమా! 


అని పలుకగ వసుదేవుడు 

మనమున సంతసమునందె, మరు నిముసమునన్‌ 
తనసంకెలలు తొలంగెను 

గొనకొని ద్వారములు తెజచు కొనియెను వేగన్‌ 


వేలుపు పల్ములన్‌ మిగుల విజ్ఞతతో తలందాల్చి యాత డా 

వేళ నిశీథమందు తనబిడ్డను గైకొని వెళ్ళుచుండ నా 

జాల మదేమొగాని నడజాడయు స్పష్టమునయ్యె, యేడ్వ డా 
బాలుడు, మధ్యలో యమున పాపట వోయి యొసంగె మార్గమున్‌ 


ఆ నిర్జన మార్గమునన్‌ 

దా నడచుచు గోకులమ్ము దరింజేరి యటన్‌ 
మౌనముగ నందు నింటిని 

యానక దుందుభి గనుగొని యానందమునన్‌ 


పాడిపంటల శోభిల్లు పసిడి గృహపు 
టందమున్‌ గనుగొంచు తానట్టె యుండ 
నచటి కేతెంచె సైరంధ్రి యనగ నొప్పి 
యఖిల జగముల నేలెడి యాదిశక్తి 


వచ్చి యశోద చెంతంగల పాపను గైకొని వానికిచ్చి తా 
నచ్చిక దేవకీసుతుని నందునిభార్య యశోద ప్రక్కలో 
మెచ్చుగ నుంచి వెళ్ళి నతి మెల్పున, నా వసుదేవు డంతటన్‌ 
దెచ్చి యొసంగె బిడ్డనట దేవకికిన్‌ చెజసాల లోపలన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 403 


605. 


606. 


607. 


608. 


609. 


610. 


611. 


కం. 


కం; 


కం. 


ద్వారమ్ములు మూసికొనెను 

కారన్‌, వసుదేవునకును కాళుల బిగిసెన్‌ 
బోరన సంకెల లపుడే 

వేరెవరును నెజుగ రిచటి విషయ మొకింతన్‌ 


వసుదేవుడు దేవకి కా 

పసికందు నొసంగి నంత పాపయు నప్పుడే 
ప్రసవింప భువికిం జేరిన 

పసిబిడ్డను బోలి యేడ్బె; భటులును నంతన్‌ 


నిదురల్‌ మేల్మొని నట్టుల 

బెదరుచుం జని కంసుంజూచి విషయంబెల్లన్‌ 
పొదిగొని వివరించిన తా 

నదివిని యాకంసు డప్పు డతికోపమునన్‌ 


కడుసంరంభముతోడ తానచటకున్‌ గాలానల క్రోధుడై 
పడుచున్‌ లేచుచు వచ్చి యోయి వసుదేవా! తెమ్ము శీఘ్రంబె నీ 
కొడుకున్‌, వానిని సంహరించెదను, నాకున్‌ మృత్యు వాతండె నే 
విడువన్‌ బొమ్మని హుంకరింప నతడున్‌ వేవేగ కంపించుచున్‌ 


కనులన్‌ బాష్ట్రజలమ్ము గ్రమ్మ నొడలున్‌ గంపింప శీఘ్రంబుగాం 
జని తెచ్చెన్‌ వసుదేవు డాత్మజను, నాశ్చర్యంబునన్‌ గంసుడున్‌ 

గని యేమీ! యిది పుత్రియా! మునుపు నాకాశంబునన్‌ వేల్పులున్‌ 
మునివర్యుండును పల్మినట్టి పలుకుల్‌ పొచ్చెంబు లయ్యెన్‌గదా! 


ఈ వసుదేవుడే మనల నిట్టుల మోసము చేసె నందమా! 
యేవిధి సాధ్యమద్ది, యితడెట్లు సనున్‌ చెబిసాలనుండి, యే 
తోవయు లేదు, రక్షకులు తోరములై వెలింగాపులుంద తా 
నావలకెట్లు పుచ్చగల డాత్మజుడే జనియించి యుండినన్‌ 


కావున సంశయించుటకు కారణ మేదియు కానుపింప, దీ 
దేవకి కిప్ట పుట్టినది తెల్లముగా నిదియే యటంచు తా 
భావమునం దలంచి వసి వాడని యా పసిబిడ్డ పాదముల్‌ 
చే వడింబట్టి కొట్టె నతి శీఘ్రగతిన్‌ గఠినంపు రాతిపై 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 404 


612. 


613. 


614 


615. 


616. 


617. 


618. 


కం. 


కం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం చా 


కంసుని చేతినుండి వడిగా విడివచ్చిన పాప యంత దౌ 
వ్యాంసలుడైన యాతనికి నచ్చెరువున్‌ గలిగించుచున్‌ భువిన్‌ 
ప్రంసిలంబోక యిట్లనియె సర్వులకున్‌ వినిపించు రీతిగన్‌ 
శంస లొనర్చ దేవముని సంఘము లంబర వీధి నిల్చుచున్‌ 


పాపాత్మా! ననుంజంపినన్‌ గలదె లాభం బల్లదే నిన్ను దు 
ర్యాపారున్‌ సమయింప దక్షుడగు వీరాగ్రేసరుం డొక్కచో 
నేపారన్‌ పరివృద్ధి యౌచుంగల, డింకేలా మహాటోపముల్‌ 
ఈ పాపంబుల కంత్యకాల మికపై నెన్నాళ్లొ లేదెంచగన్‌ 


అనుచు నదృశ్యం బయ్యెను 

విను వీధిన్‌ యోగమాయ విస్మయ మొప్పన్‌ 
వినికంసుడు భఖీతిల్లుచుం 

జనియెన్‌ నిజ వాసమునకు శాంతి నశింపన్‌ 


ధేనుక బక వత్సకులను 

దానవులన్‌ బూతన యను దనుజాంగన, నా 
స్థానమునకు పిలిచి కుపిత 

మానసుడై పలికెనిట్లు మరు దివసమునన్‌ 


మీరలు నాదు నాజ్ఞలను మీరక యేగుడు పల్లె పల్లెకున్‌ 
నేరక మంచి చెడ్డలను నిష్టురతన్‌ వధియింపు డెల్ల చి 
న్నారుల, నిన్న మొన్న జననంబయి వర్ధిలునట్టి బాలురన్‌, 
చేరును గోకులంబునకు చెచ్చెర పూతన నేర్పు చొప్పునన్‌ 


అని యాజ్ఞాపన సేయ వారలును నాయా ప్రాంతముల్‌ దిర్గుచున్‌ 
కనులంబడ్డ నిసుంగులన్‌ దునుముచున్‌ క్రౌర్యమ్ముగానుండ, పూ 
తనయున్‌ గోకులమందు బాలురను నిర్గాక్షిణ్యతన్‌ జంపుచున్‌ 
జనియెన్‌ నందుని యింటికిన్‌ తరుణ వేషంబూని యందంబుగా 


స్తనముల విషముం బులుముకొని 
యొనరగ నొయ్యారమెల్ల నొలికించుచు, గొ 
బ్బున కృష్ణునింగైకొని తా 

చను గుడుపన్‌ సాగి యెంత సాహసమౌరా! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 405 


619. 


620. 


621. 


622. 


623. 


624. 


625. 


కం. 


కం; 


కం. 


కం. 


ముదమున కృష్ణా యనుచున్‌ 

మదిలోం జింతించి నంత మలినము లెల్లన్‌ 
వదిలించు పాప హారికి 

సుదతీ విషహరణ మేమి చోద్యము తలపన్‌ 


పాలిండ్ల విషము తోడన్‌ 

పాలను ప్రాణముల శిశువు పాయగంజేయన్‌ 
తూలుచు పూతన శవమై 

వ్రాలెను భువిపైన పెద్ద పర్వతమువలెన్‌ 


నంద యశోదలున్‌, పురమునంగల ముఖ్యులు వేగ వచ్చి యా 
చందముం జూచి భీతిలుచు సంచలితాత్ములునైరి, యంత నా 
చందురు మోమువాని, విలసద్దరహాసము వాని, దేవతా 
వందితు చంకంబెట్టుకొని పర్వుననేగె యశోద లోనికిన్‌ 


నందుని యింటిలోన నొక నల్లని బాలుడు పూతనన్‌ మహా 
నందమునన్‌ వధించెనట నమ్మగ శక్యమె యంచు చిత్త ని 
స్పందితుడైన కంసుడు జవంబున ధేనుక వత్సకాదులన్‌ 

కొందరంబిల్సి పోంబనిచె గోకుల మందున నందునింటికిన్‌ 


వారలు కంసుని యాజ్ఞన్‌ 

మీరక గోకులముం జేరి మృత్యువు పాలై 
రోరాజా! నందాత్మజు 

మారణ మొనరింపనేగి మంద మతులునై 


దానవు లిందరన్‌ వరుసం దావధియించె యశోదపట్టి, ఆ 
కూనయె నాకు మృత్యువనుకొంచు దురాత్ముడు కంసుడుండగా 
పూని ధరించె కొంద నొక బొంగరమట్టుల నద్భుతమ్ముగా 
దానవుకేశింజంపె నతిదర్పముతో నను వార్తలన్‌ వినెన్‌ 


విని కంసుడు దీనుండై 

తన చావిక తప్పదనుచు తలచి నిరతమున్‌ 
కనులను మూయక కుడువక 

తనవారలం జీరకుండె తద్దయు భీతిన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 406 


626. కం. 


627. మ. 


628. ఆ.వె. 


629. సీ. 


630. ఉ. 


శ్రీ దేవీ భాగవతం —- 
కంసవథధథ 


ధనురాహవ మను నెపమున 

మనవారిని పంపి మిగుల మన్నన దోపన్‌ 
నెనరూని రామకృష్ణుల 

పనివడంబిలిపించి చంప వలయు న్నెటైనన్‌ 


అనియిట్లాత్మందలంచి కంసుడటుపై నక్రూరు రావించి చ 

య్యన నాయాజ్ఞగ నెంచి గోకులమునం దా నంద పుత్రుండునౌ 
వనజేక్షున్‌, దనయన్న రాము నిటకున్‌ బాణాసనా యాగమున్‌ 
గన రమ్మంచు వచించి యెట్లయిన వేగన్‌ గొంచు రమ్మా! యనెన్‌. 


అతని యాజ్ఞందాల్చి యక్రూరు డప్పుడ 
గోకులమ్ము వెళ్ళీ కూర్మితోడ 

కంసు డంపి నట్టి కార్యమ్ము వివరింప 
రామకృష్ణులపుడె రథములెక్కి 


కంసుని చెంతకుంగాలపురుషు లట్లు 
చనుదెంచి ధనువును చకృవిరిచి 
కువలయాపీడమన్‌ గుంజరమ్మును గూల్చి 
శక తోశలులంబట్టి సంహరించి 
ముష్టికున్‌ జాణూరు ముష్టిహతులంజంపి 
దుష్టకంసు శిరముంద్రుంచి వైచి 
కారాగ్భహంబున కష్టముల్‌ వడుచున్న 
తల్లిదండ్రుల చెజన్‌ దలగంజేసి 


ఉగ్రసేనుని రాజుగా నునిచి, రంత 
తంద్రి యుపనయ కార్యమ్ముందగనొనర్చి 
విద్య నేర్వంగ వారల వేద్మంబంపె 
అనఘుడైయొప్పు సాందీపు నాశమమున 


అమ్ముని చెంత వారు వినయమ్మున విద్యలనెల్ల నేర్చి శ్రే 
యమ్ముగ దక్షిణల్‌ గురున కర్శిలినిచ్చి యనుజ్ఞంబొంది శీ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 407 


631. తే.గీ. 


632. చం. 


633. తే.గీ. 


634. తే.గీ. 


635. ఉ. 


636. కం. 


637. తే.గీ. 


చతుర్ధ నృంధము చా 


భ్రుమ్ముగ వచ్చిరంత మధురాపురి కాత్మసఖుల్‌ నిజాత్మలం 
దిమ్ముగ సంతసం పడ నహీన పరాక్రమ దివ్యతేజులై 


పదియు రెండేండ్ల వయసున్న పడుచువారు 
రామకృష్ణులు చెల్లరే రాజసమున 
జెట్టి మల్లుల నడచిరి, చిన్నికృష్ణు 
డరెరె! కంసుంజంపుట యెంత యక్కజమ్ము 


అని మదిలోందలంచి మగధాధిపుడైన జరాసుతుండు కం 
సునకును మాతులుండగుట సుంతయు నోర్వగలేక సైన్యమున్‌ 
గొని వడి నెత్తివచ్చెంగడు క్రోధనుడై బలరామకృష్ణులన్‌ 
దునుముదు నేడటంచు కనుదోయిట నిప్పుకణమ్ము లుర్లగన్‌ 


అట్లుపదునేడు మార్లుసైన్యములతోడ 
నెత్తి వచ్చుచు మగధభూమీశ్వరుండు 
రామకృష్ణులతోడ పోరాట సల్పి 
జయముసాధింపలేక విషణ్డుడౌచు 


కాలయవనుని పురికొల్పి కలను సేయ 
పంపె మధురకు చతురంగ బలము లొసగి 
యవనుదేతెంచు వార్త నయ్యదు వరుండు 
మున్నె పసికట్టి కర్తవ్యమును దలంచి 


అంబుజ నేత్రుడిట్లనియె యాదవవీరుల నెల్లంబిల్సి, ని 

కృంబిది శత్రుసైన్యము లకారణ వైరముంబూని నిత్యమున్‌ 
డాంబికవృత్తి నిమ్మధుర డగ్గటి పోరులు సల్పుచుండ సౌ 
ఖ్యంబులు వొందకుంటిమి నిరంతరమున్‌ సమరోద్యతిన్‌ గడున్‌ 


అదె కాలయవను డిప్పుడు 

మధురన్‌ గబలింపందలచి మాగధు డంపన్‌ 
పదపడి వచ్చుచు నుండెను 

కదనం బొనరింప సైన్య గణములతోడన్‌ 


ప్రాణరక్షణ మిపుడు కర్తవ్యమౌను 
కడలి దరినైన పర్వతాగ్రముననైన 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 408 


638. ఉ. 


639. కం. 


640. మ. 


641. మ. 


642. మ. 


643. ఉ. 


644. ఉ. 


చా రీచనీ 


: అగస్త 


శ్రీ దేవీ భాగవతం చా 


నుంట శ్రేయంబటన్న బుధోక్తివినమె 
భయములేనట్టి స్థలమె శుభంబు మనకు 


వెన్నుడు తాసముద్రమున వీడక శేషునిపై పరుండుటల్‌ 
పన్నగ భూషణుండెపుడు పర్వతమందు వసించుటల్‌ మద 
చ్చన్నులునైన శాత్రవుల సందడికిన్‌ భయమందిగాదె యిం 
కెన్ని దినంబులిట్లు వసియింత మిటన్‌ రిపువర్ణ భీతిచే 


కావున మనమును మధురను 

బోవిడి సాగరతటమున పొలుపొందెడి యా 
రైవత కాద్రికి చేరువ 

బావనమై యొప్పు ద్వారవతికింజనందగున్‌ 


అని నందాత్మజు డిట్లు వల్మ యదువీరాగ్రేసరుల్‌ సంతసం 
బెనయన్‌ సమ్మతిందెల్పి, రంత పురమందెల్లన్‌ ప్రజల్‌బండ్లపై 
గొని యేతెంచిరి వస్తుజాలములు సంకోచంబులన్‌ వీడి చ 
య్యన, నగ్రంబున రామకృష్ణులు మహాషహ్లోదంబునన్‌ సాగగన్‌ 


పయనంబై యటు కొన్ని నాళ్ళు నడువన్‌ బాథోధి తీరంబునన్‌ 
నయనానందకరంబునై, తరులతా నవ్య ప్రసూనాళిచే 

ప్రియమౌ రైవత కాద్రిచెంత మిగులన్‌ విఖ్యాతమున్‌ పుణ్యసం 
చయమున్‌ ద్వారవతీ పురంబుంగని రాశ్చర్యంబు మిన్నంటగన్‌ 


కని యాపట్టణ శోభలన్‌ దమ మనఃకంజమ్ములన్‌ మెచ్చుచున్‌ 
జని యందుండు గృహమ్ములన్‌ మజియు విస్తారంబులౌగేహకుల్‌ 
మును శుభ్రంబొనరించి చేరిరట సమ్మోదంబునన్‌ యాదవవుల్‌ 
వన జాక్షుండు వచించి నట్లు కడు సంభావ్యంబునన్‌ భూవరా! 


అంతట రామకృష్ణు లట నట్టె వసింపక శీఘ్రగాములై 
స్వాంతములందు తత్పురము చక్కందనమ్మును మెచ్చుకొంచు ని 
శ్చింతగ నిర్వురున్‌ మధురంజేరి వసించుచు నుండ నొక్కనా 
డంతకునట్లు కాలయవనాఖ్యుడు ముట్టడి చేసె నప్పురిన్‌ 


ఆతడు వచ్చు వార్తవిని యబ్దదళాక్షుడు కృష్ణు డొంటిగా 
నాతత దివ్య తేజమున నప్పురి వెల్వడి పాదచారియై 


స్యరాజు సుచ్చార్యా 409 


645. తే.గీ. 


646. తే.గీ. 


647. మ. 


648. కం. 


649. ఉ. 


650. ఉ. 


చా రీచీనీ : అగస్త 


చతుర్ధ నృంధము చా 


కాతరు కైవడిన్‌ యవనుగాంచి హుటాహుటి పర్వువెట్టె, వే 
గాతిశయంబునన్‌ యవను డాగ్రహమందుచు వెంబడింపగన్‌ 


అట్లు పరువెత్తి పరువెత్తి యబ్దనాభు 
డతుల బలశాలి రాజర్షి యనగ నొప్పి 
నిదుర వోయెడి ముచుకుందు నెలవుగాంచి 
మాయమయ్యెను యవనుండు డాయువేళ 


కాలయవనుడు వచ్చి యక్క్మాననమున 

నొక్క గుహలోన ముచుకుందు డుంటంగాంచి 
యతడె కృష్ణుం డనుచు దన యాత్మందలచి 
గట్టిగా తన్నె నాతని కాయ మదర 


ముచుకుందుండును తీవ్రకోప గతుడై భ్రూభంగ మల్లాడ ని 
ర్వచనీయంబుగ విస్ఫులింగములు నేత్రద్వంద్వమందుర్ల నా 
ర్చుచు తీవ్రంబగు దృష్టులన్‌ యవనుపై చొప్పింపగా నాతడున్‌ 
విచలద్దాత్రుడునై దహింపం బడియెన్‌ వేగంబె దీనస్థితిన్‌ 


ఆ వెనువెంటనె యచటకు 

శ్రీవరు డేతెంచి నిలువ, చేతమలర తా 
నవనతుడై ముచుకుందుడు 

స్తవమొనరిచి యంత జనియె సాంద్రాటవికిన్‌ 


అంతట కృష్ణుడున్‌ జనియె నగ్రజుందోడ్సొని మానసంబునన్‌ 
సంతసమొప్ప ద్వారకకు, చక్కగ యాదవు లుగ్రసేన భూ 
కాంతుని పాలనమ్మున సుఖమ్మున కాలము పుచ్చుచుండి ర 
త్యంతము రామకృష్ణులు సహాయులుగా చరియించుచుండగన్‌ 


ప్రద్యువ్నూోపహరణము 


“అన్యులంగోరంగృష్ట! నినె నాత్మ వరించితి” నన్న రుక్మిణీ 
కన్య మనం బెటింగి రిపుగర్వములన్‌ వెడలించి చేది రా 
జన్యుని బారినన్‌ బడక సతృప నామెను దెచ్చి క్షాత్ర స 
మ్మాన్యముగా గ్రహించె యదుమండను డ(గసతీ లలామగా! 


స్తరాజ సుబ్బారా 410 


651. వ. 


652. కం. 


653. మ. 


654. మ. 


655. ఉ. 


656. కం. 


657. తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం చా 


అంతంగ్రమంబునం గృష్ణుండు జాంబవతి, సత్యభామ, మిత్రవింద 
కాళింది, లక్షణ, భద్ర, నాగ్నజితి అనుకన్యలను పరిణయంబై 
అష్ట మహిషలతో కాలంబు పుచ్చుచుండ 


వైదర్శికి జన్మించెను 

మోదమ్మున పూవిలుతునిం బోలుసుతుడు, తా 
శ్రీదయితు డతని కిడియెన్‌ 

(బోదిన్‌ బ్రద్యుమ్ను డనగంబొల్బువరాఖ్యన్‌ 


అతనిన్‌ శంబరుడొక్కరాత్రమున మాయారూపుడైవచ్చి ని 
ద్రితునిన్‌ గైకొని పోయినంత కడునిర్వేదంబునన్‌ గృష్టుడున్‌ 
నుతి యించెన్‌ జగదంబ నివ్విధమునన్‌ దోరంబుగా దైత్య వి 
సృతసాంద్రాటవికిన్‌ దవాగ్నిని మహేశిన్‌ యోగమాయన్‌గడున్‌ 


గత జన్మంబుల నాతపంబులను విఖ్యాతమ్ములన్‌ మెచ్చిన 
న్నతి వాత్సల్యముతోడంజూచితివి నీవమ్మా! జగత్సావనీ! 
సుతునిన్‌ రక్కసుదెవ్వడో గొని చనెన్‌ స్రుక్నించునో? చంపునో? 
గతి నీవేయిక నీదుభక్తుడంగృపన్‌ గాపాడుమా యీశ్వరీ! 


ద్వారక గొప్పదుర్గ, మరివర్ణము లోనికింజేరసుంతయున్‌ 
దారియులేదు, రేంబవలు తప్పక కావలి కాయుచుందు రే 
మారక, మదహమ్ము పుర మధ్యమునంగల, దందులోన చి 
న్నారి శయించు చెంతకు జనంగ నసాధ్య మదెంతవారికిన్‌ 


ఈ మాయను ఛేదింపగ 

నే మార్గములేదు తల్లి! యీవే గతియౌ 
నీమహిమ దురవగాహ్యము 
సామాన్యులు తెలియగలరె సదసద్రూపా! 


నేడు నాబిడ్డ మాయమైనా డనంగ 

నిదియు నీమాయయే యంచు నేందలంతు! 
నాడుదేవకీ గర్భమ్మునన్‌ గలట్టి 

శిశుని రోహిణీ గర్భమున్‌ జేర్చలేదె 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 411 


6556. 


659. 


660. 


661. 


662. 


663. 


664. 


ఉ. 


కం. 


కం. 


చం. 


కం. 


కరి 


చతుర్ధ నృంధము చా 


పుట్టిన యాక్షణంబె నను పొత్తికతో గొనివచ్చి యెంతయున్‌ 
గుట్టుగ నా యశోదకడ కూరిమి నుంచిన దీవ కాదె? యీ 
పట్టున నాదువిన్నపము పట్టని యట్టుల నుండనేల? నిన్‌ 
గట్టిగ నమ్మియుంటిని జగజ్జననీ సుతుజాదడందెల్పుమా! 


త్రిగుణాత్మకమగు జగముల 

నగణితముగ సృష్టింజేసి యంతము నందున్‌ 

దగ నుపసంహరణంబును 

నొగి యొనరుతు విదియు నీకు నొక క్రీడయగున్‌ 


నిరతము సంసరణాబ్బిన్‌ 

కరము మునిగి యున్న కష్టకర్ముల కెల్లన్‌ 
వరుసన్‌ పుత్రోత్సవముల, 
విరహార్తులంగూర్తు వవియె విందులు నీకున్‌ 


అటుగనుమమ్మ! రుక్మిణి యనంత తనూజ వియోగశోక సం 
కటమది, యూజడించుటకు కష్టతరం బగుచుండె నాకు, ను 
తృటమగు నామె పుత్ర పరితాపము మాన్సుట కీవెయోర్హు, విం 
తట మము బోవు మోజనని! త్వత్సద పద్మములే శరణ్యముల్‌ 


అని కృష్ణుండిటు ప్రార్థనల్‌ సలుపగా నయ్యంబ ప్రత్యక్షమై 
తనయా! మున్నాక శాపకారణము చేతన్‌ భీతుడై శంబరుం 
డను దుర్మార్గుడు నీకుమారుందన మాయాశక్తిం గొంపోయె, నా 
తనికై చింతిలంబోకు డెల్లగతులన్‌ దావచ్చు క్షేమంబుగన్‌ 


తన పదునారవ యేటన్‌ 

గొనకాని నీ సుతుడు దైత్యుం గూలిచి యాపై 
నిను జేరు, శంకం బూనన్‌ 

బనిలే దిది నిజము నమ్ము వనజదళాక్షా! 


అనిపల్మి జగన్మాతయు 

కనుమరుగై చనినయంత కంజేక్షణుడున్‌ 
తన వారి నూజడించుచుం 

జనియెను తనయంతిపురికి సంతోషమునన్‌ 


= రీచనీ ; అగస్తరాజ సుబ్బార్చ్పా 412 


667. ఉ. 


668. తే.గీ. 


669. వ. 


670. మ. 


671. కం. 


672. సీ. 


శ్రీ దేవీ భాగవతం చా 


ఈకథనాలకించు ధరణీ శ్వరుడా మునివర్యుంజూచి యో 
ప్రాకట కౌరవాన్వయ వివర్ధన! విష్ణుని యంశజుండునై 
యా కమలాక్షు డేల తన యాత్మజుకై విలపించె, పుత్రునిన్‌ 
గైకొని పోవు రాక్షసుని గర్వము నేల యడంప డయ్యెడన్‌ 


అంతిపురమున రక్షణ యందునున్న 
చిన్నవానిని ప్రద్యుమ్నుంజేరుటకును 
రక్కసున కెట్లు వీలయ్యె నక్కజమ్ము 

దేవదేవున కిది యెట్లు తెలియదయ్యె 
సందియమ్మిది తీర్చుమో సన్మునీంద్ర 


మానవ జన్మలో మానుషలక్షణాలే 
అనియడిగిన జనమేజయుంజూచి వ్యాసుండిట్లనియె 


ధరణీశాగ్రణి! విన్ముతెల్చెద మహిన్‌ దథ్యంబు మాయాబలం 
బురు మోహంబున ముంచు నేరినయినన్‌ యూహింపగావిష్ణుడేన్‌ 
సురలేనిన్‌ సుర నాధుడేని తనువుల్‌ చోద్యంబుగాందాల్చి యీ 
నరలోకమ్మున నున్నచో నరుల చందంబే యగున్‌ చేష్టలున్‌ 


ఆకలిదప్పులు నిద్రా 
వ్యాకులతలు శోక మోహ హర్ష భయంబుల్‌ 
శ్రీకరునకైన తప్పవు 

చేకొని నరజన్మ భువినింజేరి వసింపన్‌ 


పట్టాభి షేకమ్ము భంగ మౌనని గాని 

కాంచన మృగమది కల్లయనియు 
అవనిజన్‌ రావణు డపహరించు ననియు 

అల జటాయువు భువింబొలియు ననియు 
ప్రాణముల్‌ గోల్బోవు పంక్తి రథుందని 

కపిరాజు స్నేహమ్ము కలుగుననియు 
పసికట్టం గల్లెనే భాస్మర వంశాట్టి 

సోముడు ముందుగా రాముడవని 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 413 


6/3. ఉ. 


6/4 ఉ. 


675. కం. 


676. కం. 


677. కం. 


678. కం. 


679. వ. 
= రీచనీ 


: అగస్త 


అజ్ఞా నట్టుల నిట్టట్టు లడవియెల్ల 

తిరిగె తన భార్య కొఅకునై దీనగతిని 
తుదకు కపివీరు డనిల పుత్రుండు గాదె 
జలజముఖి జాడ తెలియంగం జాలెనౌర! 


సేతువుంగట్టి వానరులు చెల్వుగ లంకకుం జేర్చ్పకున్న తా 
సీతను పొందంగల్లెడినె శ్రీరఘు రాముడు, పంక్తికంథరున్‌ 
భాతిగంగూల్చంగల్లునె, జవంబున మారుతి యోషధీగిరిన్‌ 
చేత ధరించి రానియెడ చెల్లవె లక్ష్మణు ప్రాణవాయువుల్‌ 


ఆతడు విష్ణునంశజుడునయ్యు ధరాసుత శీల సంపదన్‌ 

చేతమునన్‌ గ్రహింపకయిసీ! యటులగ్ని పరీక్షవెట్టె నా 
సీతకు, నంతతో తనివి సెందక నాపయి కొన్ని నాళ్ళ కా 
పూతచరిత్రం బంపె వనభూమికి నెవ్వడొ నిందసేయగన్‌ 


అచ్చట నామెకు లవకుశు 

లిచ్చకమునం బుట్టిరనుచు నెజుగ దనినచో 
నచ్చెరువౌగద తా న 

ట్లచ్చుగ విష్ణ్ట్రంశ జాతు డయ్యును నృపతీ! 


జానకి పాతాళమునకు 

తానరిగె నని యెబుగక వృథా కోపమునన్‌ 
మేను మజచి తన తమ్ముల 

నోనాడెన్‌ చిత్రమగును నుత చారిత్రా! 


తన కర్తవ్యము ముగిసిన 

దనియును చివరి సమయమిది యనియును మదిలో 
గనుగొన డయ్యెను రాముం 

డనఘాత్ముడు పద్మనాభు నంశజుడయ్యున్‌ 


మానవ జన్మము నందున 

మానక తల్లక్షణములె మాధవుకైనన్‌ 
వాణీ గౌరీ పతులకు 

నైనను చేకూరు తథ్యమనఘా! యొందున్‌ 


అట్లే వసుదేవ నందనుండును 
రాజ సుచ్చార్యా 414 


వ 


680. సీ. 


681. చం. 


682. ఉ. 


683. కం. 


684. మ. 


శ్రీ దేవీ భాగవతం చా 


కంసుని భయముచే కారాగృహమునుండి 
గోకులమ్మును జేరుకొనియెం గాదె 

అల జరాసంధున కదరి మధుర వీడి 
పారిపోయెను గదా! ద్వారవతికి 

అలనాడు రుక్మిణి నపహరించెను గదా 
ఛేది భూవిభునకుం జెందనీక 

సత్య కోరికందీర్చ సంక్రందను నెదిర్చి 
పారిజాతముంగొనివచ్చింగాదె 


(వ్రతము పేరిట సురముని వర్యునకును 
తనను సతి దానమొసగిన, తగదటంచుం 
దెల్ప “కితడెంత భార్యావిధేయు”డన్న 
విధమున చరియించుటయును వింతగాదె! 


కృష్ణుని తపస్సు 


తన సతులెల్లరున్‌ గడుముదంబున పుత్రులంబొంది రైన న 
య్యనుపమనాధ్వి జాంబవతి కాత్మజుడెంతకు పుట్టకున్న తా 
వనరుచు చెంతంజేరి యొక పట్టిని నాకు ననుగ్రహింపుమో 
వనజదళాక్ష! యన్న మురవైరి తదంగన కోర్మెందీర్చగన్‌ 


ఘోరతపంబొనర్చె సుతుంగోరి వనంబులయందు కృష్ణుడొ 
ప్పారగ శంకరున్‌ నిరత మాత్మం దలంచుచు భక్తి యుక్తుడై 
వారక యారుమాసములు భక్తవరుం డుపమన్యుచేత నిం 
పారగ దీక్షంగైకొని ప్రయత్న పరుండయి చిత్తశుద్ధితో 


ఆతతమగు నత్తపమున 
కా తరుణేందుధరుడు ముదితాత్ముడునై వి 
ఖ్యాతిగ దర్శనమిడి నీ 
చేతమునం గలుగు కోర్కె చెప్పుమటన్నన్‌ 


వసుదేవాత్మజు డవ్విషాభరణు భవ్యంబౌ పదాంభోజముల్‌ 
నొసలన్‌ దాకగ (మొక్కి లేచి కడు సంతోషమ్మునన్‌ సన్నుతుల్‌ 


= రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 415 


685. 


686. 


687. 


688. 


689. 


690. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారా 


తే.గీ. 


కర్త 


కం. 


కం, 


వెసం గావించి మహాత్మ! జాంబవతికిన్‌ బ్రీతిన్‌ గలింగింప నా 
కొసగన్‌ గోరెద నొక్క సత్సుతుని సర్వోతృష్ట చారిక్రునిన్‌ 


అనిన శంకరుడిట్లనె ననునయమున 
వినుము వసుదేవ నందనా! వెజపదేల? 
పదియు నార్వేలు భార్యలం బడయం గలవు 
ఒక్కరొకరికి పదిమంది యుద్భవింతు 

రధిక బలశాలురగు పుత్రులవని యందు 


అని శంకరుడన గిరిసుత 

యును నిట్లనియెను యదూద్వహుని గాంచుచు నో 
వనజాక్ష! నీవు పృథ్విన్‌ 

మనగల వొకవంద యేండ్లు మానితరీతిన్‌ 


అటుపైన నొక్క విప్ర ని 

పటుతర శాపమున నీదు వంశంబెల్లన్‌ 
పటిమసెడి నశించును ను 

దృట దర్పులునై నశింత్రు త్వత్సు తులరిదిన్‌ 


నీవును నీయ(గ్రజుడును 

నావల చాలింతురయ్య! యవతారములన్‌ 
ధీవర! తథ్యంబియ్యది 

కావున దుఃఖింపనేల కంజదళాక్షా! 


అవతారమ్మును వీడి నీవు సనగా నాపైన నీ భార్యలున్‌ 
ఠవళిన్‌ దొంగల బారినన్‌ బడుదు రష్టావక్రు శాపంబునన్‌ 
భవితవ్యంబిది దీని మార్చుట యసంభావ్యం బటంచున్‌ గడున్‌ 
వివరంబొప్పగంబల్మి యీశ్వరి చనెన్‌ విశ్వేశ్వరున్‌ గూడుచున్‌ 


అంతటం గృష్టుడున్‌ దనివినందుచు నయ్యుపమన్యుంజేరి, య 
త్యంతము భక్తి మొక్కిచనె నప్పర మేశ్వరునిన్‌ మహేశ్వరిన్‌ 
స్వాంతమునం దలంచుచు నృపాల! నిజమ్ము పిపీలికాది (బ్ర 
హ్మాంతము మాయకున్‌ దవిలి యాడుదు రెల్లరుం గీలుబొమ్మలై 


చతుర్ధ నృంధము చా 


691 


692. 


693. 


695. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం 
పూర్వకర్మాను కూలమై సర్వజీవు 

లా మహా శక్తికిన్‌ జిక్కి యాడుచుందు 

రంతె, రాగమ్ము ద్వేషమ్ము లామెకెపుడు 

నుండ వెవ్వరి పట్ల బ్రహ్మాందములను 


శక్తి లేకున్న జగములు జడములౌను 
కాన నెల్లరు నామె యధీను లౌచు 
నుండ వలయును స్వాతంత్ర్యమొల్లదెందు 
ఆమె నర్చించు జన్మలు సార్థకములు 


అనివ్యాసుండు జనమే జయునకుంజెప్పెనని సూతుండు 
శౌన కాదిమహామునులకుంజెప్పె 


ఉరుతర ఘోరసంస్ఫతి మహోదధి ముని నిరంతరంబు దు 

స్తర భవ దుఃఖ సంహతుల చచ్చుచు పుట్టుచునుండు మూఢులౌ 
నరులం దరింపం జేయగల నావ త్వదీయ పదాబ్దయుగ్మ సం 
భరమగు భక్తి దక్కం గనవచ్చునె యొండు మహేశ్వరీ!యిలన్‌ 


ఇది శ్రీదేవీ కరుణా కటాక్షలబ్ధవిభవుండును కమలాంబా సుబ్బరాయుల ద్వితీయ 
పుత్రుండును కౌశిక సగోత్రుండును అగస్యరాజ వంశోద్భవుండును నగు 
సుబ్బారావుకవి ప్రణీతంబగు దేవీభాగవతమను మహాపురాణమునందు 
వ్యాసుడు చేసిన కర్మప్రబోధంబును, దేవకీ వసుదేవుల చరిత్రంబును, 
జనమేజయుని ధర్మ సందేహంబులును, నర నారాయణులతపస్సు, 
ప్రహాదచ్యవన సంవాదంబును, ప్రహాద నర నారాయణుల యుద్దంబును, 
శుక్రాచార్యుని తపంబును, మాయాశుక్ర ప్రవేశమ్మును, రాక్షసులకు శుక్రుని 
శాపంబును, రాక్షసుల పశ్చాత్తాపంబును, ఇంద్రుడొనర్చిన దేవీస్తుతియును, 
ప్రహ్హాదుడొనర్చిన దేవీస్తుతియును, నరనారాయణులప్పరల ననుగ్రహించుట 
యును, భూదేవిమొర విష్ణుమూర్తి నిస్సహాయతయును, వ్యాసుడొనర్చిన యోగ 
మాయా ప్రశంసయును, కంసదౌష్ట్రంబును, దేవకీ వసుదేవుల సంవా దంబును, 
కృష్ణజననంబును, ప్రద్యుమ్నాపహరణంబును, కృష్ణుని తపంబును నను కథలు 
గల చతుర్ధస్మందము 
ఓం తత్సత్‌ 
శుభం 


= రీచీన్‌ : అగస్తరాజ సుబ్బారా) 417 


1 కం. 
2 కం. 
3 చం. 
4. మ. 

5 చం. 
6 కం. 
7. =. 


శ్రీదేవీ భాగవతము 
సంచను స్కంధనం 


శ్రీగౌరీ వాణీశ్వర 

యోగీంద్రనుతా! స్థిర కరుణోద్దీప్తా! ర 
క్షోగణ కుంజలవిత్రా! 

ఆగమ నిగమార్ధ వినుత! అబ్దదళాక్షీ! 


శలౌనకుడాదిగ మౌనులు 

మౌనముగా వినుచు సూత మౌనీంద్రుని పౌ 
రాణికుం గాంచి దరస్మే 

రాననులై పలికిరిట్టు లానందమునన్‌ 


అమల పురాణ శాస్త్ర వివిధార్థ విదాంవర! సూత సన్మునీ! 
క్రమమున దేవకీ సుతుని రమ్య చరిత్రముం జెప్పి మాదు జ 
న్మములకు సార్థకత్వము నొనర్చితి రైనను నొక్క సందియం 
బమరెను మాదు మానసములందు కృపన్‌ వివరింపు మింపుగన్‌ 


వసుధన్‌ దైత్యులం ద్రుంచి సాధువులం (బోవన్‌ బద్మనాభుండె తా 
వసుదేవాత్మజుడై జనించెనని మున్‌ వాక్రుచ్చి తటైన, న 

య్యసుర ధ్వంసికి నక్కరేమి యగు తా నర్చింప గౌరీపతిన్‌ 
పొసగన్‌ దా నిడుటేమి పార్వతి వరంబుల్‌ గృష్ణునిన్‌ మెచ్చుచున్‌ 


అన విని సూతు డిట్లనియె నమ్ముని వర్యులతోడ మున్ను స 
న్ముని వరుడైన వ్యాసుం గని పూరుకులాన్వయు డిట్టి సందియం 
బొనరగం దెల్ప నమ్మునియు నొప్పుగ నాతని కెట్లుచెప్పె, న 
య్యనువున మీకు నేను తెలియన్‌ దగం జెప్పెద నాలకింపుడీ! 


జనమేజయు డావ్యాసుని 

గని మీరడిగిన విధమున కరకమలంబుల్‌ 
వినయమున మోద్పియడుగగ 

మునివరు డీరీతిం బల్కె ముదితాత్ముండై 


నీ విపుడన్న మాట లవి నిక్కము విష్ణువె కృష్ణుడయ్యె, నిం 
దేవిధమైన శంకయును నేర్పడ దైనను, కైటభారి స 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 418 


10. 


11. 


12. 


19. 


కం. 


కర్త 


కం. 


శ్రీ దేవీ భాగవతం 


ద్భావముతోడ నివ్వసుధం దానొక మానవదేహధారియై 
దేవ విరోధి సంఘముల దేర్చగ నుద్భవ మందె భూవరా! 


కాన మనుష్య భావములం గైకొని యాశ్రమ ధర్మరక్షణం 
బూనుచు పెద్దలన్‌ మటియు నొజ్జల విప్రుల గారవించుచున్‌ 
మానక దేవతార్చన లమంద గతిన్‌ నెరవేర్చుచున్‌ గృహ 
స్థానుగతోరు ధర్మముల నౌదల దాల్చెను గృష్ణు డిద్ధరన్‌ 


ఆయా వేళల సౌఖ్యము 
లాయాకాలముల చింత లయ్యుయెడలన్‌ 
బాయదు కామాదిరిపుల 
మాయామోహితుడునైన మనుజునిపోల్మిన్‌ 


గుణమయ మగు దేహంబును 

పనిగొని ధరియించి (త్రిగుణ భావంబుల కే 
యనువున నతీతుడై తా 

ననయము చరియించు సాధ్యమౌనే తలపన్‌ 


నారాయణు డేనియు నా 

నారాయణు నంశంబుట్టు నరుడేనియు తా 
నారాధింపక తప్పదు 

కారణమై వెలుగు శివుని కామ విరోధిన్‌ 


ఓంకారంలో మహేశ్వరీ తత్వం 


తగిని కారము బ్రహ్మయై తనరు నెపుడు 
హరి 'యు కార మటంచును నార్యు లండ్రు 
భద్ర గతి మి కారంబది రుదు డగును 
అర్ధమాత్ర మహేశ్వరి యెవెలుంగు 


ఒకదాని కంటె మజియొం 

దకలంక బలీయ మౌచు నమరుట కతనన్‌ 
ప్రకటముగ నర్ధమాత్రయె 

సకలోత్కృష్టం బటంచు సత్మృతులందెన్‌ 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్చార్యా 419 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


చం. 


2 


వంచు స్మంధము 
బ్రహ్మ కంటెను విష్ణువు పరముడగును 

పంక జోదరు కంటెను ఫాలనేత్రు 

డధికుడగు జగన్మాత తా నందరకును 

నధికు రాలన నొప్పె ధరాధినాధ! 


నలువ మొగంబు నుండి జననంబును బొందె మరొక్కరుద్రు, డ 
య్యలఘుడు మూల రుద్రునకు నంశజుడేయగు నట్టియంశజున్‌ 
దలపుల నిల్పి కొల్తురు ముదంబున నెల్లరనంగ నట్టిచో 

దలపరె మూల పూరుషుని తద్దయు భక్తిం త్రిలోక పాలురేన్‌ 


పరదేవీ వర సన్నిధాన మహిమన్‌ బ్రాప్తించె శ్రేష్టత్వ మా 
పరమాత్ముండగు శ్రీమహేశ్వరున; కంబాసన్నిధానంబుం దా 
పరిహాసంబునకేని వీడిన యెడన్‌ బ్రాశస్త్య మొక్కింతయేన్‌ 
సరిగాం బొందడు శక్తిహీనుడగు నాశ్చర్యంబుగన్‌ భూవరా! 


నిజమైన బంధనము 


అమ్మహా యోగమాయా నియంత్రణమున 
ధర్మ సంస్థాపనార్థంబు ధరణియందు 

పెక్కు రూపమ్ములను దాల్చి యక్కజముగ 
యుగయుగమ్ముల వైకుంఠు డుద్భవించు 


బొమముడి సన్నతోడ పరిపూర్ణ చరాచర విశ్వమెల్లం దా 
క్రమమున సృష్టిసల్పి పరిరక్షణ సేయును, నంతమందు న 
శ్రమమున లోనికిన్‌గొనును శాంకరి యాజగదంబ, ప్రాభవం 
బమరగ నాజ్ఞలన్‌ బరపు నౌదలలొగ్గం ద్రిమూర్తు లేనియున్‌ 


కారాగృహమునుండి కన్నయ్యం గొనివచ్చి 
గొల్లపల్లె కెవరు కూర్మిం జేర్చి? 

పదునారువేల యేబది మంది కన్యల 
సృష్టించి యొవరిచ్చిం గృష్షునకును 

ద్వారకా నగరమ్ముం దగినరీతి నెవరు 
నిర్మింపం జేసి రనింద్యగతిని 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 420 


20. 


21. 


22, 


28. 


24. 


25. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం 


తరుణీ మణులకెల్ల నిరవుగం గృష్ణుని 
దాసుగా నెవ్వరు సేసి రవని 


ఆమె ఆది పరాశక్తి, అభిలలోక 
మాతయని యెజుంగు మధిప! మౌనివర్యు 
లైనను త్రిమూర్తులైన నయ్యాది శక్తి 
మోహపాశాను బద్దులే ముజ్జగముల 


ప్రియసతి సత్యకోర్మె నెరవేర్చగం గృష్టుడు దేవనాధుకున్‌ 
'బ్రియమగు పారిజాతమును వేగమె గైకొని వచ్చెగాదె; ని 
ర్భయమున నేగి శాత్రవుల బాహుబలమ్మున నోర్చి రుక్మ్మిణిన్‌ 
రయమునం దెచ్చి రాక్షస వివాహవిధిన్‌ మును పెండ్లియాడడే 


ఇన్ని కార్యములకు మూల మెంచి చూడ 
నొక యహంకారమేయౌను సకల జగతి 
అహము వీడక యున్న (బ్రహ్మోదులేని 

ముక్తిం బడయరు శత జన్మములకు నైన 


ధనమది కాదుబంధనము, దారసుతాదులుకారు బంధముల్‌ 
తనయులు బంధువుల్‌ మజియు తక్కిన సంపదలెన్నియేనియున్‌ 
గనుగొనం గావు బంధములు, కల్గునహంకరణం బదొక్కటే 
ఘనమగు బంధనంబగు జగంబులలో పరికించి చూడగన్‌ 


నేనేకర్తను, నేనెదక్షుడను, నేనేచేసి తిక్కార్యమున్‌ 
నే నిట్లెన్నియొ ముందు ముందు మిగులన్‌ నేర్పొప్పంగావించెదన్‌ 
నానా సత్రియలంచు నెంచుచు నమందంబౌ నహంకార బం 
ధానన్‌ జిక్కి శరీరిగ్రుంకిడు దురంతంబైన మోహాంబుధిన్‌ 


కార్యముగల్లునే జగతి కారణమెద్దియు లేక; సృష్టిలో 
కార్యము లీయహంకృతియె కారణమై విలసిల్లు సర్వమున్‌; 
కార్యములౌఘటంబులకు కారణమిద్ధర మట్టియేగదా! 
ఆర్యసుసన్నుత్రా! విను మహంకృతియే తగబంధనమ్మగున్‌ 


మోహమబ్బు నహంకృతి పొడమెనేని 
అట్టిమోహమ్ము సంసృతికాలవాల 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 421 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


చం. 


ఆ.వె. 


కం. 


కం. 


చం. 


వంచు స్కంధము 


మయ్యహంకృతి వీడిన యాధ్యునకిల 
మోహ సంసారములు వాయు ముక్తికలుగు 


అరయం ద్రిమూర్తులేనియు నహంకరణంబునముని, కార్యముల్‌ 
నిరతము జేయు చుంద్రు కడునేర్పున; యాజగదంబయాజ్ఞలన్‌ 
శిరములం దాల్తురెల్లపుడు, శ్రీహరి తా నవతారరూప వి 
స్తరముల నెల్ల యామె కనుసన్నలం దాల్చ్బును నస్వతంత్రుడై 


అనియిట్లు వక్నాణించుచున్నమునివరుం జూచి జనవరుం డిట్లనియె 


యోగమాయ యనియు యోగశక్తియునంచు 
జగము లామెవలన సంభవించు 

ననుచు పలుకుదెపుడు;, నయ్యంబ మహిమలన్‌ 
తెలుపు మోమునీంద్ర! తియ్యముగను. 


అని జనమేజయు డడుగగ 

మనమున కడు సంతసించి మౌనివరేణ్యుం 
డనియెను నో జననాధా! 

వినిపించెద తద్విధంబు వినుమా శ్రద్దన్‌ 


శ్రద్దా బుద్ధుల తోడన్‌ 
శుద్దుండును, శాంతుడైన [శ్రోత యడిగినన్‌ 
బుద్ధికి నెక్కగ తెలుపని 
బోద్ధ పరమ మూఢుడౌను పురుషులలోనన్‌ 


మహిషుని పుట్టుక 
కావున నంబా మహిమంబు తెలిపెద సావధానుండవై యాలకింపుము 
మున్ను 


“దను” వను వాని సంతతియె దానవ జాతియనంగనొప్పె, నా 
దనువున కాత్మజుల్‌ గలరు ధారుణి రంభ కరంభనాము, ల 
ద్దనుజులు సంతతిన్‌ గనక తద్దయు దుఃఖ సముద్ర మగ్నులై 
వనముల కేగి రిర్వురు తపంబు లొనర్పగ నిశ్చితాత్ములై 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 422 


88. 


34. 


85. 


36. 


37. 


38. 


39. 


కం. 


చం. 


కం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం 


పంచనదంబునన్‌ మునిగి పాయని వేడ్మం గరంభు దుగ దీ 
క్షాంచితుడై యొనర్చె తపమద్భుత రీతిని; రంభుడున్‌ మదిన్‌ 
వంచన లేక సాల విటపంబునం గూర్చొని నిష్టతో నుపా 
సించుచు నుండె పావకుని; చేతములన్‌ సురలెల్ల భీతిలన్‌ 


సురపతియుం గరము భీతిలి 

యురు నక్రాకృతిం గరంభునొద్ద కరిగి త 
చ్చరణంబు లొడిసి పట్టుక 

సరగున లోపలికి నీడి చంపె జలమునన్‌ 


అనుజుడు సంహరింప బడెనంచు నెలింగిన రంభు డుగ్రుడై 
తనశిర మగ్ని దేవునకు దారుణభంగి సమర్పణంబు సె 
యను సమకట్టి వామ కరమందు శిరమ్మును జేర్చి ఖడ్గ మె 
త్తెను మజియొండు హస్తమున దేవతలెల్లరు భీతి జెందగన్‌ 


అదిగని వీతిహోత్రుడు రయంబున తత్రియ కద్దువచ్చి నె 

మృది నిటువల్మె నోయి! కడు మందుడవై యిటు లాత్మహత్యకున్‌ 
గదలుపడంగ నేమిటికి, కల్లును పాతక మాత్మహత్యచే 

నెది ఫలితంబుం బొందంగల వివ్విధి ప్రాణమువీడి యంతటన్‌ 


కావున విరమించుట తగు 

సీవీ యత్నమును; వరము లేమివలయునో 
భావమున నెంచి కోరుము 

దీవించి యొసంగువాడ దివిజ విరోధీ! 


అనినన్‌ రంభుడు ఖడ్గ్డమున్‌ విడి యమందానంద సంయుక్తుడై 
వినయంబొప్పగ హస్తముల్‌ మొగిచి తావేడెన్‌ శుచిన్‌ గాంచి యో 
యనఘా! నాకొక పుత్రు నిమ్ము దయతో నాదిత్య దైత్యాలికిన్‌ 
మనుజశ్రేణికి దుర్ణయుండగు నసామాన్య ప్రతాపోద్ధతున్‌ 


అని యభ్యర్థించిన రం 

భుని గని యిట్లనియె నగ్ని ముందుగ నే కా 
మినితోడ రమింతువొ, అ 

ద్దాని వలన కలుగు నీకుం దనయుడు సుమ్మా! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 423 


40. 


41. 


42. 


42. 


44. 


45. 


46. 


47. 


కం. 


కర్త 


చం. 


వంచకు స్కంధము 
అనివరంబొసంగి అగ్నిదేవుం డద్భశ్యంబైనయంత 


రంభుడు నంత నింటికిం త్వరన్‌ జనుచుండగ గాంచె నొక్కచో 
జృంభిత పద్మ సౌరభ విశేషము, చక్ర మరాళ భృంగమున్‌, 
శుంభ దభంగ భంగ పరిశోభితమున్‌ సుమవల్లికావృత 
స్తంభిత పాదపోత్మర విశాల తటంబు సరోవరం బటన్‌ 


అచ్చట యక్ష కిన్నర విహాయస చారులు నిల్చి జంటలై 

ముచ్చటం దీర సౌఖ్యములు పొందుటం గాంచుచు నేగు రంభు డా 
పచ్చని చెట్ల మధ్యం గనెం బ్రాయముతో నెదయై విహారముల్‌ 
స్వేచ్చగసల్పు నొక్క మహిషిన్‌ గడు నిద్దపు దేహి నొయ్యనన్‌ 


కని యారంభుడు కామరూపుడగుటన్‌ గామేచ్చ వేగంబ, దు 
ర్వినియుక్తిన్‌ రమియించె నమ్మహిషితో స్వేచ్చన్‌ వనంబందు, నే 
మని చెప్పందగు దైవయోగ మకటా! యత్యంత దీక్షామతిన్‌ 
ఘనుడై యొప్పియు నీచవృత్తి కిటు సంకల్పించె నుద్రేకియె 


ఆతడు సంభోగింపగ 

నా తిర్యక్కునకు గర్భ మమరుట కతనన్‌ 
బ్రీతిన్‌ రంభుడు దానిని 

పాతాళమునకు గొనిచనె భరియింపంగన్‌ 


దానికి బలు మహిషంబుల 

మానుగ కాపుంచి పట్ట మహిషిని బోలెన్‌ 

దా ననునిత్యముం గనుచున్‌ 

మానసమునం దృష్తి జెంది మసలుచు నుండున్‌ 


అంతట నొక్కనాడు కడు నాత్రమునన్‌ మహిషం బొకండు దు 
శ్చింతసెలంగ పట్టమహిషిన్‌ రమియింపగ వెంబడింప త 
త్మాంతుడు రంభుడున్‌ వెనుక తద్దయు వేగమె యేగి దాని న 
త్యంతము ముష్టి ఘాతముల నార్చుచు నొంప చలించి యద్దియున్‌ 


శిరము విదుల్చ శృంగములు శీఘ్ర గతిన్‌ దనవక్షమందు ని 
ష్టురగతిం దాక రంభుడును సోలుచు పృథ్విని వ్రాలి యట్టిటుల్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుచ్చార్యా 424 


48. 


49. 


50. 


51. 


52. 


53. 


చం. 


కం. 


కర్త 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం 


దొరలుచు ప్రాణముల్‌ విడువం దోరపుభీతి వికంపమానయై 
పరువులు వెట్టె నామహిషి భర్భవియోగ వివృద్ధ దుఃఖయె 


అదిగని కామతాపమున నామహిషంబును దానివెన్మ పెం 
పొదవెడు తీవ్ర వేగమున నుగ గతిన్‌ జనుదెంచుచుండ తా 
నదవదం జెంది పాలి శరణార్థిని కావుమటంచు యక్షులన్‌ 
బెదరుచు వేడె నమ్మహిషి వేదనతో పరికంపితాంగయై 


యక్ష గణంబు లంత వివిధాయుధముల్‌ ధరియించి దాని సం 
రక్షణకై గడంగి సమరంబతి ఘోరముగా నొనర్చి రూ 

క్షాక్షులం గ్రుద్ధయై గదియు నామహిషంబును సంహరించి, భీ 
తేక్షణయెన యమ్మహిషి నెంతయు నూజటం బుచ్చి, యాపయిన్‌ 


గొనకొని రంభుని దేహము 

గొనివచ్చి దహించుచుండ కుములుచు భర్తన్‌ 
గనుంగొని యమ్మహిషియు న 
య్యనలంబున దూకె యక్షు లచ్చెరువందన్‌ 


చూలాలగు నయ్యెను మపు 

డాలీలన్‌ జితిని దూక నందుండి మహా 
భీలాకృతి మహిషుడనన్‌ 

గాలాభ్ర సముండు దీర్భ కాయుడు పుట్టెన్‌ 


మహిష-రాక్షస రూప సంప్రాప్తడగుచు 
పృథ్వి మహిషాసురుండను పేరం బరగె 
జనకు రాజ్యమ్మునకు వారసత్వమొంది 
రాజ్య మేలుచునుండె పరాక్రమమున 


ఆతని తండ్రి రంభుడును నా మరు జన్మమునందు పుత్రు పై 
నాతత వత్సలత్వమున నాత్మసఖుండయి “రక్తవీజు”డన్‌ 

ఖ్యాతి వహించి యామహిషునంతిక మందు చరించుచున్‌ గడున్‌ 
బ్రీతి యొనర్చుచుండె తన విశ్వసనీయ విశేష వర్తనన్‌ 


ఇట్లుండ నామహిషుండు చతుర్ముఖుం గూర్చి తపం బొనరింపనెంచి 


స్య బార 425 


ర్‌ర్‌. 


56. 


57. 


ర్‌రి. 


59. 


60. 


61. 


62. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


చం. 


2 


వంచకు స్కంధము 
మేరుపర్వత శిఖరాన మిగుల నిష్ట 

బ్రహ్మంగూరిచి వేల సంవత్సరములు 

తపముసేయంగ నలువయుంగృపవహించి 

యెదుట ప్రత్యక్షమై కోర్కె యేమియనిన 


అమరత్వము నాకిమ్మో 

కమలజ! యని మహిషు దదుగం గంజజు డపు డ 
య్యమరారిం గాంచి నవ్వుచు 

నమరత్వముం గోరందగునె యనుచు నిటులనెన్‌ 


ఓయీ దానవ! యెల్ల లోకములయం దొక్కండు నైనన్‌ మునున్‌ 
కాయంబున్‌ ధరియించి యట్టె బ్రతుకంగా జాలెనే శాశ్వతుం 
డై, యాలోచన సేయుమయ్య! జననంబౌనట్టి యేవస్తువేన్‌ 
బాయంగావలె నొక్కనాడు తనువున్‌ (బ్రహ్మాండభాండమ్ములన్‌ 


కాన మతియొక వరము నెద్దానినైన 
కోరుకొమ్మన మహిషుడు కూర్మితోడ 
పురుషుచే నేను మరణంబుం బొందకుండ 
వరము నిమ్మని కోరెను బ్రహ్మనపుడు 
చెలువ లబలలు నన్నేమి చేయరనుచు 


అనిన “తథాస్తిటంచు కమలాసను డిట్లనె నోయి దైత్య! నీ 

వనిన విధంబునన్‌ బహుబలాఢ్యుడు నయ్యును పూరుషుండు నిన్‌ 
మొనసి వధింపలే డయినం బోర నినున్‌ వధియించు నెప్పుడేన్‌ 
వనరుహ నేత్రయే యని (ధువంబుగ బల్కి యదృశ్యమై చనెన్‌ 


మహిషుండంత సంతోషంబున తనరాజధానికిం జని 


కమలజు వర గర్వంబునం 

గ్రమమున భూమండలమునం గల భూపతులన్‌ 
(శ్రమలేక యోర్చి సర్వ 

క్షమ కధిపతియయ్యె మిగుల శౌర్యోన్నతుడై 


చిక్షురుండను వాని సేనాపతిగం జేసి 
తాము నధిపుం జేసి ధనమునకును 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 426 


63. 


64. 


65. 


66. 


67. 


కం. 


కం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం 


అసిలోము, బాష్మలు, నాత్రినేత్రు, బిడాలు, 
కాలబంధకుల సగారవమున 

దండనాథులం జేసి తా చక్రవర్తియె 
సామంతులుగం జేసి క్షాపతులను 

వారిచే కప్పముల్‌ పాయక గైకొంచు 
ధిక్కరించిన వారి నుక్కడంచి 


(బ్రాహ్మణుల నెల్లరన్‌ దన వశమొనర్చి 
యజ్ఞభాగమ్ము లమరుల కట్లు తనకు 

సైత మర్చింప యాజ్ఞలొసంగి మహిషు 
డవని నేలుచునుండె నిరంకుశముగ 


అంతట నిలువక నాతడు 

స్వాంతంబున నిట్లు తలచె స్వర్గం బెల్లన్‌ 
స్వంతం బొనరిచి యశము ది 

గంతంబుల నిండ జేయనగు శౌర్యమునన్‌ 


అనితలచి యొక్క దూతన్‌ 
దనచెంతకుం బిలిచి చెప్పం దగినది యెల్లన్‌ 
మనమున కెక్కంగం దెలిపి 
వినుచు మనుచు ంబనిచె దేవవిభుని కిదెల్లన్‌ 


ఆ దూతయును మహిషుని ఆజ్ఞంగొని దేవనాధు 
కడకుంజని యిట్లు వినిపించె 


అమరేంద్ర! దివి వీడి సత్వరమె నీ వన్య ప్రదేశంబుం జే 

రుము, కాదేని యహమ్మువీడి నను వీరున్‌ నిత్యమున్‌ సేవలన్‌ 
గ్రమమున్‌ దప్పక తన్సుచుండు, మదియున్‌ గాకున్న వజ్రాయుధం 
బమరన్‌ చేత ధరించి సంగరము సేయన్‌ రమ్ము వీరుండవేన్‌ 


అని మా ప్రభువగు మహిషుడు 

వినిపింపు మటంచునన్ను వేగమె యిటకున్‌ 
బనిచెను నేనది యెల్లన్‌ 

వినిచితి నిక నీకుం దోచు విధమున జనుమా! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 427 


68. 


69. 


70. 


71. 


72. 


793. 


75. 


తే.గీ. 


చం. 


చం. 


చం. 


వంచకు స్కంధము —— 
అని యా దూత వచింప నింద్రుడును క్రోధావేశుడై యెట్టెటో 

తనలో నిగ్రహమూని నవ్వుకొని దూతా! మీ ప్రభుంగూర్చి, యా 

తని గర్వోద్ధతిం గూర్చి నేనెలిగితిన్‌ దథ్యంబు తద్దర్వ దు 

ర్వనమున్‌ గాల్ఫెద వేగమే కులిశ దుర్వారాగ్ని కీలావళిన్‌ 


దూతగ వచ్చినట్టి నిను తొందరపాటున చంపరాదటం 

చీ తరుణంబునన్‌ విడచి తింతియ పొమ్మిక నాదుమాటగా 
నాతనితోవచింపుము రయంబున, వానిని వానివంశమున్‌ 
శాతతరోగ్ర మత్ములిశ సంహతులన్‌ దుదముట్టం జేసెదన్‌ 


గడ్డి తినువాని కింతటి కావరమ్మె 

వాని కొమ్ములు విరుగంగ వైచి నేను 
ధనువు చేయించు కొందు సంతసము మీజ 
అమరపతితోడ రణమది యాటకాదు 


అని యవహేళనం బొనర నాడు మహేంద్రుని వీడి దూతయున్‌ 
జని తన విన్న దెల్లయు నిశాటు నకున్‌ వినిపింపలేక యి 
ట్లనియె మహానుభావ! యమరాధిపు డెంతయు నీదు నున్నతిన్‌ 
గనుంగొన లేక యుండె నిను కాసునకైన గణింప డుద్ధతిన్‌ 


ఆతని పల్ములన్‌ దమకు నట్టె వచింపగలేను, సేవకుల్‌ 

చేతము రంజిలన్‌ బ్రభువు చెంత బ్రియమ్ముగ మాటలాడుటే 
నీతియగున్‌; విరోధులు గణింపక యెగ్గులు వల్మిరేనియున్‌ 
వాతెజ విప్పి చెప్పుటది పద్ధతి కాదిల భృత్యకోటికిన్‌ 

అని సహేతుకంబుగా పలికిన దూత పల్చ్ములు విని మహిషుండు 
కనకన మండు నగ్నిగుళికల్‌ బలె కన్నులు జేవురింప, గ 
రనములు సేయుచున్‌ దనుజ సంఘములన్‌ వడింబిల్చి చూడుడీ 


నను గణియింప కాదివిజ నాధుడు పైకొని వచ్చునంట తా 
ననియొనరింప నాపయిన నగ్నిని దూకెడు కీటకంబనన్‌ 


నను నెదిరించి నిల్వం గల నాధుడు గల్లెనె ముజ్జగంబులన్‌ 
వినుడిదె యింద్రులొక్కటిగ వేవురు వచ్చిన సంహరింతు, తా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 428 


76. చం. 


77. సీ. 


78. చం. 


79. చం. 


శ్రీ దేవీ భాగవతం 


ఘనుడగునే? సతమ్ము కులకాంతల పొందును గోరు దుష్ట జీ 
వనుడు నశక్తుడున్‌ కుటిల వర్తను డౌ సురనాధు డెన్సడేన్‌ 


భయపడం బోకుండే నొకడం బట్టివధించెద వాని, మీరలున్‌ 
పయనము గండు కేవలము వైభవమున్‌ బ్రకటింప నాదు వె 
న్మయి, దివిజేశు డాదిగల నాకులెకాదు త్రిమూర్తు లేనియున్‌ 
జయమును బొందలేరు త్రిదశంబుల నన్నెదిరించి యెవ్వరేన్‌ 


స్వర్ణమ్ము మనకెల్ల స్వాధీనమౌ నింక 
నందనమ్మున సౌఖ్య మందం గలము 
కామధేనువు పాలు కడుపార సేవించి 
మధుపానమున మేను మజవ గలము 
కమనీయ గంధర్వ గానానుగతి నృత్య 
మొనరింపగల మింక మనము లలర 
అమృత పానముసేసి యానందమును బొంది 
రంభాదులను గూడి రమ్యగతిని 


ఆడవచ్చును భోగమ్ము లందవచ్చు 
దనుజవరులార! క్షణములో తరలిరండు 
గురు వరేణ్యుని శుక్రునింగూడి మనము 
ముట్టడింతము సురవర పురము నేడు 


అని దనుజాళికిన్‌ మహిషు డాజ్ఞ యొసంగి ముదమ్ముతోడ తాం 
జనియెను మందిరమ్మునకు; స్వర్గమునన్‌ దివిజాధినాధుడున్‌ 
దనుజుని యత్నమెల్ల విని తానును సర్వ దిగీశులన్‌ మహా 
ఘనులను వీరులన్‌ బిలిచి కార్యమునేర్చడం దెల్పె నివ్విధిన్‌ 


ఇంద్రుడి యుద్ద సన్నాహము 


సురవరులార! నేడు మహిషుండతి యుద్ధతి, “మీరుస్వర్ల్ణమున్‌ 
సరగున వీడి పొమ్మనియు, సమ్మతి కాదన సేవ చేయుచున్‌ 
స్థిరముగ నాదు పాదముల చెంతనె యుండు మటంచు, లేక నన్‌ 
దురమున గెల్వు”మంచు నయదూరుడు వార్తను బంపె దూతచే 


స్య బార 429 


80. 


81. 


82. 


893. 


84. 


రిర్‌. 


86. 


తే.గీ. 


చం. 


చం. 


కం. 


తే.గీ. 


వంచకు స్కంధము —— 
కావున నిప్పు చేయం దగు కార్య మదేమియొ చెప్పుడయ్య! స 

ద్భావముతో, నుపేక్ష సలుపందగ దర్భకునైన శత్రువున్‌; 

చేవగలట్టి వాడు, సరసీరుహసంభవు చే వరమ్ము గ 

త్యావిల బుద్ధిం గొన్నయత డొన యుపేక్షకు నర్లు డట్టిచో 


బాహు సత్వమ్మునకు బుద్ది బలముం గూర్చి 
వాని పీడను వదలించ వలయు మనకు 
సంధి మంత్రాల కెన్నడు సమ్మతింప 

డతడు దుష్టుడు, వరగర్వయుతుడు సుమ్ము! 


సమర మొనర్త మన్న కడు సాహసమౌనని శంకగల్టు, న 
య్యమర విరోధి దేవ దనుజావళిచే మరణంబులేని మా 
రమున వరమ్ము పొందెగద! కంజజుచే; నదిగాక సంగర 
క్రమమున గెల్పునోటములు గావు వచింపను నిశ్చయంబుగన్‌ 


ఇరవగు బుద్ధి పెంపున పరేంగితమున్‌ (గహియింపంగల్లు స 
చ్చరితుల విజ్ఞులన్‌ మజియు సత్యవిచారుల సంగదూరులన్‌ 
సరగున కార్యదక్షులగు చారులం బంపి యెజుంగగా నగున్‌ 
పరధన సైన్య సంపదల బాహుబలమ్ముల నెల్ల ముందుగన్‌ 


వారలు వచ్చునంతకు జవంబున స్వర్ణమునన్‌ గలట్టి దు 
ర్వారములైన దుర్గముల భద్ర మొనర్పగనౌ నభేద్యమౌ 
తీరున, సైన్యమందుకడు ధీరుల బాహుబలాతిరేకులన్‌ 
చేరిచి సిద్ధమౌద మనిసేయగ రక్కసు డుక్కుదక్కగన్‌ 


యుక్తాయుక్తము లెజుగుచు 

యుక్తిన్‌ నిజశక్తిం బరుల యున్నతిం దెలియన్‌ 
శక్తుండౌవాని వలన 

వ్యక్తంబౌ కార్యములవి పడయు ఫలితముల్‌ 


అన్నివేళల సాహసం బనువుగాదు 
దాన విపరీత ఫలితముల్‌ దక్కవచ్చు 
బెషధ విషయ మెటుగని యజ్ఞుడకట! 
దానిసేవింప నేమౌను వానియునికి 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 430 


87. 


88. 


89. 


90. 


91. 


92. 


93. 


కం. 


తే.గీ. 


కర; 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం 


ఈ విధమున దివిజులతో 

దేవేంద్రుడు చర్చజరిపి ధీమంతుల సత్‌ 
భావుల దక్షుల చారుల 

వేవేగన్‌ బనిచె మహిషు వీటికిం జేరన్‌ 


ఇంద్రబ్బహాస్పతి సంవాదం 


సురనాధుండటుపైన ధర్మవిధి విజ్ఞున్‌ గీప్పతిన్‌ జేరి యో 
గురువర్యా! మహిషుండు స్వర్గము పయిన్‌ [గ్రూరప్రవృత్తుండు స 
త్వరుడై రాం దలపెట్టె యుద్ధమొనరింపన్‌ గాన నాబుద్ధికిన్‌ 
సరియౌ మార్గము దోపకివ్విధి భవత్‌ సాన్నిధ్యమున్‌ జేరితిన్‌ 


దేవ గురుడవు రాజ నీతిజ్ఞుడవును 
ఇట్టి సంకట స్థితినుండి యెట్టులైన 
నన్ను రక్షింపు మయ్య నీకన్న నాకు 
నన్యులెవ్వరు గలరింక నాదుకొనగ 


అనిపల్ము మఘవున్‌ జూచి బృహస్పతి యించుక నాలోచించి యిట్లనియె 


అడలకు మో సురాధిప! జయాపజయమ్ముల నిర్ణయమ్ము లే 
యెడలను దైవమే సలుపు; నెవ్వరి కైనను దైవనిర్ణయం 

బుడుప నసాధ్యమౌ, జరుగనున్నది కాగల, దట్టులంచు నె 
వ్వడును ప్రయత్నమున్‌ విడచి వైచుట యొప్పదు నిక్కువంబుగన్‌ 


మునివరు లైనను ముక్తిం 

గనుటకు తమయత్నమొండు గావలెం గాదే! 
అనవరతము ధ్యానంబును 

ఘన నిష్టయు లేక ముక్తిం గాంచతరంబే! 


యత్నములు లేక ఫలితమ్ము లందవెందు 
అధిక యత్నమ్మునను ఫల మందకున్న 
దైవ నిర్ణయ మిదియని తలచి మదిని 
ఉపశమమ్మును బొందుట యుక్తమౌను 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 431 


94. 


95. 


96. 


97. 


98. 


99. 


చం. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


కం. 


కం. 


100. కం. 


సమరమునందు కేవలము సైన్యబలంబులొ మంత్రయుక్తులో 
అమరుపం జాల వెన్నడు జయమ్మును, పూర్తిగ దైవయోగ సం 
క్రమణమునన్‌ జయమ్మొదవు, కాని యెడన్‌ బలవంతు డొక్కచో 
శ్రమపడియోడి పోవుట, కశక్తుడు గెల్పుట కేమిహేతువా? 


దుఃఖ మొదవిన నధికంపు దుఃఖమగ్ను 
సౌఖ్యముల యందు నెక్కుడు సౌఖ్యయుతుని 
గాంచి పురుషుండు తన నూజడించుకొనుచు 
శాంతిం బొందుట యుక్తమ్ము స్వర్ణ నాధ! 


అపజయ మొందినప్పుడు, జయమ్మొనగూడిన యప్పుడేనియున్‌ 
ఉపశమ చిత్తుడై యలరు నుత్తమ ధైర్యగుణోన్నతుండు, తాం 
గృపణతం [గగ్రుంగ డొక్కయెడ ంగ్లేశము గల్గిన, పొంగడొక్కచో 
సఫల మనోరథుండునయి శాంతమె భూరి విభూషణమ్ముగా 


ప్రాణమున కేర్చడెడు క్షుత్సిపాస లనగ 
మనసులోగల్లు శోక మూర్భన లనంగ 
మేని కొదవెడు నా జరా మృత్యువులన 
నమరు నీయారును షడూర్ము లండ్రు జగతి 


ఇవియారు దేహగతములు 

ధ్రువముగ నివియెల్ల మిగుల దూరము నాకం 
చెవడు దలంచునొ స్థిరముగ 

ప్రవిమల మౌశాంతినతడె పడయు చిరంబున్‌ 


మమకార మ్మొకటియె దుః 

ఖములకు నెల్లెడల మూల కారణ మగుటన్‌ 
మమతన్‌ వీడిన యెడలన్‌ 

సమయును దుఃఖములు, పరమ శాంతి లభించున్‌ 


ప్రారబ్ద మనుభవింపక 

తీరదు వెయ్యేండ్రకైన దేహధరునకున్‌ 
ప్రారబ్ధం బిదియని మది 

నేరిచి చింతింపందగదు నేర్పరి యెందున్‌ 


అంచమ స్కంధము 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 432 


శ్రీ దేవీ భాగవతం 


101. తే.గీ. పరగ పుణ్యమెల్ల సుఖానుభవము వలన 


102. ఉ. 


103. చం. 


104. కం. 


105. కం. 


107. చం. 


108. ఉ. 


పాప మయ్యది దుఃఖానుభవము చేత 
కరగి పోవును గాన సుఖమ్ము నెపుడు 
మదిని కోరడు విజ్ఞు డమర్యనాధ! 


కాన సురాధిపా! తగిన కార్యము చక్కగ నిర్ణయించి చే 
బూనుము, నీ ప్రయత్నమది పొల్లయినన్‌ సఫలంబెయైన నీ 
మానసమందు చింతిలక, మంచికి చెడ్డకు దైవయోగమే 

యౌను బలీయ కారణ మటంచు ధృఢంబుగ నెంచుచున్‌ మదిన్‌ 


అని గురుదేవు డిట్లన సురాధిపుడున్‌ గురువర్య! నేనిదే 

యని యొనరించి యామహిషు నంతకు పాలికిం జేర్తు నిప్పుడే, 
తన యతనంబులేక తముం దామె సుఖమ్ములు కీర్తి సంపదల్‌ 
గొనకొని వెంటరావుగద కోరిన వెంటనె నెట్టివారికేన్‌ 


యతులకు జ్ఞానము, ద్విజులకు 

సతతమ్ము మనమ్ములందు సంతోషంబుల్‌, 
అతులైశ్వర్య రతులు భూ 

పతులకు యుద్ధ విజయములె వర భూషణముల్‌ 


నీవే బుద్ధిబలంబుగ 

భావింపన్‌ వజమదియె బాహుబలముగాం 
గావించెద సమరము గురు 

దేవా! కైమోడ్డు నన్ను దీవింపు మికన్‌ 


అని పల్కు మహేంద్రుని పల్ములన్‌ విని బృహస్పతి మరలనిట్లనియె 


అని యొనరింపు మీవని సురాధిప! నేనతి నిశ్చయమ్ముగా 
ననుటయు, మిన్నకుండు మని యంటయుం గల్లెనె చెప్పుమయ్య! పో 
రొనరుచు వారలందు జయ మొక్కరినే వరియించుం గాని యే 
యనువున నే వచింపం గలనయ్య! జయమ్మును నిశ్చయమ్ముగన్‌ 


ఇంతకు మించి నేను వచియింపగలేను సురేంద్ర! ముందుగా 
నంతయు చెప్పంగల్లెడి మహాత్ముడం గాను నిజమ్ముసుమ్ము, నే 


స్త A) 433 


109. 


110. 


111. 


112. 


118. 


114. 


చం. 


కం. 


చం. 


వంచకు స్కంధము 
నంతటి వాడనేయయిన నత్రిసుతుండగు చంద్రుడట్లు నా 
చెంతనచేరి శిష్యుడయి చేసిన మోస మెటుంగ కుందునా 


అనుపమ బుద్ది మంతుడు బృహస్పతి యంచు జగంబులందు నే 
ఘనతరకీర్తి నందియును కష్టము లవ్విధి రాక తప్పెనే 

అనితరమైన జ్ఞానమది అక్కణ కయ్యెనె నాడు, కాన సై 

వును తగు యత్నమున్‌ సలుపంబూనుము కాగల దయ్యెడున్‌ దుదిన్‌ 


అని గీప్పతి పల్మగ నా 

యనిమిష పతి వినయ వినమితాననుడై యా 
తని వీడ్మొని బ్రహ్మకడకుం 

జనియెను వడివడిగ నతని సాయం బడుగన్‌ 


చని కడు దీనుడై సరసిజాత భవున్‌ గని మొక్కి పల్మె నో 
యనఘ! దురాత్ముడౌ మహిషు డత్యధికోద్ధతి స్వర్గసీమపై 

నని యొనరింప నెంచి మొననంతయు సిద్ధము చేయుచుండె; న 
ద్దనుజుడు తావకీన వరదర్చ యుతుండు నజేయు డబ్బజా! 


తే.గీ. కాన నన్నిప్లు మీరలే కావవలయు 


చం. 


ననుచు బ్రార్ధింప బ్రహ్మయు నతనిం గాంచి 
పార్వతీశుని గూడి యప్పద్మనాభు 
కదడకుంజని విన్నవించుట కార్యమిపుడు 


ఆతని చెంతకేగి మనమందర మొక్క సరైన మార్గమున్‌ 
చేతములన్‌ దలంచి తుదం జేయుట యొప్పును కార్య మెద్దియేన్‌, 
భీతిల కయ్య! సాహసము పెంపున శత్రు బలాబలంబు ల 
త్యాతత బుద్ధి నెంచని ప్రయత్న పరుండు నశించు నెవ్వదేన్‌ 


కమలజు డిట్లువల్మి విషకంధరు దోడ్మొని, యష్టదిక్సతుల్‌ 
తమ వెనువెంటరాం గదలి తామరసాక్షుని చెంతకేగి కా 

ర్యము వినిపించినన్‌ దితిజ హంతయు నిట్లనె తక్షణంబె య 
య్యమర విరోధియౌ మహిషు నంతమొనర్చుట యుక్తమిత్తటిన్‌ 


= రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 434 


115. చం. 


116. చం. 


117. తే.గీ. 


118. ఉ. 


119. చం. 


120. ఉ. 


121. ఉ. 


శ్రీ దేబీ భాగవతం 
మహిషునితో యుద్ధం - దేవతల పరాజయం 


సమరము సేయ సిద్ధపడి సాగుడు, భీతిలం బోకుడంచు న 
కృమల దళేక్షణుండు వలుకన్‌ దివిజుల్‌ దివిజేంద్రుం గూడి శీ 
ఘ్రమె తమ సైన్యముల్‌ గలసిరా నఖిలాయుధ పాణులై కడున్‌ 
గమికొని యేగి రాదనుజు గర్వమడంప జయాభిలాషులై 


మహిషుడునున్‌ మహోగ్రుడయి మాంసలుం జిక్షురు డన్నవాని దు 
స్సహుని చమూపతిన్‌ బనిచె సైన్యము నిచ్చి సురేంద్రుందాక, న 
య్యహిత భయంకరుండును సురాధిపు నొక్కట పంచశాత బా 
ణహతుల నొంప నా దివిజనాధుడు హెచ్చిన రోషమగ్చుడై 


కడంగి యర్ధచంద్రాకార కఠిన కాండ 
మొండు గైకొని రాక్షసు గుండెలదర 

వేయనా చిక్షురుండును వేగం బృథ్విం 
బడియె మూర్చిలి, యదిగని పాకవైరి 


రక్కసు దంతిపై శర పరంపరలన్‌ గురియించిచంప; పెం 
పెక్కిన క్రుద్ధతన్‌ మహిష డింద్రునిపైకి బిడాలుడన్న పే 
రెక్కిన దండనాయకు నహీన పరాక్రముం బంప, నాతడున్‌ 
పెక్కగు సేనతోం గదిసె పెల్చన నాదివిజేంద్రు ందాకగన్‌ 


రవఠవ లేక డాకొను బిడాలునిపై నమరేంద్రు డుగ్రుడై 
జవమున వైచె నంతట నిశాత దశాంబక పంక్తి నొక్కటన్‌, 
దివిజ విరోధియున్‌ మిగుల తీవ్రతరంబగు బాణపంక్తిచే 
నవియగం జేసె మధ్యనె సురాధిపు డేసిన యంబకమ్ములన్‌ 


అంతట బోక యిర్వదింశితాంబకముల్‌ వడివేసి యార్చి ని 
శ్చింతగనుండ, నింద్రుడును చేవదలిర్సగ వానినెల్ల న 
త్యంత పరాక్రమంబున విహాయసవీధినం ద్రుంచి వానిదౌ 
దంతినింగూల్చ దారుణ గదా ప్రహరమ్ముల తీవ్రకోపుడై 


ఇవ్విధి వారలిర్వురు నహీనగతిన్‌ విజయాభిలాషులై 
చివ్వ యొనర్చు చుండ దరింజేరి జయంతుడు తండ్రి కండయె 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 435 


122. కం. 


123. తే.గీ. 


124. చం. 


125. 6. 


126. తే.గీ. 


127. చం. 


వంచు స్కంధము 


జివ్వున సజ్యచాపమునంజేర్చిన యంబక పంచకమ్మునన్‌ 
దవ్వులంగూలనేసె నల దానవు విసృత మస్తకం బిలన్‌ 


దివిజులు జయజయ నినదము 
లవిరళగతి సలిపి రంత, నంబర మార్గం 
బవియగ దుందుభులు మొజసె, 
నవరోధములేక యాడి రచ్చరలు దివిన్‌ 


ఆ బిడాలుడు యమపురి కరిగెనన్న 

వార్త విని మహిషుడుంగడు నార్హింజెంది 
తా(ముడను వానిం బంపె యుద్దమ్మొనర్చ 
అతడు క్రోధానలోద్దీప్త డౌచు వచ్చి 


ప్రళయ పయోధరంబన సుపర్వ బలాయత సాగరమ్మునన్‌ 
బెలుచన బాణవృష్టింబజపెన్‌ బర సైన్యములెల్ల భీతిమై 
కళవళమంది పర్వులిడగా; నదిగాంచి యముండు దండమున్‌ 
బలముగ వైచె తాముపయిం బ్రబ్బిన కోప విరోచనాక్షుడై 


ఆ సమవర్తి దండహతి కాత దొకింతయుం జంకంబోక, బా 
ణాసన మెక్కువెట్టి యపు డష్ట్ర దిగీశులపైన, నాక సం 
వాసులపైన నాక్షణమ బాణశతంబుల నార్చి వేయుచున్‌ 
వేసటం బెట్టుచుండంగని విసయమందె వివస్వతీశుడున్‌ 


అతని వేగమ్ము నెదిరించి యడ్డుపడగ 
నొక్క రొక్కరె చాలక యొక్కటౌచు 

అష్ట దిక్సాలు రెల్ల రయ్యసురు నెదిరి 
యొక్కపెట్టున కాండమ్ము లొనర నేసి 
ధరణిం గూల్చిరి తాముని సరభసమున 
దనుజవరు లెల్ల రార్త నాదములు సలుప 
అమరు లానందమున పాడి యాడ నపుడు 
మహిషు డాగ్రహోదగ్ర దుస్సహితు డగుచు 


గదను ధరించి లోకములు (గక్నదలన్‌ ప్రళయాంబుద స్వనం 
బిదియన నార్చుచున్‌ సురల నెల్లర నిప్పుడె మట్టువెట్టి నే 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 436 


128. ఉ. 


129. చం. 


130. వు. 


131 ఉ. 


132. తే.గీ. 


133. మ. 


134. మ. 


శ్రీ దేవీ భాగవతం 


ముదమున స్వర్ణలోకమును ముచ్చట దీరగ నేలుకొందు మీ 
రిదె గనుడంచు వచ్చె నమరేంద్రు నెదుర్మొన యుద్ధభూమికిన్‌ 


వచ్చి మహేంద్రు నొంపగ జవంబున పెన్‌ గదవైచి యార్చినన్‌ 
చెచ్చెజ దేవనాధుడును చేవ దలిర్చగ వజమెత్తి యా 

మచ్చరి యాయుధమ్ము నట మధ్యనె గూలగనేసె నంతటన్‌ 
హెచ్చిన రోసమూని దనుజేంద్రుడు చేత శితాసి దాల్చుచున్‌ 


ఉటికె మహేంద్రుపైకి పతదుగ్ర మహాచల సన్నిభుండునై 
సురపతియున్‌ జలింపకొక శూలముం గైకొని తాకె రక్కసున్‌; 
దురమతి భీకరంబగుట తోరపు భీతిని దేవదానవుల్‌ 
పరువులు వెట్టసాగిరి జవంబున చెట్టుకు పుట్ట కొక్కరై 


మహిషుండున్‌ దన రాక్షసోచిత మహామాయల్‌ ప్రదర్శించుచున్‌ 
మహదాశ్చర్యకరంపు టాయుధములన్‌ మార్మొంచు, దా శత్రు దు 
స్సహమౌ విద్యను శాంబరిన్‌ దలపగా సాహస సంఖ్యన్‌ మహా 
మహిమోపేతులు పుట్టి రపు మహిషుల్‌ మాతంగతుంగాకృతుల్‌ 


వారల యుద్ధతిన్‌ గని దివౌకస నాధుడు కంపితాంగుడై 
యూరకనిల్చె; దిక్సతు లయోమయ సంస్థితులౌచు పారిపో 
నారయరైరి మార్గ మొకటైనను; నంతంద్రిమూర్తు లచ్చటన్‌ 
జేరిరి, వెన్నుడున్‌ దనుజసింహుని మాయందలంచి యంతటన్‌ 


ఇద్ది శాంబరీ విద్యయం చెతీంగియతడు 
దాని నిర్వీర్య మొనరించె తనదు చక్ర 
సంహతుల, నంత దివిజులు సంతసమున 
మరలి వచ్చిరి ధైర్య సంభరితు లగుచు 


ఎవరీ కార్యమొనర్చి రంచు మహిషుండిట్టట్టుంజూడంగం, గ 
న్గవకున్‌ గన్పడి రొక్కెడన్‌ నలువయున్‌ గంజాక్షుడున్‌ రుద్రుడున్‌ 
ఛవిమ [ద్రూపములన్‌ సహస్రరవి తేజశ్రీల నొప్పారి; దా 
నవవీరుం డది గాంచి రౌద్ర గతిం గ్రన్నన్‌ యుద్ధసన్నద్దుడై 


పరిఘన్‌ జేత ధరించి వారి నెదిరింపన్‌ వచ్చుచుండన్‌ ధను 
ర్ధరులై వెన్మనె బాష్మల ప్రముఖులౌ తద్దండనాధుల్‌ భయం 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 437 


కరులై వచ్చి సహాయమేర్పడ వడిన్‌ గాండ ప్రకాండమ్ములన్‌ 
గురియింపన్‌ సమరాంగణంబది మహా ఘోరాకృతిన్‌ గన్పడెన్‌ 


135. మ. _ దివిజానీకములున్‌ ద్రిమూర్తుల నటన్‌ దీప్తాంగులన్‌ జూచి థై 
ర్య వివృద్ధ స్థిర చిత్తులై సెలంగి హర్యక్షమ్ముల ట్లయ్యెడన్‌ 
గవియన్‌ జొచ్చిరి శత్రుసేనపయి హుంకారమ్ములన్‌ సల్పుచున్‌ 
వివిధాభీల మహాయుధ ప్రకరముల్‌ వేర్వేర సారించుచున్‌ 

136. సీ.  అంధకాసురుడు శరాసనం బెక్కిడి 


వెన్నునిపై బాణ వృష్టింగురియ 
వాసుదేవుండంత వానినన్నిటి నొక్క 
క్షణమాత్రముననె భగ్నం బొనర్చి 
కనలి యాతడు నీల కంధరు మార్మొన 
ద్వంద్వయుద్ధంబయ్యె వారిమధ్య 
అల త్రినేత్రుండును నసిలోముడును యమ 
వరుణులం దాకిరి వరుసతోడ 


గీ. మహిషు డేసిన గద గరుత్మంతుందాక 
గట్టిగా మూల్లి నిట్టూర్చి ఖగవరుండు 
హస్త పద్మమ్మున నిమిరి యజబ్దనాభు 
డతని నోదార్చి మహిషుపై నాగ్రహించి 


137. మ. తనశార్ణమ్ముధరించి శాతశర సంధానమ్ము గావించి హె 
చ్చిన కోపమ్మున నేసె పెక్కు శరముల్‌ శ్రీకాంతు డాదైత్యుపై 
ఘనగంభీర రవమ్ము పెల్లెసగ దిగ్గంతుల్‌ ప్రకంపింప దై 


త్యుని సేనల్‌ భయమందగా దివిజు లత్యుత్సాహులై యాడగన్‌ 


138. చం. అదిగని యంధకుండు భుజగాభరణున్‌ విడి యబ్దనాభునిన్‌ 
గదియుచు చక్రమున్‌ విసరె కాలకరాళ మహో(గరూపుడై; 
చెదరక వెన్నుడంత నతి శీఘ్రగతిన్‌ సురవైరి గర్వ సం 
పద లడంగన్‌ గదాయుధము వైచె దివౌకసు లుత్సహింపగన్‌ 


139. కం. దామోదరు దేసిన యా 
కౌమోదకి శిరముం దాకం గలంగి దనుజుడున్‌ 


అంచమ స్కంధము చా 


438 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


140. 


141. 


142. 


1438. 


144. 


145. 


146. 


వ. 


చ. 


చం. 


కం. 


కం. 


కః 


శ్రీ దేవీ భాగవతం 


భూమిన్‌ బడియెను మూర్చిలి 
సామజ కరహతుల నొరగు సాలము భంగిన్‌ 


ఆసమయంబున 


అతులిత కోపవేగమున నమ్మహిషుండును బిట్టునార్చి తా 
మతిసెడినట్టులై వడి రమాధవు మార్మొన, పద్మనాభుడున్‌ 
చతురత దానవేంద్రుపయి సాయకముల్‌ పజపంగ నిశ్చలో 
ద్ధతి నతడుండె వర్షజల ధారలకున్‌ మహిషంబు పోలికన్‌ 


అడలక దానవుండు పరిఘాయుధమున్‌ గొని (త్రిప్పి రివ్వనన్‌ 
గడుకొని విష్ణుమూర్తిపయి క్రౌర్యగతిన్‌ వడినేయ నద్దియున్‌ 

దడుకున వచ్చి శౌరి తలం దాకిన మూర్చిలె దానవారి, య 
య్యెడ గరుడుండు వానిం గొని యేగె రణావని వీడి నేర్చునన్‌ 


హాహా రవముల దేవత, 
లోహో భళి! యంచు నసురు లొక్కుమ్మడిగా 
నాహవభూమిని నార్చిరి 
శ్రీహరి మూర్చిల్ల నుభయ సేనలయందున్‌ 


వారలంగని శంకరు డో 

దారిచి కనలుచుంద్రిశూల ధరుడై మహిషున్‌ 
దారుణగతిం బొడువ నతడు 

నేరుపునం దలంగి యంత నిలకడతోడన్‌ 


శక్యాయుధమున్‌గొని భుజ 

శక్తిన్‌ శంకరునిపైన సరగున విసరన్‌ 
శక్తీశు నురముందాకెను 

దిక్తటములు పిక్కటిల్ల దివిజు లదరగన్‌ 


అంతట మూర్చందేణి కమలాక్షుడురా దనుజేంద్రుడున్‌ రమా 
కాంతునితోడ శంకరునింగాంచి నిజాకృతిం దాల్చి వాల మ 
త్యంత రయంబునన్‌ జళిపి యార్చుచు పేర్చుచు వాడికొమ్ములన్‌ 
వింతగం ద్రిప్పుచున్‌ గిరుల బెట్టుగంగ్రుమ్ముచు వచ్చెనుద్ధతిన్‌ 


స్త RR) 439 


147. 


148. 


149. 


150. 


151. 


152. 


159. 


ఉ. 


కం. 


చం. 


చం. 


వంచకు స్కంధము చా 


వచ్చిన వానిపై నిశిత బాణపరంపర లొక్కపెట్టునన్‌ 
లచ్చిమగండు వేయగ నలక్ష్యము సేయుచు పర్వతాగ్రమున్‌ 
(గ్రుచ్చిపెకల్సి వాలమునం గూర్చి రయంబున వైచె వారిపై 
హెచ్చిన గర్వసంగతి నహీన పరాక్రమమొప్ప దైత్యుడున్‌ 


ఆగిరి శిఖరమ్మును నతి 

వేగమ్మున నుగ్గొనర్చి విష్ణుండంతన్‌ 
జాగొనరింపక చక్రము 

నా గండుని పైన విసరె నత్యుగ్రగతిన్‌ 


ఆ చక్రాయుధ మాసురారి ఘన ఫాలాగ్రంబునం దాకినన్‌ 
వైచితంబది యేమొగాని యత డావంతైన లెక్కింప కా 
రోచిష్ణుండగు విష్ణుమూర్తి పయినన్‌ రోషించి దూషించుచున్‌ 
వైచెన్‌ బెన్గద కాలమేఘసమ రూపంబొప్ప గర్జించుచున్‌ 


అతనికి దీటుగా హరియు నంబరవీధి ప్రతిధ్వనింప, న 
త్యతులిత భీతి దైత్యులు రయంబునం బర్విడ మౌనులున్‌ సురల్‌ 
నుతులొనరింప నూదెను వినూత్నగతిన్‌ దనపాంచజన్యమున్‌ 
వితత విరోధి ధైర్య పరివేదనమున్‌ ద్రిజగత్ర్రసిద్ధమున్‌ 


మహిషుం డంతట సింహరూప ధరుడై మానాధుపై దూకి ము 
న్నహివైరిన్‌ నఖ తీవఘాతముల రక్తాంగ స్టితున్‌ జేసి య 
య్యహి శాయిన్‌ ఘన గర్జనార్భటుల నుగ్రాకారుడై చీరె, దు 
సృహమై వక్షము నుండి శోణితము విస్తారంబుగా వెల్వడన్‌ 


ఖగనాధుం డపు డంబుజోదరుని యాకారంబు వీక్షించి పె 
ల్లగు వేగంబున నాతనిన్‌గొని రణవ్యాపార మిప్పట్టునన్‌ 
దగదంచున్‌ దలపోసి యేగ, తదవస్థన్‌ గాంచి శీఘ్రంబుగా 
నగజాధీశుడు నేగె నింక రణయత్నంబేల యంచెంచుచున్‌ 


నలువయు హంసనెక్కి చనె నాకిక నేటికి చిక్కటంచు; ని 
శృలమతి వజధారియయి శక్రుడు మాత్రమె పోరుచుండ, వై 
దొలగక పాశహస్తుడయి తోడుగ నవ్వరుణుండు నిల్వ, తా 
వలపలి చేత దండమును బట్టి యముండును నిల్చె సాయమై 


= రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 440 


154. ఉ. 


155. వ. 


156. మ. 


157. ఉ. 


158. తే.గీ. 


159. కం. 


160. ఉ. 


161. కం. 


శ్రీ దేవీ భాగవతం 


ఐనను నాత్రిమూర్తులటు లాహవరంగము వీడినంతనే 

దానవ సైన్యమం దధిక ధైర్యమునెక్కొన నుత్సహించుచున్‌ 

బూని యనేక యాయుధ సమూహములన్‌ ధరియించి యుద్ధ రం 
గాన మహాట్టహాసముల గంతులు వైచుచుం గూడిరుద్ధతిన్‌ 


ఆసమయంబున 


జయమో స్వర్ణమొ యన్నరీతి సమరోత్సాహంబుతోం బోరుచున్‌ 
భయదుండై మహిషుండు పర్వత శిఖల్‌ భగ్నంబుగావించి వి 
స్మయమొప్పన్‌ సురకోటిపై విసరుచున్‌, చక్రంబటుల్‌ వాలమున్‌ 
నియతిన్‌ ద్రిప్పుచు సేనలన్‌ గలతం జెందించెన్‌ మహో(గంబుగా 


ఆతని పాదతాడనము లగ్గలమై వడిందాక దేవతల్‌ 

భీతిలి పర్వులెత్తుచు భువింబడి నల్లుచునుండం జూచి ని 
శ్చేతనుడై సురేంద్రుడును చేయున దేమియులేక వ(జ్రమున్‌ 
చేతధరించి వెన్టిరిగి సిగ్గున పర్విడె భీత చిత్తుడై 


దివిజ నాధుండె భయమునం దేజముడిగి 
పాజి మనకేల యుద్ధమ్ము బ్రతికియున్న 
శుభము గలదంచు నెంచి యచ్చోటువీడి 
యరిగి రయ్యమ వరుణాదు లదరి చెదరి 


దివిజపతి విడిచి వెళ్ళీన 

ధవళాశ్వంబును, గజమును తాగైకొని యా 
దివిజారి విజయ గర్వో 

తృవమున నేనుంగు నెక్కి చని కడువేగన్‌ 


మానుష రూపమున్‌ గొని యమర్యుల పట్టణ మాక్రమించి యా 
దానవ వీరు డెక్కెంగడు దర్చమునన్‌ సురనాధు పీఠమున్‌ 
దీనతదోప దేవతలు తీవరయంబున కాందిశీకులై 

కానన వీధులంబడి కకావికలైచని రెల్ల రంతటన్‌ 


దివిజుల పదవుల నెల్లన్‌ 
దివిజారుల కొసగి యతడు దివినేలుచు న 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 441 


162. కం. 


163. చం. 


164. కం. 


165. కం. 


166. తే.గీ. 


167. కం. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


వ్యవహితగతి నుండ దివిజు 
లవమతులై డాగియుండి రడవుల యందున్‌ 


దేవతల వ్యూహము 


క్రమమున నొకరొక్కరుగా 

నమరులు పద్మజుని చేరి యవనత శిరులై 
విమల గతుల నుతుల సలిపి 

విమతుని దౌష్ట్రములనెల్ల వినిపించిరిటుల్‌ 


అమరులపట్ల నేమిటిది యబ్దభవా! కడు నిర్ణయుండవై 

శమము వహించి యుంటివి? నిశాకరు చేష్టలు దుస్సహమ్ములై 
మముంగడు నొంచుచుండె, దయమాలి యతండు సురాళినెల్ల న 
క్రమమగు నూడి గమ్ములకు కష్టగతిన్‌ నియమించు నెప్పుడున్‌ 


చిక్కిన వానిని బట్టుక 
నుక్కు సెడన్‌ దన్నుచుండె నో వాణీశా! 
దిక్కుల పరిపాలింపగ 
రక్కసులను నిల్చి కడు నిరంకుశబుద్ధిన్‌ 


దేవతల కందవలసిన 

పావన హవ్యములు గొనుచు, పరమోత్కృష్టం 
బై వరలు పారిజాత సు 

మావలిం దలందాల్బుచుండు నానందమునన్‌ 


ఇన్ని తెలిసియు నీవిట్టు లేమి యెజుగ 
నట్టులుండం దగునె? తమ కాత్మజులము 
మమ్ముపేక్షింప మీకు ధర్మమ్మెసెపుమ! 
నీవు కాదన్న గతులింక లేవుమాకు 


అని దివిజులు ప్రార్థింపగ 
వనజభవుం డిట్లు పలికె వారల నెల్లం 
గని తన హృదయంబున కడు 

కనికర మొదవంగ తగిన కర్తవ్యంబున్‌ 


వంచు సంధు 


442 


శ్రీ దేవీ భాగవతం 


168. చం. దివిజ వరేణ్యులార! తమ దీనచరిత్రలు నేనెఖుంగుదున్‌ 


169. తే.గీ. 


170. 


171. 


172. 


1/9. 


174. 


కం. 


కరి, 


చం. 


దవిలి సహాయమున్‌ సలుప దక్షుడ గాను, వరంబుం బొందె వా, 
డెవడును పూరుషుండు తన నెన్నడుచంపగ లేనియట్లు తా 
నవియును నింతిచే రణమునం దొకనాటికి నిశ్చయమ్ముగన్‌ 


దీని కేదైన నొకదారి తెలియవలయు 
శంకరుని గూడి మనమెల్ల చర్చంజేసి 
యవల వెన్నుని పాలికి నరిగి తగిన 
నిర్ణయంబును చేయుట నీతియగును 


అనిపలికి దివిజవర్యులం 
దనవెంటన్‌ గొనుచు నరిగె తారాధిప మం 
డనుకడ, కతడును గౌరవ 
మున వారల కెదురువచ్చి మోదముతోడన్‌ 


లోనికి గొనిచని కుశల వి 

ధానముల నడిగి తెలిసి యధర్మపరుండౌ 
దానవ నాధుని చేష్టల 

వాణీ రమణుండు తెలుప పకపక నగుచున్‌ 


వనజభవా! నిశాటుని తపంబునకున్‌ గడుమెచ్చి వానికిన్‌ 
బొనర వరంబు నీవటుల పూర్వ మొసంగిన కారణంబునన్‌ 
మనకిటులాపదల్‌ గలిగె మానినిచే హతుడౌనుగాని యా 
తని వధియింప నాకును సుదర్శన పాణికినైన సాధ్యమే! 


వానిని సంహరింప గల వాడిమి గల్గిన యింతియున్నదే 
వాణికి గౌరికిన్‌ శచికి భార్గవి కేనియు యుద్ధవిద్య లే 
మైనను గల్లునే యిక ప్రయాసములేటికి, వాసుదేవునిన్‌ 
జ్ఞాన విశిష్టునిన్‌ గలసి సర్వము దెల్పుట యోగ్యమిత్తతిన్‌ 


ఆతడు మార్గమేదయిన నారయు నంచు వచింప నా సుర 
'వ్రాతము లెల్ల శంకరుని బ్రహ్మనుగూడి ప్రయాణమైరి ని 
ర్యాత లతాంత మారుత విహారములున్‌ ఖగ నిస్వనంబులున్‌ 
బ్రీతి యొనర్చ నిద్ది శుభవేళ యటంచు దలంచుచున్‌ వడిన్‌ 


= రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 443 


175. 


176. 


177. 


180. 


181. 


182. 


చం. 


కం. 


చం. 


చం. 


వంచకు స్కంధము 
చని యటం గాంచి రెల్లరు నిశాకరకోటి విభాసమానమున్‌ 

వనరుహ ఫుల్లకోకనద బంధుర దివ్యసరోవరమ్ము స 

న్మునివర సన్నుతమ్ము సురముఖ్య నిరంతర సేవితమ్ము న్‌ 
వ్వనజదళాయతాక్షుని నివాసమునైన వికుంఠధామమున్‌ 


అట వీక్షించిరి దివ్యసుందరతరోద్యాన (ప్రదేశంబునన్‌ 
స్ఫుటదిందీవర కోమలాంగు నవ సంపఫుల్లాబ్దనేత్రున్‌ మహో 
త్మట మాణిక్య కిరీట కుండల ధరున్‌ గంధర్వ దివ్యాంగనా 
పటలీ గాన వినోద మగ్ను హరి నిర్వక్రప్రతాపోన్నతున్‌ 


లోనికిం జన యత్నింపగ 

నా నలువను శివుని సురల నట జయవిజయుల్‌ 
పోనీక నిలువరించిన 

మౌనంబున నిల్చిరచట మర్యాదకునై 


అంత 


విజయుడు లోనికేగి వినిపించెను వీరలరాక పక్షిరాట్‌ 
ధ్వజునకు, నంత తా నతి ముదంబున వచ్చి వినములైన య 
య్యజుని పినాకపాణి నమరాదులం గైకొని లోనికేగి యా 
భుజగ శయుండు భక్తజనపోషకు డివ్విధిం బల్కె వారితోన్‌ 


సేమమె మీకు నెల్లరకు చేరియిటుల్‌ గడుదైన్య చిత్తులై 
యేమికతంబునన్‌ దరలి యియ్యెడకున్‌ జనుదెంచినారు, మీ 
క్షేమమె గోరుచుందు నతి శీఘ్రమె దెల్పుడు నేను మీకు నై 
యేమి యొనర్పగా వలయు నెయ్యవి మీకిపుడైన కష్టముల్‌ 


అని కరుణాంతరంగుడయి యంబుజనాభుడు వల్మ దేవతల్‌ 
వినయముతో మహాత్మ! కడు వేందుటుడై మహిషుండు మమ్ములన్‌ 
దినదిన ముగ్రకర్మముల తీవ్ర తరంబుగ హింసంబెట్టుచున్‌ 
గొనకొని యజ్ఞభాగములం గోరి హరించుచునుండు దుష్టుడై 


దివిజుల నెల్లం బోందణిమి తెంపున నింద్రుని యాసనమ్ముపై 
నవిరళరీతి నెక్కి యసురాధము డెల్ల సుపర్వ రాజ్యమున్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుచ్చార్యా 444 


189. 


184. 


185. 


186. 


187. 


188. 


189. 


కం. 


కర 


చం. 


కం. 


కం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం 


జవమున నాక్రమించె, పరుషంబగు నాతని దుష్టచేష్టలన్‌ 
దవిలి సహింపలేక పలు దారులం బర్వితి మెల్లవారమున్‌ 


ప్రాణము లరచేతం గొని 

కానన మార్గములం బట్టి కష్ట గతుల మా 
మానసముల నిను దలచుచు 

దీనులమై వచ్చితిమి సుధీజన వందా! 


వర గర్వంబున నున్నవాడతడు దేవా! వాని నెవ్వారలున్‌ 
పురుషుల్‌ చంపగలేరు, చంపగల యప్పుణ్యాత్మురా లెవ్వరో 
అరయన్‌ జాలక వచ్చినార మిటకోయబ్లాక్ష! మాదుఃఖముల్‌ 
పరి మార్చంగల ప్రోడవీవె త్రిజగత్సర్యంత మెక్కాలమున్‌ 


దేవా! సరియగు మార్గము 
భావంబునందలచి కార్యభారము నెల్లన్‌ 
నీవే వహియించుచు మము 
బోవం గోరెదము పుణ్య పురుషశ్రేష్టా! 


తమతమ పడ్డ కష్టముల దైత్యవిరోధికి నిట్లు తెల్పు న 
య్యమరులం గాంచి నవ్వి కమలాక్షుడు వల్మెను దివ్యులార! మున్‌ 
సమరముసేసి యుంటిమి నిశాటునితో మనమెల్ల, నైన న 
య్యమర విరోధి జంపం దరమయ్యెనె నాకును మీకు నయ్యెడన్‌ 


మన మన తేజశ్ళక్తుల 

మనమన యంశలను గలపి మహిళ నొకర్తెన్‌ 
జనియింపం జేయం గల్గిన 

ననిలో నాశక్తి మహిషు నంతమొనర్చున్‌ 


అదియే తరణోపాయము 

పదిలముగా మీరలిపుడు ప్రార్థింపుడు మీ 
సదమల తేజోంశల ప్రీ 

పదములు గావించి తత్‌ప్రభావము వలనన్‌ 


తేజోరాశి జనించును 
(భ్రాజితముగ సకల శక్తి భాజన యౌచున్‌ 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్చార్యా 445 


190. వ. 


191. ఆ.వె. 


192. కం. 


193. కం. 


194. కం. 


195. కం. 


196. ఆ.వె. 


ఆజగదంబ కపుడు మన 
మోజన్‌ మన యాయుధముల నొసగుద మెల్లన్‌ 


దివ్యతేజస్స్యరూపిణి ఆవిర్భావము 


విష్ణుమూర్తి వచియించిన యాయుపాయంబున కందరు 
నంగీకరించి తమతమతేజోంశలను ప్రీమూర్తులుగా నుపాసించిరంత 


పద్మరాగమణుల ప్రభలు చల్లిన యట్లు 
దుస్సహంపు కాంతి దొంతరలుగ 
చేరియొక్కచోట శీతోష్టములంగూడి 
పొడమె జ్యోతి నలువ మొగమునుండి 


అదిగని సుర లాశ్చర్యం 

బొదవగ గనుచుండ శివుని యొడలు వెడలి పెం 
పు దలిర్పగ నొక తేజము 

చదలెల్ల వెలుంగం బుట్టె శంపాభంబై 


అంతట పంకజనాభుడు 

స్వాంతంబునం దలప నీల వర్ణముతో నా 
శాంతమ్ములు వెలుగగ నొక 

వింతంగొలుపు కాంతి తనువు విడివడి నిలిచెన్‌ 


దేవేంద్రుండును మదిలో 

భావించిన యంత చిత్ర వర్గ్ణాన్వితమై 
పావన మగు తేజం బపు 
డావిర్భవమయ్యె వెడలి యాతని మేనన్‌ 


ఆవిధమునం బలుతేజము 
లావిర్భవమందె వరుస నాశాధిపసత్‌ 
భావాశ్రయ దేహములన్‌ 
భావాతీతముగ దిశలం బర్వన్‌ కాంతుల్‌ 


సకల దేవతలును స్వాత్మల భావించి 
వెలువరించి రంత వివిధగతుల 


అంచమ స్కంధకు చా 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 446 


197. ఉ. 


108. కం. 


109. కం. 


200. చం. 


201. వ. 


202. చం. 


208. తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం 


నొక్క రొక్కరు తమ యుజుల తేజమ్ము 
లన్ని కలిసి యొప్పె నద్రివోలె 


అక్కజమంద నందరు తదంశ సముద్భవ కాంతి పుంజముల్‌ 
చక్కగ రూపుదాల్చి నొక జవ్వనిగా త్రిగుణాత్మయై యటన్‌ 
చొక్కప్రు నీలికన్నులు, విశుద్ధ ముఖమ్మును దివ్యభూషలున్‌ 
దిక్కులనిండి భాసిలు ప్రదీప్త సహస్ర రవి ప్రభావలిన్‌ 


అరుణాధరోష్ట, పల్లవ 

కరచరణాంచిత, సహస్ర కమనీయ భుజా 
పరిరంభిత దివ్యాయుధ, 

వరరూపిణి నిలిచె దివిజ వర్యుల యెదుటన్‌ 


కడుదీక్షగ వ్యాసుండిటు 

నుడివెడి వృత్తంబు విను మనుజ విభుడు మదిన్‌ 
బొడమిన యొక సందేహం 

బడిగెను నీరీతి మునిజనాగ్రణింగనుచున్‌ 


విమల యశోవిశాల బుధవిత్తమ! నా కెటిగింపుమయ్య! యా 
యమరుల తేజముల్‌ గలసి యద్భుతరూపముం బొందెనంటి, వే 
యమరుల యంశ లేగతిన నామె శరీరమునందు నాసికా 
ద్యమల తనూవిభాగ విభవాకృతులన్‌ ధరియించి యొప్పెనో 


అనియడిగిన జనవరుంజూచి మునివరుండిట్లనియె 


నరవర! తన్మహత్వము లనంతము లయ్యవి విప్పిచెప్ప నే 

ర్వ రల త్రిమూర్తులైనను తరంబగునే యిక నన్ను బోంట్ల, క 

ప్పరమదయా మహాంబుధి శుభంకర రూపము నుగ్గడింప; నే 
నెబుగుదు లోకమాత యుదయించినదన్న నిజంబుమాత్రమే 


ఉద్భవించిన దనుటయు నొప్పుగాదు 

ఏలయన నా జగన్మాత యెపుడు నిత్యు 
రాలు, సకల రూపమ్ములం దధివసించి 
వఅలు చున్నది యామెయే అరసిచూడ 


— రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 447 


204. కం. 


205. కం. 


206. కం. 


207. పీ. 


208. కం. 


వంచకు స్కంధము 
రంగస్థల నటుడు వివిధ 

భంగిమలౌ పాత్రలందు పరవశుడై హృ 

ద్యంగమముగ నటియించెడి 

భంగిన్‌ నటియించు నామె పలు రూపములన్‌ 


రూపము లేని మహేశ్వరి 

రూపమ్ము లనేకములను రూడిగం దాల్బున్‌ 
రూపముల బట్టి నామము 

లేపగు గుణములను బొందు నిచ్చామతియై 


ఐనను నీ కోరినటుల 

నే నేర్చినయంత నామె నెమ్మేనున నే 

యే నిర్ణరతేజం బే 

స్థానములం దమరె వాని దగ వివరింతున్‌ 


శివుని తేజోంశమ్ము శ్వేతవర్ణముతోడ 
ముఖపద్మమౌచు పూంబోణికమరె 
యముని తేజంబెల్ల నాయతగతి మేఘ 
వర్ణంపు కురులయ్యె పద్మముఖికి 
అగ్నితేజం బామె కసితాసితారుణ 
కాంతులతో మూడు కన్నులయ్యె 
మూడు సంధ్యలు కడు ముచ్చటంగొల్పగ 
కనుబొమలౌచు నక్కాంత కొప్పె 


మదన డోలిక లట్టుల మ్మానవతికి 
అనిలతేజము కర్ణమ్ములై వెలింగె 
తిలసుమ సదృశంబై యొప్పె తిన్ననగుచు 
ధనదతేజము ఘ్రాణమై తన్వికపుడు 


ప్రాజాపత్యంబగు నా 
తేజంబది కుందసుమ సద్భశమై గరిమన్‌ 
రాజిల్లైను జగదంబకు 
నోజన్‌ రదనంబులౌచు నుద్యత్‌ ప్రభలన్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 448 


209. 


210. 


211. 


212. 


2139. 


214. 


215. 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


చం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం 


అరుణారుణ తేజంబును 

పరగన్‌ శ్రీకార్తికేయు వరతేజంబున్‌ 
పరదేవి కమరె నయ్యెడ 

తిరముగ నోష్టంబులౌచు దివిజులు మెచ్చన్‌ 


వెన్నుని తేజం బంబకు 

పన్నుగ పదునెన్మిదింట బాహువులయ్యెన్‌ 
చెన్నుగ వసువుల తేజము 

లన్నియు బ్రేళ్ళయ్యె చేతులందున వరుసన్‌ 


శీతకిరణుని తేజము చెలువుమీర 
నమ్మ వక్షోరుహమ్ములై యలవరించె 
దివిజనాధుని తేజమ్ము తెలియం బడక 
అంబ కవలగ్నమయ్యి చిత్రంబు గదుర 


వరుణ తేజమ్ము పదములై వాసికెక్కె 
జఘన మయ్యెను భూమి తేజంబదెల్ల 
ఇట్టు లిందరి తేజమ్ము లెలమిం జేరి 
సుదతి రూపమ్ముం దాల్చి యచ్చో వెలింగె 


సకల శుభాంగి, సుస్వర, విశాల నవాంబుజ పత్రనేత్ర, ని 
చ్చకమునం గాంచి దేవతలు సంతసమంది జెజేలు వల్ముచున్‌ 
నికట తటాంజలిస్ఫుట వినీతులునై నుతియించిరప్పు,ని 

శృకిత మనస్ములై యిక నిశాటుని పీడ తొలంగె నన్నటుల్‌ 


సరసిజనాభు డంత సురసత్తములన్‌ గని మీరలెల్లరున్‌ 
స్థిరముగ మీదు నాయుధ విశేషము లీజగదేక మాతకున్‌ 
సరగుననిండు భక్తిమెయి, సర్వము నామెయె నిర్వహించు నం 
చిరవుగం బల్మ వారును మహేశ్వరికిన్‌ వలగొంచు నయ్యెడన్‌ 


కమలేశు నాజ్ఞంగైకొని 

'క్రమమునం దమ యాయుధముల గౌరవ మొప్పన్‌ 
కమలాక్షి కొసగి రప్పుడు 

విమతుని మరణంబుం గోరి వేలుపులెల్లన్‌ 


చా రీచీనీ : అగస్త రాళ సుబ్చార్యా 4409 


216. 


217. 


218. 


219. 


220. 


221. 


222, 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారా 


ఉ. 


కర్త; 


కం. 


కం. 


కం. 


కరః 


క్షీరసముద్రు డిచ్చె నొకచెల్వగు సన్నని దివ్యవస్తమున్‌, 
చారుతరంపు హారమును, చండమయూఖ నిభాభమైన చూ 
డా రమణీయరత్నమును డంబితకుండల కంకణమ్ము, లిం 
పారగ నా జగజ్జనని కంచితభక్తి వినమశీర్చుడై 


శ్రేయంపు రత్నకంకణ 

కేయూరము లొసగె భక్తిం గేల్మోడ్చుచు ప 
ద్మాయత లోచనకు మహా 

మాయకు శ్రీవిశ్వకర్మ మందస్మితుడై 


సుమధుర మంజుల రవముల 

నమరెడు నూపురము లొసగె నంబకు భక్తిన్‌ 
కమలాప్త మండలములన 

నమరులు భమం జెందం ద్వష్ట యాశ్చర్యముగన్‌ 


వరుణుం డొసగెను తల్లికి 

సరసిజ మాలికను భృంగ సంచరితంబున్‌ 
పరిమళ మెన్నడు తబుగని 

యరుదగు మహిమమ్ము వైజయంతిని వేడ్మన్‌ 


హిమవంతు డొసగె నంతట 
రమణీయములైన రత్నరాసుల తోడన్‌ 
కమనీయ కనక కాంతుల 

నమరెడు సింహమును నంబ కధిరోహింపన్‌ 


హరి తన సుదర్శనమునకు 

సరియగు చక్రమును సృష్టి సల్పి యొసంగెన్‌ 
పరదేవికి పర దశశత 

శిరముల నొక్కటన డుల్లం జేసెడు దానిన్‌ 


తరుణేందు శేఖరుండును 

సర గున నిజ శూలమునకు సరియగు శూలం 
బరిహృదయ విభేదనమును 

స్థిరముగ శ్రీదేవి కొసగె శ్రేష్టతమంబున్‌ 


వంచు సంధు 


450 


228. కం. 


224. కం. 


2925. కం. 


226. ఆ.వె. 


2217. 6. 


228. ఉ. 


229. శా. 


శ్రీ దేవీ భాగవతం 


వరుణుడు నిజ శంఖమ్మును 

నరుణ శిఖల నొప్పునట్టి యగ్ని శతఘ్నిన్‌ 
వర తూణీరము లనిలుడు 

పరదేవి కొసంగి రధిక భయభక్తులతో 


సురకరి కలంకరించిన 

వర ఘంటికయును నభినవ వజ్రాయుధమున్‌ 
సురపతి శ్రీదేవి కొసగె 

పరపీడ తొలంగె నన్న భావముహెచ్చన్‌ 


గాంగజల పూరితంబగు 

బంగారు కమండలమును బ్రహ్మ యొసంగెన్‌ 
పొంగారు వేద్మ యముడు నొ 

సంగెను దండమ్ము నంబ సంతసమందన్‌ 


వివిధ భూషణముల వివిధాయుధమ్ముల 
కనులు చెదరునట్లు కానుపించు 
లోకమాతను గని నాకవాసు లెలమి 
సంస్తుతించి రిట్లు సంభ్రమమున 


సిద్ధికి బుద్ధికిన్‌ సిరికి చెల్వగు పుష్టికి రౌద్రమూర్తికిన్‌ 
వృద్ధికి శాంతికిన్‌ శచికి వేడుకవైష్టవికిన్‌ కరాబ్దముల్‌ 
బద్ధమొనర్చి భక్తి నభివందనముల్‌ పొనరింతు మమ్మ! స 
దృుద్ధులతో త్వదీయ పరిపూర్ణ శుభాకృతి కోమహేశ్వరీ! 


ఓ జగదేకమాత! కడు నుద్ధతి నమ్మహిషుండు దుష్ట సం 
యోజనుడై సుధాంధసుల నుగ్రగతిన్‌ గడు నొంచుచుండె, ని 
స్తేజులమై కకావికలు సెంది పలాయన మొప్పగించి య 
వ్యాజగతిన్‌ త్వదీయ పదపద్మము లంటితిమమ్మ యీశ్వరీ! 


నీవే దిక్కిక మాకు లోకజననీ! నీచాధముండైన యా 
దేవారాతి నశించు నీవలననే తీవ్రంపు మా దుస్థితుల్‌ 
దేవీ! పాయగం జేయుమమ్మ నిను నుద్దీప్త ప్రభారూపిణిన్‌ 
గావన్‌ వేడెదమమ్మ! అన్యులెవ రింకన్‌ మమ్ము రక్షింపగన్‌ 


= రీచన్‌ : అగస్తరాజు సుబ్బార్పా 451 


2 


2830. 


281. 


282. 


299. 


284. 


235. 


236. 


చం. 


కం. 


చం. 


చం. 


చం. 


వంచకు స్కంధము — 
కడు దైన్యస్థితి నిట్లు దేవతలు వల్మన్‌ గాంచి యాదేవి తా 

నెడదన్‌ సంతసమంది నవ్వుచు భయంబింకేల మీరెల్లరున్‌ 

దడబాటొందక నిర్భయస్థితిని చింతల్‌ మాని వీక్షింపుడీ 

వడి నే నమ్మహిషున్‌ వధింతునిక నెవ్వారడ్డమై నిల్చినన్‌ 


ఇదియొక చిత్ర మీజగతి నింద్రుడు బ్రహ్మయు విష్ణుమూర్తియున్‌ 
దుదకల రుద్రుడున్‌ మహిషు దోర్చలమున్‌ సహియింపలేక యి 
ట్లదరుచు పాటిరన్న కడు నక్కజ మయ్యెడు; దైవనిర్ణయం 
బది యెదిరింపరాదిల మహాత్ములకైనను ముజ్జగంబులన్‌ 


అని పల్కి మహాలక్ష్మియు 
క్షణమూరక యుండి దిశలు గ్రక్కదలగ భీ 
షణముగ నవ్వెను నెరుపె 
కిన కను యుగ్మమున నగ్నికీల లురలగన్‌ 


మహిషుని సంభ్రమము - మంత్రిరాయబారం 


ప్రళయ వినీల మేఘ ఘనరావ సమంబగు నామహేశ్వరీ 
గళ గళితాట్టహాస పరికంపితుడై మహిషుండు క్రోధ సం 
కలిత విరూక్ష నేత్రుడయి కారణ మెద్దియొ కానరాక భూ 
వలయము దద్దరిల్ల పటుపాద విఘట్టన బిట్టు నార్చుచున్‌ 


తనవారిన్‌గని యేమిటీ రవము శోత్రంబుల్‌ విదారించెడున్‌ 
దనుజుల్‌ సేయరు దీని; వాడెవడొ సుత్రామానుకూల్యుండు, చ 
య్యనవానిన్‌ శిఖవట్టి యీడ్చుకొని రండంచున్‌ ప్రచండాకృతిన్‌ 
ఘన హుంకారము సల్ప దూతలు భయోత్మంపాంగ సంరంభులై 


పరువున నాల్లు దిక్కులకు పర్వి కనుంగొని రొక్కచోట నం 
దరును త్రిషట్మ భూరిభుజ దర్శితగాత్రను దివ్యభూషణాం 
బర వివిధాయుధన్‌ వర సువర్ణ విరాజిత పాత్రధారిణిన్‌ 
హరివర వాహనన్‌ భయద హాస మహో(గముఖిన్‌ పరాంబికన్‌ 


కని తమ ప్రాణవాయువులు కంఠములన్‌ వెలికేగు నట్టులై 
కనులకు తేళిచూడ నవకాశములేక భయమ్ముం జెంది, నె 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 452 


237. చం. 


238. కం. 


2839. ఉ. 


240. కం. 


241. 


242. వ. 


248. కం. 


శ్రీ దేవీ భాగవతం 


ట్టన జవసత్వముల్‌ గడు దిటంబుగ చిక్కగం బట్టి పర్వునన్‌ 
జని మహిషాసురున్‌ గని విషణ్డులునై వినిపించి రివ్విధిన్‌ 


దనుజవరేణ్య! ప్రాఢవనితన్‌ నవరత్న విభూషణాంచితన్‌ 

ఘన మృగరాజ వాహనను గాంచితి మొక్క మనోహరాంగనన్‌ 
దనర (త్రిషట్క భూరి భుజదర్పను దివ్యమహాయుధోగ్ర హ 
స్తను వికటాట్టహాస విలసన్ముఖ దీప్త దిగంత చుంబితన్‌ 


మానవ దానవ కాంతల 

లోనన్‌ గనిపింప దిట్టి లోలాక్షి యెటన్‌ 
దానవకుంజర! దివిజులు 

మానక నుతియింతు రామె మాహాత్యంబుల్‌ 


ఎచ్చట నుండి వచ్చినా? భరించెడి వాడెవడో,? జగంబులన్‌ 
మచ్చుకు నైన మున్‌ వినము, మానిని రూపము తేజిచూడగా 
నచ్చుపడంగలేదు; భయమై చడి చప్పుడు లేక యీగతిన్‌ 
వచ్చితి మయ్య! మీకు తెలుపన్‌ దనుజేశ్వర! పర్వు పర్వునన్‌ 


అనిదూతలు వల్మగ నా 

దనుజుడు సరకుంగొనకం గడు దర్పోద్ధతుడై 
తన మంత్రివర్యు నొకనిని 

గని యాజ్ఞాపించె నిట్లు కర్తవ్యంబున్‌ 


ఓయి యమాత్యవర్య! తడవోర్వక సర్వచమూ సమూహముల్‌ 
పాయక వెంటరాం జని యుపాయ చతుష్టయ మేర్పడంగ శౌ 
ర్యాయతవృత్తి నమ్మహిళ నంతముసేయక, పట్టి తెమ్ము, నే 
నాయమంబెండ్లియాడి ప్రణయాంబుధిం దేలుదునిచ్చకంబునన్‌ 


అనిపలుక 


మదమత్తుండగు మహిషుని 

మదిలోగల భావమెల్ల మంత్రివరుండున్‌ 
పదిలముగ నెతిగి రథగజ 

పదభట తురగములం గూడి పటుదర్పమునన్‌ 


స్త I) 453 


244. 


245. 


246. 


247. 


248. 


249. 


250. 


చం. 


చం. 


కం. 


కం; 


చం. 


తే.గీ. 


అంచమ స్కంధము 


చని వినయాతిరేకమున సారసనేత్రకు నంజలించి యో 
వనజముఖీ! త్వదీయ శుభవర్ణ సమంచిత నామమెద్ది? యే 
పనింగొని యిందు వచ్చితివి? వాసమదెయ్యది? నీమనోజ్ఞమౌ 
తనువిభవంబు లోం దలచి దాస్యమొనర్చని ధీరుడుండునే? 


మహిషుడు మాప్రభుం, డతని మంత్రిని నేను విశాల విశ్వమం 
దహితుల నోర్చినట్టి దనుజాగ్రణి యాత డజేయు డేరికిన్‌ 
విహిత తపోవిభూతిం దొలివేలుపుచే వరమంది నట్టి దు 
స్సహుడు త్వదీయ రూప గుణ సంపదకున్‌ వశుడయ్యె సుందరీ 


ఆతడు నిన్ను చూడవలె నంచు దపించుచు నున్నవాడు, నిన్‌ 
చేతమునన్‌ వరించె, తన చెంతకు నీ వరుదెంతువేని సం 
ప్రీతియె యౌను, కాదనిన వీరవరేణ్యు డతండె వచ్చు వి 
ఖ్యాతిగ నీకు నచ్చునటు లాకృతి దాల్చి త్రిలోక సుందరీ! 


నీ వెటు లాజ్ఞాపించిన 

నా విధి తా నాచరించు నరవిందాకీ! 
కావున నా కెదియో యొక 

టీవే యెతిగింపుమమ్మ! యే నరుదెంతున్‌ 


అనిపలుకు నయ్యమాత్యునిం 

గని బిట్టుగ నవ్వి మేఘగంభీర రవం 

బున నిట్లనియె మహేశ్వరి 
కనుయుగ్మమునందు నిప్పుకణము లురలగన్‌ 


దివిజులు నన్ను కోరగ మదించిన దైత్యులం జంపి నాక సం 

భవులకు మేలుసేయుటకు వచ్చితి నివ్విధి; యజ్ఞ భాగముల్‌ 
దవిలి హరించుచున్‌ మిగుల దర్పముతో దివిజాళి, సాధుపుం 
గవులను నొంచు మీమహిషు కాలునిప్రోలికి పంపెదన్‌ వడిన్‌ 


శ్రీమహాలక్ష్మి యండ్రు నన్‌ జెలువు మీర 
దేవతలకెల్ల తల్లిని ధీరురాల 
నొంటిదానను సైన్యమ్ము లొరులులేరు 
జగము లెల్లను నాయాజ్ఞ జరుగుచుండు 


= రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 454 


251. 


252. 


258. 


254. 


25ర్‌. 


256. 


257. 


25రి. 


కం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం 


సామోపాయముచేత నీవిపుడు నన్‌ సంస్కార పూర్వంబుగా 
ధీమంతున్‌ బలె స్వాగతించితివి మంత్రీ! యట్లె కాకున్నచో 
నీ మేనున్‌ దహియించి యుండెదను మన్నిర్వక్ర కాలాగ్ని ని 
ర్టూమంబైన విలోకనోగ్ర శిఖలన్‌ గ్రూరంబుగా నెప్పుడో 


కావున నీవు తక్షణంబేగి నామాటలుగా నీ ప్రభువున కిట్లెటింగింపుము 


“ఓ దనుజాధమా! (బ్రతుక నోపుదు వేని దివంబువీడి శౌ 
ర్యోదయవృత్తి మాని చనుటొక్కటె మార్గము బంధుమిత్ర దా 
యాదులంగూడి భోగవతి, కట్టుల కాదని నిల్తువేని సం 
వాదములేల మద్విశిఖ పంక్తుల గూల్తు త్వదుత్తమాంగమున్‌” 


అటుగాక సమరభూమిన్‌ 

పటుసైన్యము తోడ నెదిరి బవరముసేయన్‌ 
చటుల గతి వత్తువేనిన్‌ 

నిటలాక్షుం డడ్డుపడిన నిన్ను నడంతున్‌ 


అని మహిషునుద్దేశించి పలుకు నయ్యంబ పల్ములన్‌ విని మంత్రివర్యుండు 
సవినయముగ మరల నిట్లు సంభాషించె 


దేవీ! అంగనవయ్యు నీవు మది సందేహింప కీరీతిగా 
భావోద్రేకముతోడం బల్మితివి, సంభావ్యంబెయౌ; కానిచో 
నీవిందొంటరిదాన, వెవ్వరును లేనేలేరు 'సైన్యంబులున్‌ 
భావింపన్‌ గడు పిన్నవీవు తగునే ప్రాగల్భ్యముల్‌ వల్మగన్‌ 


అమ్మహిషుండు శూరవరు, డబ్దజుచే వరమందె; సైన్యసం 
ఘమ్ముల నొప్పువాడు, కడు కర్మశ దీర్హశరీరు, డస్ర శ 
స్రమ్ము లనేకముల్‌ గలిగి శాత్రవ వారణ ఘోటకాటవిన్‌ 
(గమ్మి దహింపంజేయంగల కాల దవానల దీప్త హస్తుడున్‌ 


సుకుమారివి, కడు పిన్నవు 

సకియలతో బంతులాడు చందము కాదో 
సకియా! సమరము, హస్తి ల 

తికను బలె చిదుము నతండు దేవీ! నిన్నున్‌ 


స్త I) 455 


259. కం. 


260. ఉ. 


261. చం. 


262. చం. 


263. ఉ. 


264. శా. 


265. శా. 


చా రీచీనీ ; 


శృంగార భావ మించుక 

భంగంబగు నంచు సౌమ్య పదజాలము లి 
భృంగి వచించితింగానీ 

యంగన! లేకున్న నిన్ను నడగింపనొకో! 


కావున రాజ్య సంపదలు కాదన బోవక మంచి చెడ్డలన్‌ 
నీవును నెమ్మదిన్‌ దలచి నెయ్యము వియ్యము లేర్పడంగ స్త 
ద్భావముతోడ నమ్మహిషుంబ్రాభవమొప్ప వరింపు మింతటన్‌ 
వావిరి నెల్ల లోకముల పాలన సేయుము సౌఖ్యమయ్యెడున్‌ 


అనుచిత మైన మాటలిటు లాడెడి యద్దనుజేంద్రు మంత్రినిన్‌ 
గని జగదంబ యోయి! పలు కాజులు వల్మకు, నిన్నుబోటి హీ 
నుని తనమంత్రిగా గొనిన న్యూనగుణుం డతడెంత మేటియో 
కనబడుచుండె యింక పలుకన్‌ వల దిర్వురునున్‌ సమానులే 


పురుషుడంగాను నేను తనువున్‌ ధరియించితి నొక్క యింతిగా 
నెబుగవె నీ ప్రభుండు మరణించు నొకానొక యింతిచే నటం 
చిరవుగ బ్రహ్మదేవుడపు డిచ్చిన యట్టి వరంబు; గావునన్‌ 
మరణము తథ్యమోయి పలుమాట లికేటికి నీదు టేనికిన్‌ 


ఆయువు మూడినట్టి యొక యల్పుని నుక్కడగించు యత్నమం 
దాయుధ మేమి కావలయు?, నక్కణయే బలుసేనలైన?, వ 
జ్రాయుధమౌ తృణంబె తనకాయువు తీజిననాడు, వానికే 
యాయువు గట్టిదైన తృణమైచను నెంతటి వజమేనియున్‌ 


న్‌ తప్పిం దొకయింతలే, దతనికిన్‌ నీ వొక్క యుద్యోగివై 
యాతం డెయ్యది చేయుమన్ననది చేయన్‌బూను టొప్పాను, ని 
ర్ఫీతిన్‌ నీవు రయంబునన్‌ జను మికన్‌ విన్సింపు మీ జేనికిన్‌ 
చాతుర్యంబున యుక్తి యుక్తమగు నస్మద్వాక్యముల్‌ క్షేమమౌ 


ఇకపై నింద్రుడు స్వర్గనాధుడగు మీరెల్లన్‌ దివిన్‌ వీడి పొం 
డిక పాతాళము దారిం బట్టి యటుకాదేన్‌ బ్రాణముల్‌ వీడుడీ! 
సకలంబైన హవిస్సులన్‌ దివిజులే సంప్రీతింగైకొందు రం 
చొక మాటన్‌ వినిపింపు మీప్రభునకున్‌ యుక్తంబుగా నింతటన్‌ 


అంచమ స్కంధము 


456 


266. 


267. 


268. 


269. 


2170. 


2171. 


272. 


చం. 


చం. 


కం. 


చం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం 


బవరము నందు మొన్న నల పంకజ నాభునిందొట్టి నాక సం 
భవులను గెల్వలేదె యని భావమునన్‌ దెగ నిక్కునేమొ యా 
దివిజ విరోధి; కాదది తదీయ మహత్వము కంజగర్భు ది 
వ్యవర విశేష శక్తియని యాతనికిన్‌ మదికెక్కం దెల్పుమా 


అన విని యయ్యమాత్యుడును నాత్మగతంబున సుంత యోచనన్‌ 
దనరగ సల్పి; “యిప్పుడతి దర్పమెసంగ నెదిర్చి యీమెతో 

నని యొనరించు టొప్పదు, జయంబును నోటమి సంశయంబులా, 
గనుక వచింతు టేనికిందగన్‌ విషయంబును నున్న దున్నటుల్‌” 


చెప్పినది చేయకుండినం 

దెప్పరమగు కోపమూను దితిజేశుడు, గా 
నిప్పట్టున శాంతమ్మున 

చొప్పెల్ల వచించు టొప్పుం జువ్వె యతనికిన్‌ 


అని తలపోసి యాతడు రయంబున వెన్మకునేగి టేనికిన్‌ 
వినయముతోడ యొక్కుచు వివేక మెలర్పగం బల్మెనిట్టు లో 
దనుజవరేణ్య! దివ్య వనితన్‌ గడుసుందరి నొక్కచోట నె 
గని తమ చిత్తవృత్తికిం దగన్‌ వచియించితి నివ్విధంబునన్‌ 


దేవీ! వీరవరుండు మామహిషు డుద్దీపోగ్ర తేజుండు నిన్‌ 
భావంబందు వరించె; నీకిదియు సంభావ్యంబు గానోపునేన్‌ 

నీవే లోకములెల్ల నేలగల వంతేగాక నీదాసుడై 

సేవించున్‌ నిను మా ప్రభుండు, ప్రియమున్‌ జేకూర్చు నెల్లప్పుడున్‌ 


అని విన్నవింప నా భా 

మిని కడు బిట్టుగ హసించి మిక్కిలి కోపం 
బెనయగ తీక్టముగం గనుచు 

ననియెను పర్జన్య భీకరార్భటుల నిటుల్‌ 


అహితుడు దేవతావలికి; ఆకృతియా యెనుబోతు, కావునన్‌ 
మహిషియె వానికిన్‌ దగు, సమంబగు రూప గుణాదు లుంట; నే 
మహిషినె వాని మెచ్చ; పలుమాట లికేటికి పెండ్లికాదు దు 
స్స్పహమగు మత్‌ శరాగ్ని యమసన్నిధిం జేర్చెద నద్దురాత్మకున్‌ 


న్య బార 457 


2782. 


274. 


275. 


276. 


277. 


278. 


279. 


కం. 


చం. 


చం. 


చం. 


చం. 


వంచకు స్కంధము 
సరగున పాతాళమునకు 

పరువిడు మని చెప్పు మతని బంధుజనులతో 

పరువిడ డేనిన్‌ తప్పదు 

మరణంబని తెల్పుమయ్య! మదికెక్కంగన్‌ 


అనవిని నేనునున్‌ మిగుల నాగ్రహ మంది మరుక్షణంబ త 
ద్వనితను చంపనెంచియును తాల్మి వహించితి నీదు నాజ్ఞ లే 
మిని, రసభంగ మౌననుచు మెల్పున వచ్చితి, నింకపైన నే 
యనువున కార్యమున్‌ సఫల మందగం జేతువొ నిశ్చయింపుమా! 


మహిషుని-మంత్రాంగము 
అనియా మంత్రి వరేణ్యుడు తెలుప 


మహిషుడు వెంటనే తమ యమాత్యుల వృద్ధులం గార్యదక్షులన్‌ 
విహితులం వబిల్చి యంతయును బేర్శొని, యాలలితాంగిం జూడ దు 
స్సహ మహిమాన్వితంబయిన శాంబరి యేమొ యటంచు దోచెడున్‌ 
మహిత విధిజ్ఞులౌ తమరె మానిని నోర్చు నుపాయ మెంచరే 


అనవిని మంత్రులెల్ల రసురాధిపుంగాంచి ప్రభూ! జగంబులం 
దనయము పండితుల్‌ ప్రియహితాన్వితమై యలరారు సత్య మొ 
య్యన వినిపించుటొప్పు; నదియప్రియ మైనను సత్యమొక్కచో 
నెనయు హితంబునై; ప్రియమ దెన్నగ తానహితంబు నౌ కడున్‌ 


కావున నన్నివేళలను గల్లు శుభంబొక సత్యవాక్కునన్‌; 
భావన సేయ సత్యమును పల్మెడు వారు, వినంగ నోపువా 
రేవిధిం జూడ కన్పడ, రికేటికి; లోకమునన్‌ బ్రియంబులే 
కావలె చెప్పు వారికిని, కమ గతిన్‌ వినువారి కెల్లెడన్‌ 


ఇది గహనమ్ము చెప్ప దనుజేంద్ర! చటుక్కున నిర్ణయించి మే 
మిది శుభ, మిద్ది కాదనుచు నెవ్విధిం బల్మగలార, మెప్పు డె 
య్యది శుభమౌనొ! కాదొ! తెలియంగల వారలు ముజ్జగంబులన్‌ 
వెదకిన గానుపింపరు వివేకులు భావి విశేష విత్తముల్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 458 


280. 


281. 


282. 


289. 


284. 


చం. 


తే.గీ. 


2 


శ్రీ దేవీ భాగవతం 


అనినన్‌ మెల్లగ నవ్వి యమ్మహిషు డొయ్యన్‌ వారలన్‌ జూచి యో 
దనుజామాత్య వరేణ్యులార! తమకున్‌ ధర్మంబుగా నెద్ది దో 

చిన దానిన్‌ వినిపింపు డొక్కొకరె, నేచేతంబునం దెద్ది మె 

చ్చిన దానిన్‌ గయికొందు నిప్పుడదియే శ్రేష్టంపు మార్గంబగున్‌ 


అనినన్‌ ముందుగ లేచి యిట్లనె విరూపాక్షుండు రాజాగ్రణీ! 
మనమిట్లేటికి భీతిలన్‌ గడు మదోన్మత్త, స్థితిన్‌ బల్కు న 
వ్వనితన్‌ లెక్కగొనంగనేల! పటు దుర్వారోగ్ర శౌర్యోన్నతుల్‌ 
రణకేళీ నిపుణుల్‌ భవాదృశు లకౌరా! భీతిలన్‌ జెల్లునే 


అనుమతి యిండు నేనొకడ నామె నెదిర్చి విజేతనై వెసన్‌ 
దనుజవరేణ్య; వచ్చెదను, దర్పమునన్‌ గడునిక్కుచున్న య 
వ్వనితను సర్ప పాశముల బందిగ గట్టి త్వదం[ఘ్రి యుగ్మమం 
దునిచెద దుస్సహంబగు మదు(గ పరాక్రమ మెల్లరున్‌ గనన్‌ 


ఆ విరూపాక్షు మాటల నాలకించి 
దుర్ధరుండను మంత్రి ద్వంద్వార్థ భావ 
సంపదలు వొలయగ నిట్లు చర్చం జేసె 
రసిక శేఖరు డితడన ప్రాకటముగ 


తలపించు నాసతి వలరాజు తూపుల 
కోర్వక యటులాడి యుండు ననుచు 
భయపెట్టి నినుతాను వశమొనర్పగ నెంచె 
పసిగట్టం గలరిది రసిక వరులె 
బాణాలతో నిను వధియింతునన వాడి 
చూపు తూపుల నోర్తు సుమ్మి యనుటె 
రణరంగమున నిన్ను నణగింతు నన్నచో 
నోడింతు మన్మథ క్రీడ ననుటె. 


ప్రాణములు దీతు ననుమాట పరమ గుహ్య 
మధిప! వీర్యమే పురుషుల కరసిచూడ 
ప్రాణమని యెజుగవలయు రసిక జనులు 
ఇంతకంటెను వివర మింకేమి వలయు 


చా రీచీనీ : అగస్త రాళ సుబ్బార్పా 459 


2685. 


286. 


287. 


288. 


289. 


290. 


291. 


292. 


కం. 


చం. 


చం. 


కం. 


చం. 


చం. 


వంచకు స్కంధము 
ననుంబంపు మిపుడె యామెను 

గొని తెత్తును నీదుచెంత కున్‌ దనుజేశా! 

మన మలరిచు మధురోక్తుల 

వనితలు మురియుదురుగాని బవరము లేలా! 


అంత దుర్దరుని మాటలను ప్రతిఘటించుచూ తాముడనువాడులేచి యిట్లనియె. 


రసములు నీరసంబు, లనురక్తియు, కామము లామెపట్టునన్‌ 
బొసగవు, దివ్యతేజమును బొంది నిరాశ్రయయై పరాక్రమం 
బెసగగ నంతరిక్షమున నెక్కటి పెక్కగు నాయుధమ్ము లి 

ట్లసద్భశరీతి దాల్చిన వరాంగనం గంటిమె మున్ను నెన్నడేన్‌ 


ఇదియొక వైపరీత్యమని యెంచెద దుశ్శకునమ్ములున్‌ సదా 
మెదలుచు నుండె నెల్లరకు, మీద నుపద్రవ మొక్కటేదియో 
మదికి నెజుంగవచ్చి, నది మానవ దానవ కాంతలందు నె 
య్యదియునుగాదు, మీరలిటు లల్పముగా మది నెంచంబోకుడీ! 


కలంలోన వేకువన నొక 

లలనామణి నల్ల చీరలను దాలిచి ముం 

గిలి నేడ్చుచుం గనబడె జా 

గిలములజచె, పక్షులును వికృతముగ కూసెన్‌ 


భయ పడి పారి పొమ్మనుచు పల్మెడి భీరుడ గానునేను, దు 
రయులగు మీరలున్‌ మిగుల సంశయ మందగ రాదు కావునన్‌ 
జయమొ పరాజయంబొ మనశౌర్యములన్‌ బ్రకటించి పోరికిన్‌ 
నియమిత మౌట యొప్పగును నిర్దరవైరి కులాగ్రణీ! వెసన్‌ 


అని తాముండు వచింప మెచ్చి మహిషుం డత్యంత సంతోషమున్‌ 
గొని తామా! జయమౌను నీకు నిక సంకోచింప కత్యుద్ధతిన్‌ 
జనుమీ సైన్యముతోడ వీరుడవు దుస్సాధ్యంబె నీ కెద్దియున్‌ 
రణభేరిన్‌ ధ్వనియింపం జేయుము శుభారంభంబుం జేకూర్పుమా! 


అనవుడు తాముడున్‌ ప్రభువు నాజ్ఞను నౌదలందాల్చి వెంటనే 
దనుజ చమూ సమూహములం దద్దయు గైకొని యేగుచుండం దా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 460 


299. 


294. 


295. 


296. 


297. 


298. 


299. 


చం. 


కరః 


కం. 


కం. 


కం. 


మ. 


శ్రీ దేవీ భాగవతం 


కనియెను దుర్నిమిత్తములు గార్దభ జంబుక కాక ఘోషముల్‌ 
కని తన చావు తప్పదని గట్టిగ నమ్మియు సాగె ముందుకున్‌. 


చని వినువీధి నొక్క వనజాతముఖిన్‌ మృగరాజ వాహనన్‌ 

గని వినయమ్ము దోపగ నొకండె సమీపముం జేరి మొక్కి మె 
ల్లన మధురోక్తులన్‌ మిగుల లాలన మొప్పగ బల్మరించె న 
ద్దనుజుడు తాము డెంతయు ముదంబున వీత్ర మదోద్ధతుండునై 


దేవీ! దైత్య విభుండు మామహిషు డుద్దీప్త ప్రతాపుండు, నీ 
దైవీ సంపద నొప్పు రూప గుణ సౌందర్యంబులన్‌ మెచ్చి స 
ద్భావంబొప్పగ చెట్ట బట్టం దలచెన్‌ పద్మాక్షి! నిన్‌ బ్రీతితో; 
నీ విట్లింతటి సుందరీ మణివి చన్నే యొంటివై యుండగన్‌? 


తరుణులు సుఖములె గోరుదు 

రురు దుఃఖము లేల నీకు నుత్పలనేత్రా! 
తిరముగ నందన వనమున 

చరియింపగ వచ్చు మహిషు సంబంధమునన్‌ 


సరసిజ కోమల కరముల 

నరివీర భయంకరమ్ము లగు నాయుధముల్‌ 
ధరియింప నేల రమణీ! 

విరిబంతులంగాక, యింక విడువుము వీనిన్‌ 


కనుబొమ లుండగ వేరొక 

ధనువది నీకేల; శాతతర శస్తంబుల్‌ 

చనునే నీ కోసుందరి! 

కనుచూపు లనెడు నిశాత కాండము లుండన్‌ 


సమరము సేయుట యనగా 

రమణీ! సయ్యాట కాదు, రాజ్యసుఖంబుల్‌ 
ప్రమదమునం గొనుము మహిషుని 
రమణునిగాం బొంది యశము రాజిల్లంగన్‌. 


కడు చాతుర్యము తోడ తాముడిటు వల్మన్‌ దేవి కోపానలం 
బడరన్‌ గన్నులు జేవురింపగ పరీహాసమ్మునన్‌ బల్మె మూ 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్చార్యా 461 


300. చం. 


301. తే.గీ. 


302. చం. 


303. కం. 


304.6. 


305. కం. 


వంచు సంధు 


రుడవై యిట్టు లనంగ నేటి కిది నీకున్‌ జెల్లునే, బుద్ధి హీ 
నుడు, కామార్తుడు నీ విభుండు విననెందున్‌ దాదృశున్‌ మూర్చునిన్‌ 


అతనికి నాకు సామ్యమెటులౌ! తనతల్లి వలెన్‌ భుజింప నే 
సతతము గడ్జిగాదములు; సాగిన పొట్టయు వాడి కొమ్ములున్‌ 
పతిత విలోల వాలమును పాశవికంబును నాకుంగల్లెనే 
మతిసెడి యిట్టి యూహలను మానుట యొప్పని చెప్పు వానికిన్‌ 


సర్వ సాక్షియు స్థిరుడును సర్వకర్త 

నిరుణు డకర్త పూర్ణుడు నిసృహుండు 
నిర్మముడు నిరాశ్రయుడును నిర్మలుండు 
నప్రమేయుడు సర్వజ్ఞు డధిక శాంతు 
డమిత పావను డఖిలేశుడైన భర్త 

నాకుం గల; డతని వదలి నయవిదూరు 
నితని మూర్చుని వరియింతునే! యెజుంగు 


బ్రతుకుట కిష్టమైన తనబంధు జనమ్ముల తోడంగూడి స 

మృతి నహిలోకమేగుమని మంచిగం జెప్పుము; కాకయున్న వి 
సృృత చతురంగ యూధ సమితిన్‌ రణభూమికి రమ్మటంచు నీ 
వతనికిం దెల్పు మేం బరిణయంబటం జేయుదు నంబకమ్ములన్‌ 


అని హెచ్చరించి ప్రావృట్‌ 

ఘన గంభీరధ్వని యన గర్జింపగ న 
ద్దనుజుడు తామ్రుడు మతిసెడి 
వెనుదిరుగక పరువువెట్టె విభ్రాంతుండై 


దిక్కులవెల్ల పిక్కటిలె దిగ్గజముల్‌ వడకెన్‌ మహాంబుధుల్‌ 
వెక్కసమైకలంగె, భువి బీటలు వారెను, పర్వతంబులున్‌ 
(గక్నదలెన్‌; సురారులకుం గర్జ పుటంబులు వ్రస్సె, గర్భముల్‌ 
తక్కెను వారి భార్యలకు తజ్జనితోత్మట భీకరార్భటిన్‌ 


సరిగా నా సమయమ్మున 
పరదేదీ వాహనమగు పంచాననమున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 462 


306.చం. 


307. 


308. 


309. 


310. 


311. 


312. 


కం. 


చం. 


చం. 


కం, 


చం. 


శ్రీ దేవీ భాగవతం 


మొరయెత్తి గర్భ యొనరిచె 
నరివీరులు పెక్కు రదిరి యసువులు వాయన్‌ 


పరుగున వచ్చి తాముడటు ప్రక్కన నిల్చి శిరమ్ము వంచి తా 
జరిగిన దంతయున్‌ దెలుప చయ్యన నమ్మహిషుండు మంత్రులన్‌ 
పరువడిం బిల్చి కార్యమును పల్ముడు, యుద్ధమొనర్చుటో, గిరుల్‌ 
దరిసి గుహాంతరావలుల దాంగుటయో వచియింపు డెద్దియో! 


ఇతరు లెజబుంగక యెపుడున్‌ 

మతి మంతులు మం|(తివరులు మంత్రాంగములన్‌ 
చతుర గతి జరుప వలయును 

గతి మంత్రమె యేలికలకు కష్టములందున్‌. 


అబల యనంగరాదది. సురారులం గూల్చగ వచ్చినట్టి దౌ 

సబల యనంగం దోచు, బలు సైన్యము లేవియులేక యొంటియై 
సొబగున చివ్వకున్‌ గరముం జూపుచు నున్నది బాల యయ్యు, దై 
వబల విశేషమే తనకు బాసట యన్నటు లక్కజంబుగన్‌ 


తలపకు డామె యొంటియని; తద్దయు సైన్యము లున్నవంచు ని 
శ్చలమతి మీర లుండకుడు; సంగరమందు జయమ్ము నోటముల్‌ 
గలుగుట దైవనిర్ణయమె, కన్పడదెందును దైవ, మందుచేం 
దలతు రుపాయ వాదులటు దాని నదృష్ట మటంచు నోర్చునన్‌ 


ఐనను దుర్చలాత్ములకు నయ్యది యొక్కటె పట్టుం గొమ్మయాౌా, 
మానుగ ధైర్యవృత్తియు నమంద బలంబుల నొప్పు వారలే 

బూని ప్రయత్నముల్‌ సలుపం బోదురు, దైవము మాట వారికిన్‌ 
మానసమందుం దోప దణు మాత్రమునైన మదోత్మట స్టితిన్‌ 


తనరగ నివ్విధిం బల్మెడు 

దనుజాధిపు మాటలెల్ల దైత్యామాత్యుల్‌ 

విని కొంత తడవు, మునివృ 

త్తినిం బూని మరల యొకింత తేటి రటుపయిన్‌ 


పలికె బిడాలు డద్దనుజ వర్యుని గాంచి ప్రభూ! యెటైన మున్‌ 
దెలియవలెన్‌ తదబ్దదళ నేత్ర విలాస మదేదియో? వరుం 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 463 


313. చం. 


314. చం. 


815. తే.గీ. 


316. కం. 


317. ఉ. 


318. ఉ. 


319. ఉ. 


చా రీచనీ 


డెలమిని నెవ్వరో? యిటకు నేపనిం బూని యవక్ర విక్రమం 
బొలయగ నేగు దెంచెనొ బలోన్నతులెవ్వియొ చారదృష్టులన్‌ 


అజుని వరంబునన్‌ దమకు నంగనచే మరణంబటన్న యా 
నిజము నెలింగి దేవతలు నెమ్మతదంశలనెల్లం గూర్చి, నీ 
రజదళనేత్ర నివ్విధిం బరాక్రమమొప్పగ సృష్టింజేసి నిన్‌ 
విజిత విరోధిం జంపం దలపెట్టి రటంచును విశ్వసించెదన్‌ 


మనకు జయంబు తథ్యమను మాట యొకించుక సంశయంబె, యె 
నను సమరమ్ము మానుటది న్యాయము గాదు, జయమ్మ స్వర్గమో 
మనమున సంశయంపడక మానిత బాహు పరాక్రమోద్ధతిన్‌ 

జని యెదిరింత మామెను యశంబగు నెయ్యది సంభవించినన్‌ 


జయము గల్గిన సుఖములు సంభవించు 
యశము చేకూరు మరణంబె యైన; గాన 
భయమునన్‌ బాతి యపకీర్తిం బడయ నేల 
జగతి నపకీర్తి నీచమ్ము చావుకన్న 


ఆ బిడాలుని మాటల కచట నున్న 
వార లెల్లరు వంతలు వలి రంత 
దుర్ధరుండను వాడు సంతోష మెనయ 
నిట్లు వచియించెం గడు దర్ప మేర్చడంగ 


దానవ నాధ! విన్ము త్రివిధంబుల లోకమునందు మంత్రులున్‌ 
గానగ నౌదు రందు ప్రభుకార్య పరాయణులై చరించుచున్‌ 
బూని స్వకార్యముల్‌ గనుచుం బొల్పుగ ధర్మము వీడంబోని వి 
జ్ఞాన విశేష వర్తులగు సత్వగుణుల్‌ గల రార్జవంబునన్‌ 


కొందరు రాజసంబున నిగూఢముగా నిజ కార్యవర్తులై 
నిందలు వల్ముచున్‌ బ్రభువు నిర్మల బుద్ధికి గండికొట్టుచున్‌ 
గందువ నప్పుడప్పు ప్రభుకార్యము లందున చిత్తమూని యం 
దందు విభేద భావముల నల్లుచు నుందురు స్వార్థబుద్దులై 


తామసవృత్తిం గొందరు ప్రధానముగా నిజకార్య నిష్టులై 
స్వామి కృతంబులన్‌ మరచి శత్రు గణంబులకున్‌ రహస్యముల్‌ 


వంచు సంధు 


: అగస్త 


స్మరాజ సుచ్చార్యా 464 


320. 


321. 


322. 


328. 


324. 


325. 


326. 


కం. 


క్షం; 


కం. 


శ్రీ దేవీ భాగవతం 


వేమరుం జేర వేయుచు వివేకముం గోల్పడి లోభులై నిజ 
క్షేమముకై ప్రభూత్తముల సేమము భంగమొనర్తు రొయ్యనన్‌ 


పరి వృఢుల కీడు గోరుచు 

పరిపంథుల లంచములకు బానిస లౌచున్‌ 
ఒరలో కత్తుల వోలెన్‌ 

జరియించెడి తామసులను జనునే నమ్మన్‌ 


కావున రాజా! నన్నిపు 

డీ వాజ్ఞా పింపు మిదియె యెటులైనను నా 
దేవిని గొని తెచ్చెద; లే 

దా వధియింతును మదుగ్రతర శర హతులన్‌ 


బాష్కల దుర్ముఖ సంహారము 


కడు దీర్హమ్ముగ నిట్లు దుర్దరుడు వల్మన్‌ దైత్యనాధుండు తా 
నెడదన్‌ నిశ్చయ మెద్దియున్‌ గనక యట్లే మౌనమున్‌ దాల్చినన్‌ 
గడిమిన్‌ బాష్మల దుర్ముఖుల్‌ బహుళసంఖ్యన్‌ సైన్యముల్‌ తోడరా 
వడి నేతెంచిరి యుద్ధభూమి కెదిరింపన్‌ దేవి నత్యుద్ధతిన్‌ 


అట్లు కడురయంబునం జనుదెంచి యవ్వరాంగనన్‌ గాంచి 


దేవీ! మా విభుడైన యమ్మహిషు డుద్దీప్త ప్రతాపుండు నై 
దేవేంద్రాదుల నోర్చి స్వర్ణపతియై దివ్యోపభోగంబులన్‌ 

దా విఖ్యాతిగం బొందుచుండె నతనిన్‌ దైత్యేశ్వరున్‌ బెండ్లియె 
నీవున్‌ బొందుము స్వర్గ సౌఖ్యముల సందేహింప కోసుందరీ! 


మానవ రూపంబున నీ 

మానసమున కొప్పునట్లు మాల్యాంబరముల్‌ 
మేనన్‌ దాలిచి యాతడు 

కానికలన్‌ గొనుచు వచ్చు గౌరవమొప్పన్‌ 


అనినన్‌ దేవి మహోగ్ర రూపమున నుద్యత్‌ కోటి సూర్యాభయి 
ఘన హుంకారము సల్ప వారిరువురున్‌ గంగారునన్‌ వెన్మకున్‌ 


స్త A) 465 


327. 


328. 


329. 


330. 


331. 


332. 


ఆ.వె. 


చం. 


చం. 


తే.గీ. 


వంచు స్కంధము 


జన నుంకించియు నెట్టులో మనములన్‌ స్టైర్యంబు నెక్కొల్సి య 
వ్వనితారత్నము పైన నేసిరతి తీవ్రంబైన బాణమ్ములన్‌ 


దేవియు దేవకార్యము మదిన్‌ దలపోసి ధనుస్సునెత్తి కాం 
డావలితోడ శాత్రవుల యంబకముల్‌ వృథసేయ నంతటన్‌ 
చేవదలిర్చ బాష్మలుడు చేరి రణం బొనరింప సాగెన 

ద్దేవియు క్రోధమూని కడు తీవ్ర శరంబుల వానింగప్పినన్‌ 


మౌనముదాల్చి దుర్ముఖుడు మానిని భంగిమం జూచుచుండ న 
ద్దానవమంత్రి బాషృలుడు ధైర్యము బూని శతాధికంబుగా 
బాణపరంపరల్‌ గురిసె; బాలయు వాని మదాతి రేకమున్‌ 
మానసమందు నెంచి శిత మార్గణముల్‌ పరపించె వానిపై 


అంత నూరుకొనక యర్థచంద్రాకార 
బాణ మొకటి వేయ భగ్నమయ్యె 
వైరిధనువు; నంత వాడును గదం బూని 
వేగ నంబపైన విసరివైచి 


అది గని దేవియున్‌ గద ననంత రయంబున వైవ నద్దియున్‌ 
చదలు ధ్వనింప తీవ్రమగు శబ్ద్బముతోంజని దైత్యుశీర్షమున్‌ 

గదుకొని తాక మూర్చిలియు గ్రన్నన నొక్క క్షణంబులోన పెం 
పొదవగ తేటి యొండుగద నుద్ధతిం బూని మహోగ్ర కోపుడై 


విసరెను బిట్టునార్చి కడు వేగమునన్‌ జగదంబపైన న 
య్యసురుడు; నంత దేవియును నార్చుచు దాని నిజాంబకమ్ములన్‌ 
వెసం దునియంగం జేసి కడు భీకర వృత్తి త్రిశూలమెత్తి తా 

విసరె తదీయ వక్షమున విస్మయ మందగ దేవదానవుల్‌ 


ఆ త్రిశూల మెదం దాక నసుర వరుడు 
కూలిపడి గిలగిల తన్నుకొనుచు ప్రాణ 
ములు వదలె; నంత రక్కసి మూకలెల్ల 
బుద్ధిసెప్పిరి కాళ్ళకు పోడిమి సెడి 
నింగిం జూచెడి దేవతల్‌ పొంగియాడ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 466 


338. 


334. 


335. 


336. 


337. 


338. 


339. 


340. 


ఉ. 


ఆ.వే. 


కం. 


కం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం 


అంతట దుర్ముఖుండు కడు నాగ్రహమూని రథమ్మునెక్కి రో 
దోంతరముల్‌ ధ్వనింప నిలుమా! యబలా నిలుమంచు నార్చుచున్‌ 
చెంతకు జేర దేవియును శీ(ఘ్రగతిన్‌ దన శంఖమూది దు 
శ్చింతుడు దైత్యు డుల్మిపడ చేసెను టంకృతు లొక్కపెట్టునన్‌ 


ఒకరిపైన నొక్క రుగ్ర శరమ్ములం 
బఅపికొంచు వివిధ భంగిమముల 
రణము సేయు చుండ రాక్షస వీరులు 
పెక్కు రవనింగూలి రక్కజముగ 


ఆసమయంబున 


దనుజుల శిరములు తెగిపడి 
రణరంగము నందు పారు రక్తపు రురులన్‌ 
మునుగక తేలుచు నయ్యవి 
కన నయ్యెను నక్ర మీన కమఠము లనగన్‌ 


ఆ కదన రంగ మందున 
కాకులు (గద్దలును మాంస ఖండంబులకై 
కేకలు పెట్టుచు శవముల 
పీకుచు నెగురుచును నుండె బీభత్సముగన్‌ 


కాలము మూడె నన్నటుల కత్తిని దూయుచు దుర్ముఖుండు నా 
బాలను గాంచి యోయబల! భద్రమునీకగు గాన వెంటనే 
యాలము మాని మామహిషు నాధ్యు వరింపుము కానిచో వెసన్‌ 
గాలుని ప్రోలి కంపెదను గ్రక్కున నొక్కటి తేల్చుకొమ్మికన్‌ 


అనుచున్‌ బ్రేలెడి దుర్ముఖున్‌ గని పరీహాసమ్మునన్‌ దేవియున్‌ 
ఘనమౌ కత్తిని దాల్చి వాని శిరమున్‌ ఖండింప తద్దేహ మొ 

య్యనం గూలెన్‌ భువిపైన రక్కసులు హాహాకారముల్‌ సల్ప; స 
న్ముని సంఘమ్ములు దేవతల్‌ మిగుల సమ్మోదించి కీర్తింపగన్‌ 


దనుజపతి కొక్క క్షణమున 
జని వినిచిరి చారులపుడు జరిగినదెల్లన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 467 


341. ఉ. 


342. తే.గీ. 


343. చం. 


344. వ. 


345. కం. 


346. కం. 


347. చం. 


వంచకు స్కంధము 
విని మహిషుడు దుఃఖించుచు 
తన మంత్రులనెల్లం బిలిచి తా నిట్లనియెన్‌ 


దానవులార! చూచితిరె దైన్యగతిన్‌ మన వీరులిర్వురున్‌ 
మానిని చేత గూలి రవమానము నెట్లు సహింతు, నెప్పుడున్‌ 
దానది కాలనిర్ణయము తప్పునె యెంతటి వారికైన; కా 
దేని మహో(గ వీరు లొకయింతికిం గూలుట యెంత చిత్రమౌ 


తాము చిక్తుర సంహారము 


ఇట్టి సంకట స్థితియందు నెద్దికార్య 
మనుచు బల్మగ చిక్షురుం డనెడి వాడు 
లేచి వినయమ్ముతో నంజలిన్‌ ఘటించి 
పలికె నివ్విధి దానవ పతిని గాంచి 


దనుజవరేణ్య యిట్టులొక తన్విని చంపుట కింతయోచనల్‌ 
గొనకొని సల్పనేటి,కిది గొప్పయె దాని వధించుటెల్లునన్‌ 
బనిగొని పంపు డీక్షణమ భామినిం గూలిచి వత్తు నంచుందా 
జనియె మహోద్ధతిన్‌ విపుల సైన్యములన్‌ గొని రాజునానతిన్‌ 


ఇంతకుమున్ను వెనుదిరిగి వచ్చిన తాముండును వాని ననుసరించె 


చిక్షురుని గనిన యంతనె 

రూక్షేక్షణ యౌచు దేవి కోధంబున తా 
నాక్షణమ శంఖ మూదెను 

రక్షో గణమెల్ల నార్త రవములు సలుపన్‌ 


హుంకారము తోడ ధను 

ష్టంకార మొనర్చి యంత సర్వాత్శిక యౌ 
శాంకరి ఘంటా నినదము 

పొంకమ్ముగం జేసె సురలు ముదమందంగన్‌ 


త్రివిధములైన శబ్దముల తీవ్రతకున్‌ దమ గుండెలెల్ల పె 
ల్లవియగ దైత్యసేనలు రయంబున పర్వులు వెట్టుచుండ, న 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 468 


348. 


349. 


350. 


351. 


352. 


358. 


354. 


— రీచీకీ : అగ 


కం. 


కం. 


చం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం 


ద్దివిజ విరోధి చిక్షురుడు తీవ్ర తరంబగు కోపమూని “భీ 
రువులయి మీర లీగతిని రోసము మాని సనంగ నొప్పునే” 


నిలువుడు నేనీ వనితను 

సులభమ్ముగం జంపి మీకు శుభములం గూర్తున్‌ 
కలతలు సెందక మీరలు 

నిలువంబడి చూడు డొక్క నిముసం బోర్మిన్‌ 


అని ధైర్యమ్మును చెప్పి చిక్షురుడు వీరానీకమున్‌ నిల్పి బో 
రన బాణాసనమెత్తి, యో యబల! శౌర్యంబిట్లు నీకేల నిన్‌ 
వనితన్‌ జంపగనేల యంచు మదిలో భావించి యిట్లుంటి, లే 
దనినన్‌ నిన్‌వధియింప కింత తడవి ట్లాలస్యమున్‌ సైతునే 


నీ కిట్లెటికి యింత కష్ట మబలా! నెమ్మేను పూబంతియేన్‌ 

సోకన్‌ గందెడు నట్టులుండె యెటు లోర్చున్‌ గ్రూర బాణాహతుల్‌ 
నీ కౌగిళ్ళకునై తపించు మహిషున్‌ నిర్వక్ర శౌర్యోన్నతున్‌ 
జేకొమ్మింతట భర్తగా సుఖమునన్‌ జీవింపు మశ్రాంతమున్‌ 


అని యిట్లాతడు వల్మ దేవియపు డాజ్యస్పర్శ నుద్ధ్దూతమౌ 
యనలజ్వాల యనంగ లేచి యనె మూర్తా! పెక్కు దుర్భాష లి 
ట్లనయంబున్‌ దెగంబేలం బోకు మిదె నీయౌద్ధత్యమున్‌ సై సెప, మ 
ద్ధన శస్తాహతిం ద్రుంతు నీ శిరము నిక్కం బిప్లె ఘోరంబుగా 


నె నిట్లవతారంబును 

బూనుట మీవిభుని మిమ్ముం బొలియించుటకే 
దీనిన్‌ దెలియవు, మును నీ 

మేనున్‌ ఖండించి యవల మీవిభుం ద్రుంతున్‌ 


అని తన నిశ్చయం బిటుల నంబ వచింపగ చిక్షురుండు సం 
జనిత మహోగ్ర కోపుడయి చక్క శరాసన మెక్కువెట్టి యా 

జనని పయిన్‌ నిశాత శర సంఘములన్‌ గురియింప దేవియున్‌ 
దనుజుని బాణముల్‌ తనను తాకగనీయక (త్రుంచి యంతటన్‌ 


ఘన పవనాశ నోపమిత కాండ పరంపర లొక్కపెట్టునన్‌ 
దనుజుని పైన నేయగ నతం డొక యింత చలింపకున్న న 


స్మరాజ సుబ్బార్యా 469 


855. చం. 


356. చం. 


357. చం. 


3556. ఉ. 


859. తే.గీ. 


860. తే.గీ. 


361. చం. 


= రీచీకీ : అగ 


వంచు సంధు 


వ్వనరుహ నేత్రి యప్పుడు జవంబునం బెన్‌ గదనెత్తి మోద, స్యం 
దనమున నుండి క్రిందం బడె దానవు డొక్క గిరీంద్రమున్‌ బలెన్‌ 


అదిగని తాము డుగ్రగతి నామె నెదిర్చిన బిట్టు నవ్వి య 
మ్మూరితయు నట్లు వల్కె కడు మూర్చుడు మీ విభుడిట్లు మిమ్ములన్‌ 
కదనముసేయం బంపుటకు కొకణ మారయ ప్రాణఖీతిచే 

నదను నెణింగి డాగికొని యాయువు నిల్చు కొనంగ నౌనొకో? 


అనదల మిమ్ముం జంప ఫలమౌనె వృధా శ్రమగాక, మీరికన్‌ 
వెనుకకు నేగి మీవిభుని వేగమె తోడ్కొని రండు వాని యా 
ననమది యొక్ళసారి గని, నాకవిభుండు ముదంబుం బొంద మ 
ధన శితకాండ సంహతుల తచ్చిర ముర్వినిం గూలం జేసెదన్‌ 


తిరముగ నిట్లు వల్ము యువతీమణి యుద్ధతింగాంచి తా(ముడున్‌ 
వెరవక క్రుద్దుడై ధనువు వేగమె గైకొని వేసా 

శరములు దేవిపె పైం బబిప శాంభవి సుంతయు లెక్కసేయ క 
చ్చెరువుగ వానిం గప్పె నతి శీఘ్రగతిన్‌ దన కాండపంక్తిచే 


అంతట మూర్భం దేటి భయదాకృతి చిక్షురు డేగుదేర, దు 
శ్చింతులు నిర్వురున్‌ గలసి శీఘ్రముగన్‌ శరవృష్టిం గుర్వ న 
త్యంతము నుత్సహించి జగదంబ తదంబక పంక్తినెల్ల న 
ల్లంతనె ద్రుంచి కూర్చెను నిజాంబకపంక్తి సురారి సైన్యమున్‌ 


తామ చిక్షురు లిర్వురి తనువు లపుడు 
రక్త సిక్తంబులై పుష్ప రాజితోడం 

బరగు చున్నట్టి కింశుకా పాదపముల 
భంగి నొప్పెను దివిజు లుప్పాంగి యాడ 


అంత తాముడు తనశక్తి నంత నెటులొ 
కూడ గట్టుచు పెను గదతోడ నేగి 

అమ్మ వాహనమైన సింహమ్ము శిరము 
గుతీయకాం గొట్టె నయ్యది కుయ్యిడంగ 


అదిగని యమ్మవారు కడు నాగ్రహమూని శితాసిం బూని దు 
ర్మదుడగు తాము శీర్షము ధరంబడ నేయగ వాని మొండెమున్‌ 


స్మరాజ సుబ్బార్చా 470 


362. 


363. 


364. తే.గీ. 


365. 


366. 


367. 


కం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం 


పదపడి బొంగరమ్మటుల ప్రబ్బిన వేగము తోడం దిర్గుచున్‌ 
చదలు ధ్వనింపం గూలె గిరి చందమునన్‌ భయమంద రక్కసుల్‌ 


తాముడు గూలుటన్‌ గని మదంబున చిక్షురు డార్చుచున్‌ వడిన్‌ 
తామ విలోచనుం డగుచు దద్దయువేడ్మం గరాళ ఖద్గ్దమున్‌ 
కమ గతిన్‌ ధరించి కడకన్‌ జగదంబ నెదిర్చి నిల్వ నా 

ధూమ విలోల నేత్రయును దుష్ట నిశాటుని గాంచి క్రుద్ధయె 


వరుసన్‌ పంచ శితాంబకమ్ము అలతి తీవ్రంబైన వేగోద్ధతిన్‌ 
బజపన్‌ రివ్వునవచ్చి యందొకటి మున్‌ భగ్నంబుం గావించె త 
త్మరవాలంబును, నంత వేరొకటి హస్తమ్మున్‌ వడిన్‌ ద్రుంపగా 
శరముల్‌ దక్కిన మూడు వాని శిర మాశ్చర్యమ్ముగా డుల్చినన్‌ 


అతని మొండెమ్ము క్షణకాల మట్లె నడచి 
నేల కొరిగెను నొక భూరి సాల మట్టు 
ముని గణమ్ములు దివిజులు మోదమంది 
విజయ ఘోషలు సల్పిరి వేద్మనపుడు 


బిడాల అసిలోమ సంహారము 


తక్కిన రాక్షస సైన్యము 

లుక్కుల్‌సెడి మహిషు చెంత కురికి రయమునన్‌ 
వెక్కసమగు శోకంబుల 

నిక్కడి విషయమ్ము నెల్ల యేర్చడందెలుపన్‌ 


తోకన్‌ ద్రొక్కిన పన్నగేంద్రు పగిదిన్‌ దుర్వార కోపంబునన్‌ 
బైకిన్‌ దిగ్గనలేచి యమ్మహిషు డున్మత్తున్‌ బలెన్‌ దిర్గుచున్‌ 
వీకన్‌ దక్కిన దండనాధులంగడున్‌ విఖ్యాతులన్‌ బిల్చి మీ 
రా కంజాక్షి నెదిర్చి పట్టుకొని తెండం చుగుడై పల్మినన్‌ 


అసిలోమ బిడాలాదులు 

వెసం జని రధికంపుసేన వెంటనడువగా 

నసి ముద్గర శూల, గదా 

ముసలా ద్యాయుధ సమూహముల చేకొంచున్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 471 


368. 


369. 


370. 


371. 


372. 


378. 


374. 


చం. 


చం. 


తే.గీ. 


అంచమ స్కంధము చా 


అటంజని సింహవాహనము నందు తిరమ్ముగంగూరుచుండి ది 
క్రటముల దివ్యతేజములు (గ్రమ్మగ హాసవిలాస సంపదన్‌ 
అటునిటుం గాంచు నా జనని నంచిత దివ్య విభూషణాంబరన్‌ 
చటుల తరో[గ్ర కర్మశ నిశాతతరాయుధ హస్తంగాంచుచున్‌ 


భయపడి సైన్యమట్టె నిలువన్‌ గని తా నసిలోము డొక్కడే 
రయమున ముందుకున్‌ జన తిరంబున నంత బిడాలు డేచి ని 
ర్భయమున వానివెన్మం జనె బాసటయై, యది గాంచి దేవియున్‌ 
భయద మహాట్టహాసముల భాసిలె రక్కసు లుక్కు దక్కగన్‌ 


అంత విడాలు డేడు నిశితాంబకముల్‌ గొని దేవినేయ, నొ 
క్కింతయు సంచలింపక మహేశ్వరియున్‌ తన బాణపంక్తి న 
త్యంత రయంబునన్‌ దనుజు నంబకముల్‌ దునియంగం జేసి ని 
శ్చింతం దదీయ శీర్షమును శీఘ్రగతిన్‌ భువి డుల్లం జేసినన్‌ 


అసిలోముం డది గాంచి ధైర్యమున వీరావేశ ముప్పొంగ న 
య్యసురద్వేషినిం గాంచి పల్కె నపసవ్యంబైన హస్తంబు పెం 
పెసగన్‌ జూపుచు నిశ్చలస్థితిని దేవీ! యింక నీచేత మా 

యసురానీకములెల్ల చచ్చుటది తథ్యంబంచు నూహించెదన్‌ 


ఐనను నే పరాశ్రయుడ నౌట రణమ్మొనరించుటే తగున్‌ 
తా నతి మూర్చు డమ్మహిష దైత్యు డెబుంగడు మంచిచెడ్డలన్‌ 
వానికి నప్రియమ్ములగు పల్కు లవెంత హితమ్ములేనియున్‌ 
బూని వినంగ నోపడన బుద్ధులుసెప్పుట వ్యర్థ మిత్తటిన్‌ 


కాన కానున్న దేదియో కాక యున్నె 
విజయమో లేక మరణమ్మొ వెజవ నేల 
యనుచు నసిలోము డపుడు శితాంబకముల 
నా జగన్మాతపై వైచె నతి రయమున 


ఆమెయుం దీవ్ర కోపమున నంబక యుగ్మము జేవురింప భ్రూ 
ధామము నాట్యమాడ నిశితంబగు శస్తము లప్పు వైచెను 
ద్దామగతిన్‌ సురారిపయి తత్తను వెల్లను రక్తమొల్మ కెం 

దామర లద్దినట్టి యొకదంతిని బోలుచు నాతడొప్పగన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 472 


375. 


376. 


377. 


378. 


379. 


380. 


381 


చం. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


శ్రీ దేవీ భాగవతం 


అతడును సుంత తేరుకొని యార్చుచుం బెన్‌గద చేతబూని దు 
ర్మతుడయి యంబ వాహన శిరమ్మును బిట్టుగం గొట్ట నద్దియున్‌ 
వితత మహాగ్నికీల యన వేగమె లేచి సురారి వక్షమ 
త్యతులిత శాత చండ నఖరాహతిం జీరె సుపర్వు లుబ్బగన్‌ 


అంత నాతడు తనగద నట్టెపట్టి 
బంతివలె లేచి సింహమ్ము పైన దుమికి 
అమ్మవారిని కొట్టు యత్నమ్ము సలుప 
తళ్ళుమనె ఖడ్గ మంబ హస్తమ్మునందు 


దనుజుని తల యెగిరె నపుడు 

వినువీధికి, సింహమంత విసరె శిరంబున్‌ 
ఘనమగు నతని కళేబర 

మెనయగ నల్లంత దూర మెగసి పడునటుల్‌ 


దివిజులు సంతోషమ్మున 

వివిధ గతుల నుతులు సలిపి భేరీధ్వను ల 
త్యవిరళగతి గావించిరి 

దివిజేం[ద్రుడు సంతసింప దితిసుతు లడలన్‌ 


చావక యున్న యయ్యసుర సంఘములన్‌ మృగరాజు చీల్చి యా 
పోవగ నారగించె, రణభూమి శవమ్ముల తోడనిండె, శ్రీ 
దేవియు దివ్యతేజములు దిక్కుల గప్పగ చూచుచుండె, భీ 
తావహుడయ్యె నమ్మహిషు డంతయు చారు లెజుంగం దెల్చ్పగన్‌ 


దారుకుని బిల్చి రథము సిద్ధమ్ము సేయ 
నాజ్ఞయిడ నతడు కడు రయమ్ముతోడ 
సిద్ధమొనరించి తెచ్చెను శ్రేష్టమైన 
యాయుధమ్ముల నింపిన స్యందనమును 


వివిధ పతాక ధ్వజముల 

ప్రవిలంబిత తోరణముల భాసిలుదానిన్‌ 
జవన ఖర సహస్రమ్మును 
నవిరళగతింబూన్పినట్టి యరదముం గనుచున్‌ 


వ్‌ బార 473 


382. చం. 


383. కం. 


384. మ. 


385. శా. 


386. సీ. 


అంచమ స్కంధము 
మహాలక్షిత్రో - మహిషుని సంభాషణము 


మనమున పొంగు దుఃఖమును మాయగం జేసి రథంబునెక్కి నె 
మనమున నివ్విధిన్‌ దలచె “మానిని యిట్టి మదీయ రూపమున్‌ 
గనిన విరక్తిం జెందు నటుగాన కడుంగడు సుందరాకృతిన్‌ 
జనుటుచితం” బటంచు విలస న్మనుజాకృతిం దాల్చి యంతటన్‌ 
దనుజ విభుండు సాగె కడు దర్పమునన్‌ రణభూమి కొయ్యనన్‌ 


తన మూల బలము లెల్లన్‌ 

తనతో నడువంగ నేగి తద్దయు వేడ్మన్‌ 
వనరుహనేత్రను గాంచెన్‌ 

మనమలరగ దనుజవరుడు మహిషుండంతన్‌ 


కడు దర్బోద్ధతి నేగుదెంచు నతనిన్‌ గన్గాన్న శ్రీదేవియున్‌ 
పిడుగుల్‌ రాలినయట్లు దిక్తటులు కంపింపంగ దైత్యాళియున్‌ 
వడంకన్‌ శంఖమునూదె, విస్మయము సంప్రాప్తింప దైత్యేశుడున్‌ 
జడియన్‌బోక మహేశ్వరిన్‌ గని యిటుల్‌ సాగించె సల్లాపముల్‌ 


దేవీ! లోకమునందు ప్రీ పురుషు లాదిన్‌దొట్టి, సౌఖ్యమ్ముతో 
జీవింపంగ దలంతు, రెల్ల సుఖముల్‌ ప్రీ పుంస సంయోగ స 
ద్భావావేశములందె వృద్ధియగు నోబాలా! విరాగిన్‌ బలెన్‌ 
5 విట్లొంటిగ నుంట సౌఖ్యమగునే నిక్కంబు యోచింపుమా! 


పరికింప కలయికల్‌ బహువిధమ్ముల నుండు 
నవి రెండు భాగమ్ములై తనర్చు 
సహజసిద్దములైన సంయోగములుకొన్ని 
ప్రీతిహేతుకముగ వెలయుకొన్ని 
ప్రీతిహేతుకముల వివరించెదను ముందు 
నవియు నుత్తమ మధ్య మాధమముల 
నొప్పుచుండును మూడు చొప్పులై జగముల 
తల్లిదండ్రులతోడ తనయులకును 


కలుగు కలయిక గ్రేష్టమౌ కలయిక యగు 
నదియె అత్యంత ప్రీతి దాయక మనంగ 


= రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 474 


387. 


3858. 


389. 


390. 


391 


392. 


898. తే.గీ. 


కం. 


కం. 


కర్మ 


చం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం 


బుధులు వచియింతు రమితంపు ముదముతోడ 
మదినెజుంగుము మధ్యమంబది వచింతు 


తనతో బుట్టువులను కల 

సిన యాసమయములయందు చిత్తములోనన్‌ 
'పెనగొను నానంద మదియె 

తనరగ మధ్యమమటంచుం దలతురు విబుధుల్‌ 


భీన్న మనస్తత్వమ్ములు 

భిన్నవ్యావృత్తులు గల భిన్నవ్యక్తుల్‌ 

మున్నున్‌ విడి మరల కలియు 

టెన్నుదు రది యధమ మనుచు నెతిగిన వారల్‌ 


స్వాభావిక సుఖముల యం 

దోభామా! యుత్తమమ్ము యుక్త వయసునన్‌ 
శోభిల్లెడి స్త్రీపురుషుల 

శ్రీభరిత సమాగమమ్ము శీతాంశుముఖీ! 


కావున నన్ను వీరు నిటు కాదనం బోక వరింతువేని నా 

నావిధ భోగ భాగ్యము లనంతముగాం బడయంగవచ్చు, స 
ద్భావమునన్‌ సురాళిపయిం బాయుదు వైరము, నాదుసంపదల్‌ 
నీవ యగున్‌ దలోదరి! గణింపుము నేనిక నీకు దాసుడన్‌ 


మదనుని బాణ సంహతులు మానసమున్‌ గలంగించు చుండె, నే 
నిదివర కెవ్వరిన్‌ మిగుల హీనగతిన్‌ చెయిచాచి వేడ, నో 
మదవతి! నిన్ను వేడెదను మారుడు తొందర పెట్టుచుండె, నీ 
పదముల నంటి పల్మెదను భామిని! నన్ను ననుగ్రహింపుమా! 


అని కడు దీన చిత్తుడయి యమ్మహిషుం డటు (ప్రేలుచుండ నా 
జననియు నవ్వుచున్‌ బలికె సాదర పూర్వక భాషణంబులన్‌ 
దనుజకులాధిపా! వినుము తథ్యము నే పరమాత్మం దప్ప నె 
మ్మనమున కోర నెవ్వరిని మానుగ నాతడె సృష్టికర్తయున్‌ 


అతడు పురుషుడు నేను ప్రకృతిని దలప 
కలుగు చైతన్య మాతని వలన నాకు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 475 


394. 


395. 


396. 


397. 


398. 


399. 


400. 


కర 


కం. 


చం. 


కం. 


మ. 


అంచమ స్కంధకు చా 


ఇను మయస్మాంత సన్నిధి నెల్లయెడల 
చేతనత్వమ్ముం బొందెడి రీతినెపుడు 


శారీరక సుఖములపై 

కోరిక లేనాడు లేవు, కుటిలాత్ముడవై 
యీరీతి నన్ను నొక సా 

ధారణ మహిళయని తలపం దగునే నీకున్‌ 


ఇంతులు పురుషులకును పూ 

బంతు లటంచు6 దలపకుము వారెల్లపుడున్‌ 
కాంతులకు శృంఖలములై 

యెంతయు బంధింత్రు ముక్తి కెడయగు నట్లున్‌ 


మలమూత్రమ్ముల కాలవాలమగు కొంపన్‌ గోరి యారాట మిం 

తలు పొందన్‌ బనియేమి? మూర్ధ! సుఖమింతన్‌ లేదు ప్రీసంగమం 
బులయందున్‌, కడు దుఃఖ సాగరమునన్‌ ముంచున్‌, వివేకమ్ముతో 
చలమున్‌ వీడి శమమ్ముంబొందు మదియే సౌఖ్యమ్ము ముమ్మాటికిన్‌ 


దివిజుల తోడవైరమును తెంచుక వేగ రసాతలమ్ము పొ 

మృవిరళరీతి సౌఖ్యముగ నందు వసింపుము, కాదయేని నన్‌ 
బవరమునం దెదుర్శొనుము ప్రాణము వీడగ నెంతువేని, నా 
యవతరణంబు నిన్నుందునుమాడుట కేయని నీవెజుంగుమా! 


అని యిట్లెంతయు నోర్పుగ 

దనుజునితో దేవి పలుక దానవుడును తా 
వినిపించుకొనక వనజా 

క్షినింగని మరల నిటుల పలికెను చతురగతిన్‌ 


దేవీ! నీ తనువెల్ల యౌవనమునన్‌ దివ్యాభ సంపత్తిచే 

పూవుల్‌ సోకిననైన కందునటులన్‌ బొల్పొందుచుండంగ, నా 
భావం బొప్పకయుండె నిన్నిపుడు మద్చాణాహతిన్‌ గూల్చగా, 
నీ వింకేటికి నన్ను నొంచెద విటుల్‌ నీయత్నమున్‌ మానుమా! 


పలుమాటల్‌ పనిలేదు నీమనమునన్‌ బద్మాక్షి! నాపైన ని 
శ్చలమౌ ప్రేమ జనించి నట్లయిన నన్‌ శౌర్యోన్నతున్‌ బెండ్లియె 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 476 


401. 


402. 


409. 


404. 


405. 


406. 


407. 


చం. 


కం. 


కం; 


కం. 


శ్రీ దేవీ భాగవతం 


కలకాలంబు సుఖీంపు; మవ్విధమునన్‌ గాకున్నచో స్వేచ్చమై 
చలమున్‌ వీడి రణమ్ము మాని వడిగన్‌ స్వస్థానమున్‌ జేరుమా! 


త్రిజగన్నోహిని వైన నిన్ను నొక నారిన్‌ జంపి నేసుంతయున్‌ 
విజయోత్సాహముం బొందంగల్లుదునె భావింపంగ ప్రీ, బాల, పం 
కజగర్భాన్వయ జాత హత్యలవి లోకంబందు మున్నెంచరే 
సుజనుల్‌, వీడగ రాని పాతకము లంచున్‌ చంద్రబింబాననా! 


బలవంతమ్మున నిన్ను నీక్షణమె నేబంధించి గొంపోదు దో 
రృలమొప్పన్‌ రమణీ! యదెంతయును సంభావ్యంబు గాదంచు నేం 
దలతున్‌, దాన సుఖంబు గల్ల దణు మాత్రంబైన, లోకంబునన్‌ 
గలదే యొంటరి జీవితమ్మునకు సౌఖ్యంబెందు యోచించినన్‌ 


మదనుడు నన్ను వేచినటు మానిని! నిన్నును నొంచడేల నీ 
సదమల రూప సంపదకు సమ్మతింజెంది యతండు నావలెన్‌ 
మదిని దయామయుం డగుచు మానెనొ, నిన్నిటు వీడి నాపయిన్‌ 
వదలక వేయుచుండె సుమబాణము లెంతటి క్రూర చిత్తుడో 


నాకు విరోధులైన యల నాక నివాసులు జేరి ప్రార్థనల్‌ 
చేకొని సల్పి నీయెడకు చిత్తజు నంపక నిల్పిరేమొ? యో 
నాకిని! త్వత్‌ సుఖంబును వినాశనమున్‌ బొనరింప నెంచి ర 
వ్యాకుల లీల దేవతలు వారల కుట్ర లెజుంగ వక్కటా! 


మును మందోదరి యును తన 
కనుకూలుండైనవాని నతియోగ్యుని కా 

దని శరు నన్యుని గైకొని 

మనమున విలపించెంబిదప మరు బాణాగ్నిన్‌ 


అని యిట్లు వలుకు మహిషునిం 

గని దేవియు సుంత మదిని కలంగుచు తాన 
వ్వనితా వృత్తాంతంబును 

వినగోరుచు దైత్యునిట్లు వివరం బడిగెన్‌ 


దనుజా! మందోదరి యను 
వనజేక్షణ యెవతె? యేల వదలెను భర్తన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 477 


408. 


409. 


410. 


411. 


412. 


41392. 


414. 


చం. 


చం. 


ఆ.వె. 


వంచకు స్కంధము 
గొనికొని యే శరుని వలచి 
ఘన దుఃఖితయయ్యె తెలుపు కల నిజమెల్లన్‌ 


అని యాదేవి యడుగ మహిషుం డత్యుత్సాహంబున మందోదరీ 
వృత్తాంతం బిట్లు చెప్పం దొడంగె 


మందోదరీ చరిత్ర 


పుడమిన్‌ సింహళమన్న పేర నమరున్‌ బూర్వమ్ము చెల్వంపు సం 
దడి నొప్పారెడి దేశమొండు ధన ధాన్యశ్రీలకున్‌ బాదనన్‌ 
గడుపేరంది, తదీయ రాజ్యమును ప్రఖ్యాతంబుగా చంద్రసే 
నుడు పాలించుచునుండె ధర్మపరతన్‌ దోర్వీర్య సంపన్నుదై 


గుణవతి, సుందరాంగి, కడుకూరిమి, నోరిమి నొప్పు సాధ్వియె 
గణుతి వహించె తత్సతియు గౌరవ మొప్పగ భర్భసేవలం 
దణగి మణంగి వర్తిలుచు నందరి మన్నన లందుచున్‌ గడున్‌ 
గుణవతి యన్నపేరు తనకున్‌ దగ సార్థకమయ్యె నన్నటుల్‌ 


మోదమెలర్బ వారికొక ముద్దుల పట్టి జనింపం బ్రీతి మం 
దోదరి యన్న నామమిడి యుత్సవమొప్పగం బెంచుచుండ శు 
కాది హిమాంశురేఖవలె నందరకున్‌ గడు ముద్దు గూర్చుచున్‌ 
ప్రోదిగ వృద్ధిం జెందె తమ పున్నెపుం బంట యనంగ నిత్యమున్‌ 


ఆమె యౌవనమున కడుగిడి నంతనే 
తగిన వరుని వెదుకందలచి తండ్రి 
తత్రయత్నమందు తా నిమగ్నుండయ్యె 
గుణవతియును మురిసె కూతుంజూచి 


అదియట్లుండ మద్రాధిపుండైన సుధన్వుని కుమారుండగు కంబుగ్రీవుని 
విషయ మంతయు నెతీంగి వచ్చిన కొందరు బ్రాహ్మణులు రాజున కిట్లనిరి. 


అల మద్రాధిపుడౌ సుధన్వు తనయుం డత్యంత వీరుండు ని 

స్తుల సౌందర్య వివేక బాహుబల సందోహుండు, యోచింప నీ 
చెలికిన్‌ దగ్గ వరుండటంచు గురువుల్‌ చెప్పంగ భూపాలుడున్‌ 
తెలిపెన్‌ భార్యకు లోనికిన్‌ జని కడున్‌ దెల్లంబుగా నంతయున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 478 


415. 


416. 


417. 


418. 


419. 


420. 


421. 


కం, 


కం. 


చం. 


చం. 


ఆ.వె. 


మ. 


శ్రీ దేవీ భాగవతం 


అంతట గుణవతియును తా 
సంతసమున కూతుకడకు చయ్యనంజని వృ 


త్రాంతంబెల్లం దెలుప నా 
కాంతయు మది మెచ్చంబోక కసుబుసు మనుచున్‌ 


ఇచ్చ యొకింతలేదు జననీ! మదిలోన వివాహమాడ, నే 
మెచ్చ మరెవ్వరిన్‌ విడువుమీ తమ యత్నములెల్ల, యిట్టులే 
అచ్చపు కన్యగా బ్రతుకునంతయు తీవ్ర తపఃప్రవృత్తి చే 
పుచ్చదలంచితిన్‌ నియమ పూర్వక సద్ర్వత చింతనా రతిన్‌ 


పరతంత్రం బీసంసృతి 

పరతంత్రము కన్న జగతిం బరికింపంగన్‌ 
సరి దుఃఖము లేదెచ్చట 

నిరతము స్వాతంత్ర్య మొకటె నిర్మల సుఖమౌ 


“పతికి నిరంతర మృడగి వర్తిలు చుండుదు, నత్తమామలన్‌ 
సతతము సేవలన్‌ దనిపి సంతసమున్‌ గలిగింతు” నంచు స 
న్మతిని హుతాశు సన్నిధి ప్రమాణము సేయుట యన్న నాకు సం 
తతమును గిట్ట దోజనని! దాస్యమె యెల్లెడ దుఃఖహేతువౌ 


అదియునుగాక వేరొకతె నాలిని తెచ్చి యతండు చెంగటన్‌ 
వదలిన దాని పోరుంబడవచ్చునె? యీర్య్యలు చీదరింపులున్‌ 
మొదలయి చిత్తశాంతి పరిపూర్ణముగా నశియించు, నట్టిచో 
నది నరకంబుగాక సుఖమౌనె తలంపుము పెండ్లి యాడినన్‌ 


కట్టుకున్నవాడు కాలయోగంబున 

నుసురు వాసెనేని యువిద కింక 

అండ యెవరొ తెల్పు మంతకంటెను ఘోర 
నరక మెద్దిగలదు సరసి జాకి! 


అని మందోదరి పల్ముమాటలకు తా నాశ్చర్యమున్‌బొంది, యి 
ట్లనగా నేర్చెనె నాదుపుత్రి, యటుగా కన్యుల్‌ ప్రబోధించిరో? 
యని చింతించుచు మాటలేటి కని యయ్యబ్దాక్షి మౌనమ్మునన్‌ 
తనయంతఃపురమేగి తెల్సి తనభర్తన్‌ గాంచి యీరీతిగన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 479 


422. కం. 


428. చం. 


424. వ. 


425. చం. 


426. తే.గీ. 


427. 6. 


428. 6. 


429. 6. 


చా రీచీనీ : 


అనఘా! పెండిలి వలదని 

మనపట్టి వచించుచుండె మంకుందనమునన్‌ 
వినదయ్యె నాదు మాటలు 

ఘన సంసారాబ్ధీ దుఃఖ కారణ మనుచున్‌ 


అనవిని చంద్రసేనుడును నాత్మజ నిర్ణయమున్‌దలంచి తా 
వనరుచు నంతటన్‌ సుత వివాహపు యత్నములెల్ల మానినన్‌ 
వనరుహ నేత్రయున్‌ జనకు పట్టణ మందె వసించుచుండె నె 
మృ్మనమున సంతసంబొదవ మచ్చిక నెచ్చెలు లెల్లంగొల్వగన్‌ 


అట్లుండ నొక్కనాడు 


తన చెలికత్తెలన్‌ గలసి తద్దయు వేడ్మ వినోద మేర్చడన్‌ 
జనియె విహారముల్‌ సలుప సారస కైరవ పుష్పగంధ సం 
జనిత మరంద పాన మదర్వుంకృత భృంగ సరోవరాంచితం 
బును, శుకపైక మంజురవ మోదమునౌ వనసీమ కొయ్యనన్‌ 


అచటి ప్రకృతి శోభకు మదినలరి చెలులం 
గూడి పాడుచు నాడుచు కుసుమ చయముం 
గోయుచు విహరించుచు నుండె కోమలాంగి 
పరవశమ్మున వనమెల్ల తిరిగి తిరిగి 


ఆ సమయమ్మునం దచట కంగజతుల్య మనోహరాకృతిన్‌ 

గోసల నాధు డవ్వనముంగ్రుమ్మరు వేద రథమ్ము నెక్కి బా 
ణాసన కాండ హస్తుడయి యల్లనవచ్చెను వీరసేను డా 
శ్వాసము బొందనెంచి వనసంపదకున్‌ మది మోద మందుచున్‌ 


ఆ దరి సంచరించు చెలి యాత్రమునన్‌ బరువెత్తి తెల్సె మం 
దోదరి కోమృగాక్షి! వినుమొక్కడు రాజకుమారు డెవ్వడో 
మోద మెలర్స నంగజసముం డురు విక్రమవంతుడల్లదే 
నీదగు పూర్వపుణ్యమున నిక్క మిటన్‌ జనుదెంచె నెచ్చెలీ! 


అని చెలి పల్మునంతటనె అయ్యవనీపతి వీరసేను డ 
వ్వనజ దళాక్షి యున్నెడకు వచ్చి తదీయ మనోహరాకృృతిన్‌ 


వంచు సంధు 


అగస్త రాజు సుబ్బార్పా 480 


430. కం. 


431. మ. 


432. మ. 


488. తే.గీ. 


434. మ. 


435. కం. 


436. కం. 


శ్రీ దేవీ భాగవతం 


గని కడు ముగ్గుడై రథముంగ్రన్నన డిగ్గి కరాబ్ద సంజ్ఞ నొ 
య్యన పరిచారికన్‌ బిలిచి యాదరమొప్పగం బల్మెనివ్విధిన్‌ 


బాలా! తెల్పుము నాకీ 

హేలావతి యెవరా యే మహీపతి సుతయో 
భూలోకవన విహారము 

లోలిన్‌ సలుపంగ దిగిన యూర్వశియౌనో 


తనకున్‌ బ్రశ్నలు రాకుమారికి నిశాతంబైన యాలోకముల్‌ 
దనరన్‌ సంధిలంజేయు నావిభుని యత్నంబెల్ల వీక్షించి యి 
ట్లనియెన్‌ దచ్చెలి వానిగాంచి నృపవర్యా! నీదు వృత్తాంతమున్‌ 
వినిపింపన్‌ దగు ముందు నియ్యెడకు రీవిన్‌ రాంగతంబేమియో! 


అనినన్‌ భూపతి పల్మెనిట్టు లబలా! యాలింపు మీవెప్పుడేన్‌ 
వినవే పృథ్విని కోసలావని యనన్‌ బేరొంది యందంబునం 
దెనలేనట్టిదియైన రాజ్యమును, నేనీశుండ నద్దానికిన్‌ 
ఘనసైన్యమ్ములు వచ్చుచున్నయవి వెన్మన్‌, వీరసేనాఖ్యుడన్‌ 


వనము నందున విహరింప వచ్చి యిటుల 
దారిగానక మిమ్మిటం జేరినార 

మీమె వృత్తాంత మెల్లను నెజుక పరచి 
ముదముంగలిగింపు మింక మా మదికి నిపుడు 


కడు దర్పమ్మున నిట్లువల్ము నవనీకాంతున్‌ విలోకించి నే 
ర్పడరన్‌ బల్మె లతాంగి యిట్లు జననాధా! చంద్రసేనాఖ్యు డీ 
పుడమిన్‌ సింహళమేలు, వాని సుత యీ ఫుల్లాబ్ద పత్రాక్షి యి 
య్యెడకేతెంచితి మిప్పుడీ వనవిహారేచ్చన్‌ వినోదంబునన్‌ 


మందోదరి యనబడు నీ 

సుందరి మిక్కిలి గుణవతి సుమ్మీ! మేమీ 
యిందుముఖీకి సైరంధ్రుల 

మెందున్‌ బెడబాయకుందు మీ కంజాక్షిన్‌ 


కలికితనంబున నివ్విధి 
పలికెడి చెలింగాంచి భూమి పతి యిట్లనియెన్‌ 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్చార్యా 481 


4837. 


4838. 


439. తే.గీ. 


440. 


441. 


442. 


చం. 


కరః 


వంచకు స్కంధము 
కలికిరా! యీ సరసిజముఖి 
వలపున్‌ గలిగించె నాదు భావమునందున్‌ 


కాకుత్చానయ సంభవుండనగు నే గాంధర్వరీతిన్‌ వెసన్‌ 
జేకొందున్‌ మది సమ్మతంబయిన నీ శీతాంశుబింబాననన్‌ 
మీకున్‌ దోచిన యట్లు నెచ్చెలులు నెమ్మిన్‌ దీని మెప్పించి, మ 
మ్మేకంబున్‌ బొనరింపుడీ సఫలమౌ నెల్లప్లు మీ కోరికల్‌ 


ఏనును బ్రహ్మచారిని మహీపతి నుత్తమ వంశజుండ చం 

దానన మైన యీమెపయి నచ్చపుంబ్రేమ జనించె నాకు, స 
మ్మానము తోడ నీమెయును మమ్మువరించు నటంచుందోచు నో 
మానినులార! సంశయము మాని యొడంబడం జేయు మెట్టులేన్‌ 


తనకు గాంధర్వవిధి సమ్మతమ్ము గాద 
యేని యామె తండ్రినడిగి యెల్లజనులు 
చూడ వైభవమున పెండ్లి యాడువాడ 
నగ్ని సాక్షిగ పెద్దల యనుమతమున 


అని కడు నేర్పునన్‌ బలుకు నవ్విభు పల్ముల కాత్మమెచ్చి యొ 
య్యన తన రాకుమారికడ కాపరిచారిక చేరి నవ్వుచున్‌ 
వనజముఖీ! కకుత్స్రవరవంశజు డంగజ తుల్యు డుత్తముం 
డనఘుడు కోసలాధిపు డనన్య పరాక్రము డెంచిచూడగన్‌ 


ఆతడు నిన్ను మెచ్చి, సము డన్నిట నీకుం దలంచి చూడ సం 
ప్రీతిగ నీవునున్‌ దగ వరింపుమువాని శుభంబు గల్లు తా 
చేతమునందు సంతసముజెందు భవజ్జనకుండు, వానిదౌ 
యాతన మేమెజుంగుదు మహర్షిశముల్‌ భవదీయచింతనన్‌ 


పతిసేవ యనగ సతులకు 

నతినీచం బనుచుందలప కంబుజనేత్రీ! 
పతిసేవయె యుత్తమమగు 

సతులకు గతియనుచు ధర్మశాస్త్రము దెలుపున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 482 


443. ఉ. 


444. చం. 


445. మ. 


446. మ. 


447. 6. 


448. కం. 


449. వ. 


450. కం. 


శ్రీ దేవీ భాగవతం 


కావున వీని యోగ్యు నిక కాదనంబోవక పెండ్లియాడి నీ 
జీవితమందు సౌఖ్యమును జెందుము కష్టసుఖంబులన్నచో 
వావిరి కాలయోగమున వచ్చుచు బోవుచునుండు సంసృతిన్‌ 
కావవి శాశ్వతంబులని గట్టిగ నెంచి వివాహ మాడుమా! 


అని కడు యుక్తియుక్తముగ నాడెడు నెచ్చెలిం గాంచి రాజనం 
దన చలితాత్మయై మదిని తాలిమిం గోల్పడి పల్కె నోసఖీ! 
మును పలుమార్లు నాకిటుల బోధలొనర్పగ లేదెమీరు, నే 
మనమున నిచ్చగించితినె మాటలికేటికి విన్ను తెల్పెదన్‌ 


ఇకముందెన్నడు నిట్టిమాటలను నీవేకాదు వేరెవ్వరేన్‌ 

సకియల్‌ పల్మకు, డేను నిశ్చలమతిన్‌ సద్ర్రహ్మచర్యవ్రతం 
బకలంకంబుగంబూని చేయుదు తపం బానందమున్‌ బొందుచున్‌ 
సకలైశ్వర్యము లస్థిరమ్ములవి, నిస్సారంబు సంసారమున్‌ 


ఇతడెవ్వాదొకొా? సిగ్గులేక యిటు నన్నే చూచుచున్నాడు సం 
తతమున్‌ గన్నుల నప్పగించి, యిదినే తాళంగజాలన్‌ సుమీ! 
మతి హీనుండగు వీని దవ్వలం జనన్‌ మాయాజ్ఞగాందెల్పు డం 
చతికోపంబున రాకుమారి వడిగన్‌ వ్యావృత్తయె నిల్చినన్‌ 


చేయునదేమి లేక నృప శేఖరుడున్‌ వడి మౌన భూషుడై 
యాయత పద్మనేత్రం దనయాత్మదలంచుచు రాజధానికిన్‌ 
సాయుధపాణులౌ తనదు సైన్యములన్‌ గొని యేగె, భానుడున్‌ 
ప్రాయముందప్పి చేరుకొనె పశ్చిమ దిక్కున కొయ్యనాయ్యనన్‌ 


చెలికత్తెల తోడ గలసి 

పలుకింతయు లేక నృపుని పట్టియు వేగన్‌ 
గలగల నందెల రవళుల 

పలికించుచు నేగె తనదు పట్టణమునకున్‌ 


అంతకొంత కాలంబునకు 


మందోదరి చెల్లెలయిన 
యిందుమతియు యుక్తవయసు కేతేరగ తా 


స్త I) 483 


451. 6. 


452. 6. 


453. తే.గీ. 


454. కం. 


455. చం. 


456. తే.గీ. 


457. తే.గీ. 


వంచు సంధు 


నందందు స్వయంవరమును 
పొందుగం జాటించె తండ్రి పొలతికి నంతన్‌ 


రాజకుమారు లెల్లరును రాజస ముట్టిపడంగ వచ్చి రం 
భోజదళాక్షికై పలు విభూషణపంక్తులం దాల్చి, యంత నా 
రాజకుమారియున్‌ వలపు రాజిల నందొక రాజపు(త్రు వి 
బ్రాజిత శౌర్య రూప గుణ భాసుర తేజుని చూచి మెచ్చినన్‌ 


మోదము తోడ తండ్రియును పొల్పుగ వారి వివాహయత్నముల్‌ 
సాదరమొప్పం జేయుడని సర్వము మంత్రుల కప్పగించి ని 
ర్వేదముంబాసి యుండగ వివృద్ధమనోజ శరోచ్చయంబు మం 
దోదరి మాన సాంబుజము నూపి చలింపగంజేసె నత్తటిన్‌ 


ఆ స్వయంవర మంటప మందు మద్ర 
భూమి పతి చారుధేష్టుడు కామినులను 
వశముంగావించు కొనుటలో బహుచతురుడు 
వచ్చి కూర్చొని యుండె భూపతుల లోన 


ఆతని యందము మెచ్చినా 

ఆతని మాటల చతురత కలరెనొయేమో? 
చేతమ్మున మందోదరి 

కాతని పై (పమ గలిగె నాక్షణమందున్‌ 


తన మదిలోని కోరికను తండ్రికి చెప్పగ నాతడున్‌ ముదం 
బొనరగ వెన్మముందులను నూహ యొనర్చక యామెకోరిన 
ట్లనుపమరీతి పెండిలి మహావిభవంబున కట్నకానుకల్‌ 
ఘనముగ నిచ్చిచేసి కడుగౌరవ మొప్పగ సాగనంపినన్‌ 


చారుధేష్టుడు భార్యతో సరసగతిని 
మద్రరాజ్యమ్మునకు నేగి మాపుటేపు 

మదన కేళులందేలుచు సుదతిపట్ల 

మిగుల యనురాగ మున్నట్లు మెలగుచుండె 


అంత నొకనాటి నడిరేయి నల్లనేగి 
చారుధేష్టుడు కడు రహస్యముగ తనదు 


= రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 484 


4558. ఉ. 


459. శా. 


460. తేగీ. 


461. మ. 


462. 6. 


463. కం. 


464. వ. 


శ్రీ దేవీ భాగవతం 


భటుని భార్యంగూడి మిగుల పరవశమున 
రతులం దేలుచునుండ సైరంధ్రి గాంచి 


వేదనంజెంది యాక్షణమ వేరొకచో శయనించుచున్న మం 
దోదరి కంతయున్‌ దెలుప, నోర్వక నామెయు కోపమూని యా 
దాదిని తిట్టి పంపె మదిం దద్విషయంబును నమ్మలేక మ 
ర్యాదను బూని, భర్తపయి నామెకు నమ్మక మెంతగొప్పదో 


కాలం బిట్టుల సాగుచుండ ధరణీకాంతుండు వేరొక్క నా 
డాలోలాక్షి యెజుంగ కుండంజనె వేశ్యాసంగమాసక్తి దు 
శృీలుండై నడిజేయి, భర్తనపు డాచెంతన్‌ గనన్‌ లేక తా 
నాలోకించుచు వచ్చి యామె గనె వేశ్యాలోలు నాత్మేశునిన్‌ 


ధనము ధాన్యమ్ము రాజ్యమ్ము తల్లిదండ్రు 
లాప్త లెడంబాయం బొందెడి యార్తికన్న 
నధికమౌగాదె తనపతి యన్య సతిని 
గలయంగులసతి పొందు దుఃఖమ్ముందలప 


అరెరే! యెంతటి మోసమయ్యె యితడత్యంతంబు కామాంధుడం 
చెజుగన్‌ దైవమ! వీనితోడ నిక నేనేరీతి సంసారమున్‌ 

దిరమై సల్పుదు వ్యర్థమయ్యె బ్రతుకున్‌, దెల్లంబుగా నిందు నె 
వ్వరి దోషంబును లేదు సర్వముం దలంపన్‌ మతతంబేయగున్‌ 


చేయగ రాని కార్యమును చేసితి నక్కట, పుట్టినింటికిన్‌ 
బోయిన చుల్మనౌదు, పరువున్‌వెలి వోవును, నాత్మహత్యయో 
పాయని పాతకంబగును, భర్భసుఖంబుల కెల్ల దూరమై 
యీ యెడ నుంటయేతగు నహీన విరాగ మనః ప్రవృత్తి చే 


అని తలచుచు మందోదరి 

తనసుఖముల నెల్ల వీడి తగ నేకాంతం 
బున వసియించుచు నుండెను 

తన మందిర మందె మిగుల దైన్యస్థితయై 


అనియిట్లు మందోదరీ వృత్తాంతం బెల్ల వినిపించి 
మహిషుం డాజగజ్జననింగాంచి మరల నిట్లు పలికె. 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 485 


465. 


466. 


467. 


468. 


469. 


470. 


471. 


వంచకు స్కంధము 
తరుణీ! నీవును కోరివచ్చిన ననున్‌ దారుణ్య సంపన్ను దు 

ర్భర శౌర్యోన్నతు వీడినన్‌ బిదప తీవ్రంబైన కామార్తింగా 

పురుషున్‌ బెండిలి యాడి శోకిలెద వంభోజాక్షి! తథ్యంబు నా 

పరిభాషల్‌ విని నన్వరింపుమిదె సౌభాగ్యంబు నీకయ్యెడున్‌ 


కావర మెక్కి యివ్విధిని కాజులు ప్రేలెడి వానిపట్ల శ్రీ 
దేవికి కోపమెక్కుడయి తీవ్రతరంబుగంజూచి రాక్షసా! 
నీవిక నిట్టి మాటలను నిల్సి రణంబొనరింప రమ్ము, లే 
దా! వడినేగుమీ! యురగధామము సౌఖ్యముగల్లు నీకటన్‌ 


రూపము లేని నేనిటుల రూపముందాల్సి జనించుటెల్లయున్‌ 
పాపుల దైత్యులన్‌ దునిమి స్వర్గనివాసుల సజ్జనావళిన్‌ 
తాపమడంచి బ్రోచుటకె దైత్యకులాధమ! నిశ్చయమ్ము, నీ 
పాపముపండె నింతట నిబద్దిగ నెద్దియొ తేల్చుకొమ్మికన్‌ 


ఆ.వె. వేయి మాటలేల వేల్పులెల్లరుంగూడి 


చం. 


చం. 


నిన్ను చంపుమనుచు సన్నుతింప 
అవతరించి తిట్టు లాపని యైనంత 
తిరిగి వెడలుదాన దివిజవైరి! 


అనవిని దానవుండు విషయమ్ము నెజింగి యికేల మాట లీ 
వనరుహనేత్రతోనని జవంబున వింటికి నారింగూర్చి ని 
స్వన మొనరించి నిష్టుర నిశాత శరమ్ముల నొక్కపెట్టునన్‌ 
గొన కొని యేసె నామెపయి క్రూరతరంబుగ బిట్టునార్చుచున్‌ 


అమ్మయు తచ్చరమ్ముల వియత్తలమందె నిజాంబకమ్ములన్‌ 
వమ్మొనరించి భీకర రవమ్ము సెలంగగ కాండపంక్తి చే 
నమ్మహిషాసురున్‌ విచలితాత్మునిం జేయుచుందత్‌ చమూ సమూ 
హమ్ములనెల్లంద్రుంచుచు భయానకయి విహరించె నత్తటిన్‌ 


అది గని దుర్ధరుండు జగదంబ నెదుర్శొని పెక్కు బాణముల్‌ 
వదలిన, రక్తనేత్రయయి పావక కీలలం బోలు చూడ్ములన్‌ 
బొదువుచు నాజగజ్జనని బోరన నర్థశశాంక రూపమౌ 
పదనగు బాణ ఘాతమున వాని శిరమ్మును డుల్చె పెల్చనన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 486 


472. 


478. 


4174. 


4175. 


4176. 


4177. 


4178. 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం 


గిరిశిఖరము తెగిపడిన 

ట్లరుదై శిరముర్వింగూల యాతని మొండెం 
బురు పర్వతమట్లు వడియె 

నరదముపై సుడి దిరుగుచు నాభీల గతిన్‌ 


అంతట త్రినేత్రుదనువా 

డెంతయు వేగమున వచ్చె నీశ్వరి నెదురన్‌ 
కుంతముం గడువడింద్రిప్పుచు 

పంతమ్మున బీరములను పలుకుచు నటకున్‌ 


వచ్చిన వాని నీశ్వరి జవంబున నొక్క త్రిశూల మెత్తి తా 
గుచ్చెను వక్షమందు, కడు క్రూర గతిన్‌ రుధిర ప్రవాహముల్‌ 
'హెచ్చుగం జిమ్మ నాతడును హీనతందోప ధరాతలంబునన్‌ 
చెచ్చెరం గూలె ప్రాణములు చెల్లగ రక్కసు లార్చిపర్వగన్‌ 


ఆ (త్రినేత్రుడు ధరంగూల నంధకుండు 
పరుగు పరుగున గదతోడ వచ్చి యంబ 
వాహనమ్మగు సింహమున్‌ ఫాలమందు 
కొట్టినంతనె నదియును క్రోధ మడర 


జూలు విదిలించి గర్జించి వాలు గోళ్ళం 
జీల్చి యొక ముద్దగా వానింజిక్కంబట్టి 
నమిలి మింగెను దనుజగణంబు లదర 
మహిషుడది గాంచి తద్దయు మతి చలింప 


గొనకొని కోపవేగమున క్రూర శరమ్ముల నొక్కపెట్టునన్‌ 
దనుజుడు వేయుచుండ నిజదారుణ కాండశతంబువైచి, తు 
త్తునియలు సేసె నంబయును దుష్టనిశాటు శరాళి నంబరం 
బుననె శ్రమం బొకింతయును బొందక హాసవిలాస సంగతిన్‌ 


అంత నాగక పెనుగద నట్టెపట్టి 

దనుజు హృదయమ్ము తాకగ దారుణగతి 
విసర నతడును మూర్చిలి, పృథ్వింబదియు 
తేరుకొని నిల్చి పెనుగదం దీసి వేగ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 487 


479. 


480. 


481. 


482. 


489. 


484. 


485. 


చం. 


చం. 


చం. 


కం. 


కం. 


కం. 


అంచమ స్కంధకు 


జవము బలంబునున్‌ దనర చయ్యన నామృగరాజుకంఠమున్‌ 
దవులగ వేయ నద్దియును తాడిత భూరి భుజంగమోయనన్‌ 
గవియుచు వచ్చి శాత నఖకాండములన్‌ దనుజేంద్రు దేహ మున్‌ 
వివరము లేర్పడన్‌ మిగుల భీకర వృత్తినిం జీల్చె మూర్చిలన్‌ 


దనుజుడు సుంత మూర్చిలియు తత్‌క్షణ మాత్రనె లేచినిల్చి తా 
మనుజుని యాకృతిన్‌ వదలి మానుగ నొక్క మృగేంద్రు రూపమున్‌ 
గొని జగదంబ వాహనము గొబ్బునందాకగ నంబయంతటన్‌ 

దన శర జాలముల్‌ బజపి దానవ నాధుని నుక్కుడించినన్‌ 


అతడును తాళలేక తన యాకృతి మార్చి మదేభరూపుడై 
వితత కరాహతిన్‌ దివిజవీరుల మిక్కిలి నొంచుచున్‌ మహో 
న్నతగిరి నొక్కటిన్‌ గరమునన్‌ బెకలించి రయమ్ము తోడను 
ద్ధతి జగదంబపై విసరె దానవ వీరులు సంతసింపగన్‌ 


ఆ జగదంబయున్‌ నిజ శరాహతులన్‌ గిరి నుగ్గొనర్చి య 
వ్యాజ పరాక్రమంబెసగ నా దనుజేంద్రుని పైన వైచె వి 

భ్రాబిత బాణసంహతుల ఫాలతలంబును సోక, దైత్యుడున్‌ 
తేజముందప్పి మూర్చిలగ దేవగణంబులు గంతులేయగన్‌ 


వెస మూర్చం దేశి మరలన్‌ 
విసుమానంబొప్ప దంతి విధమును విడియ 
య్యసురుడు శరభాకృతితో 
విసురునంజనుందెంచె మిగుల భీకరవృత్తిన్‌ 


ఎనిమిది పాదమ్ములతో 

ఘన వటవృక్షంబుంబోలె కలయందిరుగుచున్‌ 
తన కభిముఖమై వచ్చెడి 

దనుజుని గని దేవి క్రోధ తామ్రాక్షియునై 


తన యర్థచంద్ర కాండము 

లెనిమిదింగొని యొక్కసారి హెచ్చిన వేగం 
బున నేయగ నాదనుజుని 

యెనిమిది కాళులు తెగిపడె నిలపై నొకటన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 488 


486. కం. 


487. వ. 


488. సీ. 


489. కం. 


490. ఉ. 


491. చం. 


శ్రీ దేవీ భాగవతం 


కాళులు తెగిపడ మహిషుడు 

నీలాచల మట్టు కూలి నేలంబడగ న 
య్యాలమున నిలువంజాలక 

తూలుచు పరువిడిరి భయము తోడన్‌ దనుజుల్‌ 


అంత నామహిషుండు 


శరభాకృతిని వీడి సహజ సిద్ధంబైన 
మహిష రూపముందాల్చి బహు విధముల 
వాలమున్‌ద్రిప్పుచు వాడి కొమ్ముల తోడ 
దివిజులం గ్రుమ్ముచు దిక్కులదర 
అంకెలు వేయుచు రణరంగ మెల్లను 
కలయంగం దిరుగుచు కాళ్ళతోడ 
నరిసైన్యములనెల్ల నణగంగంద్రొక్కుచు 
సుంత వెన్మకు నేగి చూపుడించి 


వాడి కొమ్ముల నిక్కించి పరుగుతోడ 
శ్రీమహాదేవిం బొడువంగ సిద్ధమౌచు 
బుసలు కొట్టుచు శీర్నమున్‌ విసరు కొనుచు 
ముందు కరుదెంచె నడగొండ చందమొప్ప 


ఆతని గిట్టల తాకిడి 

కాతతగతి నెగయు ధూళి యాకాశమునన్‌ 
భాతిగ పృథు మేఘమువలె 

దైతేయుని వెన్మ నమరె దట్టంబగుచున్‌ 


భీకర రూపుడై మిగుల ప్రేలుచు వచ్చుచునున్న దానవున్‌ 
జేకొనం బోక దేవియును చిర్నగ వాల్మగ పల్మెనిట్టు లో 
నాక విరోధి! నీ విటుల నన్నెదిరించుట కెన్నివేషముల్‌ 
వీంక ధరించి వచ్చితివి! పెక్కులికేటికి విన్ముతెల్పెదన్‌ 


ఇదె తుదివేషమింక తడవింతయు నోర్వక యీక్షణంబె ళ్‌ 
మద మడగింతు మన్నిశిత మార్గణ పంక్తుల, దేవతాలికిన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 489 


492. 


4982. 


494. 


495. 


496. 


497. 


498. 


కం. 


కర 


చం. 


ఆ.వె. 


కం. 


వంచకు స్కంధము —— 
ముద మొనరింతు, దానవుల పూర్ణముగా వధియించి యింకపై 
వదలగం జేతు రాక్షసుల బాధలు సాధుజనాళి కెల్లెడన్‌ 


అనిపలికి స్వర్ణవాత్రం 

బునంగల ద్రాక్షాసవమును పుష్టిగ సేవిం 
చెను గుటగుట నచ్చెరువుగ 
వనరుహదళనేత్ర యపుడు భయదాకృతితో 


కనులన్‌ విప్పి మహోగ్రరూపమున నక్కంజాక్షి యద్దానవున్‌ 

ఘన కోపాగ్ని కణంబులుర్లంగనుచున్‌ ఖ్యాతిన్‌ త్రిశూలంపు కొ 
మ్మున తత్‌ శృంగయుగమ్ము పై బొడువ సంభూతోగ శబ్దంబు పై 
కొన భిన్నంబులునై ధరన్‌ బడియె దిక్కుల్‌ (మోయ నాశ్చంగముల్‌ 


ఆ దెబ్బకు గబ్బుసెడగ 

మీదును క్రిందగుచు క్రిందు మీదులు నగుచున్‌ 
వేదనతో తల తిరుగగ 

నాదనుజుడు పాటె వెన్క కతి భీతుండై 


పరువిడు చున్న యమ్మహిషు భంగిమంగాంచిన లోకమాతయున్‌ 
తరుముచు వెంటనంటి మద దర్పితయైన గజంబు వెన్మ దు 
ర్భర తర సింహ మట్టల, దివౌకసులంబర వీధిపుష్పముల్‌ 
గురియగ, దేవదుందుభుల ఘోషలెసంగ మునుల్‌ నుతింపగన్‌ 


తరిమి తరిమి తుదకు దానవు దరింజేరి 
వాహనమ్మునుండి వడిగ దుమికి 
శూలమెత్తి పొడువ సొమ్మసిల్లుచు వేగ 
నతడు తూలుచుంద నంబయపుడు 


తన నూరంచుల చక్రమున్‌ విసర నాదైత్యేంద్రు శీర్షమ్ము రి 
వ్వన శబ్దించుచు దవ్వులన్‌ బడియె నంబాయంచు దైన్యస్థితిన్‌ 
ఘన శైలాకృతి తత్మళేబరము వేగన్‌ దిర్లుచున్‌ పృథ్వింగూ 
లెను రక్తంబులు నిర్హరంబులుగ నోలిన్‌ ధారలై యొల్మగన్‌ 


హతశేషులైన దైత్యులు 
హతవిధి! యని యరచుకొంచు నన్నిదిశలకున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 490 


499. 


500. 


501. 


502. 


503. 


504 


కర 


చం. 


చం. 


కం. 


కరః 


చం. 


శ్రీ దేవీ భాగవతం 


మతులుసెడి పరువులెత్తిరి 
గతియిక మనకెవ్వరనుచుంగలగుచు నెదలన్‌ 


వారలంగని హర్యక్షము 

వారించుచు నన్నిదిశల ప్రత్యక్షంబై 
దూరము సననీక యపుడు 

కోరిక భక్షించె దనుజ కోటుల నెల్లన్‌ 


అలసట యింతలేక సమరావని వీడి ప్రసన్నరూపయి 
నిలబడె నొక్కచో జనని నిర్మలమౌ దరహాసచంద్రికల్‌ 
నలుదెసలందు పర్వ మృగ నాధునిపై, పరికింప నెద్దియున్‌ 
తెలియని యట్టులాకసము దిక్కులు సూచుచునిశ్చలస్థితిన్‌ 


బ్రహ్మాదులొనర్చిన దేవీస్తుతి 


అది గని కంజగర్భ దివిజాధిప ముఖ్యులు నమ గాత్రులై 
సదమల భక్తి నమ్మ పదసన్నిధికిన్‌ జని యోమహేశ్వరీ! 
పదిలముగా (త్రిమూర్తులు భవన్మహనీయ దురంత శక్తి సం 
పదలను బొందకున్న తమబాధ్యతలన్‌ నెరవేర్చ దక్షులే! 


మతియును గతియును కీర్తియు 

స్మృతియును కరుణయును పుష్టి మేధయు జయమున్‌ 
ధృతియును తుష్టియు కాంతియు 

మతి పరికింపంగ నీవె మమతాహంత్రీ! 


కమలయు, గిరిజయు, వసుధయు 
రమయును, విద్యయును, కళయు, శ్రద్ధయు, క్షమయున్‌, 
ప్రమయును, నీహయు నుమయును 

క్రమమున నిన్నియును నీవె కమల దళాక్షీ! 


ఎడపక భూరి భూవలయ మెల్ల సహస్ర ఫణాగ్ర సీమలం 
దిడుకొని మోయు శక్తిని ఫణీంద్రునకున్‌, భువి నట్టునిట్టులన్‌ 
దడియక పట్టియుంచగల దక్షత దిగ్గజ పంక్తికెల్ల నీ 

విడినవి కాక యన్యు లెవరీయ సమర్థులు కామదాయిసీ! 


= రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 491 


505. 


506. 


507. 


505. 


509. 


510. 


511. 


చం. 


చం. 


కం. 


కం. 


కం. 


కం. 


ఉ. 


వంచకు స్కంధము 
నిను గణియించ కన్యులను నెమ్మి భజించెడి వారు మూఢులే 

యనదగు సర్వదేవతల కాదిమశక్తివి నీవయౌదు వో 

వనరుహ నేత్ర! యజ్ఞమది భక్తినానర్చిన నీదు యజ్ఞమే 

యొనరుచుటొప్పు యన్యముల నొప్పి యొనర్చెడి వార లజ్ఞాలౌ 


దయకు నిధాన మీవ, సమతన్‌ పరిపోషణసేతు వెల్లరన్‌ 
నియమముతోడ నోజనని! నీదగు నంశయె సృష్టియెల్ల, దు 
ర్నయులగు దైత్యులన్‌ దునిమి నాకసుఖమ్ముల వారికిచ్చుచున్‌ 
జయమును దేవతాళి కిడి సర్వుల (బోచెద వెంత చోద్యమో! 


ఘనమగు నీ సంకల్పమె 
దనుజుల పరిమార్పంగలదు తత్‌క్షణమున, నై 
నను వారలంజంపుట కి 
ట్లానరగ రూపములు దాల్చు టొక చిత్రంబా! 


హరిహర పంకజగర్భులు 

హరిహయుడును దివిజులెల్ల రమ్మా! నీచే 
పరిపాలితు లనెడి విషయ 

మరయక మముంగొల్తురెంత యజ్ఞులు మనుజుల్‌ 


అరయగ విద్యావిద్యలు 

వరుసన్‌ సుఖ దుఃఖ భోగ భాగ్యములెల్లన్‌ 
పరదేవీ! నీవేకద 

పరమార్ధము కొజకు నిన్ను భజియింపవలెన్‌ 


ఇతరులగు దేవతల నిల 

సతతము పూజింత్రు భోగ సంపదలకునై 
మతిలేని మూఢ మనుజులు 

గతినీవే భుక్తికైనంగడ ముక్తికి నేన్‌ 


నీ పద పంకజ ద్వయ వినిర్మల ధూళి తలన్‌ ధరించి వా 
ణీపతి శౌరి శంకరులు నిష్ట నొనర్తురు వారి కార్యముల్‌ 
శ్రీపరమేశ్వరీ! యిదియు చేతములన్‌ దలపోయ కెన్నడున్‌ 
నీపయి భక్తి నిల్బరవనిన్‌ జనులెంత విమూఢ చిత్తులో 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 492 


512. 


513. 


514. 


515. 


516. 


517. 


518. 


కం. 


చం. 


కం. 


కం. 


చం. 


కర, 


కం. 


శ్రీ దేవీ భాగవతం 


దేవత లైనను నిను వా 

గ్లేవిని భజియింపకున్న తిరముగ మాటల్‌ 
భావించి పలుకలేరన 

దేవీ! మానవులమాట తెల్పగ నేలా! 


తపములు యజ్ఞ యాగములు ధ్యానములంచు (శ్రమంబు లందుచున్‌ 
వ్యపగత శక్తులై సమయమంతయు పుత్తురుగాని యెన్నడేన్‌ 

విపుల వివేక చిత్తముల పేర్కొని మీ పదపద్మ యుగ్మమున్‌ 

నిపుణత లోం దలంప జననీ! తలపోయరు మూఢమానవుల్‌ 


తత్వ్వములవి చిద్విరహిత 

సత్త్వ్వములై సృష్టి చేయ, జదములగుటచే 
తత్వమయీ! నీ చిన్మయ 

తత్వంబది లేకయున్న దక్షములానే! 
మునివర్యులు యజ్ఞములం 

దనల ముఖంబున నొసంగు నశనంబులందా 
మనయము దేవత లొద్దికం 

గొనుటయు నీమంత్ర మహిమ గూడుటంగాదే 


ఇపుడు మహోగ్రుడైన దనుజేంద్రుని యీ మహిషున్‌ వధించి మా 
కుపకృతి నీవొనర్చితివి యొప్పుగ, సర్వజగంబులున్‌ భవత్‌ 
కృపవలనన్‌ మనన్‌గలిగె ఖేదములన్‌ విడి, నీదు తత్వమున్‌ 
విపులముగా [గ్రహింప గల విజ్ఞులమే నిను సన్నుతింపగన్‌ 


నిరత మ్మీలాగుననే 

కరుణన్‌ మముంబ్రోవుమమ్మ! కంజదళాక్షీ! 
పరపద నిశ్రేణులు నీ 

చరణమ్ముల నంటి భక్తి సల్పుదు మెపుడున్‌ 


వినయముతో నివ్విధమున 

వనజాసను డాదిగా సుపర్వులు భక్తిన్‌ 
తననెంతయుంగీర్తింపగ 

జననియు ముదమంది యిట్లు సంభాషించెన్‌ 


స్త I) 493 


519. చం. 


520. చం. 


521. తే.గీ. 


522. కం. 


523. వ. 


524. చం. 


525, కం; 


526. వ. 


అమర వరేణ్యులార! తమ కాపదలెప్పుడు సంభవించినన్‌ 
శ్రమయని యెంచనెన్నడును సంతసమొప్పగ వచ్చి తీర్పు, తత్‌ 
సమయములందు నన్ను మనసార తలంపుడు చాలు పొండికన్‌ 
తమ తమ స్వస్థలమ్ములకు ధర్మము తప్పక సంచరింపుడీ! 


అని వచియించు నట్టి జగదంబను గాంచి ముదంబుంబొంది య 
వ్వనరుహసంభవాది సురవర్యులు వల్ళిరి యోమహేశ్వరీ! 

పనివడి నప్పుగాక యెడబాయక త్వత్సద పంకజమ్ములన్‌ 
మనముల నిల్పి కొల్చు పరమంబగు భక్తిని మాకొసంగుమా! 


సుఖము లందైన దుఃఖముల్‌ చుట్టుకొనిన 
నన్యు లెవరును లేరు మాకండ తల్లి! 
అన్నివేళల నీవె మమ్మండం జేర్చి 
రక్షణము సేయదగు ననురాగ మొదవ 


అమరు లిటుల వేడుకొనగ 
విమలాంతఃకరణయగుచు ప్రియ మారంగన్‌ 
కమలాక్షి మందహాసం 

బమరగంజూచుచు నదృశ్యమై చనె నంతన్‌ 


వేదవ్యాసుడు తెలిపిన యీవృత్తాంతం బెల్ల సావధాన చిత్తుండై 
వినుచున్న జనమేజయుండు కడుముదంబంది మరల నిట్లడిగె నని 
సూతుండు శౌనకాది మహర్షులకుం జెప్పె. 


మునికుల భూషణా! మిగుల మోదము గూర్చి భవన్ముఖాబ్ది సం 
జనిత కథా సుధారసము చక్కగ (గోలుచునుండ, నందులో 
నొనరగ లోకమాత మహిమోన్నతి నొప్పెడి వృత్తముల్‌ వినన్‌ 
దనియునె నెమ్మనంబు సతతంబు వినంగ కుతూహలంబగున్‌ 


ఆ దేవి చనిన పిమ్మట 

నా దేవత లేమి చేసి రానందమునన్‌ 
శ్రీదేవియు నెట కరిగెను 

మోదంబున తెలుపుమయ్య మునిజన వందా! 


అనియడిగిన జనమేజయుంజూచి వ్యాసుం డిట్లనియె 


వంచు సంధు 


= రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 4094 


527. సీ. 


528. కం. 


529. సీ. 


శ్రీ దేవీ భాగవతం 


క్షితినాధ! మునునీకు చెప్పియుంటిని గదా! 
క్షీర సాగర మందు చెలువు మీర 
నెలకొని యున్న మణిద్వీప మునతాను 
విహరించు చుండు సంప్రీతి తోడ 
శ్రీదేవి యనుచును, శ్రీపతి నలువయు 
శంకరు లటకేగి జననింగాంచి 
ప్రీరూపములందాల్స్చి దేవిని పూజించి 
పురుషరూపములను పొంది మరల 


తమతమ నెలవులకు వచ్చి తగినరీతి 
వారి కర్తవ్య్వముల యందుం జేరి యుందు 
రనుచును దెలిపితి, నిపుడయ్యంబ యటకు 
జేరి విహరించుచుండు నవారితముగ 


శత్రుఘ్మునిపాలన 


జనని యదృశ్యంబై చన 

ననిమిషులును సంతసించి యవనీపతిగా 
నినకుల సంభవు శత్రు 

ఘ్నుని యోగ్యుని నిలిపి చనిరి కూరిమితోడన్‌ 


నెలమూడు వర్షముల్‌ నియతింగురియుచుండ 
పుడమి పండుచు నుండె పుష్మలముగ 

పాదపమ్ములు లతల్‌ ఫల పుష్ప ములతోడ 
కళకళ లాడుచుంగానుపించె 

గోవులు నిరతమ్ము కుండల నిండుగా 
క్షీరమ్ము లిడుచుండె చిత్ర గతిని 

వాహినుల్‌ నిండుగా వరద లెబుంగక 
ప్రవహించుచుండె నిరంతరమ్ము 


బాధ లెజబుగక ప్రజలెల్ల పరమ శాంతి 
గలిగి వర్తిలు చుండి రక్మాలమందు 


చా రీచీనీ : అగస్త రాళ సుబ్బార్పా 495 


530. 


581. 


582. 


583. 


534. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారా 


ధర్మపరుడైన శత్రుఘ్ను డోర్మి తోడ 
పాలనము సేయుచుండంగ పౌరవేంద్ర! 


తే.గీ. పంచ భూతము లన్యోన్య భావములను 
సహకరించుచు నుండె నా సార్వభౌము 
పాలనమునందు, ప్రజలెల్ల పరమభక్తి 
యుక్తులై వర్తిలుచునుందు రున్నతముగ 


తే.గీ. వేద వేదాంగ విదులైన విప్రవరులు 
యజ్ఞ యాగాది క్రతువుల ననవరతము 
పుచ్చుచుందురు కాలమ్ము పొచ్చెమింత 
యెటుగ బోవక నాపతి యేలు చుండ 


ఉ. చోరులు జారు లెచ్చటను సూచనకైనను లేరు, పాపసం 
చారులు గానరారెట, నసత్యము లాడుటలేదు, దుఃఖముల్‌ 
గూరవు, పైశునంబులును గూడవు, ధర్మము తప్పంబోక యా 
భూరమణుండు రాజ్యమును పొల్పుగ నేలుచునుండ నయ్యెడన్‌ 


ఆ.వె. వేదవేత్తలైన విప్రవరేణ్యులు 
త్రిగుణములను బట్టి త్రివిధములుగ 
మెలగుచుందు రచట మెల్పున భూపతి 
మేలు గోరి యెల్ల కాలమందు 


2 


అ(ప్రతి గ్రహమును నధ్యయనంబును 
దయయు ధర్మము శాంతి దాంతిగలిగి 
పశువధ లేనట్టి పరమ సాత్విక యజ్ఞ 
సత్రియా శీలురు సాత్వికులన, 
షట్కర్మ నిరతులై క్షత్రియులకు పురో 
హితులౌచు వస్తు సంతతుల గొనుచు 
విధి విధానమ్మున వివిధ కృత్యములను 
జరిపించు వారి రాజసు లనంగ 


గీ. లోన రాగమ్ము ద్వేషమ్ము లోభ మోహ 
కామ మాదిగ శత్రు వర్ణముల విడక 


వంచు స్కంధము 


496 


5835. 


536. 


537. 


ర్‌రెరి. 


539. 


540. 


తే.గీ. 


కం. 


చం. 


కం. 


చం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం 


వేద మొక కొంత నేర్చి జీవించు వారి 
తామసులని యందురు త్రివిధముల బుధులు 


వర్ణ ధర్మాను సరణులై వైశ్యశూద్రు 

అమిత ధనవంతులయ్యు నహంకరింప 
కనుదినమ్మును శ్రీదేవి నతుల భక్తి 
నర్చనలు సేయు చుందు రయ్యవని జనులు 


శుంభ నిశుంభుల వృత్తాంతము 


మహిషుని పాలనలో దు 

స్సహమగు కష్టములు వడిన జనులెల్లరు న 
మహిషాసుర మర్దని దయ 

విహిత సుఖమ్ములను బొంది వెలయుదు రచటన్‌ 


కల రొక కాలమందు మును కాశ్యపి శుంభ నిశుంభు లన్న దై 
త్యులు, కడు సుందరాకృతులు, దుర్ణయులయ్యును వారలిర్వురున్‌ 
నలువను గూర్చి పుష్కరము నన్‌ దపమెంతయు నిగ్రహాత్ములై 
సలిపి రనేక వర్షములు సర్వ సుఖంబులు వీడి నిష్టగన్‌ 


వారల తపముల కెంతయు 

వారిజ సంభవుడు మెచ్చి ప్రత్యక్షంబై 
మీరిక మానుడు తపముల 

కోరుడు వరమేదియైనం గూరిమి నిత్తున్‌ 


అని కడుంబ్రీతింబల్కు చతురానను పల్ముల నాలకించి యా 
దనుజులు కన్నులన్‌ దెరచి తద్దయు భక్తి ప్రదక్షిణించి య 
వ్వనజజు పాదపద్మములంబట్టి వినమ్రత (మొక్కి లేచి తా 
మొనర నుతించి కోరిరిటు లొయ్యన నొక్కవరమ్ము నిమ్ముగన్‌ 


వనజాసన! మాతపముల 

కనుమోదము గలిగెనేని యమరత్వంబున్‌ 
కనికరమున మాకొసగుము 

కన మృత్యువుకంటె భయము కలదే యెందున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 497 


541. శా. 


542; కం; 


రకశె. కం, 


544. చ. 


545. వ. 


546. చం. 


547. ఉ. 


548. తే.గీ. 


వంచకు స్కంధము —— 
ఈ యభ్యర్థన కా సరోజభవు డెంతే నక్కజంబంది, మీ 

కీయూహల్‌ గలుగంగనౌనె? యిటులే నీయంగం జాలన్‌ వరం 
బోయీదానవులార! పుట్టనయతం డొకృప్పు డేదోగతిన్‌ 

బాయంగావలె దేహమున్‌ ధ్రువము తప్పన్‌ బోల దెవ్వారికిన్‌ 


ఇది విశ్వకర్త నియమము 

పదిలము తొలియుగమునుండి వచ్చుచు నుండెన్‌ 
వదలుడు మీరీ కోరిక 

నెదియే నితరంబుం గోరు డిచ్చెదం బ్రీతిన్‌ 


అని వనజాసను డన నా 

దనుజులు యోచించి సుంత తడవైనంతన్‌ 
మనముల నిశ్చయ మొకటి 

గనుంగొని యిట్లనిరి కంజ గర్భుని తోడన్‌ 


అమరుల మర్ష్యులన్‌ పురుషు, లందజముల్‌, పశువుల్‌ మృగమ్ములున్‌ 
సమర మునందెదిర్చి మముం జంపగ జాలని యట్టులిమ్ము మా 
కమరవరేణ్య! యొక్కవర మంతియ చాలిక, పువ్వు బోండ్లు మా 
సముఖము నందు నిల్చుటకుం జాలరు వారికి జంకమెన్నడున్‌ 


అని వేడిన 


కమలజు డట్టులే యగును గాక! యటంచు మరాళమెక్కి వే 

గమె చనె, నంత దానవులు (గన్న రసాతల మేగి యచ్చటన్‌ 

తమ గురువర్యుడౌ భృగు పదంబుల కున్‌ బ్రణమిల్లి యంతయున్‌ 
గ్రమమునం జెప్ప నాతడు ముఖంబున చిర్నగ వంకురింపగన్‌ 


భాసుర తేజు డమ్మునియు వారికి దీవనలిచ్చి స్వర్ణ సిం 
హాసనమొండు నేర్పరచి య(గజు శుంభుని నందునుంచి తా 
వాసిగ నెల్లరన్‌ బిలిచి పట్టముగట్టెను, దానవుల్‌ మహో 
ల్లాసముతో సమైక్యత చెలంగగ సమ్మతిం దెల్పి యాడగన్‌ 


సకల దానవ సామ్రాజ్య సార్వభౌము 
శుంభుం గనవచ్చి దానవ శూరులెల్ల 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 498 


549. ఉ. 


550. మ. 


551. ఉ. 


552. మ. 


558. తే.గీ. 


554 ఉ. 


శ్రీ దేవీ భాగవతం 


రతని పక్షాన యుద్ధమ్ములందు నిల్చి 
పోర నిశ్శంకం బ్రతినలు పూనిరధిప! 


వీరు లపూర్వ సోదరులు భీకర రూపులు చండముండులున్‌ 
దారుణ విక్రమోన్నతుడు దైత్య వరుండగు ధూమనేతుడున్‌ 
దూరిత శాత్ర వోద్ధతుడు దోర్చలయుక్తుడు రక్త భీజుడున్‌ 

దోరపు సైన్య సంఘములతో జను దెంచిరి వాని కండగన్‌ 


రణరంగంబున రక్త బీజునకు గాయం బైన తద్రక్తపున్‌ 
గణముల్‌ ధారుణి నెన్ని రాలి పడునో క్రవ్యాదు లాసంఖ్యలో 
గణనీయంబుగ నట్టి రూపములతో గర్వోన్నతిన్‌ బుట్టి తత్‌ 
గుణ శౌర్యంబుల నొప్పి పోరుదు రనిన్‌ గ్రూరాత్ములై భూవరా! 


ఇందరి యండతోడ భువినెల్ల వశంబొనరించి యేలుచున్‌ 
పొందుగ స్వర్గమున్‌ గెలువం బూని నిశుంభుడు సేనతోడ తా 
ముందుగ స్వర్ణమేగి రణమున్‌ బ్రకటింపగ వజపాణి యా 
చందమెటింగి దికృతులు సాయమురాం జనె యుద్ధభూమికిన్‌ 


ఇరు పక్షమ్ముల వారి కయ్యెడల నయ్యెన్‌ ఘోర సంగ్రామ మ 
త్తరి నింద్రుండతి క్రుద్దుడై పవిని చేతన్‌ బూని వేగోద్దతిన్‌ 
సరిగా దైత్యుని పెన్నురంబుం దగులన్‌ సారింప, సైరింపలే, 
కరదంబందు నిశుంభు డొయ్య నారిగెన్‌ వ్యావృత్త దేహుండునై 


ఆ నిశుంభుడు మూర్చిల్లె ననెడి వార్త 
తెలిసి నంతనె శుంభుడు తీవ్ర కోప 
సం(భ్రమిత చిత్తుడై వచ్చె చండభాను 
పగిది దివిజ వరులకు విభ్రాంతి గలుగ 


వచ్చిన యంతనే యత డవారణమౌ శరవర్ష ధారలన్‌ 
హెచ్చుగ గుర్వ, దేవతలు, నెల్లదిగీశులు, దేవనాధుడున్‌ 
చెచ్చెర నోడి పర్విడిరి, సింహము గర్జిల భీతింజెందుచున్‌ 
విచ్చి వనంబునందు పరువెత్తెడి తక్కు మృగంబు లోయనన్‌ 


స్త A) 499 


555. తే.గీ. 


556. తే.గీ. 


55/7. కం. 


558. సీ. 


559. ఉ. 


వంచకు స్కంధము —— 
అంత శుంభుడు విజయ గర్వాతిశయము 

హెచ్చ వికటాట్ట హాసంబు లెసంగ నేగి 

దివిజనాధుని పీఠమం దవిరళగతి 

నెక్కి కూర్చొని నాకలోకేశుడయ్యె 


కామధేనువుం గల్చ్పవృక్షముల మటతియు 
నందనమ్మును తన యధీనములంజేసి 
యమృతపానమ్ము సేయుచు నప్పరసలం 
గూడి విహరించు చుండెను కొమరుమిగుల 


హతశేషులైన దివిజులు 

వెతలం బడుచు నడవులందు బిక్కుమనుచు సం 
తతమును తరుమూలమ్ముల 

వితత గిరి గుహాంతరముల విడిసిరి జడిమన్‌ 


నందనోద్యానమ్ము నందెప్లు విహరించు 
దివిజు లదవులందు తిరుగ వలసె 
రంభాదులను పరిరంభమ్ము లొనరించు 
నమరు లాతప బాధలంద వలసె 
అమృత పానంబున నాశ్వాసమును బొందు 
సురలు ర్వురులచెంత కరుగ వలసె 
యజ్ఞభాగమ్ముల నాహరించెడు నట్టి 
దేవతల్‌ వన్యముల్‌ దినగ వలసె 


అకట! దైవయోగమ్ము బ్రహ్మాదులైన 
యొజుంగంజాలరు, జగములం దెవరి కెపుడు 
కష్టసుఖములు కలుగునో కాన వశమె 
అమరులకు నైన మనుజుల కైనంగాని 


భూపతి బంటగున్‌, భటుడు భూపతియౌ నొకకాలమందు, తా 
నేపగు వీరు డొక్కయెడ హీన బలుండగు, హీను డుగుడా, 
రూపగు దాత యొక్కపరి రూఢిగ యాచకుడౌను, యాచకుం 
డాపయి దాత యౌను మది నారయ దైవగతుల్‌ విచిత్రముల్‌ 


= రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 500 


560. కం. 


561. ఉ. 


562. తే.గీ. 


563. కం. 


564. ఉ. 


565. తే.గీ. 


566. కం. 


శ్రీ దేబీ భాగవతం 
దేవీ ప్రసన్నత 


అడవులలో నచట నచట 
యెడమై తిరుగాడుచున్న యెల్ల దివిజులున్‌ 
గడపటి కొక వెయ్యేండ్లకు 
నొడగూడిరి యంతనంత నొకచో నెటులో 


అందరు నొక్కటై చని బృహస్పతికిన్‌ దగ(యొుక్కి నిల్చి ని 

స్పందిత చిత్తులౌచు గురువర్య! దివంబును నాక్రమించి మ 
మృ్మందరం బారద్రోలెను మదాంధుడు శుంభుడు, మాకు పూర్వపున్‌ 
చందము గల్లు మార్గమది చయ్యనందెల్పి యనుగ్రహింపుమా! 


వాంఛితార్థమ్ములన్‌ దీర్చు పరమమైన 

యజ్ఞ యాగాలు జరిపింపు మయ్య! వేగ 
వేదమంత్రమ్ము లవియెల్ల విసృతముగ 
ఫలము లందించు నని యండ్రు ప్రాజ్ఞులెల్ల 


సురపతి యాదిగ దేవత 

లరమర యొకయింత లేక యట్లడుగుట కా 
సురగురువు బృహస్పతియును 

దరహాసము చేసి పల్కె తా నీరీతిన్‌ 


దేవతలార! మంత్రములు దివ్యములే యగుంగాని వానికిన్‌ 
లేవు స్వతంత్ర శక్తులు, నిలింపులు మీరలె మంత్రదేవతల్‌ 
గావున మీర లీయవలెంగాదె ఫలంబులు దెనికైన మీ 
రీవిధి కష్టముల్‌ బడితి రేమి యొనర్తును నేను మాత్రమున్‌ 


జరుగ వలసిన దెద్దియో జరుగంగలదు 
అనుభవించుటె కర్తవ్య మమరులార! 

కష్టముల కంత్యకాలము కలదు, నేడు 
గాక యున్నను నొకనాటి కైన నిజము 


దైవము బలీయ మైనను 
కావలయుం బ్రయత్నమొండు కాకుండినచో 


567. 


5656. 


569. 


570. 


571. 


572. 


579. 


చం. 


తే.గీ. 


చం. 


చం. 


శా. 


కేవలము దైవమొకటే 
భావింపగంజాలదయ్య ఫలితములీయన్‌ 


మును మహిషుండు మిమ్ములను పోర జయించి దివంబునెల్ల తా 
ననయము నేలుచుండ జగదంబ మహేశ్వరి వాని సంహరిం 
చెనుగద! జ్ఞప్తిలేదొకొ? ప్రసిద్ధిగ మీనుతు లాలకించి తా 

ననిన మృదూక్తులన్‌ మనములందుందలంపుడు కల్లు సౌఖ్యముల్‌ 


ఆపదలు కలిగిన సమయమ్ములందు 
నన్ను తలచిన యెడల నేంగ్రన్నవచ్చి 
మీదు కష్టమ్ములను దీర్చి పోదుననుచు 
నభయమొసగెను గాదె అయ్యంబయపుడు 


కావున మీరలెల్లరు నెకాయెకి నాతుహినాద్రిం జేరి స 
ద్భావములన్‌ మహేశ్వరిని పాయని భక్తి నుతింపు డింపుగన్‌ 
దేవి ప్రసన్నమౌను భవదీయ మనోవ్యధ లెల్లంబాపు నో 
దేవతలార! పొండు కడతేరును గావుత! మీదు కష్టముల్‌ 


గురు వచనంబులన్‌ విని యకుంఠిత భక్తి హిమాద్రింజేరి యా 
సుర వరు లెల్లరున్‌ గడు విశుద్ధ మనంబులతో మహేశ్వరిన్‌ 
స్థిరముగ సన్నుతించిరి విధేయులునై నిగమోక్త సూక్తులన్‌ 
పరమ దయా(ప్రపూర్ణను శుభంకరి నాద్యను నివ్విధంబునన్‌ 


తల్లీ! భవ్యములైన తావక మహత్తత్తార్ధ నామమ్ములున్‌, 

కొల్లల్‌ కొల్లలు నీ స్వరూపములు మాకున్‌ సాధ్యమే యెంచగన్‌ 
తెల్లంబౌనటు చెప్పజాలవు నినున్‌ దివ్యంబు లౌవేదముల్‌, 
చెల్లున్‌ నీకె త్వదున్నతిన్‌ దెలుపగా శ్రీరాజరాజేశ్వరీ! 


దివిజులంటబ్రోవ నెప్పు డెటు దీక్షవహించి సముదృవింతువో 
యెవరిని యెట్లు ద్రుంచెదవా యేపని నెట్టుల చక్కంబెట్టెదో 
యెవరికి సాధ్యమౌ తెలియ, నేమని నిన్ను నుతింతు మింక నో 
ప్రవిమల గాత్రి! దేవతలపట్ల భవతృప యెంత గొప్పదో 


నీవే తల్లివి మాకు, మమ్ము సుతులం దీవించి పోషించుటల్‌ 
నీవంతేగద! నీవుకాదనిన మన్నింపంగ మాకెయ్యెడన్‌ 


వంచు సంధు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 502 


574. 


5/5. 


5/6. 


577. 


5/6. 


5/9. 


580. 


చం. 


చం. 


కం. 


కం. 


చం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం 


దేవీ! లేరిక దక్షులెవ్వరును సందేహింపకమ్మా! దయన్‌ 
రావే యీశ్వరి! దీనులైన మము సంరక్షింపవే శాంకరీ! 


నిను జగదేకమాతను గణించి యుపాసన చేయకున్న “స 
న్మునులము యోగివర్యులము ముక్తుల” మంచు వచించు వారికిన్‌ 
జనముల చేత పూజలను చక్నగం బొందెడి భాగ్యమబ్బునే! 

జనని! తదున్నతత్వము నిజంబుగ త్వత్మరుణా కటాక్షమే! 


నీయంశన్‌ విలసిల్లు లక్ష్మి కెపుడున్‌ నీరేజనాభుండు ప్రే 
మాయత్తుం డయి లత్తుకల్‌ పదములన్‌ హత్తించు, నీశానుడో 
డాయన్‌జేరి వహించుచుండుంగద నిష్టన్‌ దాపస్రేణికిన్‌ 
ధ్యేయంబైన యుమా పదాబ్ద రజమున్‌ దీపింప శీర్షంబునన్‌ 


హరి హర పంకజాసను లహర్షిశమున్‌ గడు భక్తితోడ నీ 
చరణ సరోజయుగ్మమును సమ్మతితో భజియించుచుండ, దు 
శృరితులు నల్పబుద్దులు విచారణ సేయరు నీమహత్వమున్‌ 
నిరతము భోగ భాగ్యముల నెమ్మిభజింతురు వంచితాత్ములై 


నిను భజియించని వారల 

కనయము రోగములు గాక యబ్బునె సుఖముల్‌ 
మును జన్మల నినుగొలువని 

మనుజులెపో నేడు దుఃఖమగ్నులు తల్లీ! 


ఈ విధమున నమరవరులు 

భావించి నుతించుచుండ పరమప్రీతిన్‌ 
దేవియు ప్రత్యక్షంబై 

దేవతలను గాంచి యిట్లు తిన్నగ పలికెన్‌ 


అమరపురమ్ము వీడి యిటు లాత్రుతరాంగతమేమి యింతగా 
గమికొని నన్ను మీరలతి కంపితచిత్తములన్‌ నుతింప దు 
ర్లమమగు నెట్టి కష్టములు గల్లెను వేగమె నాకుదెల్చుడీ 
యమర వరేణ్యులార! క్షణమాగక మీవెతలెల్లందీర్చెదన్‌ 


అమృత సమాన వాక్కులిటు లంబ వచింప సురాళి యెల్ల సం 
క్రమిత మనఃప్రమోదముల గౌరవమొప్పగ తల్లింగాంచి యో 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 503 


581. చం. 


5582. ఉ. 


5583. ఉ. 


584. వ. 


585. చం. 


586. కంద. 


ర్‌రి7. ఉ. 


వంచు స్మంధకు 


సుమధుర భాషిణీ! అదితి సూనుల మౌ మము రాక్షసాధముల్‌ 
క్రమమున దుష్టకృత్యములంగాజియవెట్టుచు నుందు రెప్పుడున్‌ 


అతిబలవంతులున్‌ మటియు నబ్దజదత్త వరప్రమత్తులున్‌ 
వితతమహోగ్ర రూపులును వీరులు శుంభ నిశుంభు లిర్వురున్‌ 
ప్రతిహత యజ్ఞకర్ములయి స్వర్ణమునెల్లను నాక్రమింప దు 
ర్లతి వనసీమలందెటులొ కాలము పుచ్చితి మమ్మ నెట్టనన్‌ 


చండుడు ముండుడున్‌ మతియు శాత్రవ భీముడు రక్తబీజుడున్‌ 
దండిపరాక్రమోన్నతులు తక్కిన రాక్షస వీరులెల్ల తా 

మండగ వచ్చి శుంభుని ప్రయత్నములన్‌ దగ ప్రోత్సహించుచున్‌ 
చండ తరోరు కృత్యముల సల్పిరి మాయెడ నిత్యమంగళా! 


ఇన్నియు నన్నిగావు జననీ! వివరింపగ వారిదౌష్ట్రముల్‌ 
విన్నప మాలకించి మము వేగమె(బ్రోవుము నీవెజుంగవే 
యిన్నియు, జాలమేల యిక నీశ్వరి! యీత్రిజగంబులందు మా 
కెన్నగ నీవుతప్ప మతియెవ్వరులేరు సముద్ధరింపగన్‌ 


కౌశికీ కాళికల ఆవిర్భావము 


అనియిట్లు దీనులై ప్రార్థించు దేవతలంగని 
యాజగన్మాత కరుణాతరంగితయి యిట్లుపలికె 


తునిమెద నెల్ల దానవుల, తోరపు భీతిని వీడుడింక మి 
మృనయముంట్రోతునంచు జగదంబ వచించుచు తత్‌క్షణంబునం 
దొనరగ నాత్మదేహమున నుండి సృజించె మరొక్క సుందరిన్‌ 
వనజ దళేక్షణన్‌ దివిజ వర్యులు మిక్కిలి యక్కజంపడన్‌ 


ఆమెను కౌశికియను శుభ 
నామంబున పలువిధముల నాకగణంబుల్‌ 
శ్రీమహితంబుగం బాడుచు 
భూమీశా! యాడిరపుడు పొలుపొందంగన్‌ 


అంతట గౌరి మోదమున నాత్మ శరీరపు రంగు మార్చి బల్‌ 
వింతగ నంజనమ్ము వలె పెల్లగు నల్లని కాంతి తోడ తా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 504 


55858. ఆ.వె. 


589. ఉ. 


590. చం. 


591. చం. 


592. ఉ. 


593. చం. 


594 ఉ. 


శ్రీ దేవీ భాగవతం 


నెంతయు నొప్పె సుంత చలియించినచో మసిరాలునన్న వి 
(భ్రాంతి జనింప నయ్యెడ దివౌకసు లక్కజమంది చూడగన్‌ 


కాళరాత్రి వంటి కాయమ్ముతో నొప్పు 
నామెంగాంచి కాళికాంబ యనుచు 

నుతులు సలిపి రమరు లతి సంతసముతోడ 
కష్టగతులు తప్పంగలవటంచు 


కౌశికి యంత దేవతలంగాంచి దరస్మితయి దయా పయో 
రాశియనంగ నొప్పుచుందిరంబుగ నిట్లనె దివ్యులార! మీ 
క్లేశము లెల్లందీజునిక కీటడగించెద దైత్యవీరులన్‌ 
లేశము నైన భీతిలక లెండిక చూడుడు వారి దుస్థితుల్‌ 


అని తన సింహవాహనమునం దధిరోహణ చేసి పార్వమం 
దెనయగ కాళికాంబయును నెక్క సరాసరి శుంభుపట్టణం 
బున దిగి రొక్కచోట నవఫుల్ల లతాంత పరీమళమ్ములన్‌ 
మనముల కింపుగొల్పు వనమధ్యమునన్‌ గడు సంతసమ్మునన్‌ 


దిగి యపుడా జగజ్జనని తిన్నగ కంఠము నెత్తిపాడె న 

త్యగణిత లీల ముజ్జగము లచ్చెరువంద, పికాళి సిగ్గునన్‌ 
మొగములు డించ, లేళ్ళు తమ మోరలనెత్త, పణీంద్రులాడ, [క్రో 
తగ తనసమ్ముఖంబున ముదమ్మున కాళిక యొప్పుచుండగన్‌ 


ఆ సమయమ్మునన్‌ వన విహారము సల్పగనెంచి చండముం 
డాసురు లిర్వురున్‌ గలసి యచ్చటకున్‌ జనుదెంచి కౌశికిన్‌ 
భాసిత దివ్యగాన పరిభావిత సర్వ సుపర్వలోకమున్‌ 
వాసిగంగాంచి ముగ్గులయి పర్వున నేగిరి శుంభు నొద్దకున్‌ 


చని తమ యుత్తమాంగముల సమ్మతి వంచి నమస్మరించి య 
ద్దనుజులు శుంభుతోననిరి దానవనాధ! హిమాద్రి నుండి వ 

చ్చె నొకలతాంగి యియ్యెడకు చెల్వమునన్‌ దులదూగ రెవ్వ రా 
వనితకు మూడు లోకముల బ్రహ్మయొనర్చిన సృష్టియందెటన్‌ 


ఆయమ యంద చందముల కన్వయమౌనటు గానసంపదల్‌ 
(ప్రేయముంగూర్చుచుండె, కడువిసయమందుచు జంతుజాలముల్‌ 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 505 


595. 


596. 


597. 


598. 


599. 


600. 


చం. 


చం. 


కర 


వంచు స్కంధకు చా 


బాయక మేతలన్‌ వదలి ప్రక్కననిల్బ తదీయగాన సం 
ధాయక చిత్తముల్‌ గలిగి దానవనాధ! విచిత్ర రీతులన్‌ 


ఆవిడ యెవ్వరో తెలియ దైనను నీసరి జోడటంచు మా 
భావములందుందోచె నల భామినింబోలెడి సుందరాంగులన్‌ 
నీవిక పొందనేర వది నిక్కము కావున దాన వేంద్ర! యిం 
కేవిధమైన సంశయము లేర్చడనీయక యుద్యమింపుమా! 


బలవంతంబున సంగ్రహించితివి దివ్యంబైన వెన్నో మహో 
జ్వలమై యొప్పెడి వస్తుజాలముల; నాచందంబునన్‌ నిన్ను నీ 
లలనారత్నము మెచ్చకుండినను నేలాసంశయం బెట్టులేన్‌ 
బలవంతంబున నైన తెమ్మదియె సంభావ్యంబు నీ కీర్తికిన్‌ 


సుగ్రీవ దౌత్యము - కౌశికీ సందేశము 


ఈవిధింజండ ముండు లపు డెంతయు మంజుల వాక్ససంపదన్‌ 
దేవిని గూర్చి తెల్పగ మదిన్‌ గడు సంతసమంది శుంభుడున్‌ 
భావమునన్‌ దదంగనను పల్మరు మెచ్చుచు తత్‌క్షణంబ సు 
గ్రీవునింబిల్బె స్నేహితుని కేవల నుండుటంగాంచి సంజ్ఞచే 


పిలిచిన యంతనే యతడు ప్రేమ దలిర్చగ చెంతంజేర నా 
చెలింగని యోయి నీ విపుడె శీఘ్రమె యయ్యలివేణింజేరి నీ 
పలుకుల నేర్చునన్‌ దగిన పద్ధతితో తరుణీలలామ నన్‌ 
వలచెడు నట్లు సేయుము శుభం బొనరింపుము నాకు నెట్టులేన్‌ 


తరుణుల పట్ల భేదమును దండము నన్న యుపాయముల్‌ వృథల్‌, 
జరుగవు కార్యముల్‌, గనుక సామము దానము నన్న మార్గముల్‌ 
నిరతము యోగ్యముల్‌ జలజనేత్రల నాత్మవశంబొనర్చ, నే 
వెరవున చేయనేర్చెదవొ వేయును నేటికి చేయు మవ్విధిన్‌ 


అన విని యాసుగ్రీవుడు 

వనమునకుం జేరి సింహవాహనము పయిన్‌ 
దనరగ కూర్చొని యుండిన 

వన బేక్షణంగాంచి మిగుల (భ్రాంతాత్ముండై 


= రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 506 


601. కం. 


602. మ. 


603. ఉ. 


604 ఉ. 


605. చం. 


606. కం. 


607. వ. 


608. కం. 


శ్రీ దేవీ భాగవతం 


దరికేగి తన శిరంబును 

సరసిజముఖీ పదయుగమ్ము చక్కగ సోకన్‌ 
ధరణిన్‌ సాష్టాంగపడుచు 

నరమరికలు లేక పలికె నంబన్‌గనుచున్‌ 


అరవిందానన! మావిభుం డమిత వీరాగ్రేసరుం డాతనిన్‌ 

స్మర సంకాశుని శుంభునిన్‌ వినవె? యాశానాధులన్‌ గెల్చి దు 
ర్భర శౌర్యమ్మున ముజ్జగమ్ములను నిర్వక్రంబుగా నేలుచున్‌ 
సురభోగమ్ములం బొందుచుండు నెపుడున్‌ శోభాయమానమ్ముగా! 


ఆ దనుజేం[ద్రుడంప నిటు లబ్ద్బదళేక్షణ! వచ్చినాడ, స 
మ్మోదముతోడ నిన్నతడు పొందగంగోరితపించుచుండె న 
న్నాదులుమాని, తా మనసు నచ్చుగ నీపయి నిల్సియుండె, అ 
రేదియునొల్లకుండె, వినుమీ తనమాటల నట్టె తెల్పెదన్‌ 


“లోకములన్నియున్‌ క్షణములోన జయించితి, యజ్ఞభాగముల్‌ 
చేకానుచుంటి, దివ్యుల ప్రసిద్ధములై యలరారు వస్తువుల్‌ 

వీంక పరి[గ్రహించితిని, వీరుడ నయ్యును నిట్లు దీనతన్‌ 
నీకయి వేడుచుంటి రమణీ! యిక నే భవదీయ దాసుడన్‌ 


మదనుని బాణముల్‌ నను క్రమంబున నొంచుచునుండె నింక నో 
సదమలగాత్రి! నీపనుపు సమ్మతింజేయుదు నన్వరించి స 
మ్ముదమున నాకలోక సుఖముల్‌ గడు తృప్తిగంబొందు మిచ్చమై 
వదలకు మీయదృష్టమును భామిని! నన్‌ దయంజూడు మింతటన్‌” 


అని మా ప్రభువగు శుంభుడు 

వినిపించు మటన్నదెల్ల వినిపించితి నో 
వనరుహనేత్రా! నీవే 

మనెదవొ తెల్పుమిక నతని కది వినిపింతున్‌ 


అని సుగ్రీవుడు శుంభుని పల్ములు యథాతథమ్ముగా వినిపింప 
నంబిక చిజునవ్వు నవ్వి యతనితో నిట్లనియె 


శుంభ నిశుంభుల మదసం 
రంభుల నిరువుర నెజుగుదు, రాక్షస విభు డా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 507 


609. కం. 


610. ఉ. 


611. చం. 


612. కం. 


613. కం. 


614. శా. 


615. ఉ. 


శుంభుడు వీరుండటగద! 
జృంభించి త్రిలోకములను చేకొనె నటగా! 


రూపమ్మున మన్మథుడట 

కోపింపం ద్రిమూర్తులైన కూలుదురట యే 
పాపము లెబుగండట యు 

ద్దీపిత సద్దుణ గణుడట ధీవరుడట గా! 


ఇన్ని యెటింగి వానింగననెంచి రయంబున నిట్లు వచ్చితిన్‌ 
వన్నాగలట్టి రత్నము నిబద్దిగ తా నపరంజి పొందుకై 
గ్రన్నన వెళ్ళు చందమునంకన్యను నేనును భర్త నారయన్‌ 
దిన్నగ నన్నిలోకములు దిర్లుచు నేటికి నిట్లు వచ్చితిన్‌ 


దివిజుల నెల్లం జూచితిని, తేజముగల్లిన యక్ష కిన్నర 
ప్రవరులంజూచితిన్‌, దనుజ వర్యులంగాంచితి, మానవాళిలో 
ప్రవిమల బుద్ధిశాలురను పల్వురంగాంచి, తదేమి చిత్రమో 
యెవరును పెండ్లియాడ మదినెంచరు భీతిలు చుండి రెంతయున్‌ 


ఇది యేమని యడిగినచో 

నదిగో యాశుంభుడనగ నమితభయంబౌ 
నిదియేటి పెండ్లి గొడవని 

బెదురుచు పల్ముదురు మిగుల భీతావహులై 


దానన్‌ (గహియించితి మీ 

దానవ నాధుని గుణ చరితంబులు పెక్కుల్‌ 
మానుగ నా సందేశము 

వీనుల కెక్కంగ నిట్లు వినుచు మతనికిన్‌ 


“ఓయీ దానవ వీర! నీబలము నీ యుతృష్ట సౌందర్యమున్‌, 
నీయుత్సాహము, పాండితీ గరిమయున్‌ నీభోగభాగ్యంబులున్‌, 
వేయేలా సకలం బెజుంగుదును, సంప్రీతిన్‌ నినున్‌ జేరుటే 
మా యీరాకకు కారణమ్మగును శుంభా! శౌర్యసంరంభకా! 


ఐనను బాల్యమందు చెలులందరు నా బల వీర్వసంపదల్‌ 
పూని నుతించు చుండంగడుపొంగి ప్రతిజ్ఞనొనర్చి, తెట్లనన్‌ 


అంచమ స్కంధము చా 


చూ రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 508 


616. ఉ. 


617. కం. 


618. కం. 


619. ఉ. 


620. ఉ. 


621. చం. 


622. ఉ. 


శ్రీ దేవీ భాగవతం 


మానవ దేవ దైత్య కులమండను లెవ్వరు నన్‌జయింతురో 
వానిని పెండ్రియాడుదు నవక్ర పరాక్రమునంచు వెల్టినై 


కావున దానవేంద్ర నను కయ్యమునందు జయించితేని స 
ద్భావముతోడ నిన్నపుడ భర్తగంగోరి వరింతు, పోరికిన్‌ 
నీవొకరుండ వేనియును నీయనుజన్ముని గూడియైన ర 
మ్మేవిధమైన సమ్మతమె యేటికి పల్మరు రాయబారముల్‌” 


అని నామాటలుగా నా 

దనుజేంద్రునకున్‌ దెలుపుము తడవింకేలా 
నను రణమున కలియుమనుము 

తనకున్‌ సమ్మతమె యైన దానవ దూతా! 


అనవిని సుగ్రీవుండును 

మనమున నాశ్చర్యమంది మాజాదక తాం 
జని యున్న దున్నయట్టుల 

వినిపించెను శుంభున కతి విస్తారముగన్‌ 


ఆతని మాటలన్‌ వినినయంతనె శుంభుడు తీవ్రకోప సం 
భూత వికంపితాంగుడయి భ్రూయుగ మల్లల నాడ ఖద్గ్దమున్‌ 
చేత ధరించి సోదరుని చెంతకుంబిల్చి యనుంగు తమ్ముడా! 
నాతి యొకర్తు సంగర మొనర్చగ రమ్మను టెంత వింతయో! 


యుద్ధమొనర్చ నీవుచనెదో! యటుంగాదని యందువేని సం 

సిద్ధుడ నౌదు నే నెదియొ చెప్పుము వేగమె యొక్కయింతి ద 
ర్పోద్ధతి సైపంజాలనని యు(గగతిన్‌ బలుకన్‌ నిశుంభుడున్‌ 

బద్ధకరాబ్ది సంఘటిత ఫాలతలుండయి పల్మె నివ్విధిన్‌ 


అబలలతో రణంబదియు నర్షమె నీకును నాకునైన, న 

య్యబల జయింపం బంపుమిదె యగ్రజ! వేగమె ధూమలోచనున్‌ 
(ప్రబల పరాక్రమోద్ధతుని పద్యదళేక్షణంబట్టి తెచ్చు న 

వ్విబుధులు భీతిలన్‌ దనుజ వీరులు పొంగగ నాత డెమ్మెయిన్‌ 


తమ్ముని మాటలన్‌ వినిన దానవ నాధుడు సంతసించి సై 
న్యమ్ముల మెండుగా గొని రయమ్ముననేగి సరోరుహాక్షింబ్రా 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 509 


623. ఉ. 


624. తే.గీ. 


625. ఉ. 


626. ఉ. 


627. వ. 


628. శా. 


629. కం. 


వంచు సంధు 


ణమ్ముల తోడంబట్టుకొని నాకదకున్‌ గొని తెమ్ము నీవు శీ 
భ్రుమ్ముగ నంచుంబంపె బలగర్వితు నప్పుడ ధూమలోచనున్‌ 


అంబికా ధూమ్రలోచన సంవాదము 


నావుడు ధూవ్రులోచనుడు నమ్రత జేనికి మొక్కి దైత్య సై 
న్యావలి వెంటరా నరిగి అంబుజ నేత్రనుంగాంచె నొక్కచో 
దేవిని లోకపావనిని దివ్యవనాంతర సీమయందు సం 
భావితరీతి శ్రావ్యముగ పాడుచు కూర్చొని యున్న యంబికన్‌ 


చూచి దనుజుండు (మొక్కి యోసుందరాంగి! 
దానవాగ్రణి భుజబల దర్చితుండు 

శుంభు డెంతయు తపియించు చున్నవాడు 

నిన్ను పెండ్లాడం గోరి యన్నియును వదలి 


ఆతడు నీతి శాస్తవిదు డౌట నినున్‌ దెలియంగ ముందుగా 
దూతను పంపెంగాని కడు దోర్చలయుక్తి రణంబొనర్చగా 
భీతి జనించి కాదు, నినుంబ్రీతి వశంబొనరింప నెంచె, నీ 
వాతని చేతమున్‌ మిగుల నద్భుత రీతి హరించి తెంతయున్‌, 


కావున యుద్ధమేమిటికి కాదన కింతట నైన నీవు తత్‌ 
భావమెటింగి చేకొనుము వానిని, నీమృదు పాదతాడనన్‌ 
మావిభుచిత్త శోకమును మాన్సుము, మానుమునీ ప్రతిజ్ఞ, శ 
స్రావలి బూని పోరనొక యంగన నోర్చుట శౌర్యమెట్లగున్‌ 


అనిపలుకు ధూమలోచనుని పల్ముల కయ్యంవికాదేవి బదులు 
వల్మక మిన్నకుండె, కాళికాదేవి కల్పించుకొని యిట్లుపలికె 


ఓరీ జాల్ముడ! కట్టి పెట్టుమిక నీయున్మత్త వాచాటముల్‌ 
వీరానీకముతోడ వచ్చితివి, నీ వీరత్వమున్‌ జూపుమా 

తీటున్‌ బో యిక నీకు నీ విభునకున్‌ దేహంబులన్‌ బ్రాణముల్‌ 
మీరల్‌ మూర్చులు గోరగా తగునె నెమ్మిన్‌ సర్వలోకేశ్వరిన్‌ 


నక్కను సింహిక కోరునె? 
కుక్కుటమును హస్తి కోరుకొనునే జగతిన్‌? 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 510 


630. చం. 


631. కం. 


632. ఉ. 


633. ఉ. 


634 కం. 


635. చం. 


636. కం. 


శ్రీ దేవీ భాగవతం 


రక్కసుని మీదు విభునిక 
నెక్కరణిన్‌ గోరునయ్య యీశ్వరి తలపన్‌ 


అనవిని ధూమలోచను దహంకరణంబున నామెంగాంచి యి 
ట్లనియెను నో కురూపి! నినునంత మొనర్చి యనంతరంబ యీ 
వనజదళాక్షి నంబికను బందిగ గైకొని మాదు టేనికిన్‌ 
ఘనమగు కాన్మగా నిడెదంగల్లలు గావిక మ(త్రయత్నముల్‌ 


అని బాణాసన మెక్కిడి 

ఘనమగు కాండములం బరపె కాళికపైనన్‌ 
దనుజుని శరముల నామెయు 

తునియలు గావించె తనదు తూపులతోడన్‌ 


అంతట మిన్నకుండక నిజాంబక పంక్తుల ధూమలోచనున్‌ 
వింతగం గప్పి, తద్రథము భిన్నమొనర్చి, ఖరమ్ములన్‌ వడిన్‌ 
కుంతముతోడ ధాత్రిపయిం గూలిచి, సారధింద్రుంచివైచి, ది 
గ్లంతులు భీతిలంగ ఘన గర్జనం జేసె భయంకరాకృతిన్‌ 


ఆపయింగ్రోధ తామ నయనాంబుజయై లయకాల మేఘమ 
ట్లేపగు గర్జనల్‌ సలిపి యెల్లరు భీతిల తీక్టదృష్టి సం 
తాపము లొక్కటన్‌ బరపి దారుణరీతిని ధూమలోచనున్‌ 
రూపజంజేయ నాత డతి రోదనంజెందుచు భస్మమై పడెన్‌ 


భయమున రాక్షసు లెల్లరు 
రయమున పర్విడిరి యార్త రవముల తోడన్‌ 
జయజయ నినదము లెసగగ 

ప్రియమున సురగణము పుష్ప వృష్టిన్‌ గురిసెన్‌ 


అసుర కళేబరమ్ములును, నామిషఖందము, లంగముల్‌ భువిన్‌ 
విసురుక పడ్డ ప్రాంతముల వెక్కసమై రుధిరమ్ములెల్ల నల్‌ 
దెసలకు పారుచుండ నరుదెంచిన ఫేరవ కాక గృధ్రముల్‌ 
ముసరి చరించుచుండ రణ భూమి కనంబడె దుస్సహంబుగన్‌ 


క్షతగాత్రులైన దైత్యులు 
నతిరయమున శుంభుకడకు నరిగి విషయమున్‌ 


— రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 511 


637. ఉ. 


638. ఉ. 


639. ఉ. 


640. తే.గీ. 


641. కం. 


642. ఉ. 


643. ఉ. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


వెతలన్‌ గుందుచు తెలుపగ 
ధృతిసెడి శుంభుడును మిగుల దీనత నుండన్‌ 


దానవ నాధ! విన్ము కడుదర్బమునన్‌ మన ధూమ్రలోచనున్‌ 
దీనగతిన్‌ వధించె, కడతేర్చెను తక్కినసేన నెల్ల న 

మ్మానిని కాళికాంబ, యనుమానముగల్లెడు నిద్ది చూడ నీ 
దానవజాతి నాశనము తప్పదటం చిక నెంచిచూడగన్‌ 


కేసరి వాహనంబు, పరికింపగ సైన్యము లేదొకింత, యా 
వాసముగానరా, దబల, ప్రక్కన నున్నది యొక్కయింతి, తా 
వీసము నైన భీతిలక పెల్చన యుద్ధము సేయరండు బల్‌ 
రోసము గల్లెనేని యని రొప్పున మిమ్ముల బిల్చె చిత్రమౌ 


సేనలు లేవుగాని పరిశీలన సేయగ నెల్ల దేవతల్‌ 

మానక నిత్యమున్‌ వివిధమార్గములన్‌ దగ సాయమౌదు రా 
మానిని, కంతెగాదు శివమాధవులైనను వచ్చి నిల్తురో 
దానవ నాధ! పోరుటకు తప్పదనన్‌, పరికింపు మింతయున్‌ 


ఒక్క కాళికచాలు నీరక్కసులను 
భస్మమొనరింప యికవేరు బలగమేల 
కాన యోచింపు మిత్తజింగార్యమొకటి 
సమరమో?లేక సంధియో? సత్వరమున 


అని తనసేవకు లెల్లరు 

వినయంబున పలుకుచుండ విని యాశుంభుం 
డనుజునిందోడ్కొని లోనికి 

జని యిట్టుల పలికె మిగుల సంరంభమునన్‌ 


తమ్ముడ! యేమిసేయుదము దానవ వీరుడు ధూమ్రలోచనుం 
డమ్మదిరాక్షిచే మడిసె, నాతనిసైన్యము రూపుమాసె, ని 
కృమ్ముగ దైవ యోగమది కాన నశక్య మదెంత వారికేన్‌, 
వమ్మగుంగాదె దైవమది వక్రగతిన్‌ బరికింప వజ్రమేన్‌ 


అంబిక దక్కునన్న పలు కట్టులయుంచు మదెల్ల కల్ల, య 
య్యంబుజ నేత్రితోడ రణమా! అటుగాదన పారిపోయి ప్రా 


అంచమ స్కంధము 


512 


644 చం. 


645. కం. 


646. కం. 


647. కం. 


648. ఆ.వె. 


649. ఉ. 


శ్రీ దేవీ భాగవతం 


ణంబులుమేన నిల్చుటయ! నాకెజిగింపుము సత్వరంబె దా 
చంబనిలేదు నీతలపు సంశయమందకు మో సహోదరా! 


అనిన నిశుంభు డిట్లనియె నగ్రజ! భీరువులట్లు పారుటల్‌ 
మనకుచితంబె? చాలునిక మానుము శత్రుభయమ్ము. యుద్ధమే 
యనుపమ వీరలక్షణ మటంచు వినంబడు వృద్ధవాక్యముల్‌ 
పనుపుము నన్ను నయ్యబలంబట్టి వధించెద నీక్షణంబునన్‌ 


అనిలో నే గెలిచిన మీ 

కొనంగూడును నామెతోడి యుద్వాహం, బ 
వ్వనజాక్షి గెల్బెనేనిన్‌ 

జనుడీ మీమదికి నైన సరణిన్‌ పిదపన్‌ 


అనవిని శుంభుండిట్లనె 

చనునే మదగజము నంప శశమును పట్టన్‌ 
పనిచెద చండుని ముండుని 

నెనయగుదురు వీరు వారి కెల్లవిధములన్‌ 


అనిపలికి శుంభు డనుజ 

నని గొని వెలుపలికి వచ్చి ముండున్‌ చండున్‌ 
గనుగొని పలికెను మీరలు 

చని యమ్మగువలను వేగ చంపుడు పొండీ 


సకల సైన్యతతుల సర్వాయుధమ్ముల 
వెంట గొనుడు దయను వీడుడెందు 
మదము నెత్తికెక్కి మాటాడు నవ్వారి 
చెండి రండు ఖండ ఖండములుగ 


చండముండ సంహారము 


శుంభుని యాజ్ఞ గైకొనిన శూర వరేణ్యులు చండముండు లు 
జ్ఞృంభిత బాహుదర్పముల సేనలు దండిగ వెంటరా దిశా 
కుంభిసమూహముల్‌ బెదర ఘోరరవమ్ము లెసంగ యుద్ధ సం 
రంభముమీర వచ్చి యెదురన్‌ గని రంబిక నొక్క చక్కటిన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 513 


650. 


651. 


652. 


653. 


654. 


655. 


656. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


చా రీచీనీ ; 


వంచకు స్కంధము —— 
రూపు దాల్చిన చీకటి ప్రోవనంగ 

అంజనాద్రియె యిట నిల్చె నన్నయట్టు 

లసిత వర్ణంబుతో నొప్పునట్టి కాళి 

నంబ చెంతనంగాంచి రయ్యసురవరులు 


వినయముదోప వారింగని వీర వరేణ్యులు చండముండు లి 
ట్లనిరపు డింతులార! తమరట్టె యెఖుంగని యట్లుందోచు మా 
దనుజ కులాధి నాధులతి దర్చులు శుంభనిశుంభులిర్వు ర 
య్యనిమిషభర్తనే రణమునందు జయించిన బాహువిక్రముల్‌ 


కేసరి వాహనంబని యొకింత మదిన్‌ చెలరేగెదేమొ, యీ 
కేసరు లొక్క కోటియును కించి దపాయము చేయయజాల వా 
భాసుర వీరవర్యులకు, పాపమొకండును మీకు నెవ్వడున్‌ 
వీసమునైన నెన్నడును పేర్కొన లేదొకొ వారియుద్ధతుల్‌ 


వారి తోడి రణము వారిజముఖులార! 
కోరి చావు తెచ్చుకొనిన యట్లె 

తగరు పర్వతమును తాకిన నేమౌను 
ప్రాణహానితప్ప ఫలముగలదె 


కష్ట నష్టములను కలిగించు కార్యముల్‌ 
వదలి సతము మిగుల ముదముంగూర్చు 
పనులు చేయంబూను మనుచు పండితులెల్ల 
తెల్పలేదె యేల తెగువ చెపుమ 


మిమ్ముల నడ్డుపెట్టుకొని మెల్పున దేవతలెల్ల స్వార్థ త 

త్వమ్ముల తోడ మమ్ముగెలువం దల పోతురు, వారు చేయు మో 
సమ్ములెజుంగ రైతిరి, నిజమ్మిది నమ్ముడు, స్వార్ధమూని స్నే 
హమ్మును గోరు వారల ప్రయత్నములన్‌ దగ నమ్మరాదెటన్‌ 


తనపని నెరవేర్చుకొనగ 

గొనకొని స్నేహమ్ముసేయు కుటిలుని నెయ్యం 
బనయము విడుచుట యుక్తము 
చనునెప్పుడు ధర్మమిత్ర సాంగత్యంబుల్‌ 


గస్త్య బ్బారా 514 


657. చం. 


658. వ. 


659. మ. 


660. చం. 


661. తే.గీ. 


662. కం. 


663. చం. 


664 చం. 


శ్రీ దేవీ భాగవతం 


చతురుడు సుందరుండు బహుశాస్త్రవిశారదు డాధ్యుడున్‌ మహో 
న్నత బలశాలి శుంభుని మనంబునంగోరి వరింపు భర్తగా 
సతతమనంతసంపదల సౌఖ్యముంబొందుము, రమ్ము, నిన్నుస 
న్మతి నతడాదరించు నను నమ్ము మికన్‌ జగదేక సుందరీ! 


అని పలుకు చండుని చూచి యంబిక కోపించి 


లయకాలాంబుద నిస్వనంబనగ పెల్చన్‌ గర్జనల్‌ సేయుచున్‌ 

భయదాకారము దాల్చి నిప్పుకణముల్‌ పర్వంగ నేత్రంబులన్‌, 
నయదూరా! యికచాలు నీపలుకు, లున్మాదంబు పైకెక్కి నో? 
నియతిన్‌ నేను స్వతంత్రురాలను జగన్నేత్రిన్‌ గనన్‌నేరవో! 


హరిహర పంక జాసనుల నందరం గాదని యిష్ట శుంభునిన్‌ 
దురిత విచారుంగోరుదునె దుర్మతి! మున్నిటువంటి వారి నెం 
దరినొ వధించితిన్‌ వినుము తథ్యము శుంభనిశుంభులేని దు 
ర్మరణముంబొందు వారె యిక మాటలు వేయునునేటి కర్భకా! 


నీదు ప్రభువుల సంగతుల్‌ నిలిపి యింక 
చేవ గలదేని యుద్ధమ్ము సేయుమయ్య! 
యముని పురమున కతిథిగా నరుగ గలవు 
వరుస మీవారలెల్లరు వత్తురటకు 


అని యిటు లంబిక పల్మగ 

ననుజన్ముని గూడి చండు డాగ్రహమున నా 
వనరుహదళనేత్ర పయిన 

ఘన శరములంబరపె నపుడు కఠినతరముగన్‌ 


అదిగని యంబ శంఖమును నద్భుత రీతిగ నూద, సింహమున్‌ 
విదిలిచె జూలు, గర్జనలు బిట్టుగ సల్పను, నంత నొక్కటన్‌ 

పది శిత మార్గణంబుల నవారణ దైత్యశితాంబకంబులన్‌ 
విదళనం జేసి నిల్చె కడు విక్రమమొప్పగ లోక మాతయున్‌ 


మిడుతల దండులో యనగ మింటంగనంబడె యంబకమ్ము ల 
య్యెడ రణరంగమెల్లెడల, నేదియుంగన్పడరాక చీకటుల్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 515 


665. తే.గీ. 


666. సీ. 


667. వ. 


668. సీ. 


వంచకు స్కంధము 
విడిసెను, దైత్యసైన్యములు విసయమందుచు చూచుచుండె సం 
దడి విడనాడి యయ్యది గనన్‌ ప్రళయాంత మటంచు నెంచుచున్‌ 


అంబికాదేవి ముఖమపు డాగ్రహమున 
నల్లనై యొప్పె, యెరుపెక్కె నయనములును 
భ్రుకుటి నొసటన కుటిలమై పొదుగు కొనగ 
నందు మతియొక వనిత తానవతరించె 


పులితోలు తన కట్టుపుట్టమై యలరార 
గజచర్మమును పైటగా ధరించి 
పుజ్జిలు దండగా నజ్లున ధరియించి 
పాశమున్‌ ఖడ్గ్డమున్‌ బరగ దాల్చి 
క్రూరమై రూపమ్ము గుబులు కొల్చుచునుండ 
పొట్ట యెండిన బావి యట్టులుండ 
పొడవైన నాలుక యెడనెడ కదలుచు 
కాలసర్పంబట్లు (గాలుచుండ 


కాళ రాత్రిని బోలు నాకారమొప్ప 
విపుల కటి తటి తోడ నావిర్భవించె 
అపరకాళిక యని యెల్లరదిరి పడగ 
యుద్ధరంగమ్ముం జొచ్చె నత్యుగ్రగతిని 


అట్లు యుద్ధరంగమున ప్రవేశించిన యక్మాళిక 


దానవ వీరులన్‌ దనహస్తములం బట్టి 
గుల్లచేయుచు నుండె కొరికి పెరికి 
మదగజమ్ముల నెల్ల పదిలమ్ముగా బట్టీ 
నమిలి వేయుచునుండె బొమలు ముడిచి 
రథముల తోడ సారథుల నెల్లను గూర్చి 
పటపట కొరుకుచుం బర్వుచుండె 
సుడిగాలి యట్టుల వడివడి తిరుగుచు 
సేనల సుడివడం జేయుచుండె 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 516 


669. 


670. 


671. 


672. 


67/3. 


674. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


శ్రీ దేవీ భాగవతం 
ఒక్కక్షణమున పెక్కురు రక్క్మసులను 

తుడిచి పెట్టటం గాంచి చండుడు చలించి 

యేమి చేయుట తోచక యిట్టునట్టు 

చూచి రథచక్రమును గొని వైచెవేగ 


అదిగని యంబిక ధనువును 

పదిలముగాం బూని యొక్క బాణముచేతన్‌ 
విదళించెను తచ్చక్రము 

నదరిపడగ చండముండు లత్యంతంబున్‌ 


అంత నూరుకొనక యంబిక కోపించి 
పెక్కు కాండములను వెంట వెంట 
వేయ చండు డపుడు వివశుడై మూర్చిల్లి 
పృథ్వింబడియె పెద్ద వృక్ష మట్లు 


అగ్రజు డిట్లు మూర్చిలగ నాగ్రహపూర్ణ మనస్ముడౌచు తా 
నుగ్రగతిన్‌ శితాంబకము లొక్కట గైకొని వేసె నప్పు వీ 
రాగ్రణి ముండు డామెపయి, నంబికయున్‌ దనబాణపంక్తి న 
త్యుగ్రత వాని కాండముల నొయ్యన భగ్నమొనర్చి యంతటన్‌ 


అర్థ చంద్రాకృతిని నున్న యంబకమున 
గుండెలదరగం గొట్ట నాముండు డపుడు 
నేల కొరిగెను సహియింపం జాలకంత 

నార్త నాదమ్ములను సల్పె నసుర గణము 


ఆ రవమును విని చండుడు 

తేరుకొని నిలిచి యినుప గుదియను గొని మహా 
దారుణగతి కాళికపై 

బోరన విసరగ నది కుడి భుజమున్‌ దగులన్‌ 


దానిని వామహస్తమున ధాత్రిపయిన్‌ బడనీకంబట్టి య 

మ్మానిని యించు కంతయు శ్రమంబును బొందక వంచి వైచె దూ 
రానం బడంగ, నంతట రయంబున మంత్ర విశుద్ధమైన య 

స్తాన నిశాటుంగట్టెను కరంబులు పాదము లాడకుండగన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 517 


675. 


676. 


677. 


678. 


679. 


680. 


681. 


ఉ. 


కం; 


చం. 


చం. 


కం. 


చం. 


ఉ. 


వంచకు స్కంధము 
అంతట మూర్భందేటి యొక యాయుధమున్‌ గొని ముండు డుగ్రుడై 
చెంతకు వచ్చు చుండంగని శీఘ్రమె కాళియు నొక్కయస్త్ర మ 

త్యంత రయంబునన్‌ విసరి యాతనింగట్టిగ కట్టివైచి ని 

శ్చింతగ నట్ట హాసములు సేయుచు నంబికం జేరియిట్లనెన్‌ 


మన రణ యజ్ఞము కొజకై 

కొనివచ్చితి పశుయుగమ్ముం గొనుమిదె యనుచున్‌ 
వినిపింప నంబికయుందా 

ఘనమగు సంతోషమందె, కాళిక యంతన్‌ 


తన కరవాలమున్‌ బెరికి తద్దయు వేగమె చండ ముండులన్‌ 
గనుగొని యోరి! మిమ్మిపుడె కాలుని పాలికి పంపుదాన పొం 
డనుచు తదుత్తమాంగముల నవ్వలంద్రెళ్లెడునట్లు ఖండనం 
బొనరిచి వేడినెత్తురుల నుత్సవమొప్పగ త్రావెందృప్పిగన్‌ 


అదిగని యప్పు డంబీకయు నామెను మెచ్చుచుంబల్మరించి యో 
ముదితరొ! చండముండుల నపుణ్యులం ద్రుంచి సురాళికార్య మిం 
పొదవగ నిర్వహించితివహో! నిను నింతట నెల్లలోకముల్‌ 

ముదమున “చండి” యంచు మరి “ముంద” యునంచును గొల్బుఖ్యాతిమై 


అని వర మిచ్చిను కాళికి 

దనుజులు హతశేషులెల్ల తద్దయువేగన్‌ 
దనుజాగ్రణి శుంభు కడకు 

జని యిట్లని పల్మిరమిత సంరంభమునన్‌ 


దనుజ వరేణ్య! నేడు మన దానవ సైన్యములన్‌ వధించి చ 
య్యన తన కుక్షింజేర్చుకొనె నందరం గాళిక! యామెకెట్టులో 
కనబడ కిట్లు వచ్చితిమి కన్సడం బోరిక చండ ముండులున్‌ 
మునుం గన మెన్నడిట్టి రణమున్‌, బ్రవహించెను రక్త వాహినుల్‌ 


వేయును నేల యింకపయి వీడుము నీ సమర ప్రయత్నముల్‌ 
చేయుము సంధియత్నములు చేయుట కట్టుల సమ్మతింపవేన్‌ 
నీ యను జన్ముతోంగలిసి నెమ్మి రసాతల మేగు టొప్పగున్‌ 
చేయకుమయ్య వంశము నశేషముగా నశియించునట్టులన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 518 


682. 


683. 


684. 


685. 


686. 


687. 


688. 


కం. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


కం. 


శ్రీ దేవీ భాగవతం 


వారల పరాక్రమములను 

వారల రణనైపుణముల వారల శక్తుల్‌ 
నేరుగంగని వచ్చుటచే 

వారింపం దలంచి యిట్లు పలికితిమయ్యా! 


అంబికను పొందగానెంచి యాహవమ్ము 
సలుపంబూనిన వంశనాశనమె సుమ్ము 
అల్పలాభమ్ము నాశించి యధిక నష్ట 
మందందలచుట యవివేక మౌనుగాదె 


మజచితిరే యొకప్పు గరిమన్‌ కమలాసనుగూర్చి మీరు పు 
ష్మరమున దీక్షతో తపము సల్పుచునుండ సరోజగర్భు డ 

చ్చెరువడి వచ్చి మీకు దయచేసె వరం, బొకయింతి చేతనే 
మరణముగల్లు మీకనుచు మన్ననందానిందలంపుడిత్తటిన్‌ 


ఆమె మీపాలి మృత్యువై యరుగుదెంచె 
జగములను నెల్ల సృష్టించి సంహరించు 
జగదధీశ్వరి యౌను నిస్సంశయముగ 
సగుణ, నిర్గుణ, సర్వజ్ఞ సంశయమఘ్ని 


దానవవీరు లిట్లు తముదామె కొలంది యెజుంగ కెద్దియో 
పూనక మావహించినటు బుద్దులు సెప్ప నిశుంభ శుంభు లెం 
తేనియు నాగ్రహించి దిశలెల్లను పిక్కటిలంగ నార్చుచున్‌ 
మేనువడంక పాదముల మేదినిందన్నుచు నూగి రట్టిటుల్‌ 


అగ్రజుడగు శుంభుడు తా 

నిగ్రహమును విడచి యార్చి నిట్టూర్పులతో 
వ్యగ్రుండై యాసన మ 

త్యుగ్రగతిన్‌ చేత చబిచి హుంకృతులెసగన్‌ 


ఓరీ! దానవమూర్చులార! యిటు లత్యుత్సాహమున్‌ బొందుచున్‌ 
మేరల్‌ మీరి పరాంగనామణుల నెమ్మిన్‌ గొప్పగా చెప్పు మీ 
వీరత్వంబులు గాల్పనే! రణమునన్‌ వెన్నిచ్చి రాంజెల్లునే 

మీరా! వీరులు? పొండు చూపకు డికన్‌ మీమోములన్‌ మాకెటన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 519 


689. 


690. 


691. 


692. 


693. 


694. 


695. 


తే.గీ. ఎల్లకార్యమ్ము లిదర నెంచి చూడ 
గ్‌ ధ 


చం. 


చం. 


చం. 


చం. 


సీ 


స్వప్రయత్నమ్ము వలననె చక్కంబడును 
పిష్టకారిణి యున్నంత పిండియగునె 
తండులమ్ములు, యత్న మింతయునులేక 


రక్తబీజ సంహారము 


అని యొక నిశ్చయమ్ము తనయాత్మంగుదుర్చుక రక్తబీజునిన్‌ 
దనుజ చమూపతిన్‌ బిలిచి తద్దయు సైన్యము వెంట నిచ్చి తాం 
బనిచెను యుద్ధభూమికి వివర్ధిత కోపుడు శుంభుడంత, నె 
మ్మనమున సంతసించి విభు మానస ముబ్బగ రక్తబీజుడున్‌ 


చనియెద నీక్షణంబుననె సారసలోచన లున్న చోటికిన్‌ 

కనికర మింతలేక అలకాళిక నుక్కడగించి యంబికన్‌ 

గొని చనుదెంతు నియ్యెడకు కూరిమి నీవిక పెండ్రియాడవ 
చ్చనుచు రయమ్మునన్‌ జనియె నాతడు స్యందనమెక్కి యుద్ధతిన్‌ 


తన నెదిరింప వచ్చె నదె దర్పమెలర్పగ రక్తవీజుడన్‌ 
దనుజుడటంచు నంబిక ముదంబున శంఖమునూదె బిట్టుగన్‌ 
దనుజుడునున్‌ భయంపడక తద్వన జాక్షిని గాంచి మెల్లగా 
ననియెను గౌరవమ్ము వినయమ్మును దోపగ నిట్లు నవ్వుచున్‌ 


హేబాలా! కడుబిట్టు నూదెదవు నీవేలా యిటుల్‌ శంఖమున్‌ 
నీబోంట్లన్‌ గని పారిపోదుననియా? నేనంత హీనుండనే 
డాబుల్‌ మాని రణంబు సేయుమిక యిష్టంబైన, నిన్నిప్పుడే 
పూబోణీ! కొనిపోయి మాప్రభునకున్‌ బొల్పొందగా నిచ్చెదన్‌ 


అని మును నిన్నెదిర్చి పడినట్టి పరాక్రమవంతులెల్ల నా 
కెనయగు వారుకారు, ననుహీనునిగా మదినెంచం బోకు నీ 
కెనయగు వాడు మద్విభు డహీన పరాక్రము డాతనిన్‌ వడిన్‌ 
దనుజ వరేణ్యుంగైకొను ముదారమతిన్‌ పతిగా తలోదరీ! 


నవరస వర్గమ్ము నవలోకనము సేయ 
నందు శృంగార మత్యంత ఘనము 


అంచమ స్కంధము చా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 520 


696. ఉ. 


697. కం. 


698. ఉ. 


699. తే.గీ. 


700. చం. 


శ్రీ దేవీ భాగవతం 


హరి హర బ్రహ్మలు నఖిల దిక్సాలకుల్‌ 
తరు నర పశు పక్షి తతులునెల్ల 

నిరతమీశ్చంగార వర రసాశయులౌచు 
చరియించు చుందు రీజగములందు 

శృంగార రసభోగ చింతావిహీనులు 
పిరికిపందలు గాదె యరసిచూడ 


శమము దమమంచు నాత్మవంచనల తోడ 
యతులు సన్యాసు లను పేర ననవరతము 
తిరుగుచుందురు బోద్ధలై స్థిరములేక 
రాగ మింతయు తెగని వైరాగ్యమూని 


నీవును నిట్టి వంచనకు నెట్టన లోనయినట్టుం దోచు నీ 
కీవిధమేల యింక తరుణీ! నవ యౌవనమెల్ల వ్యర్థమై 

పోవక మున్నె మావిభునింబొందుము భర్తగ రాజ్యభోగ సం 
భావనలన్‌ గ్రహింపుము శుభంబగు జీవిత ముజ్జ్వలంబుగన్‌ 


అని రక్తవీజుడీగతి 

తనకున్‌ హిత బోధసేయు తద్విధ మెల్లన్‌ 

విని పరిహసించి యంబిక 

దనుజుని గని పలికె మధుర తరముగ నిట్టుల్‌ 


దానవవీర! యేల యిటు ధర్మములన్‌ ప్రవచింప, నేను మీ 
దానవదూత తోడ మును దర్పమెలర్పగ చెప్పియుంటి, యు 
ద్దాన నెవండు నన్నిదిరి తాను జయింపగ దక్షుడౌనా య 
వ్వాని వివాహమాడుదు నవక్రపరాక్రమునం చెబుంగవే 


శుంభుడైనను మజియు నిశుంభుడైన 
నన్ను రణమందు గెలిచిన నయముతోడ 
చెట్టబట్టంగ వచ్చు నన్‌ జింతవీడి 
పొమ్ము వారలంబంపుము పోరుసలుప 


అన విని రక్తవీజుడపు డాగ్రహమూని శరాసనంబు చేం 
గొని గొనయంబు నెక్కిడి యకుంఠిత రీతి నిశాత కాండముల్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 521 


701. ఉ. 


702. తే.గీ. 


7083. తే.గీ. 


704. చం. 


705. ఉ. 


706. ఉ. 


707. తే.గీ. 


వంచకు స్మంధకు చా 


మును మృగ నాధుపైంబజప ముక్కలుగా నొనరించె వాని న 
జ్ఞనని నిజాంబకంబుల నిశాటుల గుండియలెల్ల డుల్లగన్‌ 


అంతట వజసన్నిభ నిజాంబక పంక్తుల లోక మాత తా 
నెంతయు నేర్పు మీర నొక యింతయు గాయము గానియట్లు దు 
శ్చింతునింగొట్టె వక్షమున, చేష్టలు దక్కి రథంబునన్‌ మహా 
దంతియనంగంమూర్చిలగ దానవసైన్యములార్చి పర్వగన్‌ 


దనుజ వీరుల యార్త నాదమ్ములెల్ల 
దానవేంద్రుని మందిరాంతరమునందు 
వెక్కసముగాగ ధ్వనియింప వేగనతడు 
మూల బలముల రణరంగ మునకుంబంపె 


కాలకేయాది వీరులు కదలివచ్చి 

రధిక బలములతోడ నాహవము సలుప 
అంబికయు వారలను గాంచి యాగ్రహమున 
శంఖమొత్తెను దిక్తటుల్‌ సంచలింప 


అదిగని కాళికాంబయు నిజాననమున్‌ వికసింపంజేసి స 
మ్ముదమున నిట్టటుల్‌ దిరిగి భూతలమెల్ల వడంక, సింహమో 
విదిలిచి జూలు జృంభణము వేడ్మనొనర్చి సురారి సైన్యముల్‌ 
బెదరగ గర్జనల్‌ సలిపె భీకర రూపముతోడ నయ్యెడన్‌ 


గుండెలు చిక్కంబట్టు కొని గొంకక దానవనాధుసైన్యముల్‌ 
దండిగ కాండముల్‌ విసర దారుణ భంగి తదంబకమ్ములన్‌ 
చండతరో(గ రూపమున చక్కగ చిక్కగం బట్టి ద్రుంచుచున్‌ 
గొండిలి సల్బె కాళిక యకుంఠిత దోర్బల ముల్ల సిల్లగన్‌ 


పంకజగర్భు డాదిగ సుపర్వుల దివ్యములైన శక్తు లే 
యంకిలిలేక వచ్చి యపు డంబిక దేహమునందుం జొచ్చె, న 
ప్పంకజగర్భు రాణియును పంకజనాభుని దేవితోడ న 
ప్పంకజనేత్రి యంబికకు బాసటయై వడిం జేరిరొయ్యనన్‌ 


అర్థచంద్రుడు కొప్పులో నమరియుండ 
శూలమున్‌ దాల్చి రౌద్రమ్ము చొప్పడంగ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 522 


708. 


709. 


710. 


711. 


712. 


7139. 


714. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం 


వృషభ వాహన మెక్కి వేవేగవచ్చి 
శాంకరియు నిల్చె నంబ పక్షమ్మునందు 


శక్తి ధరియించి వచ్చెను స్కంద పత్ని (కౌమారి) 
నెమలి వాహన మెక్కి వన్నియలు గుల్మ 
వజ్రమును దాల్చి శచియును వచ్చినిల్బ 

నంబ పక్షాన రణభూమి కాక్షణంబ 


సూకరాకార మున వచ్చి సూకరియును 
నారసింహియు యామ్యయు వారుణియును 
అఖిల దిక్పాలకుల కాంత లంతనంత 

వచ్చి నిల్చిరి యంబికా పక్షమందు 


శంకరుడు వచ్చి సన్నుతుల్‌ సలిపియింక 
నాలసింపక దైత్యుల నడచి సకల 

ప్రాణి కోటిని రక్షింప వలయునమ్మ! 
యనుచుంబ్రార్థించె లోక హితార్థియగుచు 


ఆసమయంబున 


దరహాసం బొనరించి యంబిక మహోత్సాహంబునన్‌ నిల్వ, న 
య్యరవిందానన దేహమున్‌ వెడలి యత్యాభీలమై వచ్చి య 
చ్చెరువై యొప్పుచు శక్తి యొక్కటి తగన్‌ శ్రీకంఠుతో నిట్లనెన్‌ 
తిరమై మోమున మంద హాసములు సందీప్తిన్‌ వహింపన్‌ గడున్‌ 


హైమవతీ మనోహర! సహాయ మొకండొనరింపు మిప్పు, డా 
కామవికారులైన వరగర్వుల శుంభ నిశుంభు లిర్వురన్‌ 
సామము మీజంజేరి “యిక స్వర్గము దివ్యుల కప్పగించి యీ 
భూమిని సైతమున్‌ విడచి పొమ్మని తెల్పుము నాదు మాటగన్‌ 


ఏలవలయును స్వర్ణమ్ము నింద్రుడింక 
యజ్ఞభాగమ్ము లమరుల కంద వలయు 
ననుము, వడిరసాతలమున కరుగు మనుము 
కాక యుండిన రణభూమింగలియు మనుము 


715. 


716. 


717. 


718. 


719. 


720. 


721. 


722, 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


అనుచుం బ్రార్ధింప శంకరు డాక్షణంబ 
నందివాహన మెక్కి దానవుని కడకు 
నరిగి చూడగ శుంభు డయ్యవసరమున 
మంతనము లాడుచుండె సభాంతరమున 


కనియా శుంభుని శంకరుండనియె మూర్తా! నే త్రినేత్రుండ, నన్‌ 
బనిచెన్‌ దూతగ నంబ నీకు హితమున్‌ బాటించి చెప్పంగ, గ్ర 
న్నన స్వర్గమ్మును పృథ్వినిన్‌ విడచి యానందంబునన్‌ వాతభో 
జన లోకంబున కేగుమీ బ్రతుకనెంచన్‌ సౌఖ్యమౌ నీకటన్‌ 


అట్లు కాదేని యెదిరింపు మాహవమున 
నిన్ను నీవారి నెల్లర నిముసమందె 
సంహరించెదనని జగజ్జనని నీకు 
చెప్పుమని పంపె ననిపల్కి శివుడు వేగ 
తిరిగివెళ్ళెను నంబికా దేవికడకు 


నాటినుండి యంబికాదేవికి శివదూతి” యనుపేరు స్థిరమైయొప్పె 


శూలి హితోక్తులన్‌ వినిన శుంభనిశుంభులు గూడి యోచనల్‌ 
చాలయొనర్చి యిప్పుడిక సర్వముంగోల్పడి లొంగిపోవగా 
నేల యటంచు లోందలచి యెల్లబలంబులంబంప వార లు 
త్తాల శరాసనంబులను దాల్చి రణాంగణ భూమిం జేరగన్‌ 


వచ్చిన సైన్యముల్‌ గడగి బాణపరంపర లొక్క పెట్టునన్‌ 
హెచ్చుగ నేయ నంబిక యొకింతయుందగ్గక నింగింజూచువా 
రచ్చెరువంద పెక్కు నిశితాంబకముల్‌ వడినేయుచుండ నా 
డచ్చట తీవ్రమై యెసగె నాహవ మద్భుత భీమమై వెసన్‌ 


తనరన్‌ కాళీయు శూలమున్‌ గొని గడున్‌ దర్పమ్మునన్‌ ద్రిప్పుచున్‌ 
ఘనరథ్యంబుల స్యందనంబుల మహా గంధేభ యూధంబులన్‌ 
తన నోటన్‌ వడి([గుక్కి దంతముల నుద్దాటించు చుండంగ, త 
జ్ఞనిత ధ్వానము లాక్రమించె వెస దిగ్గాలంబులం దంతటన్‌ 


హంసవాహన మెక్కి బ్రహ్మాణియంత 
సమర రంగాన నట్టిట్టు సంచరించి 


వంచు సంధు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 524 


728. 


724. 


725. 


726. 


727. 


728. 


729. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం 


మంత్ర జలములంజల్ల నున్మత్తులగుచు 
ధాత్రింగూలిరి పెక్కురు దనుజు లపుడు 


శాంకరి త్రిశూలమును న 

ల్వంకలం ద్రిప్పుచు తిరుగగ వడివడి దనుజుల్‌ 
వంకలు దిరుగుచు శోణిత 

పంకంబులం గూలిరపుడు భండన భూమిన్‌ 


గరుడుని పై వైష్టవియును 

సరగున సుడిగొనుచు సకల సైన్యము నెల్లన్‌ 
పొరిగొను చుండెను సురవరు 

లరిదిగంగను చుండ దనుజు లదిరి పడంగన్‌ 


ఇట్లె దిక్సాల కాంగన లెల్లరపుడు 
కసిమసంగుచునుండ రక్కసుల, నంత 
కేసరియుందక్కువారలం గీటడంచి 
భక్షణము సేయుచుండె దుర్వారగతిని 


దివిజులు సుమవర్షంబుల 

నవిరళగతింగురిసి రప్పు డానందమునన్‌ 
ప్రవిమల గతి మునివర్యులు 

వివిధగతుల పొగడి రంత ప్రియవచనములన్‌ 


అంతట మూర్భందేతి కడు నబ్బురపాటున రక్తవీజు డొ 

కింత శరీరభారమున నిట్టటు చూడగ యుద్ధరంగ మం 

దంతట మొండెముల్‌ శిరము లాయుధముల్‌ పడియుంట, సూతుడున్‌ 
చెంతన కూలి యుంటంగని చేతమునన్‌ గ్రహియించె దుసితిన్‌ 


వరదర్పంబున రక్తవీజుడపు డావంతైన లెక్కింప, కు 

ద్ధుర కోపారుణ నేత్రుడై గవిసి యసోకాంబక [్రేణులన్‌ 

గురిసెన్‌ వైష్ణవిపైన నామెయును సంకోచింప కవ్వాని దు 
ర్భరకాండంబులంద్రుంచి యంత తన చక్రంబున్‌ బ్రయోగించినన్‌ 


అదియు ననంత వేగమున నాతనిందాకి తదీయ దేహమున్‌ 
విదళనం జేయ శోణితపు బిందువు లుర్విని చింది యద్భుతం 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 525 


730. 


731. 


7832. 


7389. 


7834. 


735. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


చం. 


వంచు స్కంధకు 


బొదవగ వేలు లక్షలు మహోగ్రశరీరులు రక్తవీజు ల 
య్యదనునంబుట్టి నిల్చిరి రణావని యప్పుడ యీనినట్లుగన్‌ 


వైష్ణవియు, నారసింహియు, వాణి, యుమయు 
వారి నాశ్చర్యమునంగాంచి వరుస నప్పు 
డాయుధమ్ముల గాయముల్‌ సేయుచుండ 
రక్తబిందువు లెక్కుడై రాలి నంత 


పుట్టిరి రక్తబీజు లొక పోలిక లక్షలు కోట్లనంగ, చే 

పట్టిరి యాయుధమ్ములు, దివౌకసు లెల్లరు భీతిలంగ చూ 
పట్టిరి యుగ్రరూపముల, పాయక నెల్లరు నట్టహాసముల్‌ 
బిట్టానరించుచుండ కడువింతగ చూచుచు నుండి రెల్లరున్‌ 


వారల తోడంబోరుట కుపాయము దోచక కార్యమెద్దియున్‌ 
నేరక యుండిరెల్లరును, నిక్క్మమెజింగిన యంబ, కాళికన్‌ 
చేరగంబిల్చి పల్మెనిటు, చెచ్చెర నేనిక వీరినెల్ల దు 

ర్వార మదీయ బాణతతి వ్రచ్చెద, నీవును మున్నుగా తగన్‌ 


సమర భూమియందు చాపి యుంచుము నీదు 
నాల్క విస్సతముగ నలుదెసలకు 

రక్తధార లవని రాలనీయక వేగ 

చప్పరించి వేయు మప్పళించి 


అటుపయి రక్తబీజుల ననర్గళ రీతిని రక్తబిందు వొ 

క్కటియును రాల నీక వడిగన్‌ దిగమ్రింగుము, దీనిమించి యు 
త్మటమగు మార్గమొండెదియుంగానము కావున విస్తరింపుమీ 
పటుతర రీతి నాల్మనని పల్మగ కాళియు సమ్మతించుచున్‌ 


గిరిగుహవోలె యాస్యము నొగిన్‌ వివరమ్మొనరంగంజేసి య 
చ్చెరువుగ చాచి నిల్చె తన జేవురుమీటెడి నాల్క నల్టెసల్‌ 
పరచుకొనంగ, నంత శితబాణ పరంపర లొక్క పెట్టునన్‌ 
బొరిపొరి వైచెనంబికయు బోరన రక్కసు లెల్లంగూలగన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 526 


736. 


737. 


738. 


739. 


740. 


741. 


742. 


కం. 


తే.గీ. 


చం. 


శ్రీ దేవీ భాగవతం 


కూలిన వారింగూలినటు గొబ్బున మ్రంగుచునుండె కాళి యా 
భీలతరంబుగా రుధిరబిందువు లుర్వినింద్రెళ్ళనీక, వే 

యేల నిమేషకాలమున నెల్లర నుక్కడగించి యంతటన్‌ 
వాలముంబెల్బంగైకొని జవంబునంజీల్బెను రక్తవీజునిన్‌ 


తెగిపడిన దేహభాగము 

లెగిరి పడగనీక మ్రింగి యేమియెజుగన 
ట్లగపడు చుండెను కాళిక 

మొగమున చిర్నగవులొలయ మోదముతోడన్‌ 


నిశుంభ సంహారము 


రక్త బీజుని మరణ వార్తను గ్రహించి 
యింతమందిని గోల్పడి యిప్పుడింక 
పారిపోవుట పందల పనియటంచు 
సిద్ధమయ్యెను శుంభుడు యుద్ధమునకు 


అన్న మనోగతం బెలీగి యడ్డము వచ్చి నిశుంభు డాతనిన్‌ 
మన్ననంజూచి యిట్లనియె మానుము నీదు ప్రయత్న మగ్రజా! 
క్రన్నననేగి నేనిపుడె కాళిని కాలుని పాలికంపి యా 
కన్నియందెత్తు నంబికను కాదనంబోక యొసంగుమానతిన్‌ 


అనుచున్‌ వేగ తదగ్రజాజ్ఞకొటికై యాలస్యమున్‌ జేయకా 
దనుజుందేగె నిశుంభు డుగ్రగతి నౌద్ధత్యంబునన్‌ సంగరం 
బొనరింపన్‌ తన సొంత సైన్యములతో నుత్సాహసంరంభముల్‌ 
దనరన్‌ వెంబడి వందిమాగధులు సద్యఃస్ఫూర్తి జైకొట్టగన్‌ 


అనుజుండేగిన యంత శుంభుడతి చింతాక్రాంతుడై యట్టిటుల్‌ 
తన యంతఃపురమందుందిర్దుచు మనఃస్థైర్యమ్ము వీడంగ చ 
య్యన యుద్దావనికేగి ప్రేక్షకుని యట్లల్లంత దూరాన ని 

ల్పొని యుండెన్‌ దివి దేవనాధు డపుడా చోద్యంబు వీక్షింపగన్‌ 


తన ధను వెక్కువెట్టి కడుదర్పము మీర నిశుంభు డుగ్రుడై 
యనలశిఖా సమంబులగు నంబకముల్‌ వడివేయుచుండ న 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 527 


743. చం. 


744. చం. 


745. చం. 


746. 6. 


747. శా. 


748. శా. 


749. చం. 


ద్దనుజునింగాంచి యంవీకయుందద్దయు నవ్వుచు, చూడు కాళికా! 
యని యొనరింప వచ్చిరి మదాంధులు మూర్చులు బుద్ది హీనులై 


అనుచరు లెల్ల యుద్ధమున నంతముంజెందిరి విక్రమోన్నత్రుల్‌, 
ఘనుడగు రక్తబీజుడును ఖండితుడయ్యెను, వీరికింతటన్‌ 

గనుగొన బుద్ధిరాదు భుజ గర్వము లేర్పడ వచ్చిరన్న నే 
మనియెదు వీర లెంత వశులైరొ యెజుంగుము నాదు మాయకున్‌ 


అరయగ లోభమెంతటి యనర్థముంగూర్చునాచూడు, మెంతయున్‌ 
బెరుగును, వీడదింతయును, పెక్కురు వీరులు సర్వసైన్యముల్‌ 
దురమున దిక్కుమాలి కడుదుర్భర వృత్తి నశించు టోర్చియున్‌ 
పరువిడ కిట్లు వచ్చిరన పాపము వీరి జయేచ్చ లెట్టివో! 


అని యుచితోక్తులన్‌ బలికి యంబిక తక్షణ ముగ్ర మూర్తియై 
ధనువును బూని దానవుల దర్పమడంగ నిశాత కాండముల్‌ 
గొనకొని వేయుచుండ సుడింగొంచు సురారులు విహ్వలాత్ములై 
యనిమొన వీడి పర్విడగ, నద్దనుజుండు నిశుంభు డంతటన్‌ 


వారికి ధైర్యమున్‌ గజపి ప్రబ్బిన కోపముతోడ నంత దు 

ర్వార రయంబునన్‌ నిశిత బాణశతంబుల వైచి యార్చుచున్‌ 
ఘోరతరాకృతిన్‌ సమద కుంజరమోయన సంచరింప, సొం 
పారగ నప్పు డంబికయు నాతని శగస్రములెల్లంద్రుంచుచున్‌ 


ప్రావృట్మాల పయోద సంజనిత శంపావల్లరీ తుల్యమై 
వేవేగన్‌ బలుచోట్ల తళ్ళుమనుచున్‌ విన్నాణమున్‌ జూపుచున్‌ 
దేవారాతుల గుండియల్‌ దిగబడన్‌ దివ్యాకృతుల్‌ బొందుచున్‌ 
భావాతీతమునౌచు నంబిక యటన్‌ భాసిల్లె దుర్భేద్యయై 


శృంగారంబును రౌద్రమున్‌ గలిపి రాశిన్‌ బోసినట్లున్న త 

న్వంగిన్‌ గాంచుచు శుంభుడున్‌ గదలె నవ్యంబైన యుత్సాహముల్‌ 
పొంగన్‌ యుద్ధమొనర్చి కాళికను నిర్మూలించి యయ్యంబికన్‌ 
పొంగారన్‌ గ్రహియింతు నంచు నెడదన్‌ బూవిల్లుడేచన్‌ గడున్‌ 


అనితలపోసి శుంభుడపు డంబిక సమ్ముఖమందు నిల్చి త 
ద్దినకర తేజమున్‌ రుధిరదీప్తుల నొప్పెడు నేత్రయుగ్మమున్‌ 


వంచు సంధు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 528 


750. 


751. 


752. 


758. 


754. 


755. 


చం. 


చం. 


చం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం 


గనుగొని భీతింజెంది యిక కాలము చెల్లెను నేడునాకు ని 
వ్వనితను నే జయింపంగల వాడనె యంచుందలంచి ఖీన్నుడై 


మరణము తప్పదింక యని మానసమందున నిశ్చయించి తా 
కరమున నెట్టెటో ధనువు గట్టిగ పట్టి శరమ్ముంగూర్పగా 
దొరంకొను చుండ చూపులను తూపుల నంబిక వాని నొంచుచున్‌ 
శరద గభీర నిస్వనము చాడ్చున బిట్టుగంబల్మె నిట్టులన్‌ 


ఇంకను బుద్ధిరాదు తమ కేలొకా? మూర్ధవరేణ్యులార! నే 

నింకొక మారు మీహితము నెంచి వచించెద విన్ము, మీరలీ 
మంకుందనంబు వీడుచు నమర్వుల లోకము వారికిచ్చి ని 
శృంకం జనుండు వేగమె రసాతల, మచ్చట మీకు భద్రమౌ 


అనిన నిశుంభు డప్పలుకు లాత్మందలంపక కత్తిదూసి వై 

చెను కడులాఘవం బెనయ సింహము శీర్షముందాకునట్లు, తత్‌ 
ఘనతరమౌహతిన్‌ కనుయుగమ్ము వడిన్‌ చలియింప గిర్రునన్‌ 
తనువొక బొంగరమ్మటుల తద్దయు వేగ ప్రదక్షిణింపగన్‌ 


కుమ్మరి సారెపైందిరుగు కుండయనన్‌ జగదంబ దిర్లుచున్‌ 
(గ్రమ్మిన తీవ కోపమునంగ్రక్కున నొక్క కుఠారమెత్తి టే 
(ద్రిమ్మరి బాహు మూలమును ద్రెంపగ నాతడొకింతయేని చే 
తమ్మున బాధనొందక మదంబున వాలములాగి యుగ్రతన్‌ 


తిరిగి మృగేంద్రుపై విసర తేకువ నద్దియు తప్పుకొంచు బి 
టారిగిన యంత నంబిక మహోగ్రత బంగరుపాత్రనెత్తి చూ 
పరులతి భీతినొంద మధుపానమొనర్చి హసించి వాలమున్‌ 
కరమునందాల్చి దానవుని కంఠముంద్రెంచె నిరర్గళంబుగా 


తల తెగి తాటిపండువలె ధారుణిపై వడి రాలినంత, యా 
వలంబడె మొండె ముగ్రగతి వజహతిన్‌ బడు పర్వతంబటుల్‌, 
కలవరమంది యయ్యెడంగకావికలై చని రెల్లదానవుల్‌ 
చలనము దప్పి శుంభు డనుజన్ముని దుస్థితింగాంచి చింతిలెన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 529 


756. 


757. 


75. 


759. 


760. 


761. 


762. 


చం. 


చం. 


చం. 


వంచకు స్కంధము 
శుంభాసురవథ 


మరు నిముసంబు నందె తన మానస మందున చింతవీడి దు 
ర్భర తర కోపమూని పటురావ మొనర్చె దిశల్‌ వడంక, ది 
క్కరులును ఘీంకరింప, గిరి గహ్వరముల్‌ ధ్వనియించుచుండ, న 
చ్చెరువడి దిక్సతుల్‌ సురలు చేష్టలుదక్క యుగాంతమోయనన్‌ 


అంత నాశుంభుడు తనలో నిట్లు వితర్శించె 


కాలము గొప్పగాదు మదింగన్లాన దైవమె యెల్లభంగులన్‌ 
జాల విశిష్టమై పరగు, శ్రావణమందున లేని వర్షముల్‌ 
కాలము గాని మాఘమున గాడ్పులతోంగురియున్‌ విచిత్రమై, 
కాలము లస్వతంత్రములు కట్టడ చేయును దైవమెప్పుడున్‌ 


పౌరుష మెల్ల వేళల శుభంబులంగూర్చదు దైవశక్తి చే 
కూరక, సర్వదేవతలంగొందల మందగంజేసినట్టి నా 
కూరిమి తమ్ము డిప్పుడొక కోమలిచే నతి దారుణమ్ముగా 
ధారుణి గూలుటన్‌గన, నిదర్శన మింతకు మించి యెద్దికన్‌ 


వీరుడు రక్తబీజుడును వీరవరేణ్యు లికెందరెందరో 
ధారుణి గూలి రీయబల ధాటికి నిల్వగలేక, యింకనే 
నూరక నిల్చి యేఫలము నొందంగలాడను, రాక తప్పునే 
యేరికినైన చావు, గణియింపగ కాలము దాపురించినన్‌ 


హరిహర పంకజాసనుల, కష్టదిగీశులకైన తప్పునే 
మరణము, దేహధర్శ్మమది మారదు, నశ్వరమైన దేహమున్‌ 
స్థిరమని నమ్మి, యెన్నడు నశింపని కీర్తిని వీడుటొప్పునే 
మరణమొ, రాజ్యభోగమొ సమంబుగ నెంచెదంబోరుసల్పెదన్‌ 


అని మదినెంచి సారధికి నాజ్ఞయొసంగగ నాత డంతటన్‌ 
గొనకొని యంబ సన్నిధికి గొబ్బునంజేర్చె రథంబు, శుంభుడ 
వ్వనితను గాంచినంత సుమబాణపరంపర లొక్కపెట్టునన్‌ 
దవుల విమోహి తాత్ముడయి తత్తను శోభల నట్టె గాంచుచున్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 530 


763. మ. 


764. తే.గీ. 


765. కం. 


766. కం. 


767. వ. 


768. మ. 


769. తే.గీ. 


770. చం. 


శ్రీ దేవీ భాగవతం 


అరెరే! యెంతటి యంద, మెంత రణవిద్యాకౌశలం, బాపయిన్‌ 
పరువం బెంతటి నూతనంబు, నిజమీ బాలామణిన్‌ జూడగన్‌ 
కరమాశ్ళర్యమునౌను, భావముల చక్కన్‌ గెల్చి యిప్పట్టునన్‌ 
తిరమై నిల్చిన మన్మథాంగన యనన్‌ దేదీష్యమై వెల్లెడిన్‌ 


ఇంత సుకుమారి యిందర నెట్లుచంపె 
నీమె నెటులైన వశ మొనరింతమన్న 
మంత్ర తంత్రమ్ము లేవియు మదినెజుంగ 
సామ దానాదు లెవ్వియు సాగవిపుడు 


ఇమ్ముగ నే దందోపా 

యమ్మున నడగింతమన్న నది సాధ్యంబే! 
యిమ్మదిరాక్షికిందలపగ 

నెమ్మెయి నే సాటి యౌదునే వీర్యమునన్‌? 


ఏరీతిం జూడ నిప్పుడు 

పోరాటము సల్పుటొప్పు పోనీరానీ 
పోరాడి చచ్చిరెందరొ 

వీరులు నాకొజకు నింక వెజవగ నేలా! 


అనిమదిలో వితర్మించుకొని యయ్యంబికన్‌ గని 


తరుణీ నీదు ప్రయత్నమెల్లయిక వ్యర్థంబౌను యోచింపుమా 
తరమే నీకు ననున్‌ జయింప,దగ నీదర్పం బడంగింతు, నీ 
చరితంబెల్ల యధర్మ, మింతులిటు శస్తంబుల్‌ ప్రయోగింతురే! 
పరగన్‌ చూపులె తూపులౌ కనుబొమల్‌ బాణాసనంబుల్‌ గదా! 


హావ భావమ్ము లవియె యస్తాదికములు 
సమర సన్నాహము లవి స్రకృందనములు 
సరసుడౌ పూరుషుండె లక్ష్యమ్ముదలప 
రథము లశ్వంబులును మనోరథము లబల 
ఇతర శస్తాస్తము లవేల యింతుల కిక 


తలప సరోజనేత్రలకు దండి విభూషణ మౌను లజ్జ, యి 
ట్లలయక మాటి మాటికి శరాసన మెక్కిడి యంబకమ్ములన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 531 


7171. 


772. 


7178. 


7174. 


775. 


7176. 


చం. 


తే.గీ. 


చం. 


చం. 


చం. 


వంచకు స్కంధము —— 
బలుగతి వేయునప్పు డటు పయ్యెద వీడ మహోన్నతంబునై 
యలరెడు నీదు వక్షమెటు లంబిక! దాచుకొనంగంజాలెదో! 


పగతురు నిన్ను వెన్టరుము పట్టున పర్విడు చుండ నీదు హం 
స గమన మేమి యౌనొకొ విచారణ సేయుము, కోమలాంగివై 
యగపడు నీకు నెచ్చెలిగ నండన నుండుట కెల్లభంగులన్‌ 
దగునె కరాళ కాళిక, గనంబడు మాంత్రికురాలి చాడ్పునన్‌ 


వాహనముంజూడ క్రూర సత్వమ్ము, మటియు 
వీనులకు విందుంగూర్చెడి వీణ వదలి 

ఘంట వాయించు టొప్పునే కమల నేత్ర! 
సుందరాంగివి నీకు నీ చందమేల? 

ఇట్టి సౌందర్యవతిని నిన్నెట్లడంతు 


సమరముసేయ వచ్చిన నిశాటు డిటుల్‌ సరసోక్తు లాడుటల్‌ 
గ్రమమున విన్న యంబిక ముఖంబున చిర్న్షగవాల్మ మూర్చుడా! 
శ్రమపడనేల నాపయిన శగ్రము లేయగంజాలవేని వి 
క్రమమెసగన్‌ రణంబిపుడె కాళికతో నొనరింపు ముద్యతిన్‌ 


అని పరిహాసముల్‌ సలిపి యంబిక యప్పుడ కాళింజూచి యీ 
దనుజుని సంహరింపుమతి దారుణభంగి ననంగ నామెయున్‌ 
ఘన గదనెత్తి భూతతతి కంపిల బిట్టుగ నట్టహాసముల్‌ 

పొనరిచి నిల్వ శుంభుడును భూరిగదన్‌ ధరియించి యుగ్రుడై 


ఆమె నెదిర్చి నిల్వ, నపుడాహవ మద్భుతమై సెలంగె, భూ 
వ్యోమములెల్ల దద్దరిలె నుగ్రగదా ప్రహరంబులన్‌, దిశల్‌ 
భీమముగా ప్రతిధ్వనులు పెల్చన సల్పెను, శుంభుడంత సు 
త్రాములు బీతిలన్‌ దనగదన్‌ వడివైచెను కాళికాంబపై 


జవమున కాళికాంబయును చాతురి నప్పుడ తత్రహారముల్‌ 
దవులగనీక తప్పుకొని దానవనాధు నురంబుపైన బి 
ట్టవియగంగొట్ట సొమ్మసిలి యాతడు మూర్చిల నంతనొక్కటన్‌ 
దవులుచు గార్డభంబుల రథంబును సూతుని నుగ్గొనర్చినన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 532 


777. చం. 


7758. కం. 


779. కం. 


780. చం. 


781. కం. 


782. కం. 


783. వ. 


784. శా. 


శ్రీ దేవీ భాగవతం 


దనుజుడు మూర్చందేజి కడుదర్పమునన్‌ వికటాట్టహాస ని 

స్వనముల నొప్పు కాళికను వక్షముపై గుజిచూచి పెన్లదన్‌ 
గనలి రయంబునన్‌ విసర, కాళియు దానిని నుగ్గొనర్చి య 
ద్దనుజుని వామహస్తమును ధాత్రింబదన్‌ నిశితాసింగొట్టినన్‌ 


తన దక్షిణ హస్తమునన్‌ 

గొనకొని నిశితాసింగొంచు ఘోరాకారం 
బున తన కెదురై వచ్చెడి 

దనుజునింగని కాళియపుడు తద్దయు వేగన్‌ 


తన వాలు వాలమును గై 

కొని తద్దక్షిణ కరంబుం గూలగ నేయన్‌ 
దనుజుడు వెజవక నపుడా 

వనితన్‌ దన్నంగంజూచె వడి పాదములన్‌ 


అది గని కాళికాంబయు నిరర్గళవృత్తిందదీయ పాదముల్‌ 
గదలెడు నంతలోన తన ఖడ్డమునెత్తి తదూరు యుగ్మమున్‌ 
విదళనం జేసి యంత కడు వేగమె ద్రుంచె తదుత్తమాంగమున్‌, 
మదగజదేహ తుల్యమయి మన్నునం గూలెను వానిమొండెమున్‌ 


హతశేషులైన దానవు 

లతిదీనత వచ్చి యప్పు డంబిక యెదుటన్‌ 
నతులై శరణంబని స 

న్నుతులు సలిపి యాయుధముల నూకి రవనిపై 


దివిజాధినాధు దాదిగ 

దివిజులు వడినటకు వచ్చి దేవీద్నయమున్‌ 
వివిధగతుల నుతియించిరి 

అవిరళముగ ప్రజ్ఞ్వలించె యాగాగ్నులొగిన్‌ 


అనిపలికి వేదవ్యాసుండు జనమేజయుంగాంచి 


శ్రీదేవీ చరితంబునం దిది మహా శ్రేష్టంపు ఘట్టంబు, స 
మ్మోదంబంద పరించినన్‌ వినిన సంపూర్ణాయురారోగ్యముల్‌ 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 533 


785. 


786. 


787. 


788. 


789. 


790. 


791. 


చం. 


వు 


మ. 


వంచకు స్మంధకు 


మీదన్‌ సంతతి సంపదల్‌ విజయముల్‌ మేలై వివృద్ధంబులౌ 
నా దేవీకృప చేత నెల్లరకు,6 దథ్యంబిద్ది రాజోత్తమా! 


సమాధి - సురథుల వృత్తాంతము 


అవధానంబున పౌరవేంద్రు డిటులా వ్యాసుండుదెల్పంగ సం 
స్తవ నీయంబగు నంబికా చరిత మాశ్చర్యంబుగా వించు, మౌ 
ని వరున్‌ గాంచి తపోధనా! సఫలతన్‌ జెందెన్‌ గదా నేడు నా 
భవ మీదివ్యకథల్‌ వినంగ, నిది నా ప్రాద్దన్మ పుణ్యంబె యౌ 


మును నెవ్వారలు భక్తి నంబికను సమ్మోదంబునన్‌ గొల్చిరో? 
ఘనమౌ సత్భ్ఫలితంబులన్‌ గొనిరొ? ప్రఖ్యాతిన్‌ గనన్‌ జాలిరో? 
విన కౌతూహల మయ్యెడున్‌ మునివరా! ప్రీతిన్‌ వచింపంగదే 
విని నాకర్ణయుగంబు నిర్మలము గావింతున్‌ బ్రశస్తంబుగన్‌ 


అనినన్‌ వ్యాసుడు సంతసించి కురువర్యా! పూర్వకాలంబునన్‌ 
జననాధుండొక డేలుచుండెంబృథివిన్‌ సద్ధర్మ యుక్తుండునై 

వినయంబున్‌ గురుభక్తియున్‌ గలిగి సంప్రీతిన్‌ బ్రజాక్షేమమే 
పనిగా నెమ్మది నెంచుచున్‌ సురథుడన్‌ బ్రఖ్యాత నామంబుతో 


అతడేక పత్నీవ్రతుండై యెల్లవారి మన్ననలంబొందుచూ ధనుర్విద్యా 
కౌశలంబున రాజ్యమేలుచుండ 


వనముల పర్వతంబులను వాసము చేయుచునున్న మ్లేచ్చు ల 
జ్ఞనపతి వైభవమ్మునకుంజాల నసూయను బొంది యెల్లరున్‌ 
దనర రథాశ్వ కుంజర పదాతి దళంబుల తోడవచ్చి య 
య్యనఘు నెదిర్చి నిల్చిరి భయంకర వృత్తి మదాతిరేకులై 


సురథుండున్‌ జతురంగ సైన్యముల నస్తోకంబుగాంగొంచు న 
య్యరి సైన్యంబుల తోడ ఘోరముగ పోరాటమ్ముంగావించి య 
స్థిరతన్‌ వారల గెల్వలేక యపుడుద్వేగంబునన్‌ బాతీదు 

ర్భర సాంద్రాటవింజేరె యొంటరిగ తీవ్రంబైన యావేదనన్‌ 


తన మంత్రుల్‌ ధనలోభులై యరుల పొంతన్‌ జేర, “నెటైన నా 
యునికిన్‌ వారికిందెల్పి నన్నుగొనిపోనూహింతు, రేమందు నీ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 534 


792. చం. 


798. సీ. 


794. చం. 


795. తే.గీ. 


796. ఉ. 


శ్రీ దేవీ భాగవతం 


ధనలోభంబది యింతకార్యమయినన్‌ దథ్యంబుంగావించు, నే 
యనుబంధమ్ములు గుర్తురా”వనుచు తానాలోచనల్‌ సేయుచున్‌ 


చనిచని యొక్కచో విపుల సాంద్రవనాంతర సీమ నొక్కస 
న్మునివరు నాశ్రమంబుంగడు మోదమెలర్బెడి పూ లతాళిచే 
పెనగొని యున్న వృక్షములం బెంపలరారు నదీతటంబునన్‌ 
గనులకు విందుసేయ నటంగాంచె సుమేధసుడన్‌ మునీశ్వరున్‌ 


సహజ శత్రుత్వమ్ముంజాలించి మైత్రితో 
చరియించు మృగపక్షి చయములొప్ప 
వీనుల విందైన వేదఘోషల తోడ 
నలరారు శిష్యులు హాయింగూర్చ 
నీవార ధాన్యముల్‌ నిలిపి వండెడు వంట 
కమ్ముల ఘుమ ఘుమల్‌ (గమ్ముచుండ 
హోమధూమమ్ములు వ్యోమవీధులనిండి 
జలధరమ్ముల తోడ సంధిసేయ 


సౌరభోత్మరము లగు పుష్పములతోడ 
ప్రాణికోటికి శాంతిని బాదు కొల్పు 
నాశ్రమముంగాంచి సురథు డత్యంత ముదము 
బొంది తురగమున్‌ దిగి కడు మందగతిని 


ఉరుతర సాలమూలమున నుజ్జ్వల దీప్తి మృగాజినంబుపై 
తిరముగం గూరుచుండి కడుదీక్షగ శిష్యుల కెల్ల వేదముల్‌ 
పొరిపొరి చెప్పుచున్‌ విషయముల్‌ దరింజేరగనీక యిందధ్రియ 
జ్వరము నడంచి యున్న మునివర్యుని చెంతకు నేగి నమతన్‌ 


బాష్పజలములు ధారలై పారుచుండ 
నామహర్షికి సాష్టాంగ మాచరించి 

పాద పద్మమ్ములను తన బాప్పధారం 
గడుగు చుండెను నట్టులే తడవొకింత 


అంత సుమేధసుండు “శుభమస్తని” లేపుచు శిష్యుంబిల్చి యా 
చెంతన నొక్క యాసనము సిద్ధమొనర్పగంజేయ భూవరుం 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 535 


797. 


798. 


799. 


800. 


801. 


802. 


808. తే.గీ. 


చం. 


చం. 


చం. 


చం. 


చం. 


ఉ. 


పంచకు స్కంధము 


డెంతయుంట్రీతి కూర్చొన, మునీశ్వరు డాతని కర్ఫ్యపాద్యముల్‌ 
సంతస మందునట్లిడి ప్రశాంత మనంబునంబల్మె నిట్టులన్‌ 


తమరెవరయ్య? యిందులకు దైన్యగతిన్‌ జనుదేరనేల? నీ 
గమనము నందెదో కలత గానబడెన్‌ వివరింపుమయ్య! నా 
కమరినరీతి చేయుదు సహాయము, నెమ్మది సంశయింపకన్‌ 
(గమమునందెల్బుమయ్య తమ కష్టములెట్టివా చెప్పనర్దమేన్‌ 


అనుచు సుమేధసుండు కడు నాదర మొప్పగంబల్మ సంతసం 
బెనయ నరేశ్వరుండనియె నే సురథుండ ధరాధినాధుడన్‌ 

మునివర! నన్ను శాత్రవులు పోరజయింపగ దిక్కులేక యా 
వనములంబట్టి వచ్చితిని భార్యను సైతము వీడి యొంటిగన్‌ 


శరణముంగోరి వచ్చితిని సాధు వరాగ్రణి! నాకు నన్యు లి 
త్తరుణమునందు నాదుకొను దక్షులు లేరు మహాత్మ! మీరె నా 
కరయగ దైవమయ్య! తమరానతియిచ్చిన నెద్దియెన సు 
స్థిరమతింజేయువాడ, నను దీనునింగావుము తాపసోత్తమా! 


అనిన సుమెధసుండు నభయంబు నొసంగి ధరాధిపోత్తమా! 
మనమున చింత వీడు మిక మా కడకున్‌ జనుదెంచు వారలున్‌ 
ఘనులగు తాపసోత్తములె, క్రౌర్యములెందును గానరావు, భో 
జనములు కందమూలములె, శాంతుడవై వసియింపు మిచ్చటన్‌ 


అనవుడు నావిభుండు మునియానతి నౌదలందాల్భి యాశ్రమం 

బున వసియించు చుండె సుఖమున్‌ గడు శాంతియుం బొంది, యట్టులే 
దినములు సాగుచుండగ మదిన్‌ దనపూర్వపు వైభవంబు లె 
ల్లనుందళుకొత్త చింతిలి తలంచెను తానిటు లొక్కప్రొద్దుటన్‌ 


పాపుల చేతి కేగెనటు ప్రాభవమెల్లను, లోకులెట్లు సం 
తాపము నొందు చుండిరొగదా! గజముల్‌ తురగంబు లెవ్విధిన్‌ 
పాపము చిక్కి పోయెనొ? కృపారహితాత్ముల కొగ్గి భీతిమై 

నే పగిదిన్‌ చరించెదరొ యెగ్గుల కోర్చుచు నెల్ల సేవకుల్‌ 


అప్పనముం జేసి నాడ ననర్హులకును 
నేను కూర్చిన ధనమెల్ల నిండుకొనెనా? 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 536 


804 


805. 


806. 


807. 


808. 


809. 


810. 


కం. 


కం. 


కం. 


చం. 


చం. 


తే.గీ. 


తేగీ. 


శ్రీ దేవీ భాగవతం 


వ్యర్థమై పోయెనేమొ దుర్వసనములకు 
వంత పలుకంగ మంత్రు లవ్వారికపుడు 


అనుకూలవతియు, గుణవతి 

వనితారత్నంబు నాదు పత్నియు నకటా! 
ననుంగానక యెవ్విధమున 
మనమునంగడుచింతంబొంది మనుచుండెనొకో 


పరిపరి విధముల నిటులా 
ధరణీపతి తన మనమునం దలచుచునుండన్‌ 
సరిగా నా మార్గంబున 

తెరువరి యొక డరుగుచుండె దీనాననుడై 


సురథునింగని యాతడపుడు 

స్థిర చేతస్ముండు నౌచు చెంతకుంజని ని 
బృరమున కూర్చుండెను దు 

ష్కర కష్టంబులవియెల్లం గడచిన యట్టుల్‌ 


అతనిని గాంచి యాసురథు డాత్మ సఖుండునుం బోలెం జూచి యి 
ట్లతులిత భీతి నియ్యెడకు నార్తింగలంగుచు వచ్చితేల? స 

మృతి నెజిగింపు మీవెవరా? మానుము దైన్యము, నన్ను నింక స్నే 
హితునిగ నెంచి తెల్పుము సహేతుకమైన యొనర్తు సాయమున్‌ 


అనియడుగంగ పాంథుడపు డాతని యాదరవృత్తి కెంతయున్‌ 
మనమున సంతసించి కడుమందగతిన్‌ వివరించె నిట్టు, లో 

యనఘ! ననున్‌ “సమాధి”యని యందురు, సంపద గల్లి యొప్పుదున్‌, 
వినయము ధర్మవర్తనము విజ్ఞత గల్లి చరింతు, వైశ్యుడన్‌ 


ఇట్టు లయ్యెను నాబ్రతు కీదినమ్ము 
భార్యయున్‌ బిడ్డలే నన్ను పట్టి కొట్టి 
వెడలంగొట్టిరి లోభులై వివిధగతుల 
తూల నాడుచు, నేమందుంగాల మహిమ 


దిక్కుతోచక నేనిట్లు దీనగతిని 
నడవులంబట్టి వచ్చితి, నంతలోన 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 537 


811. 


812. 


813. 


814. 


815. 


816. 


817. 


కర 


చం. 


చం. 


చం. 


తే.గీ. 


అంచమ స్కంధము 


తమరి దర్శనమయ్యెను దైవవశత 
మీర లెవ్వరొ తెలియంగం గోరెదయ్య 


అన విని యాజనపతియున్‌ 

దన వృత్తాంతమ్ము నెల్లం దద్దయు వేడ్మన్‌ 
వినిపించి యింకమీదన్‌ 

మనమిట నేభయము లేక మసలగవచ్చున్‌ 


జరిగిన దేదియో జరిగె శాంతి వహించి గతంబు స్వప్నమం 
చరయుట ధర్మ మింకపయి నాప్త సఖుండవు నీవె నాకు, నే 
యరమర లేక యుండుమిట, నాత్మజులంచును, భార్యయంచు వెం 
పర లిక నాడనేమిటికి, వారలకంటెను మేలు శాత్రవుల్‌ 


అని సురథుండు వల్మ విని యావణిజుండును పల్మెనిట్టు లో 
జనపతి నీవుచెప్పునది సత్యమె యైనను నాదు మానసం 
బనయము చంచలంబగుచు నట్టిటుం బర్విడుచుండె, నెంతకున్‌ 
వినదది, యేమి చేయుదిక వీడుటకష్టము రాగబంధముల్‌ 


అనిన సురథుండిట్లనియె 


నీకుంగలట్టి బెంగ యది నెచ్చెలి! నాకును గల్లునయ్య, య 
త్యాకుల మౌను చిత్తమది యప్పటి వైభవమెల్ల నాయెదన్‌ 

దాకిన యంత, నైనంబరితాపము నొందక నిగ్రహమ్మునన్‌ 
దేంకువంగల్లి యుండెదను దేవుని పైననె భారముంచుచున్‌ 


మనమిపుడీసుమేధసుని, మాన్యు, మహర్షిని చేరి యంతయున్‌ 
వినిచితిమేని దుఃఖములు వీడు నుపాయము నెద్దియెన న 
య్యనఘడు చెప్పవచ్చును దయాంబుధి యాత డటంచుంబల్కి ర 
రృనమొనరించి రిర్వురును శాంతుని తక్షణ మాతపోధనున్‌ 


అరిగి సాష్టాంగ పడగ మహర్షియంత 
వారి నాశీర్వదించి యభయమొసంగి 
యుచితమౌ నాసనములంగూర్చుండంజేయ 
సురథుడిట్లనె బుషి వర్యుంజూచి భక్తి 


= రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 538 


818. 


819. 


820. 


821. 


822. 


823. 


824. 


చం. 


కం. 


చం. 


చం. 


కం. 


చం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం 


పరమతపోధనా! యితడు వైశ్యుడు మిత్రుడు నాకు, వీనిపై 
కరుణ యొకింత లేక తన కన్నకుమారులు ధర్మపత్నియున్‌ 
పరుషములాడి యిల్వెడలంబంచిన మిక్కిలి దీనచిత్తుడై 
కరముందపించి యివ్విధిని కానలలో బడివచ్చె దుస్థితిన్‌ 


తనయర్దాంగిని సుతులన్‌ 

మనమున నిరతమ్ముందలచి మతి మతి దుఃఖం 
బునంగుములుచు నుండును, శాం 
తినింబొందకయుండు మిగుల దీనస్థితుడై 


ఇతని చరిత్ర మిట్లయిన నేలొకొ నాకును నేడు రాజ్యమున్‌ 
సతియును, భూప్రజల్‌ సుభట సంఘము లశ్వము లేన్గులెల్ల సం 
తతమును గుర్తువచ్చుచు నెదన్‌ విడ వెంతకు, దుఃఖమయ్యె, నీ 
స్థితికిని కారణంబెదియొ తెల్పుము తీర్పుము మాదు చింతలన్‌ 


సురథుని యాత్మ వేదనను చూచి సుమేధసు డిట్లువల్మె నో 

నరవర! తెల్పెదన్‌ వినుము నముడవై, జగముల్‌ నిరంతరం 
బరయగ పుట్టిగిట్టుటకు నాదియుగంబుల నుండి మాయయే 
పరగును హేతువై, బుధులు వల్సిరి 'శక్తి యటంచు దానినే 


ఏయుగముల యందైనను 

మాయకు మోహితులుగాక మసలెడు వారల్‌ 
ధీయుతు లెందునుంగనరా 

రోయవనీ నాధ! పంకజోద్భవు డాదిన్‌ 


పంకజాసన పంకజగర్భుల మోహవిభ్రాంతి 


అరుదుగ మున్ను సత్యయుగమందు నొకప్పుడు విష్ణుమూర్తి తా 
నిరవుగ బ్రహ్మవిద్యంగొననెంచి తపంబొనరించె పెక్కువ 
త్సరములు తెల్ల దీవిపయి, సారసగర్భుడు సైత మొక్కచో 
పరసుఖ మాత్మంగోరుచు తపం బొనరించెను పెద్దకాలమున్‌ 


అలయక కొంతకాలమటు లర్థితపంబొనరించి వెన్నుడా 
స్థలమును వీడి యొండుకడ సల్పంగడంగె తపంబు, నంతనా 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 539 


నలువయు నొండుచోటికింజనన్‌ సమకట్టీ యరుంగు చుండ, తా 
గలిసెను మార్గమధ్యమునంగంజ దళాక్షు విశాల వక్షునిన్‌ 


825. ఆ.వె. నీ వెవండవనుచు నీవె వ్వరనుచును 


826. చం. 


827. చం. 


828. కం. 


829. వ. 


830. ఉ. 


831. ఉ. 


చా రీచనీ 


ఒకరి నొకరు నిట్టు లొత్తి యడుగ 
అబ్దగర్భు డంత నఖిల జగతి కేను 
సృష్టి కర్త ననుచు చెప్పె వేద 


అది విని విష్ణుమూర్తి కడు నాగ్రహమందుచు మూర్ధచిత్తుడా! 
వదరెదవేల విశ్వము నవక్రగతిన్‌ సృజియింతు ననెనీ 
కిది తగదిట్లు వల్మ యన, నేమియు లక్ష్యము సేయ కబ్దజుం 
డెదిరిచి పల్కె నీకు కలదే సృజియించెడి శక్తి యెన్నడేన్‌ 


అనిన జనార్దనుండనియె నబ్దజ నీవు రజోగుణంబునన్‌ 
మనెదవు నేను సత్వగుణమాన్యుడ మున్‌ మధుకైట భాసురుల్‌ 
నిను వధియింపంబోవ నటనిల్చి యెదిర్చి వధించి నాడ న 
ద్దనుజుల గుర్తు లేదె, యిటు దర్పమునన్‌ బలుకంగ నేలొకో 


అని యిట్లిరువురు నేనే 

ఘనుడను నేఘనుడనంచు కలహములాడన్‌ 
జనియించెను వారల మ 

ధ్యన నొకలింగమ్ము దీర్భ తరమై యంతన్‌ 


ఆశ్చర్య చకితులై దానిన్‌ గనుచున్న పద్మజ 
పద్మనాభులంగని యశరీరవాణియిట్లనియె 


చాలిక మీ వివాదములు (శ్రద్ధగ నాపలు కాలకింపుడీ! 

మేలగు మీకు, దీర్హమయి మిన్నులు తాకుచునున్న లింగమున్‌ 
మూలము నంతమున్‌ దెలిసి ముందుగ నెవ్వడువచ్చి యిచ్చటన్‌ 
వాలునొ, యాతడేఘనుడు పందెమువెట్టి తుపక్రమింపుడీ 


వేలుపుంబల్ములన్‌ వినిన వెన్నుడు లింగము వెంటనంటి పా 
తాళమువైపు, బ్రహ్మయును దానినింబట్టుకనింగివైపుకున్‌ 
పోలిన యంత దవ్వరిగి, పోవుటకాపయి శక్తిలేక యిం 
కేల వృధాశ్రమంబనుచు నిర్వురు వెన్మకు వచ్చు చుండగన్‌ 


అంచమ స్మ్కంధకు 


: అగస్త రాజు సుబ్బార్పా 540 


832. 


833. 


834. 


835. 


836. 


837. 


838. 


చం. 


చం. 


కం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం 


శివుని శిరమ్మునుండి కడుచిత్రముగా నొక కేతకీదళం 
బవనికి జారుచుండంగని యబ్దజు డప్పుడ దానింగొంచు ను 
తృవమున వచ్చి తెల్పె నిదె చయ్యన లింగము వెంటనేగి నే 
నవధి నెణింగితిన్‌ దొరికె నచ్చట కేతకి యంచుంజూపినన్‌ 


సారసనాభు డందుల కసమ్మతిందెల్పుచుంబల్మె దీనికె 
వ్వారలు సాక్షి తెల్పుము నిబద్దిగ నీవటం దెచ్చి యున్నచో 
సారససంభవా! యనిన సందియ మందక బ్రహ్మదేవుడున్‌ 
వేరెవరింక సాక్ష్యమిట, వేడెద దీనినె పల్క సాక్ష్యమున్‌ 


అజుని మనోరథంబెటిగి యప్పుడ కేతకిపల్మె “నన్నుతా 
నిజముగ శూలిశీర్షమున నెక్కొని యుండగందెచ్చె యిప్పుడీ 
యజుడు నిజమ్ము వల్మెనన నంబుజ నాభుడు విశ్వసింప క్రీ 
నిజము శివుండె పల్మవలె నేమది నమ్మను దీనిమాటలన్‌ 


అని విష్ణువనగ నంతయు 

వినుచుండిన శంకరుండు విసృత కోపం 
బున కేతకిం గని నీకి 

ట్లన్భతము లాడదగునే దురభిమానమునన్‌ 


ఇదె శపియించుచుంటి నిను నింకపయిన్‌ దగవీవు నాకు స 
మ్ముదమున పూజసేయుటకు; పొమ్మని దానిం దిరస్మరింప, న 
మ్ముదుసలి వేల్పు సిగ్గుపడి మోమటు వంచి నమస్మరించె తా 
సదమల భక్తి శూలికిని సారసనాభున కారర్ట నేత్రుడై 


సురథా! చూచితె యెంతవారలయినన్‌ జోద్యంబు, తన్మాయకున్‌ 
శిరముల్‌ వంచక తప్పదం చెజుగుమా! శ్రీకాంతుడున్‌ (బ్రహ్మయున్‌ 
పరమ జ్ఞానులటంచు నెంతుముగదా! వారే యిటుల్‌ మోహవి 
స్తరులై వర్తిలిరన్న యింక మనకున్‌ సాధ్యంబె నిర్మోహముల్‌ 


సకల ప్రాణుల యందు విస్తరిలి యాశ్చర్యంబుగా నెల్లరన్‌ 
వికలత్వం బొనరించు మాయ యదియే విజ్ఞానమున్‌ గూర్చునొ 
క్కొకచో, కావున బంధమోక్షములకున్‌ యోచింప నాశక్తియే 
ప్రకటింపంబడు కారణంబగుచు నిర్వ్వంద్వంబుగా భూవరా! 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 541 


839. 


840. 


841. 


842. 


8439. 


844. 


845. 


కం. 


కం. 


2 


అంచమ స్కంధము 
మాయాశక్తి యనాది నిత్యము వచింపన్‌ దుష్కరం బిట్టిదం, 

చాయా కారణ కార్యసంఘముల కొయ్యన్‌ దానె మూలంబగున్‌ 
మాయాశక్తి యొకింత లేని యెడలం (బ్రాణుల్‌ శవంబుల్‌ నిజం, 

బాయా ప్రాణుల రూపముల్‌ గొనుచు తా నారీతులన్‌ భాసిలున్‌ 


ఆకృతి లేనిదయ్యు నది యాకృతిందాల్చును దేవకార్యముల్‌ 
సేకాని దీర్చ, తద్దుణ విశిష్టమునైన శుభాకృతిన్‌ సదా 
లోకులు సంస్తుతింతురు విలోకన పంక్తుల కుత్సవంబుగన్‌ 
లోకములన్‌ సృజించుటయు లోనికింగొంటయు నామె చేష్టలే 


సుమేధుడు వచించిన దేవీవ్రతము 


ఇట్లు సుమేధసుండు తెల్పిన దేవీ మాహాత్యంబువిని సురథుండు తదర్చనా 
విధానంబు తెలియం గోరి వినయ వినమితోత్తమాంగుండై యిట్లభ్యర్థించె 


మునివర్యా! జగదంబ వృత్తమును సంపూర్ణంబుగా దెల్పి నా 
మనమున్‌ సంతసమొందంజేసితిరి, తన్మాహాత్యమున్‌ వింటి, నా 
జననీ పూజల నెట్లు సల్పవలె, తత్సంబంధ మౌ మంత్రముల్‌ 
దనరన్‌ హోమ విధుల్‌ సవిస్తరముగా ధర్మజ్ఞ తెల్పంగదే! 


అని ధాత్రీశుడు వల్మగ 

మునివర్యుడు సంతసించి పూజాక్రమమున్‌ 
వినిపించె నివ్విధంబున 

జననాధుని మనసుకెక్క శాప్రోక్తవిధిన్‌ 


మానుగ దేవీవ్రతమును 
జ్ఞానదమును మజియు సకల సంపత్రదమున్‌ 
పూని కడు భక్తి సలిపిన 
దానన్‌ ముక్తియును గలుగు తలంగును బాధల్‌ 


ప్రత్యూషమున లేచి పరదేవిందలచుచు 
నభ్యంగన స్నాన మాచరించి 

విమలాంబరమ్ముల వేద్మతోధరియించి 
గోమయమ్మున గృహ భూమి నలికి 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 542 


846. 


847. 


848. 


849. 


850. 


— రీచీకీ : అగ 


కరి, 


తే.గీ. 


తే.గీ. 


చం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం 


ఉన్నతాసనమును నొప్పుగా నటనిల్సి 
సామగ్రి నెల్లను సంతరించి 

పూతాంబువులతోడ భూతశుద్ధి నొనర్చి 
ద్రవ్యాదికముల శుద్ధంబొనర్చి 


అష్టదళ పద్మమందున నంచితముగ 
మంత్ర బీజాక్షరముల సమ్మతి రచించి 
తామ షట్మోణ యంత్రమ్ము తగిన రీతి 
దానిపై ప్రతిష్టించి ముదమ్ముతోడ 

భక్తి భజియింపవలయు వేదోక్త విధిని 


దేవీ నవాక్షరిని భూ 

దేవులు జపియింప నంత దీక్షాపరతన్‌ 
గావింప వలయు హోమము 

భావించి దశాంశ మందు భక్తియుతుండై 


తద్దశాంశము భోజన తర్పణమ్ము 
నంత దేవీచరిత్ర పారాయణమ్ము 
వరుసంగావింప వలయు నవారితముగ 
చిత్త మేకాగ్ర మొనరించి చింతవీడి 


చైత్రముననైన నాశ్వయుజమున నైన 
కలశమును నిల్పి దేవినింగొలుతు రటులె 
పాయసాన్నములను బెట్టి భక్తితోడ 

ప్రథమ దివసమ్ము నుండి నవమి వరకును 


కలశముపైన యంత్రమును కమత నిల్పి యవాంకురమ్ము లిం 
పలరగ నుంచి పుష్పతతి నల్లిన చక్కని పాలవెల్లి న 
కృలశముపై నమర్చి సుమగంధములొప్ప గృహంబునెల్ల సొం 
పెలయ నలంకరించి వెలయించ వలెన్‌ దగ ధూపదీపముల్‌ 


అరుణ సుమంబులే తగును నర్చనసేయ, నవాహ్నముల్‌ సదా 
జరుప వలెన్‌ ద్రికాలముల చక్కగ పూజలు, కల్గినంతలో 
నిరవుగ పిండివంటల నహీనగతిన్‌ పరమాదరంబునన్‌ 
వరుసగ నన్నిరోజులును వండి సమర్పణ సేయగా వలెన్‌ 
స్త్యరాజ సుబ్బార్పా 543 


851 పీ 


852. 


853. 


854. 


855. 


856. 


చా రీచీనీ : అగ 


కర 


వంచకు స్కంధము 
వేద మంత్రమ్ములు వివిధ పురాణముల్‌ 
పఠియించ వలెకడు భక్తితోడ 
అష్టమి నవములు నాపైన దశమియు 
ముఖ్యతిథులు గాన మూడునాళ్ళు 
వేదవిదులగు సద్విప్ర వరులం బిల్చి 
స్వర్ణ రజత భూ వసనము లిచ్చి 
గౌరవించవలయు కలిగిన యంతలో 
భక్తివెలయగ లోభమ్ము విడిచి 


యెపుడు నవరాత్రి వ్రతముల నెలమింజేయు 
వార లిహపర సుఖము లవారితముగ 
పొందగలరంచు పలికిరి బుధులు నెలమి 
వ్రతములం దిది యుత్తమ వ్రతమటంచు 


సురథా! నీవును నీవ్రతంబు నికపై శుద్ధాంతరంగుండవై 
పరదేవిన్‌ మదినిల్పి చేయు, మదియే భద్రంబు నీ కెప్పుడున్‌ 
ధరణీ రాజ్యము నీకు దక్కునిక పైతథ్యంబు నీవారు స 

త్వరమే చేరుదు రంతయున్‌ శుభమగున్‌ వంశంబు వర్ధిల్లెడున్‌ 


అనిపల్కి వైశ్యుడైన సమాధింజూచి 


నీవును దేవీవ్రతమును 

భావించి యొనర్పుమయ్య భద్రంబగు, స 
ద్భావంబుల నినుం జూతురు 

నీవారలు, సతియు, సుతులు నిజము సమాధీ! 


గతజన్మంబున మీర లీవ్రతము చక్కన్‌ జేయలే, దందుచే 
వెతలన్‌ బొందుచునుంటి రిప్పుడిటు, దేవీపూజ లెవ్వారు స 
మ్మతిం జేయన్‌ దల పోయరో దురిత సంబంధంబునన్‌ వార లు 
న్నతిం గోల్పోదురు రెంటికిన్‌ జెడి దురంతంబైన దుఃఖమ్ములన్‌ 


దేవీ పూజల నిచ్చగింపని జనుల్‌ తీవామయ గ్రస్తులై 
జీవింపంగల, రంతెగాదు మతియున్‌ క్షీణించు, నాపైన దు 


స్తరాజ సుభా, రాసు 544 


857. 


రి5రి. 


859. 


860. 


861. 


862. 


చం. 


చం. 


చం. 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం 


ర్భావంబుల్‌ పొడసూపు ఘోర నరకావాసంబుంజేకూరు సం 
భావింపంబడ రీ సమాజమున, సంప్రాప్తించు దైన్యస్థితుల్‌ 


అనుచు సుమేధసుండు జగదంబను గూర్చి యుపన్యసింప, నె 
మృ్మనముల సంతసించుచు సమాధియు భూరమణుండు నిర్వురున్‌ 
మునివరు పాద పద్మములు మూర్భములంట నమస్కరించి, క 
న్గొనల జలంబు లొల్మ కడు కూరిమి పల్ముల పల్మిరిట్టులన్‌ 


పరమ దయానిధే! మిము తపఃపరిశుద్దునింగాంచి నప్పుడే 
తిరమగు శాంతి చేకుటెను, దివ్యతరంగిణి నోలలాడి న 
ట్లిరవుగ చక్కనైన హితమిట్టులందెల్పి కడున్‌ పవిత్ర సం 
భరితులంజేసి తయ్య! మము, మాతొలిజన్మ కృతంబు లెట్టివో! 


దయతో మాకు ననుగ్రహింపుము మహాత్మా! దివ్యమంత్రంబు, స 
న్నియమంబొప్ప జపించుచున్‌ దమరి సాన్నిధ్యంబు నందిట్లె ని 
ర్భయచిత్తంబుల కొంత కాలము వసింపన్‌ వీలు కల్పింపు, మా 
పయినన్‌ జేరదమయ్య మాగ్భహములన్‌ భవ్యాత్మ! మీయానతిన్‌ 


వినయ వినమిత గాత్రులై యిట్లభ్యర్థించిన వారలంగని బుషివర్యుండు 
సంతసించి వారికి నవాక్షరీ మంత్రోపదేశం బొనరించె, నంతవారును 
మహర్షి పాదపద్మంబులకు నమస్కరించి 


సమాధి సురధులకు దేవీదర్శనము 


విమల నదీతటంబున వివిక్త విరాజిత సైకత స్థలిన్‌ 

యమ నియమాదు లొప్పగ మహర్షి యొసంగిన మంత్ర రాజమున్‌ 
గ్రమమున నుచ్చరించుచు విరాగ మనశ్చరులై తపంబు ల 
(శమమునం జేయ సాగిరి ప్రశాంతిని బొందుచు కొన్ని మాసముల్‌ 


అప్పుడప్పుడు గురువర్యు నంతికమున 
కరిగి సాష్టాంగ పడుచు నోగిరము మాని 
పర్ణముల నారగించుచు పట్టువిడక 
తపమొనర్చిరి కొన్ని వత్సరము లట్లు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 545 


863. 


864. 


865. 


866. 


867. 


868. 


869. 


870. 


ఉ. 


చం. 


చం. 


చం. 


తే.గీ. 


వ. 


వంచకు స్కంధము 
ఇన్ని దినంబులిట్లు తపమేర్పడంజేసియు వార లీశ్వరిన్‌ 

గన్నులంగానలేక తమకాయములన్‌ వడి వ్రేల్బనెంచి నె 

కొన్న మనమ్ములన్‌ యజనకుండ మొనర్చి త్రికోణ సంగతిన్‌, 

(గన్నన నగ్నింజేరిచి శిఖల్‌ వెలయంగ రవుల్పంజేయుచున్‌ 


చెరియొక వైపు కూర్చొనిరి చింతయొకింతయు లేక నంతటన్‌ 
ఖరతర శస్త్ర ఘాతముల కాయములన్‌ వడి దంచి యగ్నిలో 
పొరిపొరి మాంసఖండముల బోరన వేయుచునుండ చూచి య 
త్తరుణమునన్‌ దివౌకసులు దన్సిరి వారల పుష్పవృష్టులన్‌ 


ఆసమయంబున జగదంబ 


అరుణ సరోజ నేత్ర, అరుణాంబర భూషణ మాలలొప్ప కే 
సరిపయి నెక్కి కట్టెదుట సంతసమొప్పగ వచ్చినిల్చి య 
య్యిరువురి మానసంబులకు నింపుదలిర్పగ పల్కె “మీరలే 
వరములు గోరు కొందురొ నిబద్దిగ నిచ్చెద తెల్పుడొయ్యనన్‌” 


అనినన్‌ సంతస మంది యా సురథు డయ్యంబన్‌ జగత్సావనిన్‌ 
గనుచున్‌ బల్మె నమస్కరించి జననీ! గర్వాంధులౌశత్రులన్‌ 
దునుమాదన్‌ గలయట్టు, లాపయిన సంతోషంబునన్‌ రాజ్య మె 
ల్లను నే నేలెడునట్టు లిమ్ము వర మాలస్యంబు లేకుండగన్‌ 


అని సురథుండు వేడ జగదంబయు సమ్మతిందెల్పి భూవరా! 
చనుమిక నీదు భూమికి భృశంబుగ శత్రులనోర్చి రాజ్యమున్‌ 
ధనమును పొందంగల్లెదవు ధర్మయుతంబుగ నేలుకొమ్ము, నె 
మృ్మనముల తప్పు లొప్పుకొని మంత్రులు వత్తురు నీదు చెంతకున్‌ 


వేల సంవత్సరమ్ములు వేద్మతోడ 

ధరణి నేలుదు వాపైన తనువు వీడి 
యినకులంబున మనువువై జననమంది 
యశము నార్జింతు వింక నీ వరుగు మయ్య! 


అనిపల్మ నయ్యంబన్‌ గని సమాధియు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 546 


871. తే.గీ. 


8/2. ఉ. 


878. తే.గీ. 


874. ఉ. 


875. కం. 


876. వ. 


శ్రీ దేవీ భాగవతం 


వినయ వినమిత గాత్రుడై యనియె నిట్లు 
సతియు సుతులును గృహములు సంపదలును 
నాకు వలదమ్మ యవి బంధనములు దలప 
నశ్వరములగు నివి యేల? శాశ్వతమ్ము 

నైన మోక్షము నాకీయు మమ్మ! యనుచు 
వేడుకొనుచుండ వానికి విశ్వజనని 

ముక్తి కనువైన జ్ఞానమ్ము ముదము తోడ 
నొసగియంతర్జితంబయ్యె నొయ్య నంత 


క్షత్రియ వైశ్యు లిర్వురును సంతసమందుచు నాశ్రమంబునన్‌ 
ఛాత్రుల గూడియున్న బుషిసత్తముంజేరి నమస్కరింప, నా 
చిత్రమదేమొ మంత్రులటం జేరి పదమ్ముల మీద వ్రాలి యా 
క్షత్రియ పుంగవున్‌ గనుచు సాదరమొప్పగం బలి రివ్విధిన్‌ 


అంతరించిరి మ్లేచ్చు లో యవని నాధ! 
రాజధానికి రమ్ము నీ రాజ్యమెల్ల 
వైభవముతోడ నేలు మవారితముగ 

ననుచుం బ్రాంర్థింప సురథుండు వినయమెసగ 
అంజలించుచు మునివర్యు నానతింగొని 
యరిగె మంత్రులతోడ రాజ్యమున కపుడ 


అంత సమాధి యాశ్రమమునందె వసించుచు సంగదూరుడై 
సంతత మంబికన్‌ మదిని సమృతినిల్పి తపం బొనర్చి, తా 
నంతట కొంతకాలమున కాశమమున్‌ విడి తీర్ధ యాత్రలన్‌ 
చింతలు మాని చేయుచు ప్రసిద్ధిగ దేవిని సన్నుతించుచున్‌ 


దేవీ మాహాత్మ్యంబును 

భావోద్వేగమున నాడి పాడుచు తుదకున్‌ 
జీవన్ముక్తుండై శ్రీ 

దేవీ సాయుజ్యమందె దేహాంతమునన్‌ 


అని పలికి జనమే జయుంజూచి వ్యాసుండిట్లనియె 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 547 


877. చం. 


878. కం. 


879. వ. 


వంచకు స్కంధము 
ఇది యొక ముఖ్యఘట్టము నరేశ్వర! దీని నిరంతరమ్ము స 

మ్ముదమున వ్రాయు వారలకు పూర్ణముగా బఠియించు వారికిన్‌ 

సదమల భక్తి నిత్యమును శ్రావ్యముగా వినిపించు వారికిన్‌ 

గొదలు నశించు సంపదలు గూడును మోక్షముంగల్లు నాపయిన్‌ 


దీనిని ముద్రించుటకై 

పూనికతో ధనము నొసగు పుణ్యాత్ములకున్‌ 
మానితముగ సమకూరును 

జ్ఞానమ్మును, ధనము సకల సౌభాగ్యంబుల్‌ 


ఇది శ్రీదేవీ కరుణాకటాక్షలబ్ధ విభవుండును, కమలాంబా సుబ్బరాయుల 
ద్వితీయ పుత్రుండును కౌశిక సగోత్రుందును అగస్యరాజ వంశోద్భవుండును 
నగు సుబ్బారావుకవి ప్రణీతంబగు శ్రీదేవీ భాగవతమను మహాపురాణమునందు 
ఓంకారంలో మహేశ్వరీ తత్వం, నిజమైనబంధనము, మహిషుని పుట్టక, 
ఇంద్రుని యుద్ధసన్నాహము, ఇంద్ర బృహస్పతి సంవాదము, దేవతలకు 
మహిషునితో యుద్ధము, దేవతల యోటమి, దేవతల వ్యూహము, దివ్యతేజ 
స్స్వరూపిణి ఆవిర్భావము, మహిషుని సంభ్రమము, మంత్రిరాయబారము, 
మహిషుని మంత్రాంగము, బాష్మల దుర్మఖ సంహారము, తామచిక్షుర 
సంహారము, బిడాల - అసిలోమ సంహారము, మహాలక్ష్మితో మహిషుని 
సంభాషణము, మందోదరి చరిత్ర, (బ్రహ్మాదు లొనర్చినదేవీస్తుతి, శత్రుఘ్నుని 
పాలన, శుంభనిశుంభుల వృత్తాంతము, దేవీప్రసన్నత, కౌశికీ కాళికల 
యావిర్భావము, సుగ్రీవ దౌత్యము, కౌశికీ సందేశము అంబికా-ధూకు లోచన 
సంవాదము, చండ ముండా సురవధ, రక్తవీజ సంహారము, నిశుంభ వధ, 
శుంభవధ, సమాధి సురథుల వృత్తాంతము, పంకజ నాభ పంకజ గర్భుల 
విభ్రాంతి, సుమేధసుడు వివరించిన దేవీ వ్రతము, సమాధి-సురథుల 
దేవీదర్శనము అనుకథలు గల పంచమస్మంధము 


న్వస్తి 


ఉపా హూ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 548 


13. పొన్నలూరు వెంకట నాగశరద్‌ ప్రభాకర్‌ సాయి గారు, కావలి- 1,116 
ఈ (గ్రంథ ముద్రణకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇచ్చిన 


14. చన్నావెంకట సత్వనారాయణ గారు -— 1116 
రూ. 30,000/- కాక ఇంకనూ ఆర్థిక సహాయం అందించిన ఈ టవ Se 
క్రింది దాతలకు కృతజ్ఞతాబివందనములు. 15. శ్రీమతి అళహరి రామమ్మ - జయకృష్ణ, కావలి - 1116 
సర్వశ్రీ క 16. వి. రామబ్రహ్మం 
శ్రీమతి డి.వి.యస్‌. రాధ గారలు, కావలి - 1116 
బొట్లగూడూరు ప్రభాకరరావు - విజయమ్మల 
ద్వితీయ పుత్రుడు చి॥ శంకర్‌, హైదరాబాద్‌ - 10,116 Le చల SFE) క 
సూరపురాజు వేంకట సుబ్బురాఘవేంద్రరావు గారు 18. పోలంరాజు వేంకటనాగేంద్ర బాబూరావు గారు, కావలి - 1116 
శ్రీ భరద్వాజ రుద్రాభిషేక సంఘము, నెల్లూరు - 10,000 19. పణిదపు వీరబ్రహ్మంగారు, చాకలకొండ ఆ 1116 
అల్లంపాటి వేంకటేశ్వరరెడ్డి గారు, పరికోట - 5,116 20. వెలిశెట్టి నారాయణరావుగారు, బెడుసుపల్లె - 1116 
చలంచ్యాల వేంకట సుబ్రహ్మణ్య శర్మ గారు, కావలి - 5,000 21. ఆత్మకూరు వేంకటసుబ్బయ్యగారు, అనంతసాగరం - 1116 
చలంచ్యాల సూర్య(ప్రకాశరావుగారు, కావలి - 5,000 22. గునుపూడి వేంకటేశ్వర్లు 
దువ్వూరి బాలకృష్ణారెడ్డి Hes: sd - 5,000 శ్రీమతి సుబ్బరత్నమ్మగారలు, కావలి - 1116 
సురభి వెంకట చలమయ్య గారు, ఆత్మకూరు -_ 3,000 23. బాపట్ల గంగయ్య గారు, కావలి - 1016 
నందనవనం శ్రీ హరిరావుగారు, కావలి -_ 2116 24. కురుచేటి వేంకటేశ్వర్లు 
శ్రీమతి కస్తూరిదేవి గారల, కావలి - 1000 
గోనుగుంట వేంకటరామయ్యగారు, కావలి = 000 
25. గట్టుపల్లి సుబ్బరాయుడు 
1కు గంల పూలకారిడర క 26. పెళ్ళూరు కోటయ్యగారు, కావలి - 1000 
శ్రీమతి వెంకట సుబ్బమ్మగారలు - 1116 
27. కసవరాజు రామమూర్తిగారు, కావలి - 1,000 
12. ధూర్జటి రామసుబ్బారావుగారు, కావలి - 1,116 


28. శ్రీమతి తెలబోలు శారదమ్మ గారు, కావలి - 516 


